మరల సేద్యానికి 


శివరామ కారంత్‌ 


అనువాదం : 


తిరుమల రామచంద్ర 


@ హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌ 


ధర 

కన్నడ మూలం 

తెలుగులో ప్రథమ ముద్రణ 
HBT ప్రధమ ముద్రణ 
ప్రతులకు, వివరాలకు 


ముద్రణ 


రూ. 150/- 

మరళి మజ్జిగ, 1941 

సాహిత్య అకాడమి, 1977 

జనవరి, 2015 

హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌, 

షాట్‌ నెం. 85, బాలాజీనగర్‌ 
గుడిమల్మాపూర్‌, హైదరాబాద్‌ - 500 006 
ఫోన్‌ : 23521849 

www .hyderabadbooktrust. blogspot.com 
అనుపమ ప్రింటర్స్‌, గ్రీన్‌ వ్యూ, 

126, శాంతినగర్‌, హైదరాబాద్‌ -28 
ఫోన్‌ : 23391364, 23304194 


Email: anupamaprinters @ yahoo.co.in 


ఒకమాట 


విశిష్ట రచనలు ఎల్లప్పుడూ పాఠకులకు అందుబాటులో వుండేలా చూడాలని 
హైదరాబాద్‌ బుక్‌ (ట్రస్ట్‌ చేస్తున్న కృషిలో అంతర్భాగమే ఈ పుస్తకం. అన్వర్‌, రమాదేవి, 
వేణు, సుజాత, వి.వి. హెచ్‌. కోటేశ్వరరావు, శ్యాంషా మా ప్రయత్తానికి ఎంతగానో 
సహకరించారు. ముందుమాట రాసిన ప్రొ. వకుళాభరణం రామకృష్ణ గారికీ, తన 
తండ్రిగారి అనువాదాన్ని ఉపయోగించు కునేందుకు మాకు అనుమతినిచ్చిన 
(పా. తిరువుల రామచం(ద్రరావు కుమార్తె నీరజ గారికీ ధన్యవాదాలు 
తెలియజేసుకుంటున్నాం. డా. జంపాల చౌదరిగారు విదేశంలో వుంటూ కూడా ఎంతో 
(శ్రమకోర్చి ఈ పుస్తకం ప్రూఫులు దిద్దారు. ఇందులో ఇంకా ఏమైనా తప్పులు దొర్లివుంటే 
అందుకు బాధ్యత మాదే. 


- హైదరాబాద్‌ బుక్‌ ట్రస్స్‌ 
ఠం టె 


మరల సేద్యానికి 


శివరామ్‌ కారంత్‌ న 


పరిచయం 


మా యింటి ముందువైపు బాల్మనీలో కూర్చొని చదువుకొంటున్న నాకు మా 
మనవడు ఒకటికి రెండుసార్లు పిలిచినా వినపడలేదు. చదువుతున్న నవలలో లీనం 
కావడమో, వృద్ధాప్యం వల్ల వచ్చే వినికిడి సమస్యో, వాడునా దగ్గరకొచ్చేదాకా తెలీదు. 

“ఏంది తాతయ్యా అంత సీరియస్‌గా చదువుతున్నావు, పిలిచినా వినపడనంతగా 
ఆసక్తి కలిగించే ఆ పుస్తకం ఏమిటి?” అన్నాడు. 

నిజమె ! కొద్ది రోజులుగా ఆ పుస్తకమే నా ప్రపంచం. అదొక నవల. దానిపేరు 
“మరల సేద్యానికి కన్నడంలో రాసింది శివరామ్‌కారంత్‌. అనుసృజన తిరుమల రామచంద్ర, 
అచ్చమైన తెలుగులోనే రాసినట్టుగా సాగింది. 

ఇందులోని పాత్రలూ, సంఘటనలూ, వాటి నేపథ్యం, వాతావరణం అంతా నాకు 
పరిచయమైనదిగా, నాదేనన్నంతగా ఆకట్టుకొన్నాయి. బాల్యం, యవ్వనం, నడివయస్సు, 
యిప్పటి వృద్ధాప్యం - అన్ని దశల్లోకి నా మనసు ఫ్లాష్‌ బ్యాక్‌ లాగ వెళ్ళింది. అక్కడే 
నిలబడివున్న మనవడు, నా గతంలోకి తొంగి చూస్తున్నానన్న విషయాన్ని గ్రహించినట్టున్నాడు. 
కథలంటే యిష్టం. నేను అంతగా యిష్టపడ్డ నా గతాన్ని గుర్తుచేస్తున్నదనో, యేమో, 
దగ్గరకొచ్చి కూర్చుని, “ఇవ్వాళ నాకు సెలవే కదా!” అందులో కథేమిటో చెప్పమన్నాడు. 

కథ ఎలా, ఎక్కడ మొదలెట్టాలి, అని ఆలోచించి యీ నవల పేరు “మరల 
సేద్యానికి” అని చెప్పాను కదా! సేద్యమంటే వ్యవసాయం స్థూలంగా. భూమి దున్ని 
సాపుచేసి, ఎరువు వేసి, విత్తి, కలుపుమొక్కలు యేరిపారేసి, నీళ్ళుపెట్టి, చిన్నబిడ్డను నేర్పుగా, 
ఓర్పుతో సాకినట్టుగా కష్టపడి పనిచేయడం, తద్వారా పంటలు పండించుకోవడం, మనం 
తినడాన్ని పోగా, మిగులు అమ్మి, కావల్సిన యితర సరుకులు కొని జీవనం సాగించడం. 

ఇదంతా శ్రద్ధగా విని “మనుషులు ఎందుకంత కష్టపడాలి? ట్రాక్టర్లు, నూర్చిడి 
చేసే యంత్రాలుంటాయి కదా” అన్నాడు. “అవును నీవన్నది, యిప్పుడు నీకు కలిగిన 
జ్ఞానం వల్ల వచ్చింది. ఇందులోని కధాకమామిషు సుమారు నూరేళ్ళ కిందటిది. అప్పటి 
సమాజం, దాని వివరాలు యిందులో వున్నాయి. అప్పటి వాళ్లు ఎలా బతికేరు? బతకడాన్ని 
ఏం తిన్నారు? తినడాన్ని ఏయే పంటలు పండించారు? వ్యవసాయం ఎలా వుండేది? 
యివేగా నీ ప్రశ్నలు? సరైనవే. విను, వివరంగా చెప్తా. యీ గ్రంథంలో (దీన్ని నవల 
అంటారు). వున్న వ్యక్తులు మూడు తరాలకు చెందినవాళ్ళు. వాళ్ళుండేది ఒక చిన్న పల్లి. 


vu మరల సేద్యానికి 
పది, పదిహేను పూరిళ్ళు వుంటాయి. ఇసుకతిన్నె ఎక్కి చూస్తే దగ్గర్లో సముద్రం కన్పిస్తూ, 
దాని హోరు విన్పిస్తూ వుంటుంది. వర్షాకాలంలో రోజుల తరబడి వానముసురు. ఆ 
పల్లెకు పోవాలంటే చిన్న ఏరు అడ్డం. వర్షాకాలంలో అది నిండి పారుతుంది. బయటి 
ప్రపంచానికి పోవాలంటే అది దాటి ఆవలి ఒడ్డుకు చేరాలి. 

ఇంతలో మా మనవడు “నిన్నిలా కట్టి పడేసి చదివించేంతగా ఏముంది 
యిందులో?” అన్నాడు. “చెప్తా విను. మూడు తరాలకు చెందినదీ కథని చెప్పాను కదా. 
మొదటి తరానికి చెందిన కుటుంబ పెద్ద వృత్తి పౌరోహిత్యం, భార్య పారోతి, భర్తను 
కోల్పోయిన చెల్లెలు సారోతి. పేదరికం యింట తాండవమాడుతుండేది. ఆ కుటుంబ 
పెద్ద రామ ఐతాళుడికి బిడ్డలు లేకుంటే మళ్ళీ పెళ్ళితో పిల్లవాడు పుట్టాడు. అతడి పేరు 
లచ్చడు, అంటే రెండో తరం. అతడికి పుట్టినవాడు రాముడు, మూడో తరం. ఈ ముగ్గురి 
చుట్టూ తిరుగుతుంది కథ.” 

“ఒస్‌, యింతేనా” ఆశ్చర్యపోతూ “అన్ని యిళ్ళల్లో వుండేట్టుగానే వుందీ కథలో” 
అన్నాడు మా వాడు. 

“అవును! వాళ్ళంతా మన మాదిరిగానే వుంటారు. అయితే కథ నడిచిన తీరు, ఆ 
పాత్రలను మలచిన పద్ధతి, అంతకంటె అప్పటి నేపథ్యం, చెప్తా విను. ఈ కుటుంబం 
వున్నదొక కుగ్రామం. ఒకవైపు పడమటి కనుమలు, మరోవైపు కనుచూపు మేరలో 
తరంగాలతో పాటు పోటెత్తే సముద్రం- ప్రశాంత వాతావరణం. అంతా కలసి ఇరవై 
గడపలుంటాయేమో! అందరూ నిరుపేదలు. కొబ్బరి చెట్లు, జీడిమామిడి తోటలు. గాలికి 
కదలాడే కొబ్బరి ఆకులు వినిపించే సుమధుర సంగీతం. అంతా ఇసుకదిబ్బలే! ఆ యిసుక 
నేలలోనే సేద్యం. ఇసుకలో చిన్న చిన్న దొరువులు తవ్వి, చేపోతలతో కయ్యలకు నీళ్ళు 
పెడుతూ, తృణధాన్యాలు - అనుములు, మినుములు, ఉలవలు, రాగులు పండిస్తారు. 
అవే వారి ఆహారం. నూనె గింజలు నుండి తీసిన నూనెతో దీపాలు వెలిగించుకుంటారు. 
అప్పడాలు, వడియాలు, మామిడి పిందెలతో చేసిన ఊరగాయ తొక్కు- ఇవీ వాళ్ళు తినే 
ఆహారం, ఫలహారాలూను. ఇక యిండ్లు, అక్కడ దొరికే కొబ్బరి మండలు, ఆకులతో - 
అన్నీ పూరిండ్లు.” 

“అయితే, తాతయ్యా, యిది వింటుంటే, యీ కథ కాశీ మజిలీ కథల్లో లాగ 
వుంది. ఇది నిజంగా జరిగిందా?” అన్నాడు. “నిజమే! దాదాపు నూరేండ్ల క్రితం మన 
దేశంలో గ్రామీణ ప్రాంతాలు, వచ్చీ పోయి యిలాగే వుండేవి. మనది ప్రధానంగా 
వ్యవసాయాధారిత సమాజం. ప్రజలు అధికశాతం పల్లెటూళ్ళలో వుండేవాళ్ళు, అవి 
చిన్నవైనా, పెద్దవైనా. అందుకే 'INdia Is 2 land of villages' అని అనేవారు. ఈ (గ్రామాలు 


శివరామ్‌ కారంత్‌ vii 


దాదాపు స్వయం సిద్ధంగా యేవో కాన్ని అక్కడ దొరకని గుద్దా, గోచీ మినహా, అన్నింటినీ 
గ్రామాల్లోనే సమకూర్చుకొనేవాళ్ళు. వారికి ప్రశాంత జీవనం ప్రకృతి ప్రసాదించింది. 
అప్పట్లో వారికి అవసరాలు, ఆశలు తక్కువ. ఉన్నది తింటూ, లేనిదానికి వగవక 
జీవించేవాళ్ళు. 

“కానీ యీ కథ యావత్తూ యిలాగే నడవదు. కాలం మారుతూ వచ్చింది. 
ఇంగ్లీషు చదువులు, సర్మారు కొలువులు మొదలయ్యాయి. కొత్తగా స్కూళ్ళు. అప్పుడప్పుడే 
పుట్టుకొస్తున్న పట్టణాల్లో మాత్రం పై చదువులు చెప్పే కాలేజీలుండేవి. అవి కొద్దిమంది 
సంపన్నులకో, మధ్యతరగతి వారికో పరిమితం. అంటే పట్టణీకరణ మొదలయింది. 
పూటకూళ్ళ యిళ్ళు పోతున్నాయి. హోటళ్ళు వచ్చాయి. క్రమేపి అవి వ్యాపారంగా మారాయి. 
వీధి బడులు వున్నా కొద్దో, గొప్పో వున్న వాళ్ళు, పట్టణ ప్రాంతాలకు తమ పిల్లల్ని 
చదివించడం క్రమేపి పెరుగుతూ వచ్చింది. విస్తరిస్తున్న పట్టణీకరణతో దుర్వ్యసనాలు, 
చెడుతిరుగుళ్ళూ పెరిగాయి.” 

అప్పుడు, మా అబ్బాయి, “ఈ మార్చులకూ, మనం చెప్పుకొంటున్న కుగ్రామానికి 
ఏమిటి సంబంధం? వాళ్ళు, కొద్దిపాటి ఆదాయంతోనే సంతోషంగా వున్నారన్నావు కదా!” 
అన్నాడు. 

“సరిగ్గా అడిగావు బాబూ. ఈ కథలో ఆయువు పట్టు అక్కడే వుంది. చెప్తావిను. 
మార్పులు యీ (గామాన్నీ తాకాయి. కథలో రెండవతరానికి చెందిన లచ్చడిని 
చదువుకోడాన్మి పంపుతారు. కొత్త బిచ్చగాడు పొద్దెరగడన్నట్టు, లచ్చదనే యీ కుర్రవాడు 
చెడు తిరుగుళ్ళకు బానిసైనాడు. చదువులు నిర్లక్ష్యం చేశాడు. అప్పుడప్పుడే భారతీయ 
సమాజంలో చోటు చేసుకొంటున్న ఆధునికత (4060100 లోని చెడు పార్వానికి తలొగ్గి, 
తల్లిదండ్రుల ఆశలను వమ్ము చేస్తాడు. “పెండ్లి చేస్తే పిచ్చి కుదురుతుందన్న” మొరటు 
సామెత ప్రకారం పెండ్లిచేసి, ఒక మగ పిల్లవాడు పుట్టినా, ఇంటిపట్టుకురాడు. ఆ వూరు, 
అక్కడున్న ఇల్లు, వాతావరణమంటే అయిష్టం. తనవారిని పాతకాలపు మనుషులుగా 
కొరగాని వారిగా పరిగణిస్తాడు. గ్రామానికి తిరిగొచ్చి వాళ్ళకున్న కొద్దిపాటి నేలను 
నమ్ముకొని బతకచ్చునని పెద్దల, తుదకు భార్య మాటలు కూడా పెడచెవిని పెట్టి 
తిరుగుబోతు అవుతాడు. ఇక్కడ యీ పుస్తక రచయిత ఒక మాటంటాడు. “ఇంగ్లీషు 
చదివితే ఇంటివారే వరాయి వారగుతారు” అంటే, యిక్కడ “పరాయికరణి 
(alienation) అనే భావజాలాన్ని రచయిత సూచిస్తున్నాడు. దైహిక శ్రమపై చిన్నచూపు, 
పల్లెటూరి జీవితంపై ఏవగింపు. దుబారా, తెంపరితనం - యివన్నీ పరాయీకరణలో 
నుండి వచ్చిన లక్షణాలే! ఒక తరానికి మంచిగా అనిపించేది, తర్వాత తరానికి చెడుగానో, 
అక్కరకు రానిదిగానో అన్పిస్తున్న కాలం అది.” 


vii మరల సేద్యానికి 


బాధతో, మా అబ్బాయి యిది విని, “అతడి (లచ్చడి) భార్య ఏమయింది? ఆమెకు 
పిల్లలు పుట్టారా?” అని అడిగాడు. “ఏమవుతుంది బాబూ! సంసారం ఛిన్నాభిన్నమైంది. 
మొదటి తరం వారు ఆ గ్రామంలోనే కాలం చేశారు. లచ్చడికి ఒక మగ సంతానం. 
భార్య సాధ్వీమణి. పేరు నాగమణి. చదువుతోపాటు సంస్మారమూ అబ్బింది. చక్కగా 
ఫీడేల్‌ (వయోలిన్‌) వాయించగల నేర్చుంది. ఆత్మాభిమానంతోపాటు ఆత్మస్థెర్యమూ వుంది. 
పుట్టింట్లో వుండడానికి కిష్టపడక, వాడిని (వాళ్ళ తాత పేరు పెట్టారిక, రామ ఐతాళులు- 
తీసుకొని గ్రామం చేరుతుంది. అత్త మామల కుటుంబం ఎలా కష్టించి, కొద్దిపాటి సేద్యం 
చేసుకొని మర్యాదతో ఆ వూళ్ళో బతికారో అలాగ వుండాలని నిర్ణయించుకొంది. కొడుకు 
రాముణ్ణి చదువులకు పట్నానికి పంపుతుంది.” 

ఆసక్తితో వింటున్న మా మనవడు, “ఈ అబ్బాయినీ చదువుకు పటానికి 
పంపిందా? చదువుకొని బాగు పడ్డాడా? లేక వాళ్ళ నాన్నలాగే అయ్యాడా?” అన్నాడు. 

“లేదు, బుద్ధిగానే చదువుకొన్నాడు. చదువుకొంటూ, తాను తల్లిదగ్గర నేర్చుకొన్న 
సంగీత విద్యతో ట్యూషన్లు చెప్పుకొంటూ వున్నప్పుడు, అతని చదువుకు ఆటంకం కలిగే 
సంఘటన ఒకటి జరిగింది. దేశంలో స్వాతంత్ర పోరాటం ఉధృతమైంది. దాంట్లో పాల్గొని, 
లాఠీ దెబ్బలు తిని, కారాగారవాస శిక్ష కూడా అనుభవించాడు. కానీ, ఇది జరిగాక 
చదువు పూర్తిచేసుకొని, బొంబాయి నగరం వెడతాడు, ఉపాధి వేటలో. ఈ క్రమంలో, 
దేశంలో అప్పుడే మొలకెత్తుతున్న వామపక్ష భావజాలాన్ని ఒంటబట్టించుకొంటాడు. 
జాతీయోద్యమం, వామపక్ష భావజాలం జమిలిగా యువతను ఉత్తేజపరుస్తున్నాయి. కానీ, 
బొంబాయిలో కూడ చుక్కెదురే! ఉద్యోగం దొరకలేదు. ఊళ్లో తల్లి ఒక్కతే ఒంటరిగా 
వుంది. కొద్దిపాటి సేద్యం చేసుకొంటూ పొట్టపోసుకుంటుంది. భూమిని కొని లేదా కట్టు 
గుత్తకు తీసుకొని దాన్ని విత్తి, కోసి, తర్వాత ఆస్తి పెంచుకోవచ్చనీ చెప్తుంది. గ్రామంలో 
భూముల్ని కౌలుకిచ్చి, పట్నం వెళ్లి, కోతల, నూర్చిళ్ళకు వచ్చే సంప్రదాయం అప్పుడే 
మొదలైంది. దీన్నే 20500166 farming అంటారు. 

రాముడు ఒకటి, రెండుసార్లు వచ్చి తల్లిని చూసి వెళ్ళేవాడు. సముద్రపు వొడ్డున 
గంటలకొద్దీ గడిపేవాడు. తల్లి ఫిడేల్‌ వాయిస్తుంటే, తన్మయత్వంలో ఆమె ఒడిలో 
వొదిగిపోయేవాడు. పట్నంలో చూసిన సముద్రానికి తమవూరి సముద్రంలో లాగ ఆత్మ, 
జీవం లేవని అంటాడు. పల్లెటూరిలోని ప్రశాంత జీవనానికి పులకించి తుదకు గ్రామానికి 
తిరిగి వస్తాడు.” 

“హమ్మయ్య, రాముడు తల్లి దరిచేరాడన్నమాట, సంతోషంగా వుంది” అన్నాడు 
మా మనవడు. 


శివరామ్‌ కారంత్‌ ix 


“తల్లి వొడి ఒక్కటే కాదు, పల్లె వొడీ చేరాడు. స్కూలు పెట్టి పిల్లలను చదివిద్దామనీ, 
బెస్తవారిలో తాగుడు దుర్వ్యాసనాన్ని మాన్పిద్దామనీ, గ్రామాల్లో వికాసం నింపుదామని 
ప్రయత్నాలు చేస్తాడు. తన చదువును, విజ్ఞానాన్ని వ్యవసాయాభివృద్ధికి వినియోగించి, 
పంటల రాబడి యిబ్బడి ముబ్బడి చేస్తాడు. వాణిజ్య పంటలు - పొగాకు లాంటివి - 
ప్రవేశపెట్టి గ్రామస్తుల ఆదాయాన్ని పెంచేందుకు కృషి సల్పుతాడు. తన జీవన్ముక్తి తన 
తాత ముత్తాతలు పుట్టి, పెరిగి, జీవించిన ఆ నేలలోనే వుండాలనుకొని తల్లి నాగమణి 
పెళ్ళిళ్ళ ప్రస్తావనతేగా, తాను చేసుకోబోయే అమ్మాయికి “పొగాకు తోటకు నీళ్ళు మోసే 
పని వస్తుందటనా అడుగు” అనడంలో వ్యవసాయంలో తనకు సాయపడే భాగస్వామినే 
చేసుకొంటాననడం ధ్వనిస్తుంది. మనిషికి జీవితంలో తనవాళ్ళంటూ ఒకరు తోడుండాలనీ, 
లేకుంటే బతకలేరనీ, తల్లి అన్నప్పుడు “మనుష్యుడు బతుకుతాడు, తనవారివలనన్నా 
సరే- లేకున్నా సరే” మానవాళి భవిష్యత్‌పై యీ భరోసా రాముడికి గ్రామ వాతావరణంలో 
పెరగడం వల్లే వచ్చింది.” 

ఓపిగ్గా వింటున్న మా అబ్బాయి. యిదంతా పూర్తిగా అవగాహన చేసుకున్నాడో 
లేదో తెలీదు. కానీ, ఒక ఆలోచనాత్మాక మాట అన్నాడు. “నీ బాల్యమూ అలాంటి 
పల్లెటూళ్ళోనే జరిగిందన్నావు కదా! మళ్ళీ అక్కడికే మనం వెళ్ళి వుండచ్చు కదా!” 

నాకొక్కడికే వేసిన ప్రశ్న కాదిది. ఇవ్వాళ సమాజంలో (ప్రతి ఒక్కరూ 
వేసుకోవాల్సిన ప్రశ్న AMIilCar Cabral అనే లాటిన్‌ అమెరికన్‌ సామాజిక శాస్త్రవేత్త, 
ఒకానొక సందర్భంలో అదే సైద్ధాంతిక ప్రతిపాదన చేశాడు. సామాజిక చరిత్ర రచనకు 
మూలాల్లోకి వెళ్ళాల్సి వుంటుందన్నది ఆ సిద్ధాంతం. దానికుపకరించేదే యీ నవల. 
సాహిత్యం కాలాన్ని అధిగమించాలి. అప్పుడే అది కలకాలం నిలుస్తుంది. ఈ నవల 
కాలానికి అతీతమైనది. అందుకే సుమారు అర్థ శతాబ్దం తర్వాత కూడ యిది సజీవంగా 
వుంది. గతించిపోతున్న భారతీయ సమాజ మూలాలను మన ముందుంచి, దేశ 
భవిష్యత్తుకొక గమ్యాన్ని - పర్యావరణ, ప్రకృతి పరిరక్షణ, ఆర్థిక స్వాలంబన సాధించడం 
అవసరమని చెప్పంది. ప్రపంచీకరణ నేపథ్యంలో సహజ వనరులు ధ్వంసమై, వ్యవసాయం 
'దండగినే అభిప్రాయాన్ని వ్యాపింప చేస్తున్న తరుణంలో, గ్రామీణ జీవితంలోని సహజ 
సౌందర్యంలో, సముద్రపు హోరులో కొబ్బరి ఆకుల సవ్వడిలో, ఏటి నీటి గలగలల్లో 
పంటసిరి నృత్యంలో పాటక జనుల అమాయకతలో, వదినా మరదళ్ళ సరసల్లాపాల్లో , 
కుల, మత భేదం లేకుండా వావి వరసలతో ఒకరికొకరు పలకరించుకొడంలో జాతి 
గుండెకాయ దాగుందనీ, దాన్ని కోల్పోవద్దనీ, అందుకే “మళ్ళీ సేద్యానికి తరలమని 
చెప్తోందీ నవల. అదే దీని ప్రాసంగికత. 


గ్‌ మరల సేద్యానికి 

గతాన్ని వర్తమానంతో మేళవించి చూడడమే చరిత్ర. ఆ చరిత్రకు అక్షర రూపమే 
యీ నవల. AMilcar Cabral అనే లాటిన్‌ అమెరికన్‌ సామాజిక శాస్త్రవేత్త, సామాజిక 
అధ్యయనానికి 'BAaCkt0 the Sources’ అనే సైద్ధాంతిక ప్రతిపాదన చేశాడు. గత సమాజపు 
పొరలలో దాగిన మూలాలను శోధించి, పరిశోధనకు అవసరమైన దినుసులు 
తీసుకొన్నప్పుడే ఆ అధ్యయనం ఫలవంతమవుతుందని చెప్పాడు. ఈ నవలలో మన 
గతం తాలూకు మూలాలు దొరుకుతాయి. పట్టణీకరణతో పాటు ప్రకృతి విధ్వంసం 
జరిగి పర్యావరణ సమతుల్యం దెబ్బతినింది. సామాజిక జీవితంలో వినాశనానికిది 
దారితీసింది. ధనార్జన సరే, అక్రమార్దనకై పెచ్చు పెరిగింది. ఆత్మీయ సంబంధాలు 
బెడిశాయి. గ్రామసీమల్లో లభ్యంకాని “ఆధునికి, “నాగరికి సదుపాయాలు పట్టణాల్లో 
వున్నాయన్న (భ్రమలతో, పట్టణ ప్రాంతాలకు వలసలెక్కువయ్యాయి. (భ్రమలొక్కటేకాదు, 
గ్రామ సీమల్లో వ్యవసాయం జీవనోపాధి కల్పించక, చేతివృత్తులు క్షీణించి, ఏదో ఒక 
బతుకుదెరువు - రిక్షా లాగడమో, దినకూలీగా బతుకీడృడమో- దొరుకుతుందని 
పట్టణాలకు తరలడం ఎక్కువైంది. పట్టణాల్లో జీవనం కడు దుర్భరం. ఇక్కడ యిమడలేక 
తిరిగి పల్లెపట్టులకు పోలేక, రెంటికి చెడ్డ రేవడులుగా మిగిలిపోతున్నారు. 

గ్రామాలనభీవృద్ధి చేయాలనీ, జీవన స్థితిగతులు మెరుగుపర్సాలనీ, వ్యవసాయాన్ని 
ప్రోత్సహించాలనీ, కనీస విద్య, రవాణా, వినోద సౌకర్యాలు కల్పించాలన్న సృహ యీ 
నవల కలిగిస్తుంది. గ్రామీణుల్లో అనుచానంగా వస్తున్న నైపుణ్యాలను, సృజనశీలతను 
పెంచి, గ్రామాలను నివాసయోగ్యంగా చేయాలని సూచిస్తుంది. గ్రామీణ జీవితాని కర్థం 
పట్టిన యీ రచన వలసపాలన ద్వారా సంక్రమించిన వెలుగు నీడలను అవాచ్యంగా 
చెపుతుంది. వలసవాద ఆధునికత ద్వారా, భారతీయ సమాజం పొందిన ప్రయోజనాలు 
పాశ్చాత్య విద్య, తద్వారా పెంపొందిన ప్రాపంచిక దృక్పథం, శాప్రీయ, విమర్శనాత్మక 
దృష్టి ఏర్పడ్డ మాట నిజమే! ఈ మార్చు కొన్ని సామాజిక వర్గాలకే పరిమితమైంది. 
సంప్రదాయ సంస్కృతిలోని దుర్లక్షణాలను తొలగించి, వాంఛనీయమైన ఆధునికత 
సమకూర్చలేదు. సంఘటిత రాజకీయోద్యమాలు సాంస్కృతికాంశాలకు సరైన ప్రాముఖ్యం 
యివ్వలేదు. దేశీయ, వలస సంస్కృతుల మధ్య సమన్వయం కుదరలేదని యీ నవలా 
రచయిత సూచిస్తున్నాడు. ఈ రెండు భావజాలాలను సమన్వయపరిచే విధంగా రాము 
పాత్రను చిత్రించాడు. పాశ్చాత్య విద్యనభ్యసించి, అప్పటికే పాదుకొన్న వలస సంస్కృతిలోని 
వెలుగు నీడలను ఆకళింపుచేసుకొని, తన మూలాలకు తిరిగి వచ్చాడు. ఆధునికతను 
తిరస్మరించలేదు. దానిలోని పరిమితులను, సమస్యలను గ్రహించి, బొంబాయి నగరం 
నుండి స్వగ్రామానికి తిరిగి వస్తాడు. 


శివరామ్‌ కారంత్‌ x 

వలస సంస్కృతీ ఆధిపత్యానికి దీటైన ప్రతి సంస్కృతి నిర్మాణం పూర్తిగా జరగలేదు. 
ఈ ప్రక్రియ మధ్యంతరంగా ఆగిపోయింది. కారణం, సమాజ మార్చుకనుగుణంగా ఆర్థిక 
చట్రంలో మౌలిక మార్పులు జరగలేదు. వలసవాదాన్ని ఓడించి, తరిమేశామేకానీ, యివ్వాళ 
ప్రపంచీకరణ వుచ్చులో చిక్కుకొన్నాం. కొత్తపాతల మేలు కలయికగా సమాజం 
పురోగమించాలన్నదే యీ నవల సందేశం. 


హైదరాబాద్‌ వకుళాభరణం రామకృష్ణ 
ఆగస్ట్‌ 2014 


అనువాదకుని మనవి 


శీ శివరామ కారంత్‌ కన్నడంలో గొప్ప రచయిత. ఆయన చేపట్టి విజయం 
పొందని సాహిత్యప్రక్రియ లేదు. జంతుప్రదర్శనశాలను నడిపినవాడు; పత్రికా రచయిత; 
సంగ్రహవిజ్ఞాన సర్వస్వకారుడు. ఆయన మంగళూరుజిల్లాలోని విశిష్ట మాండలిక 
వ్యవహారంలో రచించిన నవల ఇది. దీనిలోని కొన్ని పదాలు కన్నడ నిఘంటువులలోనూ 
లభించవు. కనుక తెలిసినవారివద్ద తెలుసుకొని, మూలానుసారిగా అనువదించినాను. 
అనువాదం కథాకథన పరాయణంకాక మూలంలోని సొబగును కొంతకు కొంతైనా 
తేవాలని, డాక్టర్‌ బి. వి. కేస్మర్‌ అన్నట్టు “ట్రాన్స్‌ క్రియేషన్‌’ కావాలని యథాశక్తి శ్రమపడ్డాను. 
చదువరులు నా శ్రమను గుర్తిస్తారు. 

“మరలి మణ్జిగె” అనే పేరును 'మరలండి మట్టికి” అని అనువదిస్తే తెలుగులో 
అపార్థం కలుగుతుందని మరల సేద్యానికి” అని మార్చాను. ఈ నవల 1968కే ఏడు 
ముద్రణలు పొందింది. నేను రచయిత ద్వితీయముద్రణకు వ్రాసిన మొదటి మాటను 
మాత్రం పొందుపరచాను. 

ఈ అనువాదంలో నా సోదరుడు తిరుమల బదరీనారాయణ (ఎం.ఎ., బి.ఎస్సీ., 
బి.టి., హిందీప్రవీణ) నాకు చాలా తోడ్చడ్డాడు. అతనికి నా కృతజ్ఞతలు. పెక్కుపదాల 
అర్థం వివరించిన సాటి పత్రికారచయిత శ్రీ కె. ఎస్‌. ఉపాధ్యాయకు వందనాలు. ఇలాటి 
ఉత్తమ నవలను అనువదించడానికి అవకాశమిచ్చిన కేంద్ర సాహిత్య అకాడెమీకి, దాని 
ప్రాంతీయశాఖా నిర్వాహకులు, మిత్రులు డాక్టర్‌ చల్లా రాధాకృష్ణ శర్మకు నా 


కృతజ్ఞతావందనాలు. 
ల 


ప్రమాదీచ సంక్రాంతా: 
69, ఆదర్శనగర్‌, 
హైదరాబాద్‌-4. 
భాషాసేవకుడు, 
తిరుమల రామచంద్ర 


పారోతికి ఈ వృశ్చికమాసానికి (కార్తికమాసానికి) ఇరవైనాలుగేళ్లు నిండి 
ఇరవయ్యయిదు పడుతుంది. హేవిళంబి సంవత్సరం జ్యేష్టమాసంలో ఆమెకు పెళ్లయింది. 
ఆ పెళ్ళీ ఎలా అయిందంటారు - ఇలాటి వానలోనే. ఆమె తండ్రి నారాయణమయ్యరు 
మణూరుగ్రామంవారు. ఆయన ఇల్లు సముద్రతీరంలోని వంపుతిరిగిన బాడవ పక్కన. 
ఇంటి చుట్టూ ముంతమామిడిచెట్లు. వాటిమధ్య ఆయన ఇల్లు. పెంకులు కప్పినది కాదు 
- వట్టి గడ్డి కప్పిన కప్పు మాత్రమే. రివ్వుమని సముద్రపుగాలి వీచే ఆ తావులో ఆయన 
ఇల్లు నిలబడి వుండడమే ఒక ఆశ్చర్యం. అందులోను పారోతి పెళ్ళిసమయం సంబరం 
తలచుకుంటేనే చాలు - మయ్యరుకు పారోతి ఒక్కతే కూతురు, వేరే మగపిల్లలు లేరు. 
అందుకనే, కూతురు పెళ్ళి అయినంత వైభవంగా జరగనీ అని ఒక చిన్న చప్పరం 
(పందిరి) ఇంటిముందు ఉత్తరపు ముంగిట్లో వేయించారు. సంవత్సరం పొడుగునా 
ఇంటిగోడలను కప్పుతూన్న తాటాకులకు కొంచెం ఆ దినం విశ్రాంతి. ఇల్లు కొంచెం 
లక్షణంగా కనిపించనీ అని వాటిని తీయించి ఇంటికి కొంచెం దూరంలో రాశి వేయించారు. 
మణూరుచుట్టూ ఉన్న నాలుగు పల్లెల్లో 'కొరగని” మేళం చాల పేరు పొందింది. కుమార్తె 
పెళ్ళికి కొరగని మేళం తెప్పిస్తే చాలా - అది తాటాకుల గరగరచప్పుడులో ఎవరికైనా 
వినబడునా? అందుకని ఆ తాటాకును దింపి రాశి వేయించారు. మయ్యరు వాటి వాగేనోరు 
కట్టివేశారేగాని, ఇంటి చుట్టూ ఇసుకదిబ్బనిండి దయ్యాల్లాగ నిలబడివున్న తాటి చెట్లను 
“మీ తల ఆడించరాదు” అనడానికి ఆయనకు హక్కుందా? 

ఏమైనా, మొదట్లోనే మాటచెప్పి, కొరగనిమేళం ఏర్పాటు చేయించి 
పిలిపించుకొన్నారు. సరే, అయితే పెళ్ళి నాలుగునాళ్లూ సన్నాయిమేళం వాయించిన 
కొరగనికే తన వాద్యం వినిపించిందో లేదో, నాలుగునాళ్లూ ఎలాటి వానగాలి అది. 
పెళ్ళిపందిరి మట్టల తలలను ఆరారుసార్లు బిగించినా, అక్కడ మిగిలింది వెదుళ్లుమాత్రమె. 
ఊరి వాదిక ప్రకారం పుణ్యానికి రాత్రిపూట కన్యాదానం కాదు, పగటి ధార - కన్యాదానం. 
కన్యాదానం తర్వాత భోజనం వేరే. అయితే ఏం? అలాటి జడివానలో యిల్లువదలి, 
సేద్యంవదలి - పెళ్ళీకి బయలుదేరే మనిషి ఎవడు? 


2 మరల సేద్యానికి 


మయ్యరు కుమార్తెకు తెచ్చిన సంబంధం కోదండరామ ఐతాళుల యింటిది. 
ఆయన కుమారునికే పార్వతిని ఇచ్చి వివాహం. పార్వతే పారోతి, పెళ్ళివర్ణన కోదండరామ 
ఐతాళుల నోటినుంచే వినాలి. ఆయన ఎప్పుడూ చెప్పడం కద్దు - “మన అబ్బాయి 
పెళ్ళికి దేవలోకందే వాద్యం” అని. వానకారునెలలో ఐతాళులు ఈ పెళ్ళికి ఎందుకు 
ఒప్పుకొన్నారు అంటే - గుట్టు ఇలా వుంది. ఐతాళులు వూరి పురోహితులు. ఆయన 
పౌరోహిత్యపు ఇళ్ళ సంఖ్య నలభై యాభైకి మించివుంది. వాళ్ళనందరినీ పెళ్ళికి పిలవాలి. 
వైశాఖమాసంలో పెళ్ళి పిలుపైతే ఇంటికి నలుగురుచొప్పున బయలు దేరినా పెళ్ళివారు 
పటాలమంత కారూ? పురోహితులమీది అభిమానంతో ఇంటిల్లిపాదీ బయలుదేరితే 
వియ్యంకుల అవస్థ ఇక ఏమిటి? ఇంతేకాక, పిల్లవైపువారంత జోరుగా కాకపోయినా, 
సమావర్తనం, ఆరతి, అక్షతల భోజనాలు తాము పెట్టించేటప్పుడు ఆ (ప్రకారంగానే 
జనంవస్తే - ఇబ్బంది కాదా? అందువల్లనే లగ్నం వెదికివెదికి నాట్లకాలానికే పెళ్ళి 
ఏర్పాటు చేశారు. “ఎందుకు అలా చేశారు?” అని అడిగితే, కారణం చెప్పడానికి 
కోదండరామ ఐతాళులు కదూ - నాలుక చివరే పంచాంగం, జ్యోతిషం నాట్యం చేస్తాయి. 

ఆయన వేసిన పథకానికీ, అయిన పెళ్లికీ బాగా జోడి కుదిరింది. వానకారు నెల 
ప్రారంభమయింది. వాన కురవసాగింది. నాట్లు ప్రారంభమయ్యాయి. “ఈ దరిద్రపు 
వాన ఒకసారి ఆగితే చాలు” - అనిపించింది ఊరికి. వాన వెలిసేటట్టులేదు. ఆగకుండా 
అది కురుస్తున్నప్పుడు, వారివారి యింటి తాపత్రయం వదిలి ఐతాళుల పెళ్ళికి జనం 
బయలుదేరుతారా? ఎవరు బయలు దేరకపోయినా, పెళ్ళివారు తరలివెళ్ళవద్దూ? 
ఐతాళులు, ఆయన ఇంట్లోవారు, వానలో తడవడానికి నలుగురు పల్లకీమోతవారు, పాటలు 
పాడడానికి ఇరుగుపొరుగు నలుగురు ముతైదులు - ఇంతమంది చేతికి దొరికిన గొడుగు, 
గోనెపట్ట, గూడ, తాటాకుగొడుగు పట్టుకొని బయలుదేరారు. ఈ విధంగా అట్టహాసంగా 
పెళ్ళివారు తరలివెళ్ళడమయింది. గర్నాలు, కది బిరుసు, జెటు - మొదలయిన 
బాణసంచా అంతా ఇంద్రుడే పూర్తిచేశాడు. 

వర్షంలోనే పెళ్లివారు బయలుదేరారు. వానలోనే పెళ్లికూతురింటి పెళ్లిపందిరి 
చేరారు. ఒకటిన్నర పరువుదూరం నడవడానికి నాలుగుగంటలు పట్టింది. కయ్యకు, 
సముద్రానికి మధ్యన సముద్రతీరంలో సముద్రపుగాలికి ముఖం ఒడ్డి నడవడం చిన్న 
ఆటకాదు. కట్టుకొన్నబట్టలు ఎక్కడినుంచి ఎక్కడికో, పట్టుకున్నగొడుగులు నాల్లుసార్లు 
చేయి తప్పి ఎక్కడికెక్కడికో కొట్టుకొనిపోయాయి. ఐతాళులు స్వయంగా పట్టుకొన్న గొడుగు 
పెళ్ళియిల్లు ఎక్మేవేళకు నామమాత్రం మిగిలింది. ఏమి వర్షం. ఈ సంబరంలో గూడ 
కప్పుకొన్న వారి ముఖం, రొమ్ము, కాళ్లు తడిసిపోయినా, వీపుమాత్రం తదవక వెచ్చగా 
వుండి పోయింది. 


శివరామ్‌ కారంత్‌ 3 


వర్షంలో ఒకరినొకరు పిలుచుకొన్నా వినబడేట్టు లేదు, నాలుగుబారలమేర ఒకరి 
నుంచి మరొకరు దూరంగా జరిగినా, కనిపించేట్టు లేదు. చెదరిపోయిన ఆవులమందను 
పట్టుకొని మళ్ళీ మందగా చేర్చి యింటికి తోలుకొని వచ్చినట్టయింది - ఆనాటి పెళ్ళివారి 
పని. అలా జెతుందనే పెళ్లి కొడుకు వైపు సన్నాయి మేళంవారు ముందుగానే పరుగెత్తి 
వచ్చి, పెళ్ళికూతురు ఇంటి అరుగుచేరి కూర్చున్నారు. పెళ్ళికుమారుని వైపువారితో 
గుడ్డగొడుగుపట్టుకొనే ఊరి పెద్దమనుష్యు లెవరూ రాలేదు. పెళ్ళికి రానివారు, ఐతాళుల 
ఇంట్లో ఆరతి అక్షతలనాడు పోతే సరి, అదిన్నీ వర్షం వదిలితే - అని వాయిదా వేసి 
వుండిపోయారు. 

ఐతాళులు పిలుచుకొనివచ్చిన ఈ గొప్ప పెళ్ళిగుంపుకు పెళ్ళికూతురు వైపువారు 
ఎదురు వచ్చి స్వాగతమిచ్చే “ఎదురుకోళ్ళ' తతంగం పెళ్ళికూతురు ఇంటి ముంగిట్లోనే 
జరిగింది. నిజానికి ఇంటి ముందున్న చేనిలో జరిగివుంటే బాగుండేది. అయితే, ఇప్పుడు 
నీళ్లు నిలిచిన ఆ చేనిలో ఈ జడివానకు, గాలికి ఈ సంబరం అక్కడ అయ్యేదేనా? 
అయితే ఒకటి - ఇంటిముంగిలే వానతో నీరుకట్టిన చేనులాగ అయింది. పందిరి 
ఎగిరిపోయి వట్టి ముంగిలే మిగిలింది. అక్కదే మహాసంభ్రమంలో ఎదురుకోళ్ళస్వాగతం 
జరిగింది: పిల్లవాడి వైపువారు ఇంటి మూడంకణాల చావిట్లోకి ఎక్కివచ్చారు. ఆ చావిడికి 
తగినంతమందే అక్కడ చేరినా చావిడి సగంభాగం పెండ్లిమంటపమే మింగివేసింది. 
తక్కినసగం వచ్చేపోయేవారి కాళ్ళతడితో బురద రొచ్చయింది. అక్కడే చాప పరిచి, పీటలు 
వేసి మగపెళ్ళివారిని కూర్చోబెట్టడమూ జరిగింది. వానలో తడిసివచ్చిన పెళ్లికొడుకుకూ 
దారామంటపం - కన్యాదాన మంటపంలోని అగ్గిసెగ దొరకలేదు. ఆ పొగ, ఆ గాలి, ఆ 
వాన రొద - ఇవే అప్పటి మంత్రాలు, పాటలు అయ్యాయి. పెళ్ళిభోజనాలు కూర్చునే 
జరిగాయో, నిలబడే జరిగాయో - ఎవరికి తెలుసు? 

పెళ్ళి నాలుగునాళ్లూ ఇలాగే గడిచాయి. పెళ్లికూతురు ఇంటికి వచ్చిపోయే 
సంబరమంతా వర్షంలోనే. పెళ్ళికివచ్చిన సగంమంది చివరి దినం దాక మిగలలేదు. 
నాలుగోనాడు నాగోలి ముగించి పెళ్ళికొడుకు పెళ్ళాన్ని పిలుచుకొని “కోడికి బయలుదేరితే, 
వాన వెలిసిపోవచ్చా? పల్లకీబోయీలు, తండ్రి, తల్లి, వీరంతా చేరి తరలివెళ్ళే మగపెళ్లివారు 
అయ్యారు. పెళ్లికొడుకు వాళ్లు వెళ్లి యిల్లునింపడం, వాన వీరియింటిని తాకడం ఒకేసారి 
జరిగాయి. 
చెప్పాలంటే మగపెళ్లివారియింటికీ వాన తెరిపి ఏమీలేదు. వారియింటికి కొంచెం 

దూరంలోనే నదీముఖం. పడమటివైపు సముద్రం, దక్షిణంవైపు నదీ - సముద్ర సంగమం, 
తూర్పున నది. ఆ పెళ్లీ సంవత్సరమే కోడి కడలినీటికి వెర్రి ఆవేశం వచ్చింది. కోదండరామ 
ఐతాళులు కుమారుని పెళ్ళి మణూరులో జరుగుతున్నప్పుడే, ఆయన కొబ్బరితోటలోని 


4 మరల సేద్యానికి 


ఏడెనిమిది టెంకాయచెట్లు కడలికి బలి అయాయి. “ఈపాటి, కడలికి పిచ్చిపట్టడం నా 
తాతలకాలంనుంచి చూడలేదు” అని కోదండరామ ఐతాళులు చెప్పేవారు. 

ఇంటికి కోడలువచ్చిన సంతోషం, ఆరతి అక్షతలనాడు ఇంట్లో పదిమంది 
వైదికులు, గృహస్థులు వచ్చి నిండిన ఉత్సాహం - ఈ రెండింటినీ సముద్రపు పిచ్చిపొంగు 
కుదించి వేయాలా? ఏటా సుమారు వేయిటెంకాయలు ఇచ్చేటన్ని టెంకాయచెట్లు ఒకేనాడు 
సముద్రరాయనికి ఆహుతి అయ్యాయట. 

ఈ పాతకథలు యావత్తూ జరిగి ఇప్పుడు ఎన్నో సంవత్సరాలే గడిచిపోయాయి. 
ఇవన్నీ ఏనాటికథో అన్నట్టయింది. ఆమె పెళ్ళిసమయం జ్ఞాపకానికీ, నేటికీ మధ్య ఎన్ని 
సంగతులు జరుగలేదు? పదిహేను సంవత్సరాల దాంపత్యజీవనాన్ని ఆమె గడిపింది 
ఊరికేనా ఏమిటి? 

పారోతికి పెళ్ళయిన మూడు సంవత్సరాలకు ముసలిముప్పు నారాయణమయ్యరు 
కళ్లు మూశారు. ఆమెతల్లి పెళ్ళి వేళకే ప్రాణాలతో లేదు. పెళ్ళయిన ఐదు సంవత్సరాలు 
గడిచే వేళకు మామగారయిన కోదండరామ ఐతాళులు చనిపోయారు. ఇప్పుడు ఆమే 
యింటి యజమానురాలు. “వారియింట్లో ఎవరు?” అంటే, ముగ్గురే ముగ్గురు జనం. 
ఒకటి చెప్పరాని పేరు - మగనిది, కోదండరామ ఐతాళుల ఏకైక పుత్రుడు, రామ 
ఐతాళులు; మరొకరు ఐతాళుల చెల్లెలు - చిన్నతనంలోనే భర్తపోయి గతిలేక పుట్టిల్లు 
పట్టిన సరసోతి. మూడో మనిషి ఆమె. ఈ ముగ్గురుతప్ప ఇంట్లో మనిషి పురుగూ లేదు. 

పారోతికి ఇంట్లో కాలం ఎలా గడుస్తుందనే చింతే లేదు, ఐతాళులు ఊరి 
పౌరోహిత్యం కట్టుకొని తిరిగేవారు. ఆయన పగటిపూట భోజనాలన్నీ పరాయియిండ్లలో. 
సాధారణంగా అలాగే; పౌరోహిత్యపుభోజనం ముగించుకొని, సాయంకాలం సుమారు 
నాలుగుగంటలకు ఇంటికివచ్చి చేరుతారు. వచ్చేటప్పుడు వట్టి చేతులతోవచ్చే అలవాటు 
లేదు. కుంచెడు బియ్యం, టెంకాయ, ఏదైనా కూరనార - తీసుకొనివచ్చే నియమం. అవి 
తెచ్చి ఇంట్లో దింపి, కాళ్లు కడుక్కొని, మణిగాసనం చావడి (నున్నగా రుద్దిన చావడి) 
నేలమీద ఉస్సురంటు మేనువాల్చి, ఒక గడియ సేపు గుర్రుపెడుతారు. అటుతర్వాత 
నిద్రనుంచి మేలుకొని, వూరు చుట్టబెట్టడానికి బయలుదేరారంటే, మళ్ళీ యిల్లు చేరేటప్పటికి 
రాత్రి జాముపొద్దు గడిచిపోయేది. మధ్యాహ్నం భోజనం బలంగావుంటే, బయలుదేరేటప్పుడే 
“పారోతీ: ఈ దినం ఒక పొద్దు” అని వెళ్ళిపోతారు. సరసోతి విధవ కావడంవల్ల దినమూ 
ఒకపొద్దు నియమమే. రాత్రి ఇంత అటుకులు నీటిలో నానవేసి తింటేసరి. అలాటిదినాలలో 
పారోతి కూడా “అందరికీ ఒకపొద్దయితే నా కేమి సంబరం?” అంటూ వంటింటిపనికే 
పోయేది కాదు. కొన్నివేళల్లో మధ్యాహ్నం మిగిలిన అన్నానికి నీళ్లుచేర్చి 'నీళ్ళన్నం' చేసిపెట్టి, 
సాయంకాలం వంటలెక్కకు చేర్చడమూ కద్దు. మొత్తంమీద, సాయంకాలం పొద్దుపోయిందీ 


శివరామ్‌ కారంత్‌ ర్‌ 


అంటే, పారోతమ్మ జపమాల పట్టుకొని శివశివా, రామరామా” అంటూ కూర్చున్న చోటే 
నిద్రపోతుంది. 

ఐతాళులు రాత్రి సద్దుచేస్తూ వస్తే ఆమెకు తెలియడం కద్దు: నిద్రమత్తులో తెలియక 
పోవడమూ కద్దు. కాకపోతే, “ఎంతపొద్దుకు వచ్చారు?” అని ఇంటాయనను అడిగే 
అలవాటూ లేదు. ఆమెకు జపానికి కూర్చున్నప్పుదే నిద్రమత్తు. చేరబడినచోటే శయనం. 
వారి పొరుగుయిల్లు శూద్రుల యిల్లు. దానివల్ల వారి మడిమైలలకు కొంచెం 
ఇబ్బందిఅయినా, వాళ్ల కోళ్లవల్ల ఒక ఉపకారం జరుగుతున్నది. తెల్లవారుజామున అవి 
కూసినవెంటనే ఇద్దరూ లేచి, అంట్లు వెలుపలవేసి గసగస రుద్దుతారు. అంట్లు తోమిన 
తర్వాత చెంబు, పంచపాత్రలకు బూడిదపూసి రుద్దాలి. అటుపిమ్మట ఇల్లు దులిపి ఊడ్చడం 
అయిందంటే, ఒకటి రెండు క్షణాలు నిట్టూర్చడానికి అవకాశం కలుగుతుంది. అప్పటికి 
పొద్దు పొడుస్తుంది. కొట్టంలో కట్టిన బక్కపశువులు తమకు 'అక్కచ్చు” రానీ అని రాగాలు 
తీస్తాయి. ముందుదినం మధ్యాహ్నం గడ్డి, తౌడు, కలిపి సిద్దపరచిన అక్కచ్చు, నీళ్లు 
వాటిముందున్న తొట్టెలోకి కుమ్మరించి, వాటికి సేవచేస్తే, దానికి (ప్రతిఫలంగా 
పిండడానికిపోయిన పారోతి చెంబులోకి అరసిద్ది (పావు) పాలు ఒక ఆవైనా కురిపించనే 
కురిపిస్తుంది. అంత పాలయినా యిస్తుంది కదా అనే మర్యాద ఆ పశువుకు ఉంది. అదీ 
లేకపోతే ఇంటిదేవునికి నైవేద్యానికి పాలు వుండవు. పాలు పిండగానే, ఆ ఆవును, మిగిలిన 
ఒకటి రెండు సొట్ట ముదిగొడ్లను, దూడను ఇసుక దిబ్బలకు మేతకు తోలనే తోలాలి. 
అవి కొట్టం వదలిపోయినవెంటనే, కొట్టంలోని పేడ ఎత్తి ఎరువుగుంతకు విసిరితే, ఇంటి 
తెల్లవారిరగడ ముగిసినట్టు. 

అనంతరం ఎవరు రానీ రాకపోనీ పారోతి పొలంపనికి బయలుదేరుతుంది. వెలుపలి 
పని, పొలంపని - అంతా ఒకటే. వానకాలంలో దానిరీతి ఒకటి: తక్కిన కాలాలలో 
పద్ధతి మరొకటి. ఐతాళుల ఇంట్లో వంటచెరుకు కోసం ప్రాణసంకటం. ఇంటిచుట్టూవున్న 
వారి స్థలం లోనే రాలిన పొన్న ఆకులు, ముంతమామిడి ఆకులు తెల్లవారకముందే 
ఊడ్చుకొని తేవాలి. లేకపోతే కనిపించినవారు ఊడ్చుకొనిపోతారు. ఆ ఎండుటాకులతోనే 
వంట, అక్కచ్చు ఆకులు ఉడికించడం జరగాలి. మిగులూ బొగులూ కొట్టం నేలమీద 
పరచాలి. ఎండుటాకులు లేకపోతే ఎరువు ఎలా అవుతుంది? 

ఏటా వెలుపలిపనులలో ఈ వంటచెరుకుపని ముఖ్యం. వానకాలపుగోడు చెబితే 
తీరదు. పచ్చికొమ్మలు తడిసిన ఎండుటాకులు కాలిస్తే ఇంటినిండా పొగ. కళ్ళనిండా 
మంటలు. ఈ పొగ బెడదతో పారోతమ్మ కళ్లు ఎప్పుడూ మంకెనపూవులే. వాటికి 
మల్లెపూవుల రంగు వచ్చినదే లేదు. అయితే, ఒక్కొక సంవత్సరం వానకాలంలో వరుణ 
భగవానుడు అనుగ్రహిస్తే, ఆరునెలల వంటచెరుకు ఒకేనెలలో జమ కావచ్చు. అయితే 
అది చాల ప్రయాసపని, ఎందుకంటే, ఊళ్ళో వీరొక్మరే ఇల్లుకట్టుకొని వుండలేదు కదా! 


6 మరల సేద్యానికి 


రామబతాళుల ఇల్లు వున్నది నదీముఖానికి ఉత్తరదిక్కున. అక్కడ సముద్రం నీటిలో 
అడుగు పెట్టడమూ సరే, యమధర్మరాజుకు సుంకమివ్వడమూ సరే. చాలదూరంలోని 
అడవులనుంచి పారివస్తున్న నదినీటిలో వానకాలంలో కట్టెలు, దుంగలు, చెట్లు కొట్టుకొని 
వస్తాయి. నదిలో దిగి వాటిని పట్టుకుని గట్టుకు చేర్చేపని, ఇంటికి చేరవేసేపని సులభం 
కాదు. అలా చేయడానికి నదీముఖంవదలి ఇంకా ఉత్తరానికి రెండుమైళ్ళదూరంలోవున్న 
సముద్రతీరానికి వెళ్ళాలి. ఎలాటి వానకురిసినా లక్ష్యపెట్టక తెల్లవారుజాముననే 
యింటినుంచి బయలుదేరి సముద్రతీరంలో కాచుకొని నిలబడితే, వరుణ భగవానుడు 
ఏమి తెస్తాడో కనిపిస్తుంది. పెద్దపెద్ద మొద్దులు, చెట్లే తేలిరావడమూ కద్దు. చెట్లకొమ్మలు, 
మండలు రావడం కద్దు: చెట్లకొమ్మలు కంటికి కనిపించగానే నీటిలో దూకి, అలలు 
తోసుకుంటూ ఎగువకుపోయి నీటిలో దిగి, వాటిని స్వాధీనం చేసుకోవాలి. అందువల్లనే 
'వడ్దెర్సె బేళూరులలో నా బిడ్డకు ఎక్కడైనా మొగుడు పుట్టివుండవచ్చు' అని ఆలోచిస్తూనే 
వుండేవారు. అయితే కొసకు ఉప్పునీళ్ళబిణం తప్పలేదు - అన్నట్టు మణూరునుంచి 
కోడికే వచ్చింది ఆమె. 

కట్టెలు సేకరించగానే ఇంటిపనులు ముగిసినట్లా ఏమిటి? భోజనం అయినట్లా 
ఏమిటి? శూద్రులయితే నత్తగుల్లలు, చేపలు, గీపలు పట్టుకొని రావచ్చు. బ్రాహ్మణజన్మ 
వచ్చినమీదట కూరనార తినే చావాలి అని (బ్రహ్మ నుదుటిమీద వ్రాసినప్పుడు, కూరనార 
పెంచవద్దూ? ఐతాళుల పౌరోహిత్యంవల్ల బియ్యానికీ, టెంకాయలకు కొరతలేదు. 
కూరగాయలూ అప్పుడప్పుడు వస్తాయి. అయితే ఎలాటి కూరగాయలని: పండుదోసకాయ, 
ఉగాది నుంచి వర్షాకాలం ముగిసేవరకు ఒకే రాగం. దోస, దోస. ఇంటి స్తంభాలకూ 
అవే వేలాడుతున్నాయి. నేలమీద అవే, పందిరిమీద అవే గుత్తులుగా వేలాడుతున్నాయి. 
దోసకాయలు తినితిని డోకు వస్తుంది. అందువల్ల వాళ్ళయింటి తూర్పునవున్న ఐదు 
హానె దొడ్డిభూమిలో, ఉలవ పీకివేసిన మరుదినం, కలుపుతీసి, నాలుగువైపుల గట్లు 
వేయవలసినపని సరసోతికి పారోతికి. ఆ గట్లమీద మంటిముద్దలు పెట్టి, వాటిమీద 
ముళ్ళదడి కుచ్చకపోతే లోపల కూరగాయలు మిగలవు. ఇలాటిపనులలో సరసోతి, పారోతి 
ఒకరికన్న మరొకరు గట్టివారు. సరసోతి అయితే గునపం” పట్టుకొనడానికీ జంకదు. 

మొదట దొడ్డికి కల్లకొట్టడం అయితే, తర్వాత మడిచేసి, పెంచిన మొక్కలే దొరికితే, 
పని సులభమే అవుతుంది. భూమిని నాగలితో దున్ని వాటిని నాటడం, కాలినమన్ను 
బూడిదతెచ్చి వాటి మొదట్లో వేయడం. అక్కదే దొడ్డిపక్కన ఒక నీటిగుంట ఉంది. దాని 
నుంచి నీళ్లు మోసుకొనివచ్చి, చెట్లకుపోయడం. ఈ పని ఎక్కువగా సాయంకాలం 
జరుగుతుంది. ఐతాళులు అపూర్వంగా ఎప్పుడో ఒకప్పుడు ఈ పనిలో పారోతి సరసోతులకు 
సహాయంగా నిలబడుతారు. 


శివరామ్‌ కారంత్‌ 7 


ఉదయం ఐతాళులకు తీరిక ఉండదు. తెల్లవారి లేచి పళ్లు తోముకొనడానికి 
ప్రారంభిస్తే పదహారు మామిడాకులు కావాలి. వాటినంతా రుద్దిరుద్ది అరగదీసి పారవేస్తే 
తర్వాత ముఖం కడుక్కొని, ఇంటిముందు చెరువులో స్నానానికి దిగుతారు. మొదట 
ముక్కుపట్టుకొని పూర్వాభిముఖంగా మునిగిలేస్తే, తర్వాత ఒళ్లు తోముకొనే కార్యక్రమం, 
మంత్రాల ఆర్భాటం ఒకే వరసన కొనసాగుతాయి. “శుక్లాంబరధరం విష్ణుం” తో 
ఆరంభమయి, “ఆకాశా త్పతితం తోయం” వరకు, మరచిపోయినప్పుడెల్లా మళ్ళీ 
మొదటికివచ్చే జపం ముగియాలి. నూటయెనిమిది గాయత్రి, నూటయెనిమిది అష్టాక్షరి, 
నూటయెనిమిది పంచాక్షరీ జపాలు ముగించే గట్టు ఎక్కాలి. తడిబట్ట చుట్టుకొని దేవునిగదికి 
వెళ్లుతారు. ఇంతకే జాముపొద్దవుతుంది. ఇంటావిడ నేల అలికి దొడ్డిలోపని ముగించి 
తొందరతొందరగా స్నానంచేసి నైవేద్యానికి బియ్యం నానబెట్టి యివ్వాలి. ఐతాళుల ఇలవేల్పు 
దొక మంచిగుణం, బియ్యం నానబెట్టి చూపితే చాలు, అన్నం నైవేద్యం అతనికి అక్కరలేదు. 

దేవతార్చన ముగియడమే తడవు. ఐతాళులు పౌరోహిత్యపువేషం ధరిస్తారు. 
బయటికి వెళ్ళనే వెళ్తారు. నడుము కొక షష్టిపంచ బిగించి, తలకొక ఆకుపచ్చ ధావళి 
రుమాల పెట్టుకొంటారు. మెడలో సన్నని రుద్రాక్షదండ, చేతిలో పొడుగాటికామ గొడుగు. 
పౌరోహిత్యం ఉన్ననాడు పారోతికి కొంచెం సుఖం. వంట తొందరలేదు. అన్నం 
ఉడికినప్పుడు ఉడుకుతుంది. భోజనం అయినప్పుడు అవుతుంది. పౌరోహిత్యం లేనినాడు 
దేవతార్చన ముగిసి, నైవేద్యపు బియ్యానికి ఎసరుపోయడానికి ముందే ఐతాళుల ఉదరపాత్ర 
మండిపోతూవుంటుంది. ఈ తొందరవంట చేయడమంటే, పారోతి చేతులు కాళ్లు 
ఊడిపోతాయి. రుబ్బుడుపత్రం బడబడలాడగానే, “ఏమీ మహావంట అప్పా ఇది” అంటారు. 
తిరుగమోత చుయ్యి అనే లోగానే ఆకు, పీట వేసుకొంటారు. ఇంకా వంట ఆలస్యమయితే, 
“ఏమిటి నిన్న మధ్యాన్నం భోజనంచేస్తే ముందువారానికి ఆకలి కాదనుకున్నావా?” 
అంటారు. అందువల్ల పౌరోహిత్యానికి సెలవున్ననాడు సరసోతికూడా వదినెకు 
సహాయపడుతుంది. ఆమె వుంటే అన్నగొంతు అంత గట్టిగా వినబడదు. “వంట అయిందా?” 
అని ఆయన తొందర పెడితే, “అన్నయ్యా, పెరట్లోకి పోయిరా, పశువులు వచ్చాయో 
ఏమో?” అని పని తగిలిస్తుంది. 

మధ్యాహ్నం భోజనం ఎలాగో ముగిసింది అంటే, మళ్ళీ యింటిపని, వెలుపలి 
పని ఉన్నాయి. సంసారం అన్న మీదట ఏమి ఉంది, ఏమిలేదు, ఎండ దిగింది చూచి, 
పశువులను మేపవచ్చు. నది ఒండ్రుమట్టి గడ్డలు మోసుకొనివచ్చి, తమ సొంతసేద్యపు 
మూడుమళ్ళకు, చేలకు వేయవచ్చు. అవన్నీ ముగిసిపోతే - స్వంతనారుమడి లేదూ. ఆ 
నారుకు గూడతో నీరు పోయవచ్చు. 

ఇంతా అయ్యేవేళకు సాయంకాలం అవుతుంది. మేయడానికి వదలిన పశువులు 
కొట్టం చేరుతాయి. దూడ తాగేముందే నాల్లుబొట్ల పాలు పితకాలి. వాటికి మైలలో 


8 మరల సేద్యానికి 


వున్నప్పుడే అక్కచ్చు, నీళ్లు పోసి, తర్వాత నీళ్లు పోసుకొని మడి కట్టుకొని దేవునిగదిలో 
కంచు దీపం వెలిగించాలి. 'ఇక రాత్రి ఏమి ఉడికించాలి?” అనే యోచన ఆరంభమవుతుంది. 

ఇదంతా పారోతి జీవనంలో ఒక సాధారణదినం. సరసోతిదీ ఇంతే. పారోతి 
పెళ్ళయి, సమర్హాడి మొగుడియిల్లు చేరినతర్వాత ఇదంతా ఆమెకు నిత్యనిశ్వ్వాసం. ఆమె 
పెళ్ళయినతర్వాత పుట్టింటికి పోయిన సందర్భాలున్నాయి. అప్పుడూ యింతేపని. అయితే 
ఒక వ్యత్యాసం - అక్కడ తండ్రీ కూతురు ఈ పనులనే చేస్తే, ఇక్కడ మరదలూ వదిన 
చేయాలి. ఐతాళులు ఈపనికి వస్తారు, రానే వస్తారు అనే నిశ్చయం లేదు, నిరీక్షణా 
లేదు. “ఆయన అంతమాత్రం చేయడమే గొప్పు అని పారోతికి తెలుసు. 

ఇదంతా పాతజ్ఞాపకం. ఈదినం పారోతమ్మ నది సమీపానికి వచ్చి, వాననీరు 
ఎక్కి వచ్చినందున అల్లంతదూరంలోనే నిలబడి చూస్తున్నది. ఆమె జతలో మరదలు. 
వాన ఒకేరీతిగా కొడుతూంది. ఒంటికి గుడ్డలు అంటుకొనిపోయాయి. ఆ చలిలో 
వాళ్ళిద్దరూ చేతులు కట్టుకొని ఒకరిముఖం మరొకరు చూస్తున్నారు, అడపా దడపా 
నిండిన నదిని చూస్తున్నారు. చాలసేపటివరకు మాటలే లేవు. చివరకు సరసోతి విసుగుపడి 
ఇంటివైపు బయలుదేరింది. రా, పారోతీ” అన్నది. పారోతి దానికి సమాధానమన్నట్టు 
“ఇదేమి విపరీతం, ఉన్న నారుమడి కుళ్లి మన్నయిపోయిన తర్వాతే ఈ వరద దిగుతుందని 
అనిపిస్తుంది” అన్నది. 

ఈ సంవత్సరమంత వాన, గడచిన పరీధావి సంవత్సరం ఇవతల కొట్టలేదట. 
ప్రతి సంవత్సరమూ వారి పొలానికి వరదనీరు రావడం కద్దు. వచ్చినట్టే దిగిపోవడమూ 
కద్దు. నదీముఖానికి సమీపం కావడంవల్ల ఎంత వరదవచ్చినా, వచ్చిననీరు దిగిపోవడమూ 
అంతే త్వరగా. అయితే జ్యేష్టమాసంలోనే ఈపాటి వరద వచ్చింది లేదు. ఒకొకప్పుడు 
నాట్లు ముగిసినతర్వాత వరదవచ్చి దిగిపోవడమూ ఉంది. ఇప్పుడు నాట్లకు వదలనట్టు 
వరద నిలిచిందీ అన్నమీదట ఏమి చేయాలి? మడి, చేను, నది అన్నీ ఒకే జలమయం. 
నది వరదనీరు సముద్రతీరానికి ఒకపాయ వ్యాపించిందంటే, మరొకపాయ పడమటిరస్తాకు 
వ్యాపించింది అంటున్నారు. నదిని వట్టికాళ్ళతో దాటేమాట అలావుండనీ - దోనెకూడా 
సాగేట్టు లేదు. ఏమిటా నది వరదార్భాటం. ఆ ఉదయం రామ ఐతాళులు నదిదాటి 
అవతలిగ్రామానికి పౌరోహిత్యానికి పోవలసివుంది. మూడు నాలుగుసార్లు నదిపక్కకు 
వచ్చి నిలబడి “నేను వెళ్ళను. నేను వెళ్ళి ఈ వరదలో ప్రాణాలు వదలాలా?” అన్నారు. 
ఆ దినం నాగప్ప హొళ్ళగారి వర్వాంతికం - వర్షాబ్టీకం. దానిని చేయించవలసిన తాము 
ఆగిపోతే, వర్నాబ్టికాన్నే ముందుకు తోస్తామా? “అలాకాదు, శ్రాద్దంనాడు నాగప్పహొళ్ళగారి 
ప్రేతాత్మ వచ్చి ఉపవాసం ఉండాలా?” అని పారోతి భర్తకు జ్ఞానమార్గం బోధించవలసి 
వచ్చింది. 


శివరామ్‌ కారంత్‌ 9 


ఐతాళులు ఎక్కడలేని ధైర్యం చేసుకొని - “నదిలో దిగుతాను” అన్నారు. తమ 
ధావళి, పంచపాత్ర తలమీద ఎక్కించారు: షష్టిపంచతో రుమాలు బిగించారు. దేవుని 
ఉత్సవ విగ్రహాలమీద వెండిగొడుగు పట్టినట్టు తమ పొడుగు పిడిగొడుగు తలమీద 
పట్టుకొని, నిత్యమూ నదిదాటే రేవునుంచే దిగారు. భర్త నదిదాటే దృశ్యంచూచి పారోతమ్మ 
మెడలోని తాళిబొట్టు వణుకుతూ వుండివుంటుంది భయంతో. ఆయన నూరుబారలు 
దాటేవరకు నీళ్లు మోకాళ్ళవరకు వుంది. దానిముందు పల్లేరుగాయల పొద. “ఆ 
ముళ్ళపొదలో దారి తెలీకుండాపోయెనా? అని పారోతికి భయం. ఐతాళులు పల్లేరుపొదను 
కళ్లు పెద్దవిచేసుకొని చూస్తూ దారిలో నడిచారు. వాటిమధ్య వదలిన స్థలమే నదిదాటే 
దారి. ఆచోట మొదటి అడుగు వేసేటప్పుడే ఆరేడుసార్లు యోచనచేసి చూచారు. చివరకు 
“సాలిగ్రామం నరసింహుడు చేసిందికానీ” అని ముందుకు సాగిపోయారు. నదినీళ్లు నడుము, 
ఎద, గొంతు వరకు క్రమంగా వచ్చింది. నది నీటిచాలులో నీళ్లు నోటివరకు, ముక్కువరకు 
ఎక్కింది. ఊరికే, అందాజుగా నిలబడి ఈదేవారిలాగ నాల్టుక్షణాలు నీళ్లు తోశారు. ఆయన 
గొడుగే తెరచాపలాగ ఆయనను నదీముఖానికి తీసుకొనిపోవడానికి మారుగా నది ఎగువకు 
తీసుకొని పోయివుంటుంది. కాళ్లు కిందికి తీసుకొనిపోయివుంటే, హంగారకట్టి ఓడరేవుకో, 
నదీముఖం దాటి తోన్సేకో చేరవలసింది. “'వరుణదేవుని ముందు మానవుని ఆటలా?” 
అనిపించింది ఆయనకు. 

ఐతాళులు అలాటి మడ్డిమనిషి కారు. ఈదడం తెలిసినవారు. ఈదితే, 
మూడురూపాయలు పెట్టి ఆ సంవత్సరమే కొన్న ధావళి ఉప్పునీటిలోపడి చెడిపోతే, 
దాన్ని నాగప్పహొళ్ళ కుటుంబంవాళ్లు ఇస్తారా? ఏమైనా, నిలబడి, ఈది, కాళ్లు నేలకు 
తగిలాయి, ఆగాయి. నది నీటిచాలుతప్పి ఇవతలిఒడ్డుకు వచ్చారు. కాని, దాటే దారి 
సందు కనపడదు. ఎదురుగా ఎక్కడచూచినా పల్లేరుముళ్ల పొదలు. ఆ ముళ్ళకు ఒళ్లు 
సవురుకొని, తాము నాలుగుబారలయినా నదిలో దిగువకు వచ్చివుండవలెననే 
అందాజుమీద, ఉత్తరానికి నడిచి, నిత్యం నడిచే దారి కనుక్కొన్నారు. అంతయిందా - 
“ధుత్‌, ఇలాటి ఏళ్లు వెయ్యి దాటేను” అని సంతోషంతో ముందుకు నడిచారు. అయితే 
“సందెకూ ఇలాగే నీళ్లుంటే, ఇంటికి ఆరాత్రి వచ్చేది లేదు” అనీ నిశ్చయం చేసుకొన్నారు. 

నదిదాటి ఆయన ఎదురుగావున్న మడిగట్టు ఎక్కేవరకు - ఇటువైపు ఒద్దుమీద 
కాచుకొనివున్న వదినా మరదండ్లు కనురెప్ప వేయకుండా చూస్తున్నారు. అటుతర్వాత 
“నీళ్లు ఇలాగేవుంటే అక్కడే వుండండి” అని కేకవేసి చెప్పారు. అయితే ఆ గాలి, వానలకు 
వీరికేక ఎవరికి వినిపించాలి? ఐతాళులు ఏమైనా వెనక్కి తిరిగిచూచారా? 


10 మరల సేద్యానికి 


2 


రామ ఐతాళులు నదిదాటి కనుమరుగయ్యేవరకు ఆయన చెల్లెలు సరసోతమ్మ 
చూస్తూ నిలబడింది. తర్వాత విసుగుపుట్టి ఇంటివైపు బయలుదేరింది. కాని, పారోతి 
ఆమె పిలిచినా వెళ్ళలేదు. ఇంకా అక్కడే నిలబడివుంది. ఇప్పుడు ఆమెను భర్త 
తిరిగివచ్చేచింత వెంటాడడం లేదు. వ్యవసాయపుచింత వెంటాడుతున్నది. “వరదనీరు 
ఇంకా నాలుగునాళ్లు ఇదే రీతిగా నిలిస్తే వచ్చే ఏడు ఏమి తినాలి?” అనే చింత. అలా 
చెప్పవలసివస్తే, రామ ఐతాళుల సంసారంలో - చింతాభారం ఈ ఇద్దరు మోసేట్టు 
యజమానులయిన ఐతాళులే మోయడం లేదు. ఆయనది ఉన్నదానిలోనే మట్టసమయిన 
జీవితం. పౌరోహిత్యంవల్ల ఆయన సేద్యం వైపు సమంగా మనస్సు పోనివ్వడమూ తక్కువ. 

ఆయన భార్య పార్వతి, మొదటినుంచీ పారోతి అనిపించుకొంటూ వచ్చింది. 
ఇంటి బరువంతా తనదేనని అనుకోడం సహజం, అందులోను - వర్షాకాలం వస్తే, 
ఎక్కడ చూసినా వ్యాపించి వున్న నీటి విసారమంతా ఆమెకంటికి తన జీవితపు ఇతిహాసాన్నే 
భాసింపజేస్తుంది. తన వివాహ సమయం నుంచి వాన. వానకాలాలు ఆమె మనస్సులో 
అచ్చు పడిపోయాయి. పెళ్లిగడియలు మొదలు సంసారంలోని ప్రతిగడియ తలపులూ 
ఆమెకు దానినుంచే కలుగుతాయి. తన జీవితంలోని పతనాలన్నీ ఆమెకు ఈ వానకాలపు 
పొంగుతో పెనవేసుకొని కనిపిస్తాయి. చివరకు ఒక్కొక్క సంగతినే స్మరించి, 'మనుష్యులై 
పుట్టి ఫలమేమి” అనిపిస్తుంది. ఇప్పుడూ ఆమెకు కళ్ళ ఎదుట కనిపించిన ప్రశ్న అదే. 
పగలూ రాత్రీ పనిచేయడమయింది, వితడమయింది, పెంచడమయింది. యోచన చేసిచేసి 
అలసిపోవడమయింది. ఈపని, ఈ లెక్కపెట్టుకోడం - వీటిలో రామరామ” అనుకోడానికి 
సమయం చాలదు. 'రామరామి అనుకొన్నా మనస్సెక్కడో, ఆ రాముడెక్కడో, దీనితోనే 
ఏమిటి సుఖం? అని అనిపిస్తుంది. ఈ విరక్తి ఆమె మనస్సులోని నిరాశ ఫలం. అందరు 
ఇల్లాండ్లలాగ తానొక పాపను కని సుఖపడాలనుకొన్న కోరికలు - విఫలం కావడంవల్ల 
'కాపురానికివచ్చి గొడ్రాలయి చావాలా” అనే మెరుపు మనసులో మెరిసినప్పుడు ఈ జీవితం 
ఎందుకూ వద్దనిపిస్తుంది. తాను పెద్దమనిషి అయిన ఆ గడియనుంచి ఇంతవరకు తల్లిని 
కావాలనే తహతహ. మొదట్లో ఆ కోరిక ఆమెను స్వప్నస్వర్గాలలో తేల్చింది. ఐదారు 
సంవత్సరాలు ఇలాగే గడచిపోగా, కాలమంతా వేడుకోవడాలు, మొక్కుకోవడాలు, ఆశలతో 
ముగిసింది. పది సంవత్సరాలైనా అలాగే వుండడంచూచి తాను పాపిష్టురాలు, తన 
పూర్వకర్మఫలం అనుభవిస్తున్నాను? అని అనిపించింది. ఆమె ఇరుగుపొరుగు చెల్లెళ్లు, 
తనకన్న చిన్నవారై దిసమొలతో తిరిగిన వారు, నేడు తమతమ పాపలను ఎత్తుకొని 
ముద్దాడుతున్నారు. సంసారమనేది నరకమన్నది నిజం. అయితే తన పొట్టనుంచి పుట్టిన 
పాప నవ్వుచూచి ఆ నరకయాతన సగానికి సగం కాదూ? అనే ఆశ ఎన్నటికీ ఆమెనుంచి 


శివరామ్‌ కారంత్‌ 11 


దూరంకాలేదు. ఇంచుమించు తన వయస్సుదే ఆయిన కిట్టప్పమయ్యరు కుమార్తె జానకి, 
పదమూడోఏట గర్భిణి అయి పద్నాలుగో ఏటే తల్లిఅయింది. ఇప్పుడు అది 
కూతురుసంతానాన్ని చూచే సంతోషంలో వుంది. అయితే పారోతికి ఆ పేరు పిలుపే 
రాదు. తన పసికూనకు 'మణ్జి' రాగులు రుబ్బి ఆ పాలతో చేసే హల్వా తినిపించేయోగమే 
కూడిరాలేదు. 

తనపొట్టలో నిండిన తనప్రీతిని, ఆదరాన్ని ఎవరిమీద చూపాలి? ఐతాళులా? - 
పగలు యింట్లోవుండడం తక్కువ. ఉన్నా పెళ్ళాంతో గప్పాలుకొట్టే, ప్రీలోలురా. మగవాడు 
ఎలా బిగువుతో వుండాలనేది తెలిసినవారు. పగటిపూట దాంపత్యం ఈవిధమయితే రాత్రి, 
పగలల్లా పనిచేసిన ఆ (ప్రాణికి పిలువడానికిముందే నిద్ర ముంచుకొనివస్తుంది. 
అప్పుడుకూడ నయం, భయం లేకుండా భర్తతో మాట్లాడేటట్టు లేదు. ఏమయినా, వారి 
సాంప్రదాయికసంసారంలో ఆచారం, కట్టడి, రివాజుల మేరలోనే మమతకూడ కొనసాగాలి. 

ఇటు తనలాగే ఇంటి కష్టాలలో కొరతలలో భాగస్వామిని అయిన సరసోతి అంటే, 
ఆమెకు చాల ఆదరం, సహనం, మర్యాద. ఆమెమీద ముద్దు, ప్రీతి - అనేవి ఎలా 
వస్తాయి? 

అయితే, ఎవరినీ ప్రీతితో చూడదా? అంటే, ఆ నైవేద్యానికి తగిన పాలుఇచ్చే 
కపిలవర్ణపు ఆవు గోపిని ఎంత ఆదరించినా, ఎంత మాట్లాడించినా, పారోతికి చాలదు. 
దానితువ్వాయిలను ముద్దాడి పెంచినా చాలదు. ఆమె ఒక్కతే కూర్చుని గోపితో 
మాట్లాడుతున్నప్పుడు కొన్ని సమయాలలో ఐతాళులు రావడం సంభవించేది. “ఇది ఇంత 
గట్టిగా ఎవరితో మాటలాడడం?” అని చకితులై వచ్చి చివరకు భార్య పద్ధతిచూచి, 
“దీనికి మాట్లాడడానికి మనుష్యులు అక్కరలేదు. దూడా చాలు. గోడా చాలు” అనదమూ 
కద్దు. అదొక పరిహాసం కాదు, ఆమె బుద్ధిలేనితనానికి అనుతాపం. 

గోపెమ్మ ఇంతవరకు ఐదుదూడలను ఈనింది. వాటిని చేతులారా సాకి, చివరకు 
కొట్టం నిండిపోతుందనే భయంతో ఎవరెవరికో ఇవ్వడమూ అయింది. ఇప్పుడు గోపెమ్మ 
ఆరవదూడను ఈనింది. అది పెయ్యకాదు: కోడె. దానిని ఇప్పటికి ఏడాదిన్నర సాకడ 
మయింది. గోపెమ్మ ఇప్పుడేమో వట్టిపోయింది కాని, దేవుని దయవుంటే, ఇంకా ఒకటి 
రెండుదూడలు వేయవచ్చు. అయితే ఈ కోడెదూడను ఏమిచేయాలి? ఐతాళులు 
దానికోనమని బండి కొనాలా? గోపెమ్మ దురదృష్టం. అది పెయ్యలను వేసే అలవాటు 
పెట్టుకోలేదు. ఐతాళులు కోడెదూడలను ఏడాదికిమించి యింట్లో పెట్టుకొనే అలవాటు 
వున్నవారూ కాదు. ఇప్పటి కోడెదూడను ఏడాదిన్నరగా పెంచడం కొంచెం రాయితీతోనే- 
భార్యకు వేసట వచ్చినప్పుడు మాట్లాడడానికి ఒకప్రాణి ఉండనీ అని. ఇంకా ఎంతకాలం 
అలా పెట్టుకోవచ్చు. మొన్ననగా, ఆయన కాపుటింటి సూరప్ప ఒక వరహాకయితే దూడ 
తనకు యిమ్మని అన్నాడు. అందువల్లనే ఐతాళులు 'పారోతీ, కోడెదూడను సూరనికి 


12 మరల సేద్యానికి 


యిచ్చి వేద్దాము. నీ గోపి పెయ్యదూడను ఈనడమనేదే లేదు. ఊరికే కోడెదూడలను 
సాకిసాకి బండికట్టడం సాధ్యమా? వాడికే యిద్దాము. సూరణ్ణి వదులుకోలేం కదా! 
తెల్లవారితే, దుక్కికి వాడినుంచే మనకు దున్నపోతులు రావాలి”. ఈ మాటలు జరిగిన 
సందెకే సూరప్ప రావడమూ, కోడెదూడను అమ్మడమూ అయిపోయాయి. 

గోపి ఆరవదూడ అమ్మకమూ అయిపోయింది. సూరప్పకేమో తను కొన్న దూడకు 
ఒక జోడీని వెదికి సాకి, చేసి, చెంగడానికిముందే దానిని కాడికి బిగించితేనే ఒక సంతోషం. 
ముందు మూడుసంవత్సరాలలోను, ఆ జత ఆరుసార్లు చేతులుమారి కనుమరుగవుతుంది. 
కనుమరుగవుతుంది అంటే, సహజంగానే “జబ్బులకు” గురి అవుతుంది. ఇలా అయి, 
ఆరవదూడను అమ్మే దినమంతా పారోతికి వెనుకటి ఐదుజీవాలచరిత్ర జ్ఞాపకం వస్తుంది. 
చివరకు ఆమె, “అది, వాటి నుదుటివ్రాత. బ్రహ్మవ్రాతను ఎవరు తప్పించగలరు?” అని 
దూడను ముద్దుపెట్టుకొని ఇంటిగుమ్మం దాటించి “వెళ్ళిరా నాయనా అని పిల్లలను 
పంపినంత (ప్రేమతో ఆశీర్వదించి పంపింది. ఒకటి రెండు బొట్లయినా కన్నీళ్లు 
రాలకపోలేదు. 

ఈ దినం ఐతాళులను పౌరోహిత్యానికి నదీయాత్ర చేయించి పంపడం జరిగింది, 
పారోతి మనస్సుకు చాల వేసట కలిగింది. ఇంటికి వస్తే, మాట్లాడడానికి గోపెమ్మ 
దూడయినా లేదు. దానిని ఆ వేసవిలోనే సూరప్ప కొని తీసుకువెళ్లాడు. అందుకని, 
నోటికి మౌనపుతాళం బిగించి, వదినా మరదళ్లు ఇద్దరూ ఇంటిపనుల్లో మునిగిపోయారు. 
తడికట్టెలను పొయిలో దూర్చి పారోతి వంటచేయడానికి పూనుకుంటే, సరసోతి పనిలేనందు 
వల్ల మధ్యాహ్నం వుడికించవలసిన అక్కచ్చును ఇప్పుడే ఉడికించసాగింది. వంటింట్లో 
తడి వంటచెరుకులవల్ల పొగ. ఇక్కడ ఎండుటాకులనుంచి సరసోతికి నోటినిండా దగ్గు. 
పొయ్యిలు రెండూ మండడానికి వదలి, పొయ్యిలమీద పదార్థాలు వాటంతట అవే 
వుడుకుతాయనే ధైర్యంతో అరుగు మీదికి వచ్చారు యిద్దరూ. ఆయాసమయింది. ఊదిఊది 
దగ్గిఊది ఇద్దరి దమ్మూ వట్టిదయింది. అలాగే అరుగుపొడుగునా ఒళ్లు చాచుకొని 
పడుకొన్నారు. పడుకొనే, వైరాగ్యరాగంతో మాట్లాడసాగినారు. 

సరసోతి అన్నది .... “ప్రథమేకాదశి ఎప్పుడో? అదైనా త్వరగా వస్తే ఇంత 
భాగవతం కథలనైనా వినవచ్చు. నిరుడు ఎక్కడివరకు ముగించారు? ఆక్రూరుడు 
విల్లు-పండుగకు కృష్ణభగవానుని పిలుచుకొనిపోయేవరకు కదూ? ఈ ఏడు అక్కడినుంచే 
కథ ప్రారంభిస్తే సరి. చూడు - పారోతీ, ఆ కంసాసురునికి ఏమి పాడుబుద్ధి పుట్టింది? 
తన చెల్లెలి పిల్లలను చంపడానికి ఎలా మనసువచ్చిందో?” 

పారోతి - అంతా ఆయన మాయ. దేవునిమాయ కాకపోతే, ఆయన కావాలను 
కొనేవారికి పిల్లలను యివ్వడానికి మారు, వద్దనుకొనే వారిచుట్టూ సంసారం నింపుతారా? 


శివరామ్‌ కారంత్‌ 18 


ఇది పారోతి నోటినుంచి దానంతట అదే బయలువెడలినమాట, మాట్లాడినతర్వాత 
అర్థం తెలిసింది. అర్థం వెనుక తన నిష్టలదాంపత్య జీవితపు తెర మెరిసినట్లుయింది. ఆ 
తెర ఒక్కొక్క మడతలోను గోపెమ్మ ఆరుదూడల చరిత్ర కనపడకుండా పోలేదు. భర్త 
అన్న మాట “ఈ గోపెమ్మకు పెయ్యదూడలను వేసే అలవాటే లేదు? అనేమాట జ్ఞాపకం 
వచ్చింది. దానిని తనకు అన్వయించుకొన్నది. “నాకు మగపిల్లలూ లేరు, ఆడపిల్లలూ 
లేరు. నాకే ఇంతగా అనిపిస్తే, భర్తకు ఎంతగా అనిపిస్తుందో? రేపు చస్తే నోట్లో నీళ్లు 
పోయడానికి ఒక మగపురుగయినా వద్దా? అనిపించింది. 

అది తీరా తీవ్రమయినచింత. 'వాళ్లకేమిటి కొరత? భోజనానికి వుంది, ఆస్తి 
వుంది, తోట వుంది, పశువులన్నాయి. బీదరికమైనా ఒకరిని అడుక్కుని తిననక్కరలేదు. 
అయితే, ఈ సంపత్తంతా చచ్చేగడియ వరకే. ఆ గడియ వస్తే పిల్లల చేతితో ఒక ఉద్దరణి 
తీర్ధం నోటిలో వేయించుకొనే యోగ్యత లేకపోవాలా?” అని తోచినక్షణమే, నాలుగు 
ఉద్దరణుల నీళ్లు కళ్లనుంచి కురిశాయి. దానిని సరసోతి చూడనిదా? ఇలా ఆమె 
దుఃఖపడేటప్పుడంతా, ఇలాటిదానికోసం దుఃఖపడుతూంది అన్నతెలివీ ఆమెకు వుంది. 
దానిని చూచిచూచి సమాధానం చెప్పి విసుగొచ్చింది ఆమెకు. ఆమె అన్నది వదినా, 
నీవు ఆ రామ దేవునికి నెలకు ఆరుసార్లు ప్రదక్షిణం చేసివస్తావు; ప్రతి సంక్రాంతికీ 
ఆణిగుద్దెకుపోయి గణపతిని దర్శనం చేసుకొని వస్తావు. ఏ వ్రతం చేశావు? ఏ వ్రతం 
చేయలేదు? అనేది లేదు. అశ్రితనారాయణునికి ప్రదక్షిణం చేసినది లెక్కచేస్తే, మొత్తం 
కాశీయాత్రే అయ్యేది. ఇదంతా వ్యర్థం అయిందంటే, వాడికి మనస్సు పుట్టలేదు అని 
తోస్తుంది. దానికి ఏమిచేద్దాం? ఇప్పుడు నీ కడుపే పండాలనేదేమిటి? పోనీ, దత్తు 
తీసుకొంటే ఏమిటి తప్పు?” అని సమాధానం చెప్పబోయింది. 

“తన పారోతి నేడుకాకున్నా, రేపు గర్భిణీ అవుతుంది” అని కోరికోరి నిరాశురాలయిన 
ఆమె చివరకు ఈదారి తొక్కింది. పారోతి చెవిలో ఆ మాటపడగానే బెను అనిపించింది. 
తన మంకుబుద్దికి మొదట్లోనే ఆ ఆలోచన ఎందుకు తోచివుండకూడదు అనిపించింది. 
మరి దత్తుకొడుకైనా ఇంటికివస్తే, చచ్చినతర్వాత సద్గతి పొందించవచ్చు గదా: “మా 
నాన్న మా నాన్ను అనే శ్రాద్ధం, తర్పణం చేస్తాడుకదా అని భ్రమ. 

ఈ కొత్త ఆలోచనలో ఆమె మనస్సులోని దుఃఖం తగ్గింది. దానితోపాటు వెలుపల 
ఆకాశంలో కప్పిన మొయిళ్ళూ చెదరిపోయాయి. పదిహేనునాళ్ళనుంచి ముఖం చూపని 
సూర్యుని ఎండ ఇంటిముంగిట్లో పడింది. అప్పుడు పడుకున్న ఇద్దరూ తటాలున లేచారు. 
“లేదాం, రెమ్మలు కర్రముక్కలూ అయినా ఎండలో పడేద్దాము. సూర్యభగవానుడు ఇంత 
దయచూపడమే గొప్ప. ఎండినంత ఎండనీ, రాలిన ఆకులు కొంచెం తడి ఆరి నిప్పు 
వూదినంత మండుతుంది అని పనికి బయలుదేరారు. ఇద్దరూ తొందరతొందరగా లేచి, 
పశువుల కొట్టం చావడిలో రాశివేసిన కొమ్మలు, రెమ్మలు ఆకులు, గడ్డి - అంతాతెచ్చి, 


14 మరల సేద్యానికి 


ముంగిట్లో విడదీసి పరిచారు. ఆ పదిహేనునాళ్ళ ఏకధాటి వర్షంవల్ల అన్ని వస్తువులూ 
తడిసిపోయి, నిప్పు అంటుకోడం ఒక్కటే, యజ్ఞంచేయడం ఒక్కటే - అనిపించింది. 
ఇప్పుడు వచ్చిన ఎండను ఎవరన్నా వదిలేరా? 

ఆ పని పూర్తయినతర్వాత, సరసోతి ముంగిట్లోనే నిలబడి, ఇంకా ఏదో 
మరచిపోయినట్లు ఆలోచిస్తున్నది. పారోతి “వదినా, స్నానానికి వెళ్లు, నీవెంట నేనూ 
వస్తాను అన్నది. సరసోతికి స్నానానికి వెళ్లడానికి మనస్సురాదు. 'ఎండవస్తే ఏదో చేయాలి” 
అని ఎన్నోనాళ్లుగా ఆమె యోచనచేసిన పనివుంది. అదేమిటని జ్ఞాపకంరాక, ఆమె కాళ్లు 
కదలవు. పారోతి 'ఎలాంటిదే అది? ఏమిటే అదీ?” అని అడిగి అడిగి విసుగుపడి, 
చెరువుకు వెళ్ళింది. అక్కడ నీట్లో మూడుమునకలువేసి, స్నానం అయిందనిపించి, తొందర 
తొందరగా తిరిగివచ్చింది. “పని, స్నానాల గడవిడలో, పొయ్యిమీదపెట్టిన అన్నం గంజి 
అయితే ఏమిటి గతి?” అని గాభరాపడివస్తే, ముంగిట్లో ఏమీతోచక యోచనచేస్తూ 
నిలబడిన సరసోతి ఇంకా నిలబడేవుంది. ఆమెను చూచిన పారోతి మనస్సుకు “వదినా, 
నా కిప్పుడు జ్ఞాపకం వచ్చింది: అటకమీద పెట్టె అప్పళాలు, వడియాలు ఈపాటి చెమ్మకు 
బూజుపట్టకుండా వుంటాయా? తీసి, ఎండకు వేయాలికదా?” అనిపించింది. అప్పుడు 
సరసోతి “హూం... చూచావా... ఏమిటో మరచిపోయాను అన్నాను... దీన్నే. నీకు అటక 
ఎక్కడం రాదు, నేను స్నానంచేయక మడి అప్పళాలు తాకకూడదు. వేగిరంపోయి ఒక్క 
మునకవేసి వస్తాను’ అని స్నానానికి వెళ్ళింది. 

ఆమె స్నానం ముగించి వచ్చేటప్పటికి, వంటింటినుంచి పారోతి వెలుపలికివచ్చి, 
“వదినా, ఒక్కపని పసందయింది అన్నది. “ఏమిటి?” అని సరసోతి అడుగగా, “మరేమిటి? 
అన్నం వుడకడం ఎక్కువై, బోనమైంది. వారిస్తే గంజే పడలేదు. ఆ ముద్ద నీవు ఎలా 
తింటావు? నీకు అన్నం విరుసుగావుంటే, ఒక్క పిడచ సయిస్తుంది అన్నది. 'ఒక్కదినం 
ముద్దఅన్నం తింటే, నేనేమీ చావను' అని సరసోతి అటక ఎక్కి పారోతి సహాయంతో 
అప్పళాలు వడియాలబానను కిందికి దింపింది. దానిమూత తీయగానే గుప్పుమని 
కంపురాకుండా వుండీనా? పది హేనునాళ్ళ వర్షం చెమ్మకు అప్పళాలకు గడ్డాలూ, మీసాలు 
వచ్చాయి. బానను దొర్లించుకుంటూ, వెలుపలి అరుగుకు తెస్తే, ఆకాశంలో మళ్ళీ కారు 
మబ్బులు కమ్ముకొనివున్నాయి. “అయ్యో, దేవుడా, ఈ వర్షానికీ మనతో చెరలాటలని 
అనిపిస్తుంది. అప్పళాలు ఎండబెడదామని కిందికి దింపితే, ఈ మొయిళ్ళకు పొగరెక్కింది, 
వదినా. ఇప్పుడు కొమ్మలు రెమ్మలూ ఒక్కవైపుకు చేర్చాలి. ఎండించిందంతా వ్యర్థం? 
అన్నది పారోతి. 

సరసోతి - “నీవు వూరికేవుండు. అది ఎండినదీ లేదు ఇంకా తడిసినా నష్టంలేదు. 
సాయంకాలం తీద్దాం. ఈ అప్పళాలదే యోచన నాకు, త్వరగా భోజనంచేసి, పొయ్యి 
గట్టుపూడ్చి బాగుచేస్తే, దానిమీదనయినా ఒక నూరు అప్పళాలు అరబెట్టవచ్చు'. సరే. 


శివరామ్‌ కారంత్‌ 15 


ఇద్దరూ భోజనం చేద్దామనే నిర్ణయంతో లోపలికి వెళ్ళేటప్పుడు గోపెమ్మ “అంబా అనే 
పిలుపు వినబడింది. వర్షంవల్ల గోపెమ్మ ఇల్లుకదిలి వారం అయింది. ఇప్పుడు పైపైననే 
మేఘాలు, ఎండ రావడం చూచాక యెవరైనా తనను వెలుపలికి వదలిపెడతారు అని 
అనుకుంది. అయితే ఇంటి వాళ్ళు తమతమ పనులలో మునిగిపోయి, తనను 
మరచిపోయినందుకు ఇలా అరిచింది. గోపెమ్మ ఎంత నెమ్మదిగా అరిచినా, పారోతికి 
వినిపిస్తుంది. ఆమె ఆ అరుపు విని, “వదినా, దూడకోసం గోపి అరుస్తున్నదో ఏమో: 
అన్నది. అలాగే పల్లెవరకు పోయేటప్పుడూ, గోపెమ్మ తన మెడ పలుపును లాగిలాగి 
అరిచింది. 'కానీ అని పారోతి పలుపు తప్పించింది. గోపి కొట్టంనుంచి చిన్నదూడలా 
చెంగనాలుకొడూతూ ముంగిట్లోకి వచ్చింది. వాన వెలిసినప్పుడు కాళ్లు సడలించడం 
దానికి అంత యిష్టం. ఇటు మూసుకున్న మబ్బులు ఒక్క గాలివిసురుకు చెదిరి, తిరిగి 
తీక్షణమయిన ఎండ కొట్టింది. 

“భోజనం అయినతర్వాత మెట్టకు పోవచ్చు గోపి” అనీ పారోతి దానిని ఒక చెట్టు 
నీడలో కట్టివేసి, తాగడానికి కడుగునీళ్లు ముందుపెట్టి భోజనానికి వెళ్లింది. “గోపీని 
బయట వదలాలి, నేను భోజనంచేసి వెళ్ళివస్తాను. ఎండ ఇలావుంటే, నీవు అప్పళాలు 
ఎండలో పరుచు” అన్నది. ఈ మాటా మంతిలో సరసోతికి భోజనం చేసేటప్పుడు, “అన్నం 
ముద్దయింది” అనే అనిపించలేదు. భోజనం అయింది, పారోతి గోపెమ్మ వద్దకు వచ్చింది. 
ఇటు గోపినిమాత్రమే బయటికివదిలితే చాలా: కొట్టంలో ఇక రెండు పాలివ్వని వట్టిపోయిన 
పశువులున్నాయి. అవి పాలు యిచ్చేట్టులేదు. వాటి ప్రాయమైంది. 'మీరు గోపెమ్మతోపాటు 
కాళ్లు ఆడించుకొని రాండి అంటూ, వాటినికూడా తోలుకొని ఇంటినుంచి బాడవకు 
అడుగు వేసింది. ఇంటివెనుక ఇసుకదిబ్బ దాటితే, విశాలమైన మెట్టవస్తుంది. వాననీరు 
తాగి ఆ బయలంతా పచ్చగడ్డి చిగిర్చి రత్నకంబడి (తివాచి) లాగ అయింది. ఎండ ఆ 
పచ్చిక బయలు మీద నాట్యం చేస్తూంది. అక్కడే ఎదురుగా వానకాలపు మురికినీటి 
కడలి గర్జిస్తూంది. ఇదంతా చూస్తూ పారోతి అక్కడే నిలబడిపోయింది. ప్రకృతి సౌందర్యం 
ఆస్వాదించడానికి అందామా? పాపం ఆమెకు ప్రకృతి సౌందర్యవ్యామోహం ఎక్కడినుంచి 
వస్తుంది? ఆ సముద్రం, ఆ నదీముఖం, ఆ నది, ఆ ఇసుకదిబ్బ - ఇవన్నీ ఆమె జీవితపు 
ప్రతినిమిషపు భాగాలు. వాటికొక పద్ధతి వుంది - అనేది ఆమె ఎరిగినదికాదు. అయినా 
ఆ సమయానికి, ఆ క్షణానికి ఆమె మనస్సు పొంగివచ్చినట్టు కనిపించింది. కారణం 
గోపెమ్మ తనకు దొరికిన స్వాతం(త్ర్యంతో ఆ మైదానంలో లేదూడవలె సంతోషంతో 
దూకులాడుతూంది. తోకెత్తి పచ్చిక మేయడంకూడా మాని, ఇక్కడినుంచి అక్కడికి 
తిరుగాడుతూంది. దానిపొంగుకు ఉత్సాహం పొంది తక్కిన రెండు ముదిగొడ్లూ మనసారా 
పరుగులెత్తున్నాయి. పారోతి నవ్వింది - 'వీటికి వెర్రి. గోపీ, ఎండ విడిచినప్పుడు, వంతెన 
విరిగినచోటే స్నానం అన్నట్టు పచ్చి గడ్డి నోటపెట్టడానికి మారు ఎగుర్లాడుతారా వర్షం 


16 మరల సేద్యానికి 


వస్తే? అన్నది. ఆ మాటల అర్థం గోపెమ్మ మనస్సుకు తట్టిందో ఏమో. ఆటలాడడం 
మాని, పచ్చిక కొరకడం ప్రారంభించింది. ఏమి ఆత్రం? ఆ కళ్ళ ఆనందం, పొలుపు 
ఏమిటి? ఆరునెలలపాటు ఎండుగడ్డి కొరికి కొరికి వుండిన ఆ గోపెమ్మకు ఆ పచ్చికమేత, 
విందుభోజనం అనిపించివుంటుంది. గోపెమ్మ ముదిచెలులు పచ్చికను కొరకజాలనివి, 
పళ్లు రాలిపోయి వ్రతికబళమూ తినడమంటే అంత ప్రయాస. అయినా అవి ఎంతో 
సంతోషంతో మేయసాగినాయి. 

ఎండ చురుకుగానే వుంది. పారోతి మొదట్లో మునుపటిలాగే తలమీద చేయి 
పెట్టుకొని నిలబడితే చాలుననుకుంది; కాని, కొంతసేపటికి పక్కకుజరిగి, పొన్నచెట్లనీడకు 
వచ్చింది. “అబ్బ మబ్బువిడిచిన ఎండే” అనిపించింది. చెట్లనీడలో మేసే పశువులనుచూస్తూ 
కూర్చుంది. ఊరికే కూచుని వుండడం అంటే, కిట్టని ప్రాణం; అందువల్ల అటూ ఇటూ 
చూచింది. అక్కడవున్న పొన్నకాయలనన్నా ఏరి పోగుచేద్దాము అనుకొని, ఏరడానికి 
బయలుదేరింది. తనచీర ఒడిలో ఒక్కొక్క కాయనే ఏరివేస్తూ పోగా ఒడి నిండిపోయింది. 
“అయ్యో, ఈ పాటికాయలను ఏరకుండా వదలేవారుంటారా?” అని తన మరుపును 
తానే శపించుకొంది. ఒడి పగిలిపోయేంత కాయలునిండగా, అక్కదే ఒకచోట రాశి పోసింది. 
ఈ పెద్దరాశినిచూడగా, గానుగ జ్ఞాపకం వచ్చింది. ఆ సంవత్సరం జమచేసిన కాయలను 
నూనెకోసం గోవిందమేనియనుకు ఇవ్వలేదు. ప్రతి ఏడు ఆమె, సరసోతీ చేరి అరహాడ 
పొన్ననూనెకు అయ్యేంత పొన్నకాయలు జమ చేసేవారు, ఇప్పుడు దొరికినకాయ జమచేస్తే, 
అంతనూనె ఈ సంవత్సరమూ ధారాళంగా కావచ్చు. వానకాలానికి ముందుగానే ఆ 
కాయను పగులగొట్టి ఎందకు వేసివుంటే, మేనియనుకు తక్షణమే యిచ్చి వుండేది. “ఆహా, 
మంచిమరపే నాది. గబాలున లోపలినూనె ఖర్చయిపోతే, దేవునిదీపం ముట్టించేటప్పుడు 
జ్ఞాపకంవచ్చి, ఎవరెవరినో వేడుకొనే అవసరం వచ్చేది కదా” అనిపించింది. 

వాళ్ళయింట్లో - దేవునిదీపం మాత్రం ఒక్కటే కాదు. ఇంటి స్తంభందీపం, సెమ్మె, 
చేదీపం - ఇవన్నీ పొన్ననూనెతోనే వెలగాలి. తన మరపుతో ఇంటిదీపాలు వెలుగకుండా 
అయ్యేదికదా అని తోచి, తానొక్కతే అపరాధిని అనేటంత వ్యధ కలిగింది. తన్ను తిట్టుకొని 
“ఎందుకో ఏమో - నా మరుపే దినదినానికి హెచ్చిపోతున్నది” అనుకొన్నది. మరుసటిదినమే 
దానిని తానే గానుగ మేనియనికి అందజేయాలని నిర్ధారించుకొంది. “అయితే, ఎండకు 
వేయని పొన్నకాయలనుంచి నూనె సరిగా వచ్చేనా? ఎండ ఇంకా వచ్చేదెప్పుడు? ఈదినం 
వచ్చినట్టువస్తే అయినట్లే అని ఏమేమో ఆలోచించింది. 

పొన్ననూనె తపస్సులో పొద్దు తిరిగింది. ఆమె ఈ యోచనలో ఒక జాముపొద్దయినా 
తడిపివుంటుంది, ఒక్కసారిగా కలనుంచి మేల్మొన్నట్టు గోపి, చాలు మేసింది....ఏ, ఏ, 
కెంపి, చెంపి, ఇంటికి రాండి” అని కేకవేసింది. అవీ వచ్చాయి. వాటిని తోలుకుంటూ 
పారోతి ఇంటికి బయలుదేరింది. పసులకొట్టం చేరి, దాంట్లో వాటిని కట్టివేసిన తర్వాత, 


శివరామ్‌ కారంత్‌ 17 


“వదినా, నా మతిమరుపు చూచావా? పొన్నకాయలు గోవిందునికి ఇయ్యనేలేదు. ఈ 
సంవత్సరం నూనె అక్కరలేదని అనుకొన్నానో ఏమో, అన్నది. ముంగిట్లో అప్పళాలబానను 
దులిపి వేస్తున్న సరసోతి 'నీకు జ్ఞాపకం లేకపోతే ఏమి?, నాకు జ్ఞాపకం వచ్చి. వాడిని 
పిలిపించి యిచ్చాను. బాడవకుపోతే మరొక కళనెకాయ దొరకవచ్చు. ఈ దరిద్రం వానవల్ల 
నేను ఆ వైపే వెళ్ళలేదు” అన్నది. 

ఇద్దరూ ఇంటి ముంగిట్లో కలుసుకొన్నారు. “వదినా, ఒక కళనెకాయ కావచ్చు. 
జమచేసి అక్కడ రాశివేసివచ్చాను. ఇప్పుడు పెద్దబుట్ట తీసుకొనివెళ్ళి తెస్తాను? అన్నది. 

'నా అప్పడాలపని ముగుస్తూవచ్చింది. నేను ఆవైపు వెళ్ళనేలేదు. ఈనాడైనా వెళ్ళి 
వస్తాను. వచ్చేటప్పుడు పొన్నకాయ తెస్తాను. భగవంతుని దయవల్ల ఒక్క ఎండయినా 
బాగా కాచిందికదా. రెమ్మలు ఎండకపోయినా, ఆకులు గరగర అయ్యాయి. రెమ్మలు 
కొమ్మలకు ఇంకా ఒక ఎండ కాయాలి. రేపుకూడా ఎండవస్తే బాగుండును అన్నది 
సరసోతి. రేపు రానీ రాకపోనీ, ఇప్పుడు వచ్చినందుకు నాలుగునాళ్లు కన్నీళ్లు తప్పాయికదా. 
అంతే ఉపకారం” అనిపించింది పారోతికి. 

సరే - పారోతి ఎండబెట్టిన రాలిన ఆకులను, గడ్డిగాదంను ఒకవైపు రాశి 
చేయసాగింది. సరసోతి పెద్దబుట్ట పట్టుకొని బాడవలోని పొన్నచెట్లగుంపువైపు వెళ్ళింది. 

పారోతి వంటచెరుకును రాళిచేసి పనులకొట్టం చావడిమీదికి తీసుకొనివెళ్ళి 
పోసేంతలో సందె అయింది. పశువులకోసం కుడితినీళ్లు, అక్కచ్చు ఉదయమే ఉడికించడం 
అయింది. వాటినే కొంచెం డబరా ముంచి పశువులముందున్న తొట్టెలో పోసివచ్చింది. 
ఇక్కడ బాడవకువెళ్లిన సరసోతికి మైదానంమీది పచ్చికబయలుచూచి మనస్సుకు 
ఉల్లాసమైంది. కాయలు వదిన రాశిచేసి పెట్టింది. నాకు పనేముంది? నేను రాలిన 
ఆకులనన్నా ఊడ్చి జమచేస్తాను. అవీ ఎండకు పసందుగా ఎండాయి” అని ఆలోచించింది. 
చెట్ల పచ్చికొమ్మలతో ఒక చీపురులాగకట్టి రాలిన ఆకులు ఊద్చింది. 'కూర్చున్నచోటే, 
మూడు పెద్ద బుట్టల రాలుటాకు లయాయి అని సంతోషపడింది. బుట్టలో పొన్నకాయలు 
నింపుకొని, ఇంటి చావడిమూలలో పోసి, వట్టిబుట్ట తీసుకొనివచ్చి, రాలుటాకులు 
నింపింది. ఒత్తి ఒత్తి, కాళ్ళతో మెట్టిమెట్టి నింపి ఇంటికి సాగించితే, ఆమె వాక్కు 
ఫలించినట్లు మూడుబుట్టల రాలుటాకులు సరిగ్గా అయాయి. 

ఇంటికి వచ్చి, “పారోతీ, చూడు. ఇంత రాలుటాకులూ కుళ్ళి మన్నయిపోయేవి 
కదా?, అన్నది సరసోతి. 

సాయంకాలం చావిట్లో దీపం తెచ్చి పెట్టేటప్పుడు, పారోతికి మళ్ళీ పొన్ననూనెదే 
జ్ఞాపకం. మరదలిని పిలిచి, “వదినా, పొన్నకాయను మేనియనుకు ఇచ్చానన్నావు కదూ?” 
అని అదిగింది. 

“జెను.” 


18 మరల సేద్యానికి 


“వాడు నూనె తెచ్చియిచ్చిన జ్ఞాపకం రావడంలేదే?” 

“నూనె నెమ్మదిగా తెస్తాడు. వాడిపని వాడు చేశాడు. ఇక మనకు నూనె కావలసి 
వచ్చినప్పుడు వాడికి జ్ఞాపకంచేస్తే సరి. గోవిందునివద్ద నూనె ఉంటే ఏమి? మనవద్ద 
ఉంటే ఏమి? రెండూ ఒకటే కదా?” 

“నేనన్నది అదికాదు. ఇంట్లో వాడకానికి తగినంత ఉందా అని?” 

“అర్ధ “బెళి కూ ఎక్కువగానే వుంది. పదిహేనునాళ్ళన్నా రావచ్చు. కాకపోతే, ఈ 
గాలికి మూడు మూడుదీపాలు వెలిగించేదాన్నా ఏమిటి? ముత్యాలుపోసి ఏరవలసి వుందా?” 

పారోతి మనస్సు తేలికయింది. పొన్ననూనె మహాసమస్య తీరింది. ఆమె గోపెమ్మ 
పాలుపితికి వచ్చింది. దేవునిదీపం వెలిగించడం అయింది. పగటి మురికిమైల 
కడుగుకొనడానికి మరొకస్నానం చేయాలి, ఇద్దరూ చెరువుకు స్నానంకోసం వెళ్లారు. 
ఇంకా మబ్బులు చేరినట్లు లేదు. గాలి వేడిగానే వీస్తున్నది. చన్నీటిలో మునగడం ఆనందమే 
ననిపించింది. ఇద్దరూ ఒళ్ళు రుద్దుకుంటూ గొంతుబంటినీటిలో నిలబడి మాట్లాడడం 
మొదలుపెట్టారు. రాత్రి వంట కావాలా, వద్దా? - అనేది ముందువిషయం. పారోతి, 
“నీకేమో ఎలాగూ భోజనం లేదు. నాకూ అంత ఆకలి వున్నట్టు కనిపించదు. మధ్యాహ్నం 
అన్నం ముద్ద అయినందుకో ఏమో” అన్నది. ఆమె మాట ముగించకముందే, మధ్యనే 
సరసోతి అడ్డువచ్చి, జెను - నీవు అలా వుపవాసం వుండే, ఇలా ఎండి పుల్లకావడం” 
అని దెప్పింది. “నీ మొగుడు అక్కడ ఊరికే వుండలేదు. పాయసం పరమాన్నం 
పోయించుకొంటున్నప్పుడు నీవు ఒక్క గంజైనా ఉడికించి తినరాదూ? వండడానికి వేసట 
అయితే, మధ్యాహ్నం ఒక పిడికెడు బియ్యం ఎక్కువగా వేసివుంటే, నీళ్ళన్నమైనా తినేదానివి 
కదా! ఎండిన ఉప్పుగాయ వుంది. నూనె ఉప్పు వేసుకొని తింటే, రుచికి రుచీ కాదూ?” 
అన్నది. 

పారోతి సాధారణంగా భర్త సమారాధన భోజనానికి వెళ్ళిన దినాలంతా ఆపనే 
చేసేది. అయితే, ఇప్పుడు వానకాలం. 'వదినా, ఈ దరిద్రపువాన గాలి వీచేటప్పుడు 
నీళ్లన్నం నోట్లో పెట్టుకుంటే, పేగులు కత్తిరించుకొనిపడ్డట్టు అవుతుంది. ఎండకాలమైతే 
అది చలవ. నిజం.” 

నిజమే! సరసోతికి తన చిన్నప్పటి దినాల జ్ఞాపకం వచ్చింది. తన కుంకుమ 
చెరగిపోయినప్పటినుంచే ఆమె రాత్రిపూట భోజనం మానివేసింది. ఆనాటినుంచి నీళ్ళలో 
వేసిన అన్నం గుర్తూ మాసిపోయింది. పారోతి కష్టంచూచి, 'నీబుద్దికి చిచ్చు పెట్టిరి. నీకు 
అలసట అయినట్టు తోస్తుంది. నీవు నెమ్మదిగా స్నానంచేసి, శివా శివా అనుకో. నేనువచ్చి 
వంట చేస్తాను. మధ్యాహ్నపు పులుసు మిగిలిందా?” అని అడిగి తొందరగా స్నానం 
ముగించి చెరువుగట్టు ఎక్కింది. 


శివరామ్‌ కారంత్‌ 19 


“వద్దు వదినా నీకెందుకు ఉపద్రం....పులుసూ మిగల్లేదు. నాకు పుల్లమామిడి 
పండ్లు అంటే ఇష్టం కదూ. అవీ, దోసకాయలూ వేసి పులుసు చేశాను. నోటికి రుచి 
అయింది. ఒక పిడచ జాస్తిగానే తిన్నాను. అప్పుడు పొట్ట నొచ్చింది. ఎందుకు ఇలా 
అవుతున్నది అని ఆలోచిస్తూవున్నాను. ఇది మామిడిపళ్ళ పేచీ, అని మాట ముగించే 
లోపుగా, సరసోతి ఎక్కడున్నది? ఆమె ఇంట్లో పొయ్యి రాజవేసి, ఎసరుపెట్టింది. పారోతి 
ఒళ్ళు తోముకొని స్నానం ముగించి, అటూ ఇటూ రెండడుగులువేసి, ఎండినబట్ట 
వెదికేటప్పుడు, సరసోతి “వ్యంజనం ఏమిచేయను?” అని ఆలోచిస్తున్నది. పారోతి 
ముంగిట్లోనుంచే మరదలిని పిలుస్తూ, “గొజ్జు-గిజ్ఞు ఏమీ వద్దు. ఎండు ఊరగాయ వుంది, 
నేనున్నాను” అన్నది. “అంతేమి దరిద్రం వచ్చింది నీకు? ముడి మామిడికాయ వూరగాయ 
వుంది కదా. జాడీమూతకూడ ఇంకా తీయలేదు అన్నది సరసోతి. ముడి ఊరగాయ ఆ 
వేసవికి కొత్తగా వేసినది. జాడీ నోరు విప్పలేదనడమూ నిజమే. అందువల్లనే అది తనకు 
వద్దూ అనిపించింది. “వదినా, వారికంటేముందు దానిని నేను రుచి చూడాలా?” అన్నది. 
“నీ శాస్తం పాడుగాను. వాడు ఎన్ని ఇండ్లలో కొత్త ఊరగాయ రుచిచూచాడో? పోనీ. 
వుడికించిన మామిడికాయల గొజ్జు చేయనా?” అన్నది సరస్వతి. 

“హాం అన్నది పార్వతి. మరుక్షణమే మధ్యాహ్నం తిన్న మామిడిపళ్ళ పేదీ 
జ్ఞాపకంవచ్చి, “వద్దు వదినా, ఏమీ వద్దు. మధ్యాహ్నపు మామిడిపండ్లే పడలేదు. ఇప్పుడు 
తిరిగీ మామిడికాయల గొజ్జు తింటే, వేడి చెయ్యదా?” అన్నది. 

సరసోతికి దిగ్ర్భాంతి కలిగింది, ఏమీ తోచలేదు. “ఏమీ చేయడంవద్దని చివరకు 
వట్టి అన్నం, ఎండు ఉప్పుగాయ తినడమే దీనితలరాత. అన్నకు వేయిసార్లు చెప్పాను - 
నీ గోపి వట్టిపోయింది, ముసలిదికూడా అయింది. పైరినుంచి ఒక నాల్గు సిద్దెలయినా 
పిండే గేదె తీసుకురా మహారాజా. ఒకింత మజ్జిగనీళ్ళయినా కనవచ్చు అన్నాను. వాడికేమి, 
పోయిన యింట్లో పెరుగుదొరికితే చాలు. పాలు, పెరుగు లేక పారోతి ఎండి పుల్లయింది 
అంటే నమ్మడమే లేదు అని అనుకొంది. ఈ యావత్తు ఆత్మగతాలు పారోతిచెవిని పడ్డాయి. 
“వదినా, నీవు వూరికే వారిని తిట్టడం ఎందుకూ? నాకిక మజ్జిగనీళ్ళుతాగి స్వర్ణం చిక్మాలా?” 
అన్నది. ఆమె మనస్సు మజ్జిగనుంచి, సంతానాభావానికి (ప్రవహించి, కన్నీళ్ళలో 
పర్యవసించింది. సరసోతి, ఇలాటి విషయాలలో అభిప్రాయం అడిగి ప్రయోజనంలేదని, 
ఒకిన్ని వడియాలు గరిటెలోనే వేయించింది. రెండు కారపు మినప అప్పళాలు కాల్చింది. 
జపంచేస్తూ కూచున్నప్పుడు, ఎసరుపెట్టిననీళ్ళు ఉడుకెత్తింది. ఇద్దరూ, “శివశివా, ఓం 
నమశ్శివాయ” లను ముగించి చేతుల్లోని జపమాలలను తిప్పేవేళకు వంట ముగిసింది. 
సరసోతి పారోతిని పిలిచి “గిన్నెలు పెట్టు. ఈ వంట ఒకపనా? కర్రలు వయినంగావుంటే 
క్షణంలో వంట అవుతుంది. ఇప్పుడుచూడు. ఒక్క గడియన్నా పట్టలేదు” అన్నది. పారోతి 
మరదలి దయను తలుచుకొంటూ భోజనానికి కూర్చుంది. మరదలు అప్పళాలు, వడియాలు 


20 మరల సేద్యానికి 


వేయించి పెట్టడం వల్ల భోజనం చేద్దామనే ఆత్రం పుట్టింది. గిన్ని పెట్టుకొని, అన్నం 
వడ్డించుకొని, చూస్తుంది కదా - మరదలు మూడు మూడు అప్పడాలు కాల్చిపెట్టింది. 
వాటిలో ఒకటి, మరొకటి సగం విరిచిపట్టుకొని, వాటితలమీద నాల్గు వడియాలు పెట్టి, 
ఎడమచేత్తో ఒకగిన్నె నీళ్ళు పట్టుకొని వెలుపలికి వచ్చింది. 

సరసోతి జపానికి కూర్చున్న చావడిలో దీపంలేదు. ఆ చీకట్లోనే ఈమె అడుగుల 
చప్పుడు విని ఆమె 'పారోతీ, ఇంకా భోజనానికి మహూర్తం రావాలా?, అన్నది. 
సమాధానంగా ఈమె 'వదినా, నాకేమిటి మూడు మూడు అప్పళాలు తినడానికి దయ్యం 
పట్టిందా?...ఇదిగో, ఒక అప్పళమైనా తిను అని దానిని ఆమెముందుపెట్టి వెళ్ళిపోయింది. 
ఆ అప్పళం ఈమె జపం ముగిసేవరకు అక్కడే వుండవలసివచ్చింది. సరసోతి ప్రతిరాత్రీ 
అష్టోత్తరసహగస్రం, వందాక్షరీజపం చేయకుండా పడుకోదు. ఇప్పుడు అప్పడంకోసం 
వ్రతభంగం చేయవా? ఆ జపం ముగిసేటప్పటికి పారోతి భోజనం అయి, నేల ఊద్వడమూ 
ముగిసింది. వంటింటిదీపం వెలుపలికి వచ్చింది. “ఇంకా అప్పడం తిననే లేదా?” అని 
అడిగింది ఆమె. “జపం ముగించి తిందాము అని కూర్చున్నాను అన్నది సరసోతి. జపమూ 
పూర్తయింది. సరసోతి మళ్ళీ అప్పడం సగంచేసి, ఆ సగం అప్పడం పారోతితో తినిపించనే 
తినిపించింది. రాత్రి చల్లగాలి వీచుతూంది. వానమబ్బులు విసురుగా తిరుగాడుతున్నాయి. 
వాటిలోనే లేతచంద్రుడు ఆటలాడుతున్నాడు. ముంగిట్లో వెలుగు గంతులు వేయడంచూచి 
సరసోతి - “వదినా, దీపం ఎందుకు మన్నుకొట్టుకోను? వెలుపల వెన్నెల వెలుతురు 
ఉంది” అంటూ దీపం ఆర్పేసి కంబాలకు ఎదురుబదురుగా జేరబడి ఆ సంవత్సరం 
కూరగాయల పంటను గురించి యోచనచేశారు. “వదినా, ఈ సంవత్సరం నాటిన 
కూరగాయల విత్తనాలు ఏవీ బతకలేదు. ఈ దరిద్రపువాన ఆగకుండా కురిసి ఎదిగివచ్చిన 
మొక్కలూ కుళ్ళిపోయాయి. ఇంకో సారి విత్తనాలమడి చేద్దామంటే విత్తనాలు ఇచ్చేవాళ్ళెవరు? 
బెండవిత్తనాలు ఎంత బాగా మోసులెత్తాయి! అన్నది పారోతి. 

“జాను అంటాను. దోసకాయ ఇంకా ఎన్నాళ్లు వస్తుంది? మహావస్తే ఇంకొకనెల. 
ఇంకా కొత్తవిత్తనాలు విత్తి, మొక్కవచ్చి, కూరగాయలు కాచడానికి చవితిపండుగ 
దాటుతుంది. అంతవరకు ఏమిటి ఉడికించాలి?” 

'కూరగాయలులేవని నిత్యమూ అప్పడాలు, వడియాలు, ముడి మామిడికాయ 
ఊరగాయ తీసినా కోపగించుకుంటారు. అలా అని కొబ్బరికాయ తురిమివేసి, ఏదైనా 
ఆవవేసిన పచ్చడి, పెరుగుపచ్చడి చేస్తే - “కొబ్బరికాయలు పూర్తిగా దించేసేయి. 
తోటలోనిచెట్లు విరిగిపోయి, దిగేకాయలూ అంతకంతే. దానిలోనే భోజనానికీ కావాలి. 
నూనెకూ కావాలి. పెద్ద పనులకూ కావాలి - అంటారు.” 

“జాను. మా అన్న పనులన్నీ ఆలాగే. నోటికి రుచి కావాలి. ఇవాళ చేసినపదార్థం 
రేపు చేయగూడదు. తెచ్చివేయడం వుందనీ, లేకపోనీ, నడిచేక్రమం మాత్రం ఒకే సమంగా 


శివరామ్‌ కారంత్‌ 21 


నడవాలి.” 

“నిరుడు మనకు బుర్రపని చేయలేదు, చూడు వదినా, మన దిగువమడిని బీడు 
పెట్టడానికి బదులు నువ్వులైనా విత్తివుంటే, ఒకటి రెండు 'బేశెలి నూనెఅయినా వచ్చేది. 
దానికి వాడు వద్దు అన్నాడు. ఇప్పుడు టెంకాయనూనె ఖర్చయితే. బొబ్బలు పెడితే 
ఏమిటి అయ్యేది?” 

అలాగే మాట్లాడుతూ మాట్లాడుతూ, పగటి అలుపుతో వస్తున్న నిద్రమత్తుతో 
గొంతు తగ్గుతూ వచ్చి ఆమెమాట ఈమెకు వినబడదు. ఈమెమాట ఆమెకు వినబడక, 
అలాగే కూర్చున్నచోటే పక్కకు ఒరిగి పడుకొన్నారు. నిద్రా పట్టింది. అంతలోనే ఐతాళుల 
నోటినుంచి ఎప్పటి పద్ధతిప్రకారం ఆవరణవాకిలి దాటేటప్పటి “సాంబశివా” అని 
వినబడింది. ముంగిట్లో కాళ్ళు దబదబాకొట్టి ధూళి జాడించుకొన్నారు. గొడుగు, దావళి 
చావిట్లో పెట్టి, చెరువుకుపోయి కాళ్లు కడుగుకొనివచ్చి, “ఏమిటి నిద్రపట్టిందా? ఒక్కదీపం 
వెలిగించ కూడదూ?” అన్నారు. 

పారోతికి దడాలున హెచ్చరిక అయింది. “వదినా, వచ్చారని అనిపిస్తుంది” అని 
దీపం వెలిగించుకొనిరావడానికి వంటియింట్లోకి పోయింది. సరసోతి 'ఈ చీకట్లో ఏరుదాటి 
ఎందుకు రావాలి? వరదనీటితో ఆటలా? అని అన్నతో అన్నది. 

“ఎక్కడి చీకటే. వెన్నెల సొంపుగా వుంది. అంతేకాక, కన్యాణపు సుబ్రాయగారు 
తోడున్నారు. ఆయన ఈదినం సంతకదా, కుందాపురం వెళ్లారు. కోటపేటలో తగిలారు; 
ఇద్దరమూ విసవిస చేతులు విసురుకుంటూ నడిచాము. నీళ్ళు అంతేమీ తగ్గలేదు. పగటిలాగే 
వుంది. వచ్చేనీళ్ళూ చేరివుంటాయి. ఇంకేమిటి? తెల్లవారికి తగ్గుతాయి. వాన ఆగి 
రెండుజాములు కాలేదూ? నీళ్ళు తగ్గనీ. 

నీళ్ళు చాలావున్నాయి అంటావా? 

“నీళ్లు నీళ్లే ఉందవచ్చు. దాన్నంతా ఎవరు మూరవేసి కొలిచినవారు? నా 
ధ్యానమంత నుబ్రాయగారి మాటలపై వుండినది. సరసోతీ, మన నుబ్రాయగారి చెల్లెలు 
లేదూ? ఐరోడుకు ఇచ్చింది, ఇప్పుడు అశనార్థంమీద (భరణంమీద) అన్నయింట్లో 
వుందికదా, దాని బిడ్డ పేరేమిటి? అదెక్కడుంది? ఇక్కడుందో, అక్కడ బరోడులోనో - 
అది చిన్న వేలెడంత బొటికగావున్నప్పుడు చూచినజ్ఞాపకం, దానికి పెళ్ళంట?” 

అది వేలెడంత బొటికా ఏమిటి? ఆ సాయిత్రి పడుచుకు పదేళ్ళు నిండాయి. 
వచ్చే పంటకు పది పూర్తయి పదకొండవుతుంది. ఇంకా పెళ్ళి అంటే, సమర్హాడిన తర్వాత 
చేయడమా? అయితే, ఆ పడుచూ అంటే పసిడిబంగారం, దానిముక్కు ఎంతసాగసు. 
కళ్ళు ఏమి లక్షణం, పాపం, చిన్నప్పుడే, తండ్రిపోయి కంగారైంది. అయినా, ఈ అమ్మ, 
తాతకలిసి ఎట్లాగో పెంచి పెద్దచేశారు. దానికిప్పుడు పెండ్లా? కానీనప్పా, దేవుడు 
మంచిచేయనీ, ఎక్కడి పిల్లవాడు? 


22 మరల సేద్యానికి 


“పిల్లవాడు ఎక్కడివాడో అన్నారు. మరచేపోయాను.” 

“హాం: మీ జ్ఞాపకమూ చాలు, మీరూ చాలు” అన్నది దీపంపట్టుకొనివచ్చిన పారోతి. 
ఐతాళులు కుచేష్టకు “మీ ఆడవాళ్ళకు బెండకాయనుంచి బండుకమ్మలవరకు 
జ్ఞాపకమే....మాకు మగవారికంతా అలాగా ఏమిటి?” అన్నారు. అంతలో ఆయనకు 
పిల్లవాడియిల్లు జ్ఞాపకం వచ్చింది...“.చూచావూ పారంపళ్ళి లచ్చమయ్యరు కుమారునికట. 
వారికి వుండేది ఒకే ఒక పిల్లవాడు, వీళ్ళకు ఒకే ఒక పిల్ల, పిల్లవాడు సాధారణమైనవాడేమీ 
కాదు. పది “ముడి” మడి వుంది. లచ్చమయ్యరు పరముడి మడి స్వంత సేద్యం చేస్తారు. 
అందువల్ల భోజనానికి కరువులేదు. అంతేకాదు, చూడూ - పారంపళ్ళికి పిల్లనిస్తే- 
భోజనానికి మోసంలేదు. అక్కడి మన్ను అలాటిదే; ఎలాటి కరకు ఎండాకాలమైనా, 
ఉలవలపప్పు ఆవడె (చేదు భీరాకు) కూరలకు కరువుకాలం లేదు” అన్నారు. కందిపప్పు 
సంవత్సరానికి రెండుసార్లుచూచే ఐతాళుల గ్రామంలో - పప్పుచేస్తే పెసరపప్పుతో చేయాలి, 
పెసరపప్పేమో దేహానికి చలవ. నిజం, కాని, నోటికి అంత రుచికాదు. అందువల్ల 
మన్నన ఉలవపప్పుకు చిక్కడంలో చోద్యమేమీ లేదు. 

పెళ్ళిప్రసంగంలో ఐతాళులజ్ఞాపకం రేపటికి పాకింది. 'జనే, సరసోతీ, నీవూ 
పారోతి పడుకోండి; నేను తత్‌క్షణం మన సూరణ్ని చూచివస్తాను. రేపు ఉదయానికి 
మడిలోనినీరు దిగేటట్టయితే, అదొక మడి దున్నివేయి అంటాను, వానిమడి ఇంకా కిందిది 
కదా. దానినుంచి ఒకేమారు నీరు దిగిపోదు. మన మడి వాడు దున్ని పెడితే, నాట్లు 
ఎట్లయినా జరిపించవచ్చు. ఆ మీదట ఊరివారి దుక్కి నాట్లు ఒకేమారు ప్రారంభమయాయి 
అంటే, మనను ఎవరు అడుగుతారు? ఒక్క మనిషయినా పనికి దొరకడు” అన్నారు. 
సూరప్పయిల్లు వుండేది అక్కడికి అరమైలుదూరంలో. వాడికి ఆ రాత్రికిరాత్రే తాఖీదుయిచ్చి 
రావడానికి ఐతాళులు బయలుదేరడానికి సిద్ధమయ్యారు. ఆయన బయలుదేరగానే, 
సరసోతి -'అన్నయ్యా, నీకేమిటి వెర్రా, చాదస్తమా? అర్ధరాత్రి నీవు పోయి సూరణ్ని 
పిలవడం ఏమి పాడుపనికి? అదిన్నీ సూరప్పనా? పొద్దు మునిగేటప్పుడు కల్లుతాగి 
పడుకున్నాడంటే, పొద్దు పొడిచేటప్పుడే లేచేవాడు వాడు. ఇప్పుడుపోయి చెబితే, 
తెల్లవారేవరకు జ్ఞాపకం వుండవద్దూ? నేను తెల్లవారుజామున వెళ్ళివస్తాను. సూరని 
పెళ్ళానికి చెబితే, అది మొగుడిపొట్టకు కొంచెం సద్ది పద్దిచూపి, వాడిని దుక్కికి పంపుతుంది” 
అని సమాధానపరచింది. 

“సరి, అలాగే కానీ అని అందరూ చాపపట్టారు. నిద్రమధ్యలో ఏదో బొద్దింక తన 
మీద పారాడినట్టయి పారోతికి మెలకువ వచ్చింది. ఆ మెలకువతోపాటు తనపక్కన 
పడుకొనివున్న భర్త జ్ఞాపకమూ వచ్చింది. ఆ జ్ఞాపకంతో పగలు తానూ, సరసోతీ మాట్లాడిన 
దత్తు తీసుకొనే సంగతీ స్ఫురించింది. దానిని ఇప్పుడే, భర్తతో ప్రస్తావిద్దాము అనుకొని, 


శివరామ్‌ కారంత్‌ 283 


ఆయనవైపు ముఖం తిప్పితే, ఐతాళులు అక్కడవుంటే కదా. అయ్యో ! ఈయన ఎక్కడికి 
పోయారు?” అని యోచనచేసేలోగానే, ఆయన అడుగుల దడదడ సద్దు ముంగిలినుంచి 
వినిపించింది. పారోతి పక్కమీదే కళ్ళు నులుముకొంటూ కూర్చుంది. ఐతాళులు వచ్చారు. 
ఈమెను చూచి, 'నీకు నిద్దర రాలేదా?” అన్నారు. “ఉదయానికి ఒకపనీ బాకీవద్దు అని 
సూరనికి చెప్పేవచ్చాను. ఉదయానికి నీరు తగ్గుతాయి. వచ్చి, దుక్కి దున్నుత్రాను అని 
ఒప్పుకొన్నాడు అని తెలిపారు. 'రేపటెల్లుండి ఎవరెవరి వెట్టిచాకిరీ వుందో, అంతలోపలే 
తన సాగు ఎన్నడయ్యిని అని ఆలోచన సూరనికి.” 

ముఖ్యంగా ఆ రాత్రి ఐతాళులు చాపపట్టి పడుకొంటే, ఆయనకు ఒకే కలలు. 
ఊరి వారి మళ్లు దున్ని నాట్లయినా, ఆయన పొలాలు అలాగే మిగిలిపోయాయని, 
ఆయనకు పనివాళ్ళే దొరకలేదు అని. ఆ యోచనలోనే మెలకువ అయింది. 
మెలకువకాగానే, “సంశయం వద్దేవద్దు” అని నిశ్చయించుకొని సూరప్పయింటికి వెళ్ళారు. 
ఆయనను ముంగిట్లోనే చూచిన సూరని మొరిగేకుక్క మొరగసాగింది. ఆ సద్దుకు 
ఇంటిల్లిపాదికీ మెలకువ వచ్చింది. ఐతాళులు ఒకవైపు “ఛూ కుక్కా వూరికే వుండు” 
అనడమూ, మరొకవైపు “ఏయ్‌, సూరప్పా, పిలవడం వినపడదా?” అనడమూ సాగించారు. 
చివరకు నిరాశపడి, “ఈ కుక్కకున్న మెలకువ సూరనికి లేదు” అని తీర్మానించుకొనెటప్పుడు 
జవాబువచ్చింది. 

అలాగే తమ సందేశం సూరనికి తెలిపి, నిద్రకళ్ళతో తూగుతూ ఇంటికి తిరిగివచ్చి 
చాపమీద 'హా-సాంబశివా అంటూ ఒరిగిపోయారు. ఐతాళులకు విసుగు, వేసట, శ్రమ 
అయితే, ఇలా 'సాంబశివా'” అనడం ఆయన అలవాటు. అప్పుడు భార్య నెమ్మదిగా, 
“ఏమిటి విసుగా?” అని అడిగింది. ఐతాళులు మొగం చిట్లించి, “అబ్బ నీకు పగలు 
ప్రారంభమైంది. వేసటకు వచ్చిందేమిటి గ్రహచారం. నిద్రకళ్ళకు ఆవలింత వచ్చింది. 
అంతే కాక, భోజనమూ పొద్దుపోయి అయింది. ఆవలింత వచ్చింది... హూం పోయి 
పడుకొని నిద్రపో అని గదిరించారు. దత్తు తీసుకొనే సంగతి చెబుదామని ఆమె నాలుక 
చాచింది, అది ఈ జబర్దస్తీలో అడగిపోయి, “ఇప్పుడు వద్దు అని పారోతి నిర్ధారించ 
వలసివచ్చింది. “అలాగే పడుకుంటాను’ అని పడుకొంది. పారోతికి పిలవగానే నిద్ర. 

ఇటు ఐతాళులు ఇంటి గోడలపై తూగాడే కొబ్బరిమట్టల ఆర్భాటాన్ని మీరే గురక 

ప్రారంభించారు. ఈయనను మించిపోదామనే ప్రయత్నంతో సముద్రపు వానకాలపుమోత 
ఒకేసమంగా వినబడింది. ఐతాళుల గురక, టెంకాయమట్టల బరబర చప్పుడు, కడలిమోత 
మూడూ మేళవించి ఒక జోలపాట అయింది. 


24 మరల సేద్యానికి 


8 


రామబతాళులు అనుకొన్నట్లే జరిగింది. మరుసటిదినం ఉదయంలోపల 
ఆయనబయలు లోని మడిలో హెచ్చుభాగంనుంచి నీరు దిగిపోయింది. వరదా సగానికి 
సగం దిగి పోయింది. తెల్లవారుజామున లేచిన సరసోతి ఏటివైపు మొదటవెళ్ళి, వరదనీరు 
తగ్గి పోవడం కళ్లారచూచి, అక్కడినుంచి సూరని ఇంటికి యాత్రచేసింది. ఆమె గొంతుకు 
సూరని భార్యకు మెలకువఅయి, ఇంటివెలుపలికి వచ్చి, “ఎవరు?” అని అడిగింది. 
“సరసోతమ్మ “ఎందుకు వచ్చారు?” అనగానే, సరసోతి తను చెప్పవలసింది చెప్పడమూ 
అయింది. సూరని పెళ్ళాం “అబ్బ, ఈ బ్యామ్మలు ఏదైనా పట్టుకొంటే, పన్ను 
వసూలుచేసేవాడు పట్టు కాన్నట్టె అన్నది. “ఎందుకు ఇలా అంటూంది?” అని సరసోతికి 
ఆశ్చర్యం. అంతలోనే ఆమె ముందుకు వచ్చి 'మీ అన్నగారు వచ్చి చెప్పిపోయి ఒక 
నిద్రకూడా పూర్తికాలేదు. రాత్రికిరాత్రి ఏమి తొందర? దుక్కిచేయడం తెల్లవారికే కదా: 
అన్నది. అన్న రాత్రి దిగ్విజయం చెల్లెలికి తెలియదు. ఆమె నవ్వి. “నీవు తిట్టేటంత తిట్టు 
మహారాణి, ఏమైనా దుక్కి ఈ ఒక్క ఏడాదికి ముగిస్తే, వచ్చే సంవత్సరం దాకా నీ ప్రాణాలు 
తినము అన్నది. 

ఏమైనా, సూరప్ప మాటప్రకారం పొద్దు పుట్టెటప్పటికి మడి దున్నుతున్నాడు. 
చలిగాలి, వానచినుకుల తాళానికి వాడిపని సాగిపోయింది. అయితే, తర్వాత వారి నారుమడి 
నుంచి వరినారు పీకి తెచ్చేపనిమాత్రం నెమ్మదిగా జరిగింది. సూరని భార్యతప్ప మరే 
పనివారూ వారికి దొరకలేదు. అలా అని ఐతాళులు భయపడుతారా? భార్య, చెల్లెలు 
వెంటరాగా నారుమడిలో దిగారు. ముగ్గురు ఆడవారూ వానలో తడుస్తూ నారు తీసి, 
కట్టలుకట్టి విసిరారు. “ఇదొక ములాజా” అనుకొని ఐతాళులు దొడ్డికాళ్ళతో నారుమోపును 
నాటే మడివద్దకు చేరవేశారు. మనసుపుడితే, రామఐతాళులనుంచి కానిపనే లేదు. సరే. 
ఆ సాయంకాలంలోపల పీకినంతనారూ పై మడిలో నాటడమూ అయిపోయింది. ఆ 
సంవత్సరం వ్యవసాయం చాల గడవిడలో జరిగింది. కారణం ఏమిటంటే, మొదటి 
పదిహేనుదినాలు వరదనీరు తోసుకొని వచ్చి అందరిపనులూ వెనుకబడ్డాయి. మొదట 
నారుకు దెబ్బతగులుతుందేమోనని అందరూ తొందరపడ్డారు. అందరిసాగూ ఒకేకాలంలో 
జరుగడానికి తగినంతమంది పనివారు లేకపోయారు. ఇలా అయి, నారు పీకడం, నాటడం 
పనులబరువు సగానికి సగం ఐతాళుల యింటి వారిమీదే పడింది. వెలుపలివారంటే - 
దుక్కికి సూరప్ప, నాట్లకు సూరని భార్య. సూరని భార్య బుణాన్ని సరసోతి తానేపోయి 
మనిషికి మనిషి సహాయంచేసి తీర్చనే తీర్చింది. లేకపోతే, సూరనిభార్య, “అందరి 
వెట్టిచాకిరిచేసి, ఇంటిమడి పాడుపడింది” అనరాదు కదా, అందుకోసమని అలా చేసింది. 


శివరామ్‌ కారంత్‌ 25 


జ్యేష్టమాసం మొదట్లో పెద్ద చెరువులాగ కనిపిస్తున్న పడమటిమైదానం నాట్లు 
ముగిసినతర్వాత పచ్చపసిమే అయింది. సముద్రపు గాలి, దక్షిణపు గాలి, ఆ విశాలమయిన 
బయలులో మైళ్ళవరకు పొలాల వసిమిని తెరలలాగ చూపేదృశ్యం; సముద్రాన్నే సిగ్గుపడజేసే 
ద్యశ్యమయింది. ఐతాళుల ఇంటిబాడవలో నిలబడిచూస్తే తూర్పుపడమరలు రెండు 
కనిపిస్తాయి. పడమటివైపు తిరిగితే నిత్యపరిచితమైన కడలి నీలం, నీలపుపచ్చ అయి, 
గర్జిస్తుంది. దాని అంచులో నురగలు కక్కుతూ దొర్లాడే తరగలు, తూర్పువైపు తిరిగితే, 
అంత విశాలమైనట్లు కనిపించే విశాలమైన బయలు, సుయ్యిమని పచ్చని ఆకు తరగలను 
దొర్లిస్తున్నట్టున్న దృశ్యం. 

ఈ సంవత్సరం వానకాలం మొదట్లో కొంచెం ఇబ్బంది కలిగించినా, తర్వాత 
ప్రతి నక్షత్రానికి-కార్తెకు రైతులు కోరే విధంగానే కురిసింది. అంతమాత్రమే కాదు. 
వరదనీరూ చాలా అనుకూలంగానే ఒదిగింది. ఇన్ని సంవత్సరాలకన్నా ఈ సంవత్సరం 
మూడింతలు హెచ్చుగా కట్టెలను జమ చేసుకొన్నవారున్నారు. అయితే, ఐతాళుల 
ఇంటివారు నదీముఖానికి చాల దగ్గరలో వున్నవారై నందున చాల సాహసంతో, సముద్రంలో 
ముందుకు పోయేట్టు లేదు. నదీముఖానికి తగిన దూరంలో వసించేవారి అదృష్టం 
చెప్పతీరదు. తమకు కట్టెలు మిగులై అమ్మినవారూ ఉన్నారు. తేలివచ్చిన భారీమోపులను 
సముద్రం తీరంలోనే దాచి గుట్టుగా అమ్మినవారూ ఉన్నారు. సరసోతికి, పారోతికి అలాటి 
వ్యాపారపు ఆశ లేదు. కావలసిన కట్టెలు దొరికితే చాలు. అదేమో దొరకనే దొరికింది. 
వారిప్పుడు కాచుకొన్నది ప్రథమైకాదశికోసం. ఆ ఏకాదశీ వచ్చింది. ఊరిలో 
భాగవతరామాయణ కాలక్షేపాలు ప్రారంభమయ్యాయి. ఆమె యిష్ట(ప్రకారం కథ 
ప్రారంభించేవారు అక్రూరుడు కృష్ణ బలరాములను కంసుని నగరుకు పిలుచుకొని 
పోవడంనుంచే ప్రారంభించారు. ఆసాడి, సోణ (ఆషాఢం, శ్రావణం) నెలలు ఎలా గడిచాయి 
అనేది వారికి తెలియనేలేదు. 

భాద్రపదం గడవగానే మళ్ళలోని వరికంకులు బంగారురంగై, పైర్లు శరతల్పంపట్టిన 
భీష్మాచార్యునిలాగ ఒరిగిపోయాయి. కమ్మరియింట్లో కత్తులకు వళ్లు వచ్చేకాలం. ఆకాశంలో 
మొయిళ్లు మూగి, ఉరుములు ఆర్భాటం చేయసాగినాయి. రైతులు పొలాలకు పోయేవరకు 
ఎండ; కత్తివేసి, గడ్డికట్టలు కట్టేలోపునే, నిమిషార్ధంలో కారుమబ్బులు కమ్మి జడివాన, 
మెరుపులు ప్రారంభం. పగలే చీకటైంది. సముద్రంనుంచి తూర్పుకనుమలవరకు మెరుపు 
తీగలు వ్యాపించి విరుచుకొనిపడ్డాయి. కళ్లఎదుటే, ఎక్కడ విరుచుకుపడ్డాయి, ఎక్కడి 
తాటి చెట్లను కాల్పాయి అనే గడబిడ. ఒక్కదినం సరసోతి, పారోతి పొలంలో కోతలకు 
కత్తి వేశారంతే - వారికి నూరుగజాలదూరంలో ఒక పిడుగు పడింది. వీళ్లు ఒక్కసారి 
ఒళ్లు జలదరించి మానై పోయారు. చేతిలోనికత్తి చేయిజారి పడిపోయింది. కొంచెం 
చైతన్యం వచ్చినప్పుడు సరసోతి భయంతో ధనంజయ ధనంజయ” అంటున్నది. “వదినా, 


26 మరల సేద్యానికి 


ధనంజయ, ధనంజయ అను. వాడే కాపాడాలి” అన్నది. పారోతి దానిని అనుకరించింది. 
ఆమె తిరిగిచూడగా, బాడవలో ఆరేడు తాటిచెట్లు మండిపోతున్నాయి. మరుక్షణమే యిద్దరూ 
మడి వదలిపెట్టి ఇంటికి పరుగెత్తారు. ఆ దినం మడిలో నిలబడడానికి ఎవ్వరికీ ధైర్యం 
చాలదు. ఇంటికిపోలేమాత్రం ఒక రక్షణా. ఏమైనా, పోయి గడ్డపార, గొడ్డలి ముంగిట్లోకి 
విసిరివేసి 'ధనంజయి జపం ప్రారంభించారు. 

సరే. ఆనాటి మొయిళ్ళ ఆట చివరి ఆట అయింది. తర్వాత ఎర్రటి ఎండే. 
పసుపు పచ్చరంగు పూసుకొన్న వూరిబయలు ఆరేడునాళ్లలో మళ్ళీ నల్లరంగైంది. 
దిగువమళ్ళలో ఓ ఓ ఓ-రాగం వినిపిస్తున్నది. సూరప్ప ఎడ్లు కాడి లాగుతున్నాయి. 
ఐతాళుల ఇంటిముంగిట్లో సూరని పెళ్ళాం, సరసోతి, పారోతి తలకు గుడ్డలు కట్టుకొని, 
ధాన్యం కట్టలు నూర్చిడికట్టకు కొడుతున్నారు. అప్పుడప్పుడు ఉత్సాహంతో “హొలి ఓడిబా” 
(పొలి పరిగెత్తిరా) అని కేకలు వేస్తున్నారు. నిజానికి నారంతా కుళ్ళిపోయి, ఈ ఏడు 
పంటపోయింది అని ఏడ్చిన ఐతాళుల ఇంటివారు ధాన్యంరాశిచూచి పొంగిపోయారు. 
“ఈ సంవత్సరం పది ముడులన్నా (బస్తాలన్నా ధాన్యం ఎక్కువ రాలాలి' అన్నది సరసోతి. 
పారోతి రాలే వుంటాయి” అన్నది. ఐతాళులు రేగిపోయి “ఏమి పాడునోరు మీది? వట్టి 
పదిముడులు చాలునా? ఒక కోర్టియే ఎక్కువ కాదూ?” అన్నారు. ఆయనకూ ఆ విషయం 
తెలుసు. కాని, బహిరంగంగా దానిని ఒప్పుకోరు. అందువల్ల, ఆనాడు ధాన్యం కొలవడానికి 
తెచ్చిన కళసను, కోలును అలాగే లోపల పెట్టించారు. దీపావళి గడచినతర్వాత ఆయన 
ఒక్కడే వున్నప్పుడు, ధాన్యం కొలిచి చూచారు. ఇంటి ఆడవారు వెలుపలికి వెళ్లడంచూచి 
కొలిచారు. చాల పనైంది. అయితే ఏమి? పది కాదు; పదిహేను కళసల ధాన్యం ఎక్కువ 
రాలింది. ఇంటికి సరసోతి, పారోతి తిరిగివచ్చేవేళకు ఈయన కొలవడం పూర్తయింది; 
“ఏమిటి? నిరుడు వచ్చినంతైనా వచ్చిందా, అని సరసోతి అడిగింది. 'మీ పొడు నోరు 
మూలాన రెండు కుండలు తక్కువ దిగింది” అన్నారు ఐతాళులు. * 

సరసోతిమాత్రం తక్కువ తిన్నదా? ఐతాళులు ఎక్కడకో వెళ్ళినరోజు, తానే 
ధాన్యాన్ని కొలిచింది. పారోతి సహాయం వచ్చింది. తన ఊహ నిజమని రుజువు చేసుకొంది. 
“అబ్బా! అన్న చూడు; ఇంటి వారితో కూడ అబద్ధమాడుతాడు. వస్తే వదుల్తానా? నిలబెట్టి 
అడుగుతాను. మేమేమో చాకిరీ చెయ్యాలి? ధాన్యం ఎంత అయింది అని కూడ చెబితే 
తప్పా? పారోతి గడ్డిమోపులు ఎంచుకొనేప్పుడే మూడువందలమోపు లెక్కువ వచ్చాయి 
అని తెలుసుకుంది. కానీ ఈ అన్న చెప్పలా?” అనుకొంది సరసోతి. 

“మనకు ఆ ఎక్కువధాన్యం వచ్చిందని తెలిస్తే, ఎవరివద్దనైనా గుట్టు బయట 
పెడతామేమో అని భయంలే:” 


2 ఒక కళస 14 సేర్లు, మూడు కళసలు ఒక ముడి. 42 ముడులు ఒక కోరి, 


శివరామ్‌ కారంత్‌ 27 


“సరే ఎలాగూ ఇప్పుడు తెలిసిందిగా: 

“ఈసారి గింజలున్నాయి. కావలసిన గడ్డి పడింది కూడా. ఆ కొండపొలం కూడ 
పండాక తప్పకుండా ఒక గేదెను కొనాలి.” 

“నువ్వేమో నా కోసమని, గేదె కొనాలని ప్రోత్సహించకు, నేనింకా పాలు, వెన్న, 
మజ్జిగలు తిని బలవనకనేదు.” 

“పోనీలే. వాడైనా మజ్జిగ వేసుకుంటే ఏమైనా చిక్కిపోతాడంటావా? మనం 
తినటానికికూడ లేకుంటే ఎందుకీ సిరిసంపదలు?” అన్నది సరసోతి. 

ఐతాళులింట్లోనే గాదు. కోతలసమయాన మైదానం, పొలం, ఎక్కడ చూచినా 
ఉత్సాహం, ఉల్లాసమే. అందరికీ చాలమట్టుకు మంచిపంట చేతికొచ్చింది. వానలు 
ఆగినప్పటినుండి పదిహేనుదినాలదాక ఏ కళ్లంలో చూచినా 'పొలియో, పొలి రారా, 
పరుగెత్తి రారా.” అనేకేకలే వినబడ్డాయి. ప్రతిఇంటి ముంగిట్లో గడ్డికట్టలు కొట్టెచప్పుడు, 
మోపులు వేసే చప్పుడు, ధాన్యం నెరిపి, కుప్పలువేసే సందడి, మంచెలుకట్టే సందడి, 
వాములువేసే సందడి అంతాచూస్తే, ఆ సంవత్సరం దీపావళి కొత్తపుంతలు తొక్కుతుందని, 
కొత్తకళ లీనుతుందని స్పష్టమైంది. ఎటువంటి మొండిబాకీల కౌలుదారైనా ఈసారిమాత్రం 
ఏమాత్రం బాకీ పెట్టడని ప్రతి స్వంతదారుడు సంతోషించాడు. కాని ఐతాళులు, సూరడు, 
సుబ్రాయ ఉపాధ్యాయులు ఈ ముగ్గురిని ఎవ్వరడిగినా “ఏముంది రూపాయకి మూడు 
పావులాలు మాత్రం వచ్చింది. కాని నష్టంలేదు. మొదట్లో ఆ జడివాన రాకుండవుంటే 
రూపాయకుపైన ఒక పన్నెండుపైసల పంటకూడ అయ్యేది” అని అంటారు. ఇప్పుడు ఆ 
వరదతెచ్చిన మురికి ఒండ్రుమూలన పంట బాగా పండిందని ఎవరి మనసుకూ తోచదు. 

రెండవపంటకు వానకూడ వచ్చింది. సముద్ర గర్జనకూడ శాంతించింది. 
దానివలన ఇక త్వరగా వర్షం రాదనిమాత్రం సూచన దొరికింది. ఐతాళులు రోజూ ఆ 
బురదతో నిండిన కొబ్బెరతోట తనిఖీకి వెడతారు. చెట్లేమీ పడిపోలేదు. దానికిమారుగ 
కోసుకుపోయిన భాగమంతా మట్టి పూడింది, దానికి ఎదురుగుండా మూడుఎకరాలవరకు 
ఒండ్రుమట్టి మేటపెట్టింది. అది ఒక గుట్టగ తయారైంది. దానికిమారుగ ఆ చిన్ననది 
తనకోపాన్ని దక్షిణం తీరాన చూపింది. కొన్నితోటలు అమాంతం బీడుపడ్డాయి. 
కొన్నిఇళ్లుకూడ మునిగిపొయ్యాయి అని తెలిసింది. ఆ వార్తవిన్న ఐతాళులు 'ఈ వాగుకూడ 
పిచ్చిదే. ఆ ఒకసారి అయినా తెమలనియ్యదే ఊరకే పడివుండరాదా?” అన్నారు. తోటలు 
గమనిస్తూ సగమో, పూర్తిగానో కోతలు, బీటలుపడిన వాటినో గురించి “అది ఎవరిది, 
ఇది ఎవరిది?” అని విచారిస్తారు. అది ఏటప్ప నాయకులది, ఇది సుందరకరణంగారిది 
అని అందాజు వేసుకున్నారు. తృప్తితో ఇల్లు చేరారు. 'సరసోతీ -నిజమెనె -నిన్నచెప్పానా, 
మూడుఎక్రాలతోట కోసుకుపోయిందని-అదేమో నాయకులది, కరణాలది.” 


28 మరల సేద్యానికి 


“పాపం ఎంత పెట్టుబడి ఏటి పాలయ్యిందో ఏమో” అన్నది సరసోతి కనికరంతో. 

“సరసోతీ, నీదంతా పిచ్చిలే: అది వాళ్లు ఎన్నికొంపలు ముంచి సంపాదించారో 
ఏమో? చూడు ఆ కరణం సుందరయ్యగారు చూడు, తూముకు 42 శేర్ల మూటలు 
ఆమీన్‌ దీవులకు ఎన్నడూ పంపలేదు. తూముకు ఏ ముప్పైతొమ్మిదో నలభైయో వేస్తే 
గొప్ప. 'రంకున పుట్టె జగడాన చచ్చి అన్నట్లు దండుగ అయిందిలే” అన్నారు. 

సరసోతి కోపంతో “అన్నా నీకుమాత్రం -పుణ్యానికి రాలేదా? పదిహేనుకుండల 
ధాన్యం ఎక్కువయ్యిందని గర్వం నీలో లేదంటావా? వాళ్ళ తోటపోతే పుణ్యానికి 
వచ్చెనంటావు? నీకుమాత్రం అన్నీ దక్షిణలు కూడబెట్టిందేగా....” అని అతనిమాటలకు 
అడ్డుగా చెప్పింది. 

ఐతాళులకు చెల్లెలినుండి ఈలాంటి ఎదురుదెబ్బ తగిలి మనస్సు నొచ్చుకుంది. 
సమాధానం చెప్పాలంటే నోరాడలేదు. మళ్ళీ ఆ మాటలే జ్ఞప్తికివచ్చి బాధపడ్డారు. అతనికి 
ఒళ్లు ఎందుకు మండిందంటే తన చెల్లెలే తనమాటలను నమ్మలేదు. మళ్ళీ ధాన్యంకుప్ప 
కొలిచిందేమో. లేకుంటే పదిహేనుకుండలైనా ఎక్కువ అని ఎల్లా చెబుతుంది. కాని చక్కగా, 
సూటిగా జవాబు ఇచ్చేశక్తి లేకుండా “పడని ముసలమ్మకు ఊరి పెత్తనాలు” అనిమాత్రం 
అంటూ స్నానానికి వెళ్ళారు. ఆ దినం మితిమీరి జపం, ధ్యానసమాధిలోనే మునిగి 
కూర్చున్నారు. జపం ఒకసారి తప్పిపోతే మళ్ళీ స్నానం, మళ్ళీ జపం. పదిహేనుసార్లు 
అలా చేసినా ఎన్నోమార్లు “గురుర్దేవో, గురుర్విష్టు అని పునశ్చరణ చేసినా మనశ్శాంతి 
కుదరలేదు. అన్నీ నోటెంబడి తడబడే మంత్రాలే. దేవునిపూజలోకూడ ఘంటానాదం 
ఎప్పుడో, తగినమంత్రం నైవేద్యం ఎప్పుడో, తరువాత బయటికివస్తే వడ్డెన సిద్ధంగా 
వున్నది అని చూచికూడ 'పారోతీ, నేనేమో ఇప్పుడే జరూరుపనిమీద మణూరు వెళ్ళాలి. 
మీరిద్దరూ భోంచేసేయండి” అన్నారు. “ఇదిగో ఇప్పుడు వడ్డించాంగూడ, భోంచేసే వెడితే” 
అని అంటే ఆ పదిహేనుకుండల గింజలు ఖర్చయ్యాకనే వస్తాలే” అన్నారు. తరువాత 
బిరుసుగా గబగబా వెళ్ళిపొయ్యారు. 

సరసోతి పసులకొట్టంలో వుంది. ఆ అవతారాన్ని ఆమె చూడలేదు. వాళ్ళ ముసలి 
గొడ్డాకటి అవసానదశలో వున్నది. సరసోతి ఆ పశువు ఎదుట కూర్చొని కన్నీరు 
కార్చుతున్నది. పారోతి త్వరగావచ్చి, “వదినే వారికేమైందట?” అనిన సమయాన అప్పటి 
దృశ్యమే మారిపోయింది. ఆమె పరుగెత్తి అన్నదగ్గరకే వెళ్ళింది. పారోతిచూస్తే కెంపి 
చనిపొయ్యేస్థితిలో వుంది. పారోతి కన్నీరు పెట్టుకుంది. ఆమె గోపీని, మరొక్క 
జంతువునుచూచి “మీరెందుకున్నారు, వెళ్ళి సాయంకాలం రండి” అని అంటూ వాటిని 
ఆ కొట్టంనుండి బయటికి తోలేసింది. అవి వెడితేనా? అందుకే లోనికి రానియ్యకుండ 
తలుపుమూసి వచ్చింది. 

సరసోతి చూచి “అన్నయ్య ఏడీ?” అన్నది. 


శివరామ్‌ కారంత్‌ 29 


కోపంతో వెళ్ళిపొయ్యారు. ఎవరిమీద కోపమో ఏమో, వడ్డించిన విస్తరినిచూచి 
కూడ వెళ్ళారు. అదేమో పదిహేను కుండలధాన్యం అంటూ చెప్పారు.” 

'కోపంరానీ” పేదలకోపం పెదవిచేటు-వానికడుపే మాడుతుందిలే. నేనా 
అవతారాన్ని చూచి భయపడతానంటావా? నేనెక్కడికైనా వెళ్ళి జీవించగలను” అన్నది. 

సరసోతి పారోతితో 'పోనీలేవే. నువ్వు లోపల కూర్చో: చచ్చినజీవాన్ని లేపలేము, 
దానికి మన ఇంటి నీటి బుణంకూడ తీరిపోయింది. ఆ కొరగ (మాదిగ) లను పిలుస్తాను” 
అని త్వరగా వెళ్లిపోయింది. ముగ్గురు కొరగవారు, ఒక కొరగది ఆమెవెంట వచ్చారు. 
కొట్టం తలుపు తెరిచి, ఆ కెంపి శవాన్ని లేపుకొని వెళ్లారు. ఆ శవయాత్రను సరసోతి, 
పారోతీలు ఏడుస్తూ చూశారు. ఆ గోపీ, చంపి తమ చెలికత్తె వెడుతుందే అని మెడలెత్తి 
చూశాయి, కన్నీరు కురిపించాయి. 

పారోతి కన్నీరుకార్చుతూ వాటితో మీరు రండి. మీకు అక్కచ్చు తయారుచేసే 
దాక వుండండి. ఇప్పుడు తేట తెచ్చివేస్తాను' అన్నది. 

లోనికెళ్లి కుడితి, గంజిలకుబదులు తమకు చేసుకున్న అన్నాన్నే తెచ్చిపడేసింది 
పార్వతి. పసులుకూడ ఆశ్చర్యంతో అన్నాన్ని వాసనకూడ చూడకుండా నుంచున్నాయి. 
వారు మళ్ళీ శివమెత్తినవారిలాగా వెళ్ళి ఆ చెరువులో మునిగివచ్చారు. తరువాత వసారాలో 
కూర్చుని ఏమో ధ్యానించారు. సరసోతి వానికి ఇల్లక్కర్రేదు, నాకుకూడ అక్కర్లేదు” అని 
చెప్పింది. పారోతి అలాగేమీ చెప్పలేదు. 

సుమారు పొద్దు మునిగేవేళకు సరిగా రామఐతాళులు మణూరినుండో, మరెక్కడి 
నుండో వాపసు వచ్చారు. ఎవరితోకూడ మాట్లాడలేదు. అలాగే అంగుళంలో నాల్లేసిమార్లు 
పచార్లుచేసి, ఆ పసులకొట్టంవద్దకే వచ్చారు. ఆ కొట్టంలో 'కెంపి కనబడలేదు. తరువాక 
గట్టిగా ఈ ఇంట్లో ఎవరూ పట్టించుకొనేవారే లేరు. పొద్దు గూకుతున్నది. పశువులు 
ఇంటి కొచ్చాయా లేవా అని చూసేవారుకూడ లేరు. తమపనులలో ఏమరుపాటు 
వుంచుకొన్నా నాలుకకు అధిక ప్రసంగం మరుపురాదులే: ఒకరినిమించి మరొకరు’ 
అని మళ్ళీ ఆ పసుల కొట్టంలోనికి బయటికి చుట్టూరు నాల్లుసార్లు తిరుగులాడారు. 
తరువాత 'కెంపీ రావే, కెంపీ రావే” అని కేకలు పెట్టారు. లోపల పారోతి ఏమో పని 
చేసుకుంటున్నది-మగని కేకలను విని వచ్చారుగా అని బయటికి వచ్చింది. మళ్ళీ 'కెంపీ 
రావే అనే కేకకు ప్రత్యుత్తరంగా సరసోతి 'కెంపికూడ వస్తుంది, మరొక్కటి వస్తుంది:” 
అని చెప్పింది. అందరూ లోన నిప్పులు కక్కుతున్నారు. తానైనా చల్లబడాలని 
తెలివితెచ్చుకుని, “ఎందుకు పిలుస్తారు? కెంపి లేదు” అన్నది పార్వతి. 

ఐతాళులు 'ెంపి లేదు, ఎందుకు పిలుస్తారు అని పారోతి మాటలనే పలుకుతూ 
తోచకుండా నిలబడ్డారు. 


30 మరల సేద్యానికి 


“లేదండీ మధ్యాహ్నానికే చచ్చిపోయింది. నేను రాత్రే చెప్పాగా, నిన్నటినుండి అది 
గడ్డి, నీళ్లు మానుకుందని.” 

“ఏమన్నావు, కెంపి చచ్చిందనా: ఒక్కొక్కదాన్ని చంపండి, చంపేశారుగా: అల్లాగే 
ఒక్కొక్కరు పోతే మంచిదే. ఇక్కడ మర్యాదగా బతికేదే కష్టం అయినప్పుడు.....” అన్నారు. 

పారోతికి వారి ఏమాటలూ బోధపడలేదు. ప్రొద్దుననుండి అందరిబుర్రలు 
వేడెక్కాయి అని తెలుసు. కాని ఆ ఆరాటం, పోరాటం ఎందుకనిమాత్రం తెలిసిరాలేదు. 

అయితే “ఏమి, ఎందుకు?” అని అడుగడానికి ధైర్యం లేదే ! అడిగితే ఒకటికి 
రెండు రెట్లు కోపం రేగితే కష్టమని మౌనంగా వుంది. సరసోతికూడ మౌనంగానే వుంది. 
ఒక్కర్తే తనపనులు చూచుకొని పసులకొట్టానికి వెళ్లింది. గోపమ్మ పాలు చేపలేదు. ఎల్లా 
చేపుతుంది. చావు అందరికీ ఒక విధమే గదా” అని వెనుకకు తగ్గింది. 

భర్తముఖం వాడిపోయింది చూచి పారోతి, అతను మధ్యాహ్న మెక్కడా 
భోంచెయ్యలేదని తేల్చివేసింది. తానుగూడ వారిలాగా వుపవాసం చేసింది. ఉన్నంతలో 
ఓపికతో వారివద్దకు వెళ్ళి 'వంట తయారైంది, భోంచేయరాదా?” అని అడిగింది. 
“భోజనమా: ఈ వల్లకాడులోనా?” అన్నారు. 

పారోతి తన కర్తవ్యమనుకొని విస్తరిలో వడ్డించి నిరీక్షించుతూవుంది. ఐతాళులు 
గబగబా మంత్రాలు వల్లెవేసి విస్తరముందు కూర్చొన్నారు. పారోతి వండింది వరుసగా 
వడ్డిస్తూ వెళ్లింది. ఐతాళులు మనస్సులో మనస్సులేక పరధ్యానంగా భోంచేశారు. ఎంతోసేపు 
భోంచేశారు. దానికి ఫలమేమంటే రెండవసారి అన్నీ వండాల్సి వచ్చింది. ఆ దినం పారోతికి 
చాల ఆకలి కరకరవేసింది. లేకుంటే ఆమె అల్లాగే వుండిపొయ్యెడిదే. మళ్ళీ వండి, వదినె 
దగ్గరికెళ్ళి “సరసోతీ, మధ్యాహ్నంకూడ భోంచేయలేదే, ఇప్పుడైనా రా, ఒక ముద్ద 
తిందువుగానీ అని పిలిచింది. ఆ విన్నపంకూడ రుద్దకంఠంతోనే, కన్నీటిధారతోనే చేసింది. 
సరసోతి తన వదినెయొక్క ప్రీతి, అక్కరలకుగాను వద్దనకుండ, “ఈ ఇంట్లో భోజనాలు 
వద్దు, పెత్తనాలు వద్దమ్మా.” అని చెప్పింది. 

సరి; తరువాత ఏమైందీ తెలుసుకోరా? చావడిలో ఐతాళులు గుగ్రుమని నిద్రపోయేది 
వినవచ్చింది. ఐతాళుల అవతారమే ఆరోజు విపరీతంగా వుంది. అర్ధరాత్రిలో లేచిచూస్తే 
చావట్లో దీపం మిలమిల మెరుస్తూనే వుంది. అదేమి? అని యోచింపసాగారు. పగలు 
జరిగిన విచిత్రానుభవాలు వారిని తల్లడింపజేసినా, గాఢనిద్ర ఒడిలో పసిబాలునిలాగా 
పడుకున్నారు. అరే, ఇంతరాత్రి అయినా దీపాలెందుకు వెలగాలి? ఏమీ బోధపడకుంటే 
'పారోతీ' అని పిలిచారు. పారోతి నిద్రాపస్థలోనే వారిదగ్గర కొచ్చింది: 

“ఏమి, ఇంకా దీపాలు మండుతున్నవి?” అని అడిగారు. 

పారోతి మౌనంగా వుంది. 

“అయితే భోజనాలింకా కాలేదా? ఎంతరాత్రి గడచిందో తెలుసా?” 


శివరామ్‌ కారంత్‌ 31 


“ఎంతరాత్రి గడచిందో?” 

“ఏమింకా భోజనాలు కాలేదా: ఇంకా ఎంతపొద్దు చేస్తారు?” 

'నేనొక్కతినేనా చెయ్యాల్సింది? ఆ వదినెను మీరేమన్నారు? ఆమెకూడ 
మధ్యాహ్నంకూడ పస్తు పడింది. ఈ ఇంటి పెత్తనం వద్దట. నీటిబుణం తీరిందంటుంది. 
మీరు భోంచెయ్యకుండా వెళ్ళారు. మీ కోపంతో-ఆ పశువు అల్లాగయిందీ..... అన్నీ 
అలాగే.” 

అప్పుడు ఐతాళులకు అన్నీ ఒక్కొక్కటిగా జ్ఞాపకం వచ్చాయి. అప్పుడు ఆకలిలేదు. 
నిద్రమూలాన కొంత కోపం మాయమైంది. తన చెల్లెలి సమాధానం, తన కోపం, తాను 
లేనప్పుడు ఆవు చచ్చిందీ, ఇంటిల్లిపాదీ ఇంకా ఉపవాసం పడిన సంగతీ అన్ని మనస్సు 
లోనికి వచ్చాయి. 

“నువ్వుకూడ భోంచెయ్యలేదా?” 

“మీరు విస్తరిని చూచికూడ లేచి వెళ్ళిపోతే నేనుమాత్రం మెతుకులెందుకు ముట్టాలి? 
నాకేం తిండికి లేనిదాన్నా?” 

ఐతాళులు ఎంత చెలరేగారో, అంత తగ్గారు. 

'పారోతీ, ఒకరు ఒక ఘడియలో తలచెడి ఏమైనా అంటే, చేస్తే, అందరూ అలాగే 
చెయ్యాలా చెప్పు. ఆ సరసి ఎక్కడ, అది ఈ పెత్తనం వహించకుంటే ఈ వూళ్లెంబడి పడి 
తిరిగే పురోహితున్ని నేను చెయ్యాలా?” అని సరసోతి వద్దకు వెళ్ళారు. ఈ మాటలన్నీ 
సరసోతి చెవిలోకూడ పడ్డవి. దానిఫలితం ఆమెలో కలిగిందికూడ. 

ఐతాళులు, 'సరసోతీ, వెళ్లు, భోంచెయ్యి - ఈ రామునిబుద్ధి భ్రష్టుఐతే, ఒక్క 
మాటకే నువ్వు కోపపడాలా? అంతా నా దురదృష్టంలే' అన్నారు. మళ్ళీ 'మీరు 
భోంచెయ్యరా?” అన్నారు. 

ప్ర వెళ్ళి పడుకో, మేం భోంచేస్తాము పద. ఇక ఏమాటలూ ఆడవద్దు అన్నది. 

ఐతాళులు వెళ్ళి పడుకున్నారు. సంవత్సరాలకొద్దీ రాత్రిభోజనం మానివేసిన 
సరసోతి వదినెవెంట అన్నకు మనశ్శాంతికొరకే భోంచేసింది. భోంచేసి ఎవరిస్థలానికి 
వారు వెళ్ళారు. 

రాత్రి తరువాత తెల్లవారింది. పడమటి ఆకాశంలో చక్కని కారుమబ్బులు 
క్రమ్ముకున్నవి. ఉదయించిన సూర్యుడేమో మంచి కాముని విల్లును-ఇంద్రధనుస్సును 
విసిరాడు. తెల్లవారి ఎండ కొబ్బెర, తాటిచెట్లలోని మంచుబిందువులతో శుభ్రమైన మట్టలను 
ముద్దు పెట్టుకుంటున్నట్లున్నది. ఆ దినం ప్రకృతిసౌందర్యమేమో. ప్రకృతి శుభ్రంగా 
జలకమాడి మడిబట్ట కట్టుకున్నట్లున్నది. కదిగినముత్యంలాగు నిర్మలంగావుంది. నిన్నటి 
జ్ఞాపకాలు ఆనాడు రానే లేదు. ఎవరికీ ఏబాధా లేదు. 


32 మరల సేద్యానికి 


ఐతాళులు, ఉల్లాసంగా తోట చూచుకురావాలని వెళ్లారు. నదీముఖంలోని తోటను 
చూచి ఎదుటి అలుగుపైనున్న కోసుకునిపోయిన తోటను గమనించేబదులు 
హంగారకట్టిలోని తెరచాప పడవలను లెక్కపెట్టసాగారు. “అవి అమీన్‌ ధీవులనుండే 
వచ్చాయి. తప్పనిసరిగా అక్కడి వ్యాపారంకొరకే వెళ్ళివచ్చాయి. మరిన్ని పడవలు వస్తే 
తమ బియ్యానికి మంచి గిరాకే తగుల్తుంది' అనుకొన్నారు. తోట సరిగ్గా తనిఖీ చేసుకున్నాక, 
ఆ మేటగాపడిన ఒండ్రుమట్టిలో కృష్ణాష్టమి వేళకైనా వంద కొబ్బెరమొక్కలను ఎందుకు 
నాటకూడదు? - అని ప్రశ్నించుకున్నారు. 

వారికేమో మొదటినుండి హంగారకట్టిరేవు భవిష్యాన్ని వచ్చిపోయే మొద్దులు, 
నగల పడవలు, చేపల పడవలు, తెరచాప పడవలు, తెప్పలను లెక్కించుకునే అలవాటుంది. 
“ఇది కోడివారిది, ఇది పడమటిదీవులది, ఇవేమో చేపలోడలు, ఇవి సరకులవి' అని 
ఎంతదూరానవున్నా కనిపెట్టే శక్తి వున్నది వారివద్ద, వెంటనే ఇవి అమీన్‌దీవుల వారివి, 
ఇవి మలయాళీలవి, ఇవి ఆఫ్రికావారివనీ చెప్పేస్తారు. ఈసారి ఆ సిద్దీలు (ఆఫ్రికావారు) 
బెండఖర్లూరం దింపలేదు. కోటీశ్వరుని జాత్రకు - మాత్రం ఇక ఎన్ని మాసాలున్నవి? 
అప్పటికైనా ఖర్జూరంచాపలు వచ్చీనా? ఆ సిద్దీలు తేకుంటే మరెవ్వరు తెస్తారు? ఇంటికెళ్ళి 
నిన్నటిసంగతి పూర్తిగా మరచినవారికి మల్లే 'సరసోతీ, చూడు. ఈ వేళ ఆ దీవుల 
పడవలు ఎన్ని వచ్చాయి అనుకున్నావో, పదిహేనుపడవలైనా ఉండాలి. అన్నిటినిండ 
కొబ్బెరకాయలే. కొబ్బెరత్రాళ్ళనుకూడ తెచ్చిపడవేశారు. మొత్తంమీద కొబ్బెరకాయల ధర 
తగ్గేలాగానే వుంది” అన్నారు. 

సరసోతి “పోనీలే, ఆ కొబ్బెరకాయలధర పడిపోతే మనకేం నష్టం: మన మేమైన 
కొబ్బిరకాయ లమ్ముతామా? ఆ పడవలవారు వచ్చారన్నావే. మన బియ్యం, వడ్లు 
వాటికేమైనా గిరాకీ బాగుంటుందంటావా? తప్పక మంచిగిరాకీ రావాలి” అన్నది. 

“ఏమి ధరలో ఏమో నిన్నటిదాకా రూపాయ అన్నారు. ఈవేళ కనీసం రూపాయిన్నర 
చొప్పున తూముడు వెళ్ళినా పరవాలేదు” అన్నారు. అలాగని మాట్లాడి చెరువుకు స్నానం 
చెయ్యటానికి వెళ్ళారు. 

మధ్యాహ్నం భోజనాలయ్యాయి. అందరూ తీరికగానే వున్నట్లగుపించారు. రేపో 
ఎల్లుండో ఆ బుతువుకు సరిగా విత్తే మడిలో విత్తనం వెయ్యాలి. ఉలవైనా, నువ్వైనా 
విత్తవచ్చు. సూరడు చెప్పకుండానే స్వయంగా తానే మొదటసారి దున్ని నేల సమంచేశాడు. 
అందుకే అన్నతో తృప్తిగా తన అభిప్రాయాన్ని ఆలోచనను వ్యక్తం చెయ్యాలనుకుంది 
సరసోతి. ఆమె ఎదుట రెండే ప్రశ్నలున్నాయి. ఒకటి కొడుకును దత్తత చేసుకోవాలి, 
మరొక్కటి పాలకొరకు మంచిగేదెను తెచ్చేవిషయం. రెండువిషయాలు అన్నతో 
చెప్పజాలకపోయింది. ఆ రెండింటిలో దేన్ని మొదట ప్రస్తావించాలి? వరికి మంచిధరవస్తే, 
గేదెను కొనేసంగతి అన్నకు నచ్చుతుంది. లేకుంటే చెప్పినా లాభంలేదు. ఆ సంగతి 


శివరామ్‌ కారంత్‌ 33 


నోరెత్తితే “ఎనిమిది వరహాలైనా ఎవరైనా అప్పిస్తారా చెప్పు? అని చెబుతాడేమో! అందుకే 
ఆ దత్తత సంగతే చెప్పాలని తీర్మానించింది. 

ఆ దినం ఐతాళులు చావట్లో కాళ్లు ముడుచుకుని కూర్చున్నద్భశ్యంచూచి సరసోతి 
అతని దగ్గరకెళ్ళి అన్నా ఏమి ఆలోచిస్తున్నావు? అని అడిగింది. 

“ఏవిషయం అంటావు?” 

“నా కంత అవసరంలేని సంగతి అడుగుతున్నాా వింటే విను, లేకుంటే మానేయి.” 

“అదేమిటో చెప్పరాదూ.” 

“చూడు, ఈ జీవాలు శాశ్వతమంటావా? కళ్లు మూసుకుంటే పిండంవేసేవారైనా 
వద్దా? నీకున్న శిస్తుభూమి చాలు. ఈ పంటలనుచూచి నీకు ఎవ్వరైనా దత్తతకు ఒక 
కుమారుణ్ని ఇయ్యరంటావా?” 

ఈమాటలు సరసోతి నోట్లోనుండి వస్తాయని వారు ఊహించివుండలేదు. ఆ 
సంగతి ఎన్నడో ఆలోచన చేసేవుంచారు. ఈ మాటలు వినగానే లోపలినుండి పారోతి 
బయటికి వచ్చి గోడకు ఒరిగి నిలబడింది. మగడు ఏమిసమాధానం చెబుతాడో అని 
నిరీక్షించింది. 

ఐతాళులు మెల్లిగా “సరసోతీ నీకిదొక పిచ్చి. ఏ ఇంటి కాకిపిల్లను తెచ్చి 
ఎంతసాకినా కోకిల గున్నగా మారుతుందా? అది అయ్యి, పొయ్యే వ్యాపారం కాదులే. ఆ 
పిల్లవాళ్ళ గుణాలు సరిపడకుంటే మన మనస్సు విరుగదా. మనిండ్ల పిల్లవాళ్లుంటే అది 
వేరేసంగతి” అన్నారు. 

ఐతే ఏ యోచన అవసరంలేకుండా ఊరకుండమంటారా?” 

“దేవుడు తలవ్రాత వ్రాసివుంటే నా కడుపుననే పుడతారులే” అన్నారు ఐతాళులు. 

చాల సేపయ్యాక పారోతి నా జాతకంలో సంతానప్రాప్తి లేదని మీరే అన్నట్లుండెనే: 
ఒకసారి మీరే చెప్పినట్లు జ్ఞాపకం” అన్నది. 

“నీ జాతకంలో లేదు. లేకుంటే నాకు బ్రహ్మ ముగ్గురు బిడ్డలు వ్రాశాడే. అది 
అబద్ద మంటావా?” 

తరువాత ఏమిచెప్పాలో వారికి తోచలేదు. ఊరకే వున్నారు. “ఈసారి నిరుటి 
పొలంలోనే రెండవపంట విత్తనం వేద్దామా” అని సరసోతిని చూచి ప్రసంగం మార్చారు. 

“అక్కణ్నే రెండవపంట వేస్తే ఒక గింజకూడ రాలదన్నా. నిరుడెంతయ్యింది? 
నాటిన గింజల్లో మూడువంతులు అందరి కోళ్ళవాత బడ్డది. ఈ శూద్రులగుంపులో మన 
రెండవపంట మిగలదు.” 

“అయితే గతసంవత్సరం దోసచేనులో, ఈసారి ధాన్యం వేద్దాము. ఒకప్రక్క 
దోసతోట. రెంటికీ కలిసి మంచి కంచెవేయిద్దాం. ఆ రెండవ పంట పొలంలో ఉలవ, 
నువ్వు నాటితే బాగు. గింజలు లేకున్నా కొండ్ర (పొట్టు) దొరుకుతుందిగా.” 


34 మరల సేద్యానికి 


సరే మరునాడే ఆ దోస, ధాన్యంపంటలకు కంచెపని మొదలుపెట్టారు. ఐతాళులు 
సకుటుంబ సపరివార సమేతంగా మట్టి ఉండలు తవ్వి సరిహద్దులో వుంచారు. వాటిలో 
కొయ్యలు కొర్తులు నాటడానికి మూడుదినాలు పట్టాయి. వాటికి మళ్ళీ మట్టియెత్తించి 
దాని కిరువైపుల ముళ్ళకంపలంటించితే, ఆ దడి గట్టిగా తయారైంది. వరిగింజలు 
నాటారు-మరి రెండు పొలాలలో మినుము ఉలవ నాటారు. “నువ్వుల పంట అక్కర్లేదులే” 
అని ఐతాళులు నిశ్చయించారు. నాకు నువ్వులనూనె కూడ ఇష్టంలేదు. ఆ చిత్రాన్నంచేసిన 
రోజు అర్ధశేరునూనె బదులు తేవచ్చులే, దీపానికి పొన్ననూనె వుంది. పసులపొట్టుకు 
మినుము, ఉలవకట్టె పనికిరాదా ఏమిటి? నువ్వు ఏమి గొప్ప?” అన్నారు. తాలింపు 
(గుగ్గిళ్ళు) లోకి వస్తుందని ఐదుముంతల విత్తనం అనుములు సరసోతి వేయించింది. 

ఆ మినుము, ఉలవ, అనుములు మొక్కలు పెద్దవయ్యేలోగా వాటికి కంచెవెయ్యాలి. 
పొరుగూరువారు కడుపుమంటకైనా మన పొలాలపై పశువులను తోలేస్తారు. పైరు 
చేతికివచ్చేవేళకే పొరుగూళ్ళ గేదెలు, దూడలు, ఆబోతులు తప్పకుండా ఏరు దాటుకొని 
మన పొలంపై పడకుండా చూడాలి. 

రెండవపంట వచ్చేలోగా గంటకొకసారి పొలానికి కావలిగా వెళ్ళివచ్చేపనిలోనే 
అందరికీ కాలక్షేపం అయింది. సరసోతికి నెత్తిమీది ముసుగుతీసివేసి, చేతిలో కర్రపట్టుకుని 
పొలంలో తిరుగులాడకుంటే సంతృప్తిలేదు. ఎవరిపొలంలో ఏ పశువు పడినా ఒక పరువు 
(కోను) నెలకు తరుమగొట్టేదాకా వదలదు సరసోతి. అల్లాంటి స్వభావం ఆమెది. 

ఈసారి ఐతాళుల అదృష్టం ఒకవిషయంలో మాత్రం తక్కువైంది. ధాన్యంధర 
పెరిగింది కాని, రెండవపంట చేతికొచ్చేసరికి ఇంట్లో వుండేవాళ్లందరూ రక్తాన్ని చెమటలుగా 
మార్చి పని చేయాల్సివచ్చింది. వాళ్ళబ్రతుకంతా ఆ చాకిరిలోనే నీరసమైపోయింది. శూద్రుల 
ఇంటి కోళ్ళదాడిని తప్పించుకోవాలని ఆ దోసకాయలతోటకు నీళ్లెత్తి బక్కచిక్కిపోయారు. 
వాళ్ళ నీటికుండ ఎక్కడుందంటే మొదటిపంట పొలంవద్ద - దూరంనుండి నీళ్లు తోడితోడి 
చేతులు పడిపోయాయి - చాలురా అనుకున్నారు. కుండనీరు దోసచెట్ల కందాలంటే 
మూడు వందల మోటబానల నీరైనా వ్యర్థమవ్వాలి. దారిలో ఇంకెవ్వరిపొలంకూడ లేదు. 
ఈలాగు అంతదూరం కాలువలోకి నీళ్లు తోడాలంటే వంతుల ప్రకారం నీళ్లు పారించేలోపుగా 
మొదట తోడిననీరు ఎండిపోతుండేది. ఇదివరలో తోడినన్నీ తోడాల్సిందే. 

ఇన్నాళ్లు ఏతాంతో తోడేవారు. ఈసారి పంటలకు ఆ కపిలబాననీరే అవసరం. 
ఒక చిన్న కిరోసిన్‌ డ్రమ్‌నుతెచ్చి దానికి మూతకొట్టేసి వెదురుబద్దను మూతివద్ద బిగించి 
మోటబానగా మార్చేశారు. పారోతి బయటచేరినప్పుడు చక్కనితాడు పేనిచ్చింది. అన్నా, 
చెల్లెళ్లు శుభ్రంగా నీటిని తోడేపని మొదలుపెట్టారు. 

మరునాడు పారోతి గోపిని, చంపిని గుట్టకు తోలుకొనివెడితే అన్ను చెల్లెళ్లు 
జట్టీలులాగ చెరువుగట్టుమీద బాన పట్టుకొని నిలబడ్డారు. మోటను తోలేది, ఎత్తేది, ఆ 


శివరామ్‌ కారంత్‌ 35 


కార్యక్రమాన్ని జరిపారు ఒకటేవరుసగా తీరికలేకుండా. మధ్యాహ్నం రూము పొద్దుకు 
పనికి ఎక్కినవారు రాత్రి ఒకరూము (9గం॥ల) దాకా పనిచేశారు. ఐతాళుల భుజాలు, 
దండయెముకలు నొప్పికి పట్టుకొనిపోయినాయి. మధ్యమధ్య నీరు పొలంలోకి 
ప్రవహించిందా లేదా అని పరీక్షించడానికి, చూడడానికి మూడుమూడుసార్లు మడివద్దకు 
వెళ్ళివచ్చారు. ఎలా చేరుతాయి? మొదటిసారి పోయినప్పుడు - కొత్తనేల నీరంతా తాగి, 
కాలువ చివరకయినా నీరు పారలేదు. 

ఆరాత్రి సరసోతి, ఐతాళులు ఎంతయినా, ఏతాంకన్నా కపిలబానే సులభం” 
అని నిర్ధారించినా, తెల్లవారేటప్పుడు, “చెయ్యి దేనికీ పనికిరాదు” అని ఐతాళులు నూనె 
పూసుకొని మర్దించు కొంటున్నారు. దినంవిడిచి దినం నీళ్లు పెట్టాలనే వారినిశ్చయం 
కరిగిపోయి, మూడు దినాల కొకమారు పెడితే యధేష్టమని నిర్ణయించుకొన్నది. అన్ననుంచి 
ఈపని కాదని చెల్లెలికి తెలిసింది. ఆయన క్రమంగా ఏదో నెపంచెప్పి - ఈదినం పారంపళ్లి, 
రేపు మణూరు, ఎల్లుండి సాలిగ్రామ అంటూ తప్పించుకోసాగారు. ఆయన తప్పించుకొన్న 
స్థానానికి పారోతి వచ్చింది. సూరప్పచిన్నపిల్లవాడితో “అబ్బాయి, నీవు మా గోపెమ్మను, 
చెంపిని ఇక్కడే మేపుకొనివచ్చావంటే, నీకు అప్పడాలు గిప్పడాలు ఇస్తాను’ అన్నది పారోతి. 
ఆ పిల్లవాడు బ్రాహ్మణులయింటి అప్పడాలుతినే ఆత్రంపుట్టి పశువులు మేపేపనికి 
ఒప్పుకొన్నాడు. 

వదినా మరదళ్లు తాము ఎంత అలసిపోయినా, కపిలబానసేవను ఇతరులకు 
అప్పగించలేదు. అలా ఇతరులకు కూలియిచ్చి పనిచేయిస్తే మిగిలేదేమిటి? 

ఏమైనా మకరసంక్రాంతి సమయానికి రెండవపంటచేను పండింది. ఇటు ఉలవలు 
పీకారు. అనుములకూర సంతర్పణ ఇంట్లో తప్పనిదయింది. దినంమార్చి దినం దానికూరే. 
ఒకటి రెండునాళ్లు ఐతాళులు ‘రుచిగా వుంది” అని అన్నారు. తర్వాత దానిమీది ఆదరం 
తక్కువయింది. సరే, ఆయనకు విసుగు వచ్చిందని కూరతెచ్చి జాజువేసిన ఇంటినేలకు 
రుద్ది దానిని నున్నగా చేసేపనికి పూనుకోవలసి వచ్చింది. 

ఈ సంవత్సరం కొంచెం ఎక్కువ గెలివే (సంతోషమే) యింట్లో. వడ్లకు ఐతాళులు 
కోరిన ధరే వచ్చింది. సుందరశ్యామభాగగారు ఐదుపావలాలకు ముడిధాన్యం ఇమ్మని 
ఎంత అడిగినా అమ్మనిధాన్యం మకరసంక్రాంతి వేళకు ఆరుపావలాల (ప్రకారం 
విక్రయించారు ఐతాళులు. ఆ సంవత్సరం గోవాకు చాలబీయ్యం ఎగుమతి అయిందట. 
అమీన్‌ దీవులవారు చెప్పిన ధరయిచ్చి బియ్యం కొనుక్కొనివెళ్ళారట. ఉలవలధరా బాగుంది. 
చాల కొంచెం ఇంటి వాడకానికి, కొంచెం విత్తనానికి - మిగిలినదంతా అమ్మకానికి. 
మినుములు అంత విశేషంగా పండలేదు. అనుములకొమ్మలు చేతికి వస్తున్నాయి. అవి 
రెండూ ఇంటివాడకానికి కావాలి. 


86 మరల సేద్యానికి 


మొత్తంమీద ఐతాళులు ఒక్క వ్యవసాయంతోనే 25 వరహాలనయినా నగదుగా 
చూచివుండాలి - అన్న అంచనా సూరప్పది; అలా అని, ఒక్నముడి గుత్తకూడా బకాయి 
పెట్టలేదు. ఏమైనా ఐతాళుల జీవితంలో ఈ సంవత్సరం ఉత్సాహం చాలా కనిపించింది. 
ఈ సమయంలో గేదెను ఖరీదుచేసే” విషయం ప్రస్తావించడానికి సరసోతి నిర్ధారించింది. 
ఐతే, ఐతాళులు “మజ్జిగ పోసుకోక యిన్నినాళ్లు గడిచాయికదా: ఇక గేదె పెరుగు తిని 
కావలసిందేమీ లేదు. గోమయానికి పశువులున్నాయి, చాలు. కొట్టంలో ఆవులున్న అందం 
గేదెతో వస్తుందా?” అని వేదాంతం వెలువరించారు. సరసోతి “నాకేమీ మజ్జిగ వద్దు అని 
నిరాశతో ఉండిపోయింది. 


4 


మకరసంక్రాంతి కాలం గడిచింది. ఆ సమయంలోనే జరిగే సాలిగ్రామ జాతరకు 
సరసోతి, పారోతి అందరూ వెళ్ళారు. సరసోతి దేవాలయంలో టెంకాయ 
సమర్పించేటప్పుడు, ఈ సంవత్సరం కలిగిన హెచ్చుసంపదను స్మరించకుండా వుండలేదు. 
వచ్చే సంవత్సరమూ ఇలాగే నడిపించు అని ముఖ్యప్రాణ దేవుణ్ణి (హనుమంతుణ్ణి) 
ప్రార్థించింది. ఈ జాతర ముగిసిన నెలలోపల ఐతాళుల సేద్యప్పనులన్నీ ముగిశాయి. 
ఉలవ, మినుము పీకివేయడంవల్ల నేల తెరపిగా వుంది. అప్పటికి అనుముల కొమ్మలు 
నాల్గయిదుసార్లు కోసి, మొక్కలను పీకివేయదడమూ అయింది. మిగిలిందేమిటంటే, 
దోసపెరడు పనిమాత్రం అయితే, ఎండ తీవ్రత దినాలు గడిచినకొద్దీ ఎక్కువయింది. 
నేలమీద కాలుమోపేటట్టే లేదు. సాయంకాలం దోసచేనుకు నీళ్లు ఎత్తి, మరుసటి ఉదయం 
వచ్చిచూస్తే, మొక్కలు వాడిపోయి వుందేవి. అంతటి నీటిదప్పి ఊరిమంటికి. ఆ వేడి, ఆ 
మట్టిరంగుచూచి సరసోతి మనస్సులో ఇదేరీతి అయితే, చెరువులో నీళ్లు మిగిలేనా? - 
అని ఆలోచన కలిగింది. ఆమె యోచన చూచిన పారోతి “నీకు వెర్రి, సరసోతీ. 
ఫాల్గుణమాసానికే నీవు కేకలు వేసుకోడం ఎందుకు? నారుమళ్లు విత్తడానికే ఇంకొక 
నెలవుంది. అంతలోగా దేవుడు నడిపిస్తే, ఒకటి రెండు వానలు పదవా? ఉగాది 
సమయానికి వానలు వచ్చే రివాజే వుంది” అని సమాధానపెట్టింది. 

వదినా మరదళ్లు దోసకాయలను ఇంటికి సాగించారు. పెరట్లో ఒకటీ ఆరా 
బూడిద గుమ్మడికాయలూ కాచాయి. వాటికి తాటాకులు బిగించి, వరుసగా ఇంటి 
స్తంభాలకు, దంతెలకూ వ్రేలాడదీయడమూ అయింది. అయినా నూరు దోసకాయలు 
మిగిలాయి. ఈ కాయలను నేలమీద దొర్లించి కుళ్ళబెట్టడం సరసోతికి యిష్టంలేదు. 
వాటిని ఎవరికయినా యిస్తే పోదూ? - అని ఆలోచన కలిగింది. వాటిని కుందాపురం 
సంతకు తీసుకుపోతే మంచిధర వస్తుంది. అయితే నాలుగు పరువులదూరం మోసుకొని 
పోయేవారు కావద్దూ? 


శివరామ్‌ కారంత్‌ 37 


సరి. ఆమె ఈవిషయం సూరప్పతో ప్రస్తావించింది. సూరప్ప ఆ విషయం ఎందుకో 
ఏమో గోవిందమేనియనుకు తెలిపాడు. అతడు వచ్చే శనివారం కుందాపురానికి వెళ్లుతాడట. 
అతనిద్వారా ఆ దోసకాయలు అమ్మించే ఏర్పాట్లు చేసింది సరసోతి. “దానికి బదులు 
డబ్బు ఇవ్వనక్కరలేదు. నాలుగుమణుగుల గెనుసుగడ్డ (చిలగడదుంప) తీసుకొనివచ్చి 
ఇస్తేచాలు” అని కరారు చేసింది. వచ్చే ఆదివారంనాటికి గోవిందమేనియను వాటిని 
అమ్మివచ్చి, “నాలుగు మణుగుల గెనుసుగడ్డ దొరకలేదు, మూడుమణుగులే దొరికింది” 
అని గెనుసుగడ్డ తెచ్చియిచ్చాడు. 

గెనుసుగడ్డ వచ్చినమీదట అప్పడాలు చేయాలి. మినుములు, అనుములు విసిరి 
అప్పడాలు ఒత్తాలి. పెరటిలో పెరిగిన బూడిదగుమ్మడికాయలకు ఒక గతి చూపించాలి. 
వాటిని మినప్పప్పులో కలిపి వడియాలు చేయాలి. నారుమళ్ళపని ప్రారంభమయ్యేంత 
లోపుగానే, ఊరుగాయలూ ఒకదారిన అయితే అనుకూలం. ఈ వ్యాపారమంతా 
ఆడవాళ్ళసామ్రాజ్యం లెక్కలలోది. రామఐతాళులు మకర సంక్రాంతి సమయంనుంచి 
ఒకేసమంగా పెళ్ళీ, మరొకటి, శాంతి, సమారాధన అంటూ ఇల్లిల్లూ తిరుగుతున్నారు. 
పొద్దు నెత్తిమీదికి వచ్చినా, అయనకాళ్ళకు ఎండ తాకడమనేదిలేదు. పౌరోహిత్యంవున్న 
ఇళ్ళకు తెల్లవారి జాముపొద్దుకు చేరేవారు. తక్క్మినయిళ్ళకు భోజనానికి తగినట్లు 
మిట్టమధ్యాహ్మ్నానికి చేరేవారు. రాత్రిళ్లు ఎలాగూ భోజనంవేళ ఆయనకు ఉండేదికాదు. 
ఇలా అయి జామురాత్రి గడచినతర్వాతే ఇంటికి ఆగమనం. 

ఫాల్గుణమాసమంతా సరసోతి, పారోతి అప్పడాలు, వడియాలపని నడిపారు. 
ఇద్దరే గింజలు కడిగి, ఎండబెట్టి, పిండివిసిరి - చేస్తే పనిసాగీనా? పక్కన దినం జరిగే 
పనులు కావాలి. పాలుకు దరిద్రమైనా పశువులను సాకేపని జరుగనే జరుగాలి. ఈ 
గలభాలో ఊరగాయలు పెట్టడానికి వీలు కలుగనేలేదు. ఐతాళులకు స్వంతం మామిడిచెట్లు 
లేవు. ఎక్కడనుంచైనా మామిడికాయలు రావాలి. ఈ సంవత్సరం అకాలంలో మబ్బులుకప్పి 
ఆయన ఇసుకదిబ్బవరుసలో ఒక్కరియింట్లోనూ మామిడిపిందైనా కనిపించలేదు. అయితే, 
ఊరుగాయలు పెట్టకపోతే, వర్షాకాలంలో కొరుక్కొనితినడం ఏమిటి? తత్మాలానికి దోస 
ఊరుగాయ చేయడం అయింది, అదీ ముగిసింది. పెద్ద పనస ఊరుగాయ పెట్టడం, అది 
తినడమూ ముగుస్తూ వస్తూంది. దానా దీనా ఎండకాలం గడవడమే కష్టం. 

సరసోతికి దీర్చాలోచన కలిగింది. ఒకసారి మాటలసందర్భంలో సూరప్ప ఇంటికి 
వచ్చాడు. ఆమె అతనితో “సూరా, ఈ సంవత్సరం ఊరుగాయ ఒకటి దాటిపోయింది” 
అన్నది. 

సూరప్ప నవ్వుతూ, “ఈ బ్రామ్మలకు నోటిరుచి గట్టి: మేమంతా ఊరగాయలు 
తినే బతుకుతున్నామా?” అన్నాడు. 


38 మరల సేద్యానికి 


పారోతి ముందుకువచ్చి, 'జెను, సూరా, ఇంటికి వచ్చి, దాహానికి యివ్వండి 
అన్నప్పుడు వట్టి నీళ్ళిస్తే సూరనిముఖం చప్పగా అవుతుంది” అన్నది. 

“అది నిజమేనప్ప. ఒక ముక్క ఊరుగాయ వుంటే, రెండుపావుల బియ్యపన్నం 
కొట్టేయవచ్చు. అయితే, ఈ సంవత్సరం మామిడిపిందెలముఖం చూచినవారెవరు? 
శివరాత్రివరకు ఈ సంవత్సరం చలి అనేమాట వుందా? నేను ఈ సంవత్సరం 
మకరసంక్రాంతి సమయానికి తూర్పువైపు వెళ్ళాను. అక్కడమాత్రం రాత్రిళ్లు 
పడుకొనేటప్పుడు కంబడి అవసరమయ్యేది. మన ఊళ్లోమాత్రం ఈ సంవత్సరం సెగలు, 
పొగలు, ఆకాశమంతా పగలూ రాత్రీ మబ్బులే, మబ్బులు. మబ్బులు జాస్తి అయితేనే, 
ఇక్కడి మామిడిచెట్ల పూతంతా కరిగిపోయింది.” 

“అయితే, సూరప్పా, తూర్పువైపున ఎక్కదైనా దొరకవా? తూర్పుఊళ్ళలో 
మామిడికాయలకు కరువేమిటి? ఒకచోట కాకపోతే ఒకచోట వుందనే వుంటుంది. అక్కడ 
పట్టించుకొనేవారెవరు వాటిని? ఎక్కడచూచినా అడవిమానులున్నాయి. అయితే, 
తూర్పుఊళ్ళ మామిడికాయ ఇంటికి రావాలికదా? మూడు పరువులయినా నడవ్వద్దూ?” 

సరసోతికి తన భర్తయింటికి కొంచెం పూర్వాన ఒకటి రెండు గుట్టలలో దిక్కు 
లేనన్ని మామిడిచెట్లు ఏదో ఒకకాలంలో చూచిన జ్ఞాపకం, అక్కడికిపోతే కావలసినన్ని 
తీసుకురావచ్చు - అని తోచింది. చివరకు ఆమె సూరప్పను, సూరప్ప భార్యనూ 
పురమాయించి, వారికి రెండునాళ్ళకూలి ఇచ్చేమాటమీద అక్కడికి వెళ్ళే నిర్ణయం చేసింది. 
నిశ్చయించిన తెల్లవారుజామునే లేచి, వాళ్ళను పిలుచుకొని బయలుదేరింది. 
తెల్లవారేటప్పటికి వాళ్ళు బారకూరులో ఉన్నారు. అక్కడినుంచిన్నీ ఈశాన్యంగా రెండు 
పరువులు ముందుకు పోయి గుట్టలలో తిరిగారు. వారిలెక్క వ్యర్థంకాలేదు. ముగ్గురు 
మోయలేము అనేటంత మామిడికాయలు కోసి కిందికి దింపారు. అవి స్వంతదార్లెవరూ 
లేని చెట్లు. పండ్లయితే, కోతులకుకూడా వద్దు అనేటంత కాయలున్నాయి. 

ఇంతపనీ ముగిసే వేళకు పొద్దు నెత్తిమీదికి ఎక్కింది. మూట నెత్తిమీదపెట్టుకొని, 
ఎందవేడికి చెమట ఓడుస్తూ, ఉస్సురుస్సురంటూ, “ఇక్కడ (బ్రాహ్మణుల ఇల్లు ఎక్కడైనా 
వుందా?” అని అడుగుతూ బయలుదేరారు. ఎండదెబ్బకు చూచినదారికూడా తప్పి, 
తిరిగితిరిగి మామిడికాయలు కోసుకొన్న తావుకే మళ్ళీ వచ్చిచేరారు. ఆ తావును 
తిట్టుకుంటూ, శపిస్తూ, కొంచెం దూరం పడమటగా నడిచి, దగ్గరలో ఒకయిల్లు వుండడం 
చూచారు. అది ఎవరి యిల్లో: కాని ముంగిట్లో తమ మూటలుదింపి, ఇంట్లోవాళ్ళను 
అడిగి ఒక చెంబు పుచ్చు కున్నారు. బావినుంచి నీళ్లుతోడుకొని, ముఖం కడుక్కొని 
తాగడానికి నీళ్లు తీసుకొని వచ్చారు. ఇంటివాళ్లు వీళ్ల ఎర్రబారిన ముఖాలుచూచి 
దయదలచి, రెండు బెల్లంముక్కలు తెచ్చియిచ్చారు. 


శివరామ్‌ కారంత్‌ 39 


సరసోతి, “సూరప్పా, మొదట గుక్కెడు మంచినీళ్లు తాగు. కొంచెం అటుకులు 
తీసుకొనివచ్చాను, నీళ్ళలో తడుపుకొని తింటే, భోజనం చేసినట్లే అని ఉపదేశించింది. 
మంచినీళ్లు తాగారు. అరగడియసేపు నీటటుకులసేవా అయింది. అలాగే పంచలోని 
పాకలో ఒదిగి పడుకొని, ఒక నిద్రకూడా చేశారు. వాళ్ళకు మెలకువ వచ్చినప్పుడు 
సరసోతికి గాభరా. “పొద్దు దిగింది. రాత్రి వెన్నెలవెలుతురూ లేదు. లే, సూరప్పా.” అని 
సూరప్పను, అతనిభార్యను లేపి, మూట తలపై మోసుకొని బయలుదేరితే కాళ్లు 
నేలమీదమో పేట్టు వుండలేదు. తలమీదబరువు, నేలమీది తాపం; ఈ రెండింటివల్ల మైలు 
పరువుకన్నా పొడువయింది. దేహమంతా అలసి పట్టు తప్పిపోయింది. నడిచినడిచి, 
అలసిఅలసి, నీడ కనిపించినచోటెల్లా మంచినీళ్లు తాగి, పొద్దు మునిగేటప్పుడు ఎలాగో 
సాస్థావుచేరారు. ఊరు చేరడానికి ఇంకా పరువుదూరం. సూరప్పఅయితే, ఆ పగలంతా 
పడిన శ్రమతట్టుకోలేక “అమ్మా, ఇప్పుడు మనమే ఊరుగాయ” అని నవ్వాడు. ముగ్గురికీ 
నవ్వు వచ్చింది. సరసోతి సూరప్పను సమాధానపెట్టడానికి “సూరా, ఒక చిన్నజాడి 
ఊరుగాయ నీకూ యిస్తాను. తినిచూస్తే, వచ్చేసంవత్సరం నాకన్న ముందు నీవే 
తూర్పువూరికి మామిడి కాయలు కోయడానికి వెళ్లుతావు అన్నది. 

సూరప్పకు నవ్వు వచ్చింది. వచ్చే సంవత్సరం బతికి వుంటేకదా?” అన్నాడు 
బదులుగా. 

“అలా ఎందుకంటావు?” అని సరసోతి అడిగింది. దానికి సూరప్పభార్య “అవును, 
దొరసానీ, ఊరగాయవుంటే అయిందా? భోజనానికి బియ్యం వద్దా? వానకాలంవస్తే, 
పనస గింజలూ, గెనుసుగడ్డ ఉడికించి తినేవారికి ఊరుగాయ ఎందుకు?” అన్నది. 

“ఈ సంవత్సరమూ అలాగే అంటున్నావా? నీవు రెండుముడి మడి సాగు చేస్తున్నావు. 
ఈ సంవత్సరం నిరుడికన్నా మూడు ముడి బియ్యమయినా హెచ్చుగా రాలదూ?” అన్నది 
సరసోతి. సూరప్ప సాగు లెక్కలన్నీ చెప్పి, “గుత్త చెల్లించినమీదట బీదవారికి మిగిలేది 
గడ్డే అని రుజువుచేశాడు. సరసోతి “అయినా, ఈ పడమటితీరంలో గుత్త చాలహెచ్చే 
అని ఒప్పుకొంది. 

మాటలలోనే తెల్లవారిందని తిరిగి అందరూ బయలుదేరారు. 

రాత్రి జాముపొద్దు దాటింది వారు యిల్లు చేరేటప్పటికి. మూటలు దింపి ఒకమారు 
నిలబడగానే తమకు కఠినళిక్ష తప్పినట్టు కనిపించింది. సరసోతికూడా మెడ అటూ 
ఇటూ సవరించుకొని, 'పారోతీ' మొదట సూరనికీ, దానికీ బెల్లంనీళ్లు ఇవ్వు. పాపం. 
మామిడి కాయలూ చాలు, ఊరుగాయలూ చాలు అని అనిపించింది వాళ్లకు. వాళ్ళకే 
ఏమిటి? నాకూ అలాగే....” అన్నది. 

శైత్యోపచారం అయింది. సూరప్ప తన భార్యతోపాటు తనయింటికి బయలు 
దేరాడు. సరసోతి “అన్నయ్య ఇంకా రాలేదా? అని అడిగింది. 'ఎంతపొద్దుకు వస్తారో 


40 మరల సేద్యానికి 


ఎవరికి తెలుసు? వెళ్ళేటప్పుడు ఏమీ చెప్పలేదు. రెట్టలు ఆడించుకుంటూ సరాసరి వెళ్ళి 
పోయారు” అని పారోతి అన్నది. ఆమె “అన్నయ్యకు ఇంటి ఆడవాళ్ళంటే గడ్డిపోచతో 
సమానం. కాకపోతే, వెళ్ళి పోయేటప్పుడు, ఇలాటిచోటికి వెళ్లుతాను, ఇంతపొద్దుకు 
వస్తాను అని చెబితే వీనిసొమ్ము ఏమి ఖర్చవుతుంది?” అన్నది. 

“సరసోతీ, నీవు స్నానానికి వెళ్లు. మామిడికాయలు మోసి, పీనుగు అయివుంటుంది 
ఒళ్లు. ఇన్ని వేన్నీళ్లు కాచనా? చేతులు కాళ్లనొప్పికి వేన్నీళ్లు పోసుకుంటే మంచిదికాదూ? 
స్నానంచేసి ఒకటి రెండు అట్లు తిను. నీవు భోజనం చేస్తావో లేదో అని మినుములు 
రుబ్బి, చేమకూర తరిగివేసి అట్లు పోశాను. రుచిగావుంటుందో, ఏమిపాడో.” 

“రుచిగా వుండకుండా ఏమిటి? బాణలికి సమంగా నూనెరాచి అట్టుపోస్తే, 
దానంతట అదే నోటికి రుచిగా వుంటుంది. నీ భోజనం అయిందా, లేదా?” 

“నాకు విసుగెత్తి వంట చేయలేదు. నీకు రెండు, నాకు రెండు నాలుగు అట్లు 
పోశాను. నీవు వచ్చిన తరువాత తిందామని దారికాస్తూ కూచున్నాను. నూరు పంచాక్షరీ 
అయింది. ఒక నిద్రా అయింది.... నీవు కాళ్లు కడుక్కొని రా. హండాలో నీళ్లు 
నింపేవున్నాయి. ఒక నిప్పు రవ్వ తగిలించి వస్తాను. క్షణంలో నీళ్లు కాగుతాయి.” 

వేడినీళ్లు వద్దు మహారాణీ, చన్నీళ్ళలో స్నానంచేస్తే, ఈ వేడికి, సెగకు హమ్మయ్య 
అనిపిస్తుంది.” 

చెమట పడుతూంటే గత్యంతరంలేదు. చన్నీళ్ళస్నానం సరే. ఇప్పుడు చన్నీళ్ళలో 
మునిగితే, జలుబు చేస్తుంది. వేడినీళ్లు అక్కరలేకపోతే, గోరువెచ్చచేసి స్నానం చేయవచ్చు 
గదా! ఇప్పుడు అంతటి ఉబ్బకూడా లేదు.” 

ఇలా అని పార్వతి స్నానాలగది దగ్గరకు వచ్చి, దీపం పట్టుకొనివెళ్లింది. ఆమె 
వెంటే సరసోతీ వచ్చింది. పారోతి ఎండుటాకులు మంటవేస్తూ పొయిముందు కూర్చుంటే, 
అక్కడే దగ్గరగా సరసోతీ నిలబడి, మామిడికాయలు తెచ్చిన సాహసగాథ వర్ణించింది. 
“ఇవాళ మేము ఎనిమది పరువులయినా నడిచివుంటాము. అదీ, ఎలాటి ఎండలో 
నంటావు?.... మనం పడమటి వూళ్ళలో మామిడికాయలు లేవని కొట్టుకుంటే, తూరుపు 
వూళ్ళలో కోతులుకూడా దాన్ని మూచూసేట్టు లేదు; గుత్తులుగుత్తులుగా మామిడికాయలు 
చెట్లకొమ్మలు కుంగిపడేట్టు.” 

'తూర్చువూళ్ళే అలాగ. అక్కడి మంటిగుణమే అలాంటిది అని అనిపిస్తుంది. 
మామిడి, పనస, అరటి... అక్కడ ఏవినాటినా, అంత లాయకుగా పెరుగుతాయి, కోతుల 
ఉపద్రవం ఒకటి లేకపోతే తూరుపు వూళ్లంటే స్వర్ణం.” 

కోతుల ఉపద్రవమైనా తట్టుకోవచ్చు. ఆ జ్వరం ఉపద్రవం ఎవరు సహించేరు? 
సంవత్సరానికి ఆరునెలలు చలిజ్వరంతో పడుకొనేవుండాలికదా.... జ్వరం జ్ఞాపకంవస్తే, 
నేను ఎందుకు ఈ మామిడికాయల వెర్రిపట్టి అక్కడికి వెళ్లాను - అని భయమౌతున్నది.” 


శివరామ్‌ కారంత్‌ 41 


“నీకు పిచ్చి సరసోతీ. జ్వరము, జాద్యము అంటే తూర్చని, పడమట అని తేడానా? 
అన్నీ ఒక్కటే, (బ్రహ్మ జ్వరంతో నలగాలని వ్రాసివుంటే ఎక్కడికెళ్లినా తప్పదు.” 

ఈవిధమైన మాటామంతీలో నీరు గోరువెచ్చగేమి సలసల కాగింది. దాన్ని 
ముట్టిచూచి 'అయ్యబ్బ: మాటల్లో నీరుకాగింది తెలియలే. దీనికితోడు చన్నీళ్లు ఎవరు 
మోస్తారు?” అన్నది పారోతి. 'వద్దు, వేడైనా చర్మమేమీ కాలిపోదు” అని చక్కగా స్నానానికి 
దిగింది. మొదటి చెంబుడు నీటికే 'అబ్బోయి.” అనేకేక వినవచ్చింది. పారోతి త్వరత్వరగా 
రెండు కడవలనీరు చల్లనివి తెచ్చిపోసింది. స్నానమైంది. 

స్నానం చేసేటప్పుడూ వాళ్ళ మాటలకు నిలుకడలేదు. అట్లే ఇద్దరూ వంటగదిలోకి 
వెళ్లారు. అవసరవసరంగా సరసోతి నూటయెనిమిది ఓం నమళశ్శివాయలు ముగించి, 
ఉద్దులు (మినుములు) వేసిన చామకూర అట్లను స్వాహాచేసింది. రెండు తిన్నా పొట్ట 
అంచులుకూడా నిండలేదు” అన్నది. అప్పుడు పారోతి తిని త్రేన్సి నీళ్లు గుటుకలుమింగి 
సర్దుకుంటున్నది. “నీకు మధ్యాహ్నం తిండిలేదుకదా, నేను పిచ్చిదాన్ని లెక్కపెట్టి నాల్టేచేశాను, 
మళ్ళీ అట్లే చేయనా.” అని పారోతి నవ్వుతూ, కుండలు వెదికి కొంచెం అటుకులు 
తీసుకువచ్చి నానవేసి 'మిరియాలపొడితోనా, పచ్చిమిరపకాయలా? ఊరగాయరసంతోనా?” 
అని ప్రశ్నించింది. 

“అయ్యో పుణ్యాత్మురాలా నేను బండి భీముణ్నా?” అని సరసోతికూడ దాక్షిణ్యానికి 
మాట్లాడిందేకాని అటుకులుమాత్రం ఊరగాయరసంతో కడుపార ఆరగించింది. ఊరగాయ 
కారంతో ఎక్కిళ్లు తప్పలేదు. 

ఉపాహారం శాస్త్రం అయింది. పడుకుందామంటే మామిడికాయలగంపలు కండ్ల 
ముందరనే వున్నవి. వాటిని చెరువుకుచేర్చి కడిగి, చావిట్లో పరచడం జరిగింది. గంపలలో 
వుంటే ముగ్గిపోతాయి. అలాగని మరి కొంచెం ఓపిక వుంటే ఆక్షణమే ఊరగాయ పెట్టడం 
జరిగేదేమో. పుణ్యానికి అలసట విశేషంగా అయినందుకు చాప లాగుకుని వెంటనే 
వాళ్ళిద్దరూ పడుకున్నారు. సరసోతికి ఈవేళ పక్క ఒంటికి తగలగనే నిద్రపట్టింది. పారోతి 
మనస్సు ఒక ప్రశ్నకు సమాధానాన్ని ఎదురుచూసింది. ఊరగాయకు అంగడివుప్పే 
వేద్దామా. లేక నీటినికాచి వుప్పు తయారుచేసివేద్దామా? అనే ప్రశ్న సరసోతికి 
నిద్రపట్టిందిచూచి “పాపం. ఎంత శ్రమపడ్డదో:.....” అని కనికరంతో తానూ ఒరిగి 
నిద్రపోయింది పార్వతి. 

మరునాడే ఊరగాయ వ్యవహారం. ఊరకే అంగడివుప్పుకోసం దండగపెట్టడం 
ఎందుకు, ఏటినీళ్లు కాచి ఉప్పు తయారుచేయాలని అనుకున్నారుకాని, మామిడికాయలే 
సిద్ధంగా వున్నప్పుడు ఇతర యోచన తగదని నిశ్చయించి దుకాణంవారికే డబ్బిచ్చి వుప్పు 


తెచ్చారు. 


42 మరల సేద్యానికి 


మామిడికాయలపని తీరిందంటే వానకాలం చింతలలో సగం తీరినట్లయింది 
సరసోతికి. దానికి మిరపపొడి, ఇతర[ద్రవ్యాలువేస్తే మిగత సగంయోచన తీరడం. 


ఏ ఏ ఏ ఏఎస్‌ 
ఫో ఫో i 


ఎండకాలం ఎండ ఎక్కుతోంది. ఉగాది రాకముందే మధ్యాహ్నం నేల కాలుతోంది. 
చైత్రందాటి వైశాఖంవస్తే వేరే చెప్పాలా. ఆకాశం ఎండ, ఉబ్బరాలనుండి బూడిదరంగుతో 
నిండింది. తెల్లమొయిళ్లు ఎక్కువై ఇంట్లోనైనా, బయటైనా ఒకటే సమంగా చెమటలదే 
వర్షం. రాత్రయితే ఇంటివెనుక బాడవలో గుడ్డపరచి ఆ ఇసుకదిన్నె మీద పడుకుంటే, 
చల్లగా హాయిగా కునుకుపట్టేది. ఇంటిచుట్టు ఇసుకదిన్నెలేవున్న ఐతాళుల ఇంటిలో 
పగటిఉక్క చెప్ప నలవికాదు. 

పారోతి, సరసోతులకు ఈ మండుటెండలతో ఇతరచింతలుకూడ తప్పలేదు. 
తమ అగడ్త పొలంగతి ఏమి - వేసిన నాట్లన్నీ ఎండిపోవలసిందేనా. ఎన్నినీళ్లు ఎత్తిపోసినా 
మడికి చాలనేచాలదు. చెరువెండిపోతే గూడలతో ఎత్తిపోసి చేపలుపట్టే బెస్తలకే సుఖం. 
వానను ఎదురుచూస్తుంటేనే మొక్కలతలలు వాడి నల్లబారుతున్నవి. ఆ ఎండలోనే అగడ్తకు 
నాల్గు సార్లు వెళ్ళినవారు 'ఊరికివూరే వల్లకాడయింది, వానలలోనే తిరిగీ విత్తాల్సివస్తుంది. 
దానికైనా విత్తనాలు మిగలాలా?” అన్నారు. 

ఇలాంటి గద్డురోజుల్లో రామఐతాళులకు ఇంటిమరమ్మతు యోచన తలకెక్కాలా? 
వారు ఆరోజు శాంతి, సంతర్పణలు లేనందున ఇంట్లోనే భోంచేసి చల్లని చావట్లో పడుకుని 
“ఏమి దరిద్రం వుక్కరా ఇది?” అని శాసనార్థాలు పెడూతూ భుకాయాసంతో ఒకటి 
రెండు గడియలనిద్ర ముగించారు. నిద్రముగించి ఒళ్లు విరుచుకొని పారోతీ 
సరసోతులనుచూచి 'సరసోతీ, ఈ జానెడు పందిరి మనకు చాలదు. ఏమైనా సరే, ఇంట్లో 
టెంకాయమట్టలకు కరువెలేదు. చాలకుంటే బదులు తెస్తాము. ఈ అంగణమంతా 
పందిరివేసి నేలను తళతళ మెరిసేట్లు చేయాలి సుమా. ఇంటిలో వసంతోత్సవం కావాలి. 
అందరికీ నచ్చాలి” అని అన్నారు. 

సరసోతికి అప్పుడు సగం కునుకుపాటు. ఆమెకూడ ఆవులిస్తూనే, “అన్నయ్యా: 
నీకు పనిలేదు, పాటులేదు. ఇంట్లో ఏమైనా పెండ్లా పండుగా కళ్లమంతా పందిర్లు 
వేయాలట. అన్నయ్యకు ఏవేవో ఆలోచనలు” అన్నది. ఐతాళులు ఆవలించి చిటికెలువేసి, 
లేచి నిలబడ్డారు. నడుముకు సన్నపంచె బిగించి, తలకొక పాగావలె చుట్టుకుని ఇంటికి 
ముందూ, వెనుక అక్కడ, ఇక్కడ అంతటా తిరుగులాడారు. ఆ వూరివేడికి వారి ఒంట్లో 
రోమకూపాలనిండా చెమటచుక్కలు ఒకేరీతిగా కారినాయి. అంతలోనే ఎక్కడెక్కడ తిరిగారో 
ఏమో, స్తంభాలు, వెదుర్లు, వాసాలు అన్నీ రాసులు పడ్డాయి. అన్నయ్య దర్బారు మాటల్లో 
కాదు, చేతల్లోకూడ అని సరసోతికి బోధపడింది. “ఏమి, ఎందుకు అని అడిగేలోగానే 


శివరామ్‌ కారంత్‌ 43 


వారు 'సరసోతీ వూరకే రాకాసిమట్టలు కొట్టుకొని రా. అన్నింటికి అడ్డు చెప్పవద్దు” అన్నారు. 
వదినా మరదలు ఇద్దరూ ఆజ్ఞోల్లంఘన చెయ్యకుండా బయటపడ్డారు. తిరిగి వారు 
వచ్చిచూసేసరికి సామానే కాదు, ఐతాళులే గునపంపట్టి గుంతలు తోడారు పందిరి 
స్తంభాలు నిలపడానికి. సాయంత్రం కడలిగాలి వీచింది. పొద్దు గూకింది. సరసోతికూడ 
“నీళ్లు ఊరింటే ఆ పొలానికి పోసి వస్తాము. నీవేమో ఎసరుపెట్టి బియ్యం ఎక్కించు, నేను 
పారోతీనికూడ వెంట తీసుకెళ్తాను అన్నది. ఆమెవెంట పార్వతి వెళ్ళింది. ఐతాళులు 
మనస్సులోనే గొణుగుతూ తమ పనిలో పడ్డారు. పైనుంచి వెన్నాల వెలుగు. దాంట్లోనే 
పందిరి స్తంభాలను నాటడం, అడ్డతీరులను బిగించడం, వెదుర్లు నారతో కట్టడం అన్నీ 
వరుసగా జరిగినవి. ఒకసారి వంటింటిదర్శనం కూడ చేశారు. నీళ్లుతోడే వదినె మరదళ్లు 
ఒకటిన్నర రూములకే వచ్చారు. వారు పనిచేసి చెరువులో తవ్విన ఒక గుంటనీళ్లలోనే 
మునిగి బయటపడి ఇల్లుచేరితే వంటింటినుండి మాడుకంపు కొట్టింది. లోనికి దూరిచూస్తే 
అన్నం సగం మాడు, మిగత పాడు అయింది. సరసోతికి కన్నెర్రయింది. “వీనికి 
దయ్యంపట్టింది, ఏమి ఈ పందిరిపని అన్నం తినాలా వద్దా అన్నది. 

ఐతాళులు కూడ పని ముగించుకొని చెరువులో మునిగారు. స్నానం అయింది 
ఆయాసం బాపుకుందామని 'ఓం నమ:శివాయ అంటూ సన్ననిగొంతుతో మంత్రం 
పఠిస్తూ అప్పుడప్పుడు ధ్వని హెచ్చిస్తూ అక్కడే నిలబడ్డారు. ఇంటి కిరాగానే ఆ మాడుకంపు 
ముక్కుకు కొట్టింది. వంటింట్లోదూరి ఏమి దయ్యాల కూడా, మనుష్యుల కూడా? తినాలా 
వద్దా? అని హుంకరించారు, ఎదుటనున్న పారోతి ఊరకే నోరు మూసుకుంది. సరసోతి 
చెవికి ఈ ఆర్భాటం వినబడింది, ఆమె బయటికి వచ్చి “ఎసరు చూసుకో అంటే 
వినిపించుకున్నావా? అన్నం మాడిందంటే ఎవరేమి చేస్తారు? మేము వచ్చేసరికే అన్నం 
భస్మం అయిందే. ఇంక తినేదే బాకీ” అన్నది. 

అంతతో ఆమె వూరకుండలేదు. “అవునులే ఈ పందిరిపై శ్రద్ధలో మా మాట 
వింటేగా. అన్నం మాడినా సరే, కుండ పడిపోయినా సరే, గంటలు గడచినాసరే, నీకేమో 
పందిరి కావాలి - సరకారీ వాళ్లు జమాబందికి వస్తారా? ఆమె మూన్నాళ్ళనుంచి కాళ్లు 
నొప్పుడు లాగుతున్నా వచ్చి నీళ్ళుకట్టాలి. నీకేమో పందిరి కావాలి” అన్నది. రామ 
ఐతాళులకు చెల్లెలి ప్రతి హుంకారాన్ని విని కొంత మెలకువ కల్గింది. మాటలు రాలేదు. 
ఊరికే స్తంభానికి ఆనుకుని రామరామ హరిహరీ అని జపం చేశారు. 

సరసోతి రెండవదఫా అన్నం వుడికించి నాల్లు వడియాలు వేయించిపెడ్తే ఐతాళులు 
ఊరకే తినివెళ్లారు, వారి నరసింహస్వరూపం పోయి, ఒక్కసారి పక్కమీదవాలితే చాలు 
అనిపించింది. ఒక దిండులాగుకొని వెంటనే పడుకున్నారు. నిద్ర, గురకలు “నేను ముందు, 
నేను ముందని” వచ్చాయి. 


44 మరల సేద్యానికి 


అక్కడే అంగణంలో కొబ్బెరమట్టలు రాశిగా పడ్డవి. ఆడవాళ్ళు వంట ఇంటిపని 
చాలించి ఒక్కొక్క మట్టనే సర్ది తడికెలు అల్లారు. “రాముడు బహుశా దత్తత 
చేసుకుంటాడేమో. అందుకే ఈ హడావిడి అనుకుంది సరసోతి. మరే కారణాన్ని వెదకలేని, 
ఊహించలేని పారోతికూడ “అదే నిజము, అంతేవుంటుంది” అన్నది. 

తెల్లవారరూమునే ఐతాళులు దగ్గుతూ నిద్రలేచారు. తమ అరచేతులను ఆ 
వెలుగులో చూచుకుని గజేంద్రమోక్షం పఠిస్తూ ఉదయరాగాలుతీస్తూ బయటపడ్డారు. ఆ 
టెంకాయ గరలు చాపలుగా నెయ్యాలి అనుకునేలోగానే అవి పందిరికూడా ఎక్కినవి అని 
చూచి, ఈ చాపలు, తడికలు చాలవు అని ప్రక్కన ఇరుగుపొరుగునవున్న కాపువాళ్ళను 
వెదుక్కుంటూ వెళ్లారు. 'ఓ సూరా, ఓ హావుళీ, ఓ కాళా, మీకు మంచి తాంబూలాలిప్పిస్తాను, 
ఒకమోపు మట్టలు బదులిస్తే తిరిగిచ్చేస్తా. లేకుంటే ధాన్యం పంచుతాను, ఒక ఘనమైన 
పందిరివేయించండర్రా” అని కేకలుపెడ్డూ వెళ్లారు. 

వారిలో ఒకరిద్దరు అధికప్రసంగులు 'మట్టలెందుకు పందిరికా? పందిరెందుకు? 
సమారాధనా? అవును బ్రాహ్మలింటి పాయసం మా బీదలనొసట (బ్రహ్మ వ్రాశాడా ఏమిటి?” 
అని ప్రశ్నించారు. ఐతాళులు నవ్వుతూ “అవును మీ శూద్రుల తలనవ్రాత అంతే. పందిరిఅంటే 
పాయసానికి నాలుక పీక్కుంటారుగా” అన్నారు. అని తెల్లవారేలోగా మళ్ళీ ఇల్లుచేరారు. 
ఎండపడి రూములోగా నాల్లో ఆరో పెద్ద మోపులమట్టలు అంగణంలో పడ్డాయి. చాపలు 
తెచ్చినవాళ్ళలో ఒకణ్నిపట్టి పందిరికూడ కప్పించారు. అది పెండ్లి పందిరిలాగా 
సిద్ధమయింది. ఆ ఆనందంలో వారు తమకు చాల నేస్తమైన కాళన్ని ఉపశాంతిగా “పిల్లా. 
ఈ కాళనికి చెంబెడునీళ్లు, రెండు ఊరుగాయముక్కలు పట్రా” అన్నారు. “ఒరే బెల్లం 
తింటావా, ఊరగాయ తింటావా చెప్పు అని కాళన్ని అడిగారు. 

వారు 'బెల్లానికేమండి, ఎక్కడైనా దొరుకుతుంది. బ్రామ్మల ఊరుగాయ దొరికి 
చాలనాళ్లు అయింది. అందులో దొరసానిగారి చేతిరాశికూడ చెప్పాలా? ఈ కోటచుట్టు 
పదునాల్లు గ్రామాలలో ఇల్లాంటి ఊరుగాయ దొరికేనా?” అని పొగడేశాడు. 

పారోతి కొత్తగా కారంనింపిన మామిడిపిందలను ఒక అరిటాకు తునకలోపెట్టి 
తెచ్చింది. ఒక చెంబునిండ నీళ్లుకూడ ఇచ్చింది కాళనికి. కాళడు దయ్యంపట్టినవానిలాగు 
చెంబెడూ తాగేశాడు. “అమ్మ నీళ్ళకేమి బంగారమా మరొక్కటి పట్టుకురాండి - ఈ 
ఎండలకు తిండి లేకుంటే పరవాలేదు. నీరు లేకుంటే తాళలేను అంటూ మాటిమాటికి 
నీళ్లడిగి ఊరగాయ నమిలేశాడు కాళడు. అమ్మా బీదపిల్లవానికి ఒక టెంకాయచిప్పనిండ 
ఊరగాయ ఇవ్వరాదా. మీ పేరుచెప్పి బలేగా మధ్యాన్నం భోంచేస్తాము అని వేడుకునే 
కాళనికి, వానిసేవలు తీసికొన్నందున కాదనడానికి పారోతమ్మకుకూడ మనసు రాలేదు. 
కాని అట్లని కొత్తఊరగాయను వానికే బోణీచేస్తే తప్పని, పాత ఊరుగాయను ఒక ఎండిన 
అరిటాకులో చుట్టి తెచ్చింది. కాళడు దానిని అక్కడే విప్పి అమ్మా ఇది ముందిచ్చిన 
కాయకాదమ్మా అని అనలేదు. 


శివరామ్‌ కారంత్‌ 45 


కాళనికి నీరిమ్మన్న ఐతాళులు స్నానానికి వెళ్లారు. ఒక్క మునకవేసివచ్చి, వాని 
వెట్టి బుణంలో పడరాదని “ఉండా, పడి (ధాన్యం) ఇస్తాను అన్నారు. వాడు చిన్న 
సహాయానికి పడి తీసికోరాదని “ఎందుకండీ” అన్నాడు. వారేమో “అల్లాకాదు చాపల 
ఖర్చుకైనా ధాన్యం తీసుకువెళ్లు” అన్నారు. కాళడుకూడ తెలివిగలవాడే, “అమ్మ, గింజగిట్రా 
నాకువద్దు. చాపలకు చాపలు వాపసు ఇవ్వండి. పాయసంమాత్రం మరువవద్దు అంటూ 
గబగబా వెళ్లాడు. కాళనినోట్లో “పాయసం” అని వినగానే పారోతికి దత్తు ఉపనయనం 
కాబోలు అనిపించింది. కాని ఆమె “ఏమి? ఎందుకు?’ అని మగన్ని అడుగలేదు. ఆమాటలు 
సరసోతిచెవిలో వేసింది. 

సరసోతికూడ ఒక్కొక్కసారి చాల ఘాటుగా, చురుకుగా అనేసేది. “ఈ యింట్లో 
పెండ్లి, వ్రస్తం, సమారాధన, శాంతి ఊళ్ళో శూద్రమనుషులకు తెలిసింది, మనం రాత్రి 
పగలు చాకిరీ చేసేవాళ్లం. ఎందుకు చెప్తారు అనిపించింది. అలాగని అన్నను పూర్తిగా 
అడిగితే “ఈ ఆడవాళ్లంతా ఇంతే, పొల్లుమాటలంటే చాల ఇష్టం” అని అన్న అనేస్తాడని 
నమ్మింది. అతనితో మాటలెందుకు పడాలని ఇద్దరూ దృఢనిశ్చయంతో వూరుకున్నారు. 

ఆ మధ్యాహ్నం పందిరిపని ముగించి, ఐతాళులు స్నానంచేసి భోంచేసి ఎండ 
నష్టం కారాదని కాబోలు, తలకు పసుపుధావళి (శాలువ) చుట్టుకొని, నడుమున 
నశ్యంబుర్రను ఇరికించుకొని, చేత తాటికమ్మల గొడుగుపట్టుకొని ముంగిట్లోకి దిగారు. 
ముక్కులోకి ఒక చిటికె నస్యం జోరుగావేసుకొని “ఇల్లు జాగ్రత్త మూడునాళ్లు నేను రాకున్నా 
ఇంటిముంగిలి మాత్రం అద్దంలాగు శుభ్రంగా వుంచండి. సరసోతీ అద్దం - అద్దం - 
ఇంటి ఇల్లాలికేమో కాళ్లు లాగుతున్నాయి అన్నావు. అది ఊరికే పడివుండనీ. సూరని 
భార్యనో, కాళనిబిడ్డనో పిలు, ఆకు అలమైన తెచ్చివెయ్యనీ - ఆవిడకు అనుముల ఆకువేసి 
తోమితేసరి నయమవుతుంది. సరే అది ఇప్పుడెక్కడ! మంచి మందాకువేసి రసం రుద్దండి. 
నయమవుతుంది” అన్నారు. 

సరసోతికూడ “సరే నీవువెళ్లు. ముంగిటిపని అంతా నడుస్తుంది. కానీ ఈ 
మండుటెందకే వెళ్లాలనా” అన్నది. అప్పటికే ఐతాళులకు కోపం రెచ్చిందేమో. కానీ, 
కిమ్మనలేదు. పోతూ 'ఈ ఎండ ఒకలెక్కా ఈ బాడవ దాటేవరకే కద నేల కాలేది. 
సముద్రము ఒడ్డు చలవేగా” అంటూ ఇంటి తూర్పుకంపదాటి, ఉత్తరానపడి సముద్రంవైపు 
నడిచారు. ముహూర్తం అంతా చూచుకొని ఈ కంపను దాటువేసిన శాస్త్రంచేసి ప్రయాణం 
పట్టింపును సర్దుబాటు చేశారు. 

సరసోతికూడ పారోతిని పిలిచి, “మనకు తెలియకుండాపోతుందా, అందుకేనే 
ఈ చప్పరం మనము చెబితే దత్తు వద్దన్నవాడు, ఇప్పుడు తనంతట తానే దత్తు తీసుకొనే 
ప్రయత్నంలో దిబ్బలుదాటి, అలుగుదాటి తీరాన వెళ్లాడు కాబోలు - ఎవరి పిల్లవాణ్ని 
తెస్తాడో” అన్నది. 


46 మరల సేద్యానికి 


“మూన్నాళ్లు రానన్నారుగా” అన్నది పారోతి. “ఈ ఇంటివారికి, మా అన్నయ్యకు 
ఇంటి ప్రీలంటే గడ్డిపోచలు, ఈ కళ్లాన్ని అలికి అద్దం చేయాలి. ఏమని, ఎందుకని అని 
అడగటానికి ఎవరూ అక్కర్లే' అన్నది సరసోతి విసుగుకుంటూ. 

“వానికి ఎప్పుడూ పనులే. సమయంచాలదు. తీరికలేదు. మూన్నాళ్ళలో పని 
కావాలన్నాడు. దానికి ఎర్రమన్నుుు మొరము, జాజు ఇవన్ని ఎల్లా సంపాదించాలి? ఎవర్ని 
పిలువాలి పనికి?” అంటూ ఇద్దరూ పనిలోనే గుక్కతిప్పకుండా మునిగిపోయారు. 


ర్‌ 


సరసోతి తలపై లోగిలి, ముంగిలి సిద్ధపరచేబాధ్యత పడింది. కానీ పారోతి వూరకే 
ఎలా కూర్చుంటుంది. ఆమె వూరకే వుండాలని వతిదేవుని ఆజ్ఞకదా. కాని 
వూరకుంటుందా? ఇంత శుభ్రం చేయాలంటే పెండ్లో, వుపనయనమో అయివుంటుంది. 
శుభకార్యమంటే అప్పడాలు వడియాలు అక్కర్లేదా? ఇంట్లోకి చేసినవి, సంతర్పణలకు 
చాలవే? - అని ఆలోచించింది పారోతి. ఐతాళులు ఇల్లు విడిచినక్షణమే, ఆమె ఆత్రంగా 
“సరసోతీ, ఎన్ని మినుములు ఎండకేస్తాము? గింజ లెన్ని బయటకు తీయాలి?” అని 
అడిగితే, ఆమె “ఎన్నని చెప్పాలి, ఎన్ని విస్తళ్ళు వెయ్యాలో, ఏమి శుభకార్యమో వాడు 
చెప్పాక చేస్తువులే. ఎందుకు ఆ చింత? చెప్పిందిమాత్రం చేస్తేసరి అన్నది సరసోతి. 
“మనకు చెప్పకపోయినా ఇంటిపనేగా, తప్పుతుందా?” అన్నది పారోతి, దారి తోచకుండా. 
“సరే ఈ అంగళంలో ఎందరు భోంచేయగలరు?' అని చర్చించి సుమారు మూడువందల 
విస్తళ్ళు పట్టవచ్చు అని తీర్మానించారు. అయితే ఒక వెయ్యిమంది మొత్తం వస్తారని 
అనుకొని అప్పడాలు, వడియాలు పై ఫలహారాలు సిద్ధం చేయాలని నిశ్చయించారు. 

అంతపని వాళ్ళిద్దరికీ సాధ్యంకాదని పొరుగింటి ఉపాధ్యాయుల భార్య అక్మమ్మను 
కూడ సహాయంతేవాలని అనుకున్నారు. 'జెను, ఆమె రావాలి - నిమిషంలో దంచేస్తుంది. 
విసరుతుంది, అప్పళాలు చేసేస్తుంది - కాని ఎందుకంటే ఏమని చెప్పాలి” అనే సంశయం 
వెలిబుచ్చింది సరసోతి. పారోతి ముఖం చిన్నబోయింది. 

పొరుగింటివారిని పిలిపించి, వాళ్ళ ఎదురుగా మనమానం ఎంతలోతు అని 
చూపుకోవడానికి ఒకదారి అయిందే అనుకున్నది. 

సరసోతి శాంతి హద్దుమీరింది. “మనకర్మ మనం పడదాం” అనుకుంటూ అన్నను 
మనసార దూషించింది. 

'పారోతీ, నీకు పనిలేదా? వాడే నిన్ను కష్టపెట్టరాదని చెప్పాడే. నీవు వూరకే 
పడుకో. నేను ఒప్పుకొన్నందుకు ముంగిటిపని ముగిస్తాను. మనకెందుకు అధికప్రసంగం. 
కావాల్సినవి నోరువిడిచి చెబితే చెయ్యమా ముహూర్తం చాలానాళ్లుందేమో. ఎప్పుడో 
ఎందుకో? ఎందుకైనామంచిదని వాడిప్పుడే నాందిలాగు తయారవుతున్నాడేమో. ఎల్లాగు 


శివరామ్‌ కారంత్‌ 47 


మూన్నాళ్ళలో వస్తాడుగదా. వచ్చాక, చెప్పనీ” అన్నది సరసోతి. మనస్సుమాత్రం 
సమాధానంగాలేదు ఆమెకు. “ఆడపుట్టుకకు ఈ జన్మంలో మర్యాద దక్కితేగా” అనే చింత 
చుట్టుకుంది. 

మరునాడు సరసోతి సూరనిభార్యను, సూరన్నీ పనికి పిలిచి, అంగళంనిండా 
మట్టి నింపిస్తున్నది. పనిమధ్య ఒక అడ్డప్రశ్న బయలుదేరింది. లోనున్న పారోతిని పిలిచి 
“పారోతీ, ఏమో నాకు మావాళ్ళను చూడాలనివుంది. మొన్న సాలిగ్రామం రథోత్సవానికి 
వెళ్లాల్సింది. అక్కడికి వెళ్లకుండా మూడుసంవత్సరాలైనవి. వాళ్ళేమో తిండిగింజలు 
పంపుతున్నారులే అని నేను ముఖం చూడకుంటే న్యాయమేనా? ఒకనాడైనా వుండివస్తా. 
లేకుంటే కుదిరితే నాల్గునాళ్లు - అన్నవెళ్లాక వాళ్ళయోచన తగిలింది” అన్నది. 

మూన్నాళ్లలో అదీ, ఇదీ చేసి అంగళంపని ముగించారు. సూరని ఇంటివాళ్లు 
నేలసమం చేశారు. కాళని పెళ్లాము, పిల్లలు అలికి చక్కగా అద్దంలాగే తయారుచేశారు. 
ఐతాళుల అంగళంపనిచేసేసి తాను బయటపడాలని సరసోతి అనుకొన్నది. 

సాయంకాలం రూముపొద్దు వుండగానే, అందరూ పనిమానేశారు. సరసోతి 
వీపు నొప్పికి ఒళ్లువిరుస్తూ ఆవలించి చిటికెలు వేసుకుంది. చెరువుకు స్నానానికి వెళ్ళింది. 
మునిగివచ్చి నారపట్టు కట్టుకొని 'పారోతీ. ఏమి, ఎందుకని అడుగకు - అన్న చెప్పిందంతా 
చేశాము. వాడు రాత్రికే రాగలడు. నేనిప్పుడే వెడతా. త్వరలో వస్తాను. వాడు వస్తే నన్ను 
వెళ్ళనియ్యడు. వానిపురాణాలు వింటే నాకు సమాధానం కుదరదు. నాతో పనుంటే 
చెప్పంపండి” అని ముంగిట్లోకి దిగింది. పారోతి పెదవులు వణికినవి. గుండె రుల్లుమంది. 
కానీ సాహసించి 'సరసోతీ ఎందుకు కోపమవుతావు. ఆడదానికి ఏ ఇంట్లో ఏమవుతుంది? 
నీవు ఆ ఇంటికి వెళ్ళినా సుఖముంటుందా? వారు వస్తారుగా, తరువాత వెడుదువుగాని' 
అన్నది. 

ప్రత్యుత్తరం వింకంగానే వచ్చింది. సరసోతి దుఃఖం, ఉద్వేగం పట్టజాలక “పారోతీ 
నీవు వూరుకో. నీకైతే వానిభయం. నా కెవ్వరిహద్దు అక్కర్లేదు. మా అప్ప (నాన్న) నన్ను 
ధారపోశాడు. నాకు బుణం తీరింది. నేనేమో అన్నగదా అని నమ్మి వస్తిని. వానికూటికి 
ఎదురుచూడలేదు. నాకు వచ్చేభరణం నాకు తిండికి చాలు. నా పతిదేవుడు గతించినమీదట, 
మామ పాపం ఇందాక నీవు పుట్నింట్లో వుండవద్దన్నాడా. నాకు బియ్యం పంపేది ఆలస్యం 
చేశాడా? నేనేమీ అడగకుండానే అన్నీ పంపుతున్నారే. బిడ్డలు లేరని అన్న ఇంట్లోనే వుందామను 
కున్నాను. వీనికి అన్న అని నమ్మితే ఉదాసీనంగా వుంది. ఒక పేగు పంచుకున్నామనివుంటే 
చులకనైంది. ఇంటికుక్కవలె చావాలి మనం. ఎందుకురా పందిరి అంటే పొరుగింటివారా 
చెప్పాల్సింది?” ఆమెను ఆపి మాట్లాడేధైర్యం పారోతికి లేదు. సరసోతి బిరబిర విసురుగా 
చేతులు వూగులాడిస్తూ బయలుదేరింది. పారోతికూడ వెంటబడింది. చూచేవాళ్ళకు 
దోసపాదులకు నీళ్లు తోడటానికి వెడుతున్నారేమో అని తోచింది. 


48 మరల సేద్యానికి 


మైదానం వచ్చింది. దోసమళ్లూ వచ్చాయి. పారోతికి మూన్నాళ్ళనుంచి దోసకు 
నీరెత్తలేదని జ్ఞాపకంవచ్చి, “సరసోతీ చూడు, అన్నీ ఎల్లా వాడిపోయినాయో, మొన్ననే 
నీరు కట్టాల్సింది. నిన్నకూడ లేదు” అన్నది. 

సరసోతి వెనుదిరుగకుండా నా కులగోత్రాలు వేరు. ఆ దొడ్డి యజమానుని 
కులగోత్రాలు వేరు. వానివద్ద నీటిబుణం వున్నన్నాళ్లున్నాను. చాలు. వెడతా అంటూ 
ముందుకు నడచింది. వెంట నీడలాగు పారోతి వెళ్ళింది. చెరువుదాటింది. నదిలోని 
తగ్గునీరు సంద్రంలోకి పరుగెత్తుతున్నది. పారోతి చూచేలోగా నీళ్లుదాటి “పారోతీ అంతా 
బుణానుబంధం సుమా! పో ఇంటికి పో? అన్నది. సంసారబంధాలను తెంచుకుని 
వెళ్ళేవారిలాగా ఆమె ప్రయాణం సాగించింది. 

పారోతి నిలబడినమనిషి శిలలాగయ్యింది. కండ్లవెంబడి నీటిధారవలన ఆమెను 
మనిషే, విగ్రహంకాదు అనవచ్చు. ఎంతకాలం నుంచుందో ఆలాగు. సరసోతి చిన్నగా 
చుక్కలాగై అదృశ్యమయింది. 'వెళ్ళిందే” అని కేకపెట్టి, పారోతి చేతికితగిలిన గచ్చముళ్ళను 
తప్పించి గుచ్చుకొన్నముళ్ళతోనే బిగ్గరగా అరచింది. ఆమెమనస్సు శూన్యాకాశం అయింది. 
ఆ మునిగినసూర్యుడు, పొడిచిన కొన్నేచుక్కలు - ఆ మునిమాపు చీకట్లలో ఆమెమనస్సు 
బట్టబయలయింది. 

పడమటి సంధ్యారాగం దిగబడి మనుష్యులేమో నీడల్లాగే కనబడుతున్నారు. తప్పి 
పోయిన దూడను తోలుకుని కాళనిపెళ్లాం పొమ్మి ఆ దారిని నడచింది. ఆ శిలామూర్తి 
పారోతినిచూచి “దొరసాని” అన్నది. ఆ మూర్తి చెక్కులు నీటిధారతో మెరసిపోతున్నవి. 
“ఏవమ్మా దొరసానీ. సరసోతమ్మను ఎదురుచూస్తున్నారేం. ఆమె గడ్డికి వెళ్లారా? ఎందుకమ్మా 
అసురసంధ్యలో అ[శ్రుధారలు’ అని అన్నది. 

పారోతికి తపోభంగం అయింది. నిద్రనుండి లేచిందానివలె “అవును” అన్నది. 
ఆమెకు జరిగినకథ స్మరణకువచ్చి, “పొద్దయింది, వెళ్తున్నాను? అనుకుంటూ పొమ్మిని 
చూచి “ఏం: కాళని పెళ్లామా” అని అన్నది. 

“జానమ్మా ఒకలేగ తప్పిపోతే పట్టుకొచ్చాను. ఏం ధ్యానమమ్మా ఇక్కడ? నేను 
గుర్తుకు రాలేదా” అన్నది. 

“'మాట్లాడించావేమె.” 

జాను దొరసానీ అమ్మగారు ధ్యానంలోనే వున్నారు ముందు చెప్పడానికి తోచక 
తన లేగనుగురించే మరచి “అమ్మా, పదండి, చీకటిపడింది. ఈవేళ వెన్నెల త్వరగా 
రాదు. దారిలో పారడేవి వుంటే కష్టం.” 

పోవే, నీపని చూసుకో, నేను మాఇంటికి వెడతా చీకటేకదా! నిజమే” అన్నది 
పారోతి. 


శివరామ్‌ కారంత్‌ 49 


'సరే రాత్రో, పగలో వెడదాం పదండి” అని పొమ్మి తొందరపెడితే పారోతి 
బయలుదేరింది. ఆమె వెంటనే పొమ్మి నడిచింది. ఎవరూ మాట్లాడలేదు. అమ్మగారిని 
ఇల్లుచేర్చే పొమ్మి వెళ్లింది. 

తనవెంట పొమ్మి వచ్చింది పారోతికి జ్ఞప్తి లేదు. ఎప్పుడు వచ్చిందో, వెళ్లిందోకాని 
ఆ మొద్దుతనంతోనే వచ్చి నడిమింటిదీపం వెలిగించి, జపమాల పట్టుకుంది. నమః 
శివాయి అనేశబ్దాలు నోట్లో, వేళ్లల్లో పూసలు కదిలినాయి. పెదవులకు తీరికలేదు. జపం 
మాటలు అన్నీ ఆగినాయి. ఒకేవిధంగా వాలే దీపజ్వాలను చూస్తూ కళ్లనుండికూడ జపం 
వెంట ముత్యాలు రాలాయి. 

ఐతాళుల ఇంటిపైన వెన్నెల మసకగా పడింది. గంజి తాగిన గేదె లేగ లాగు 
చందమామ సాగుదామా, వద్దా అని యోచిస్తూ మందగతితో వున్నాడు. ఇంక ఒకభాగం 
ఆకాశం గడిస్తే వాడు మునుగుతాడేమో. ఎందుకు వానికీ ప్రయాణం? అక్కడే గేదె లేగ 
లాగు నెమరువేస్తూ నిలబడితే తప్పా? అతడు లేనిదే జగం ఆగిపోదే. అతడు కేవలం 
సూర్యుని భార్యవంటివాడే గదా! పెళ్లాం లేకుంటే ఏమి తొందర అని అనుకున్నాడా 
చంద్రుడు. పారోతి దుఃఖాన్ని చూచి వాడుకూడ అట్లే వూహించి ఏడ్చి వెళ్లుతున్నాడేమో 
ఎవరికేం తెలుసు? 

రథచక్రాలకు కట్టిన జీవంలాగు చంద్రునియాత్ర సాగింది. తెల్లమబ్బుల తెరలలో 
ఈదుకుంటూ పడమటి సంద్రంలో పడ్డాడేమో - అతడు యేటిలో కొట్టుకుపోయే అడవి 
మొద్దు లాగే, జడుడిలాగ సాగి చివరకు మినుక్కుమన్నాడు. చివరకు మామ్మగారినూనె 
అయిపోయిందేమో ఆ దీపం ఆరిపోయింది. 

ఆకాశదీపం ఆరింది. నిజమే. పారోతీ ఇంటిదీపంకూడ ఆరింది. నూనెలేదు. 
వత్తి కరుడుకట్టి కాలి వాసన లేచినా పారోతి ముక్కుకు ఏమీ తెలియలేదు. అది నిప్పులాగు 
కనబడినతరువాత ఆమెకు మెలకువ వచ్చి, “హూ. దీపం ఆరేపోయిందా” అన్నది. దీపం 
వెలిగించాలి, నూనె వెయ్యాలి, అన్నం వండాలి అనే ఏ ఆలోచన లేదు. “పోనీలే బయట 
వెన్నెల వుందిగా” అని కూర్చున్నది. బయలిదీపం, లోని దీపాలకంటే ముందే ఆరిందని 
తెలిస్తేగా, ఆ కాలేదీపం వెలుగులోనే పడుకుంది. చెయ్యి దీప స్తంభానికి తగిలినా, వెనుకకు 
లాగుకోలేదు. 

అదేవేళకే బయట ఐతాళుల గొంతుక పిలుస్తున్నది. ఓ శీనా; అయితే తెల్లవారే 
వస్తావుకదా! నా ఇంట్లో నన్నువిడిస్తే మగపురుగులేదు. ఆమె ఒక్కర్తే - ఇంకొకరు చెల్లెలు 
- ఎంతపని చేయగలరు. అందుకే శీన, ఈ ఎనిమిదిరోజులు నీదే ఇల్లు. నీవే అన్నీ 
తెలుసుకుని పని నెరవేర్చు” అని తన పక్కింటి శీనమయ్యను మాటల్లో దింపారు. వాళ్ళిద్దరూ 
ఇందాక జతలో వచ్చారు, శీన తన ఇంటివైపే వెళ్లాడు. ఐతాళులు చెరువులో కాళ్లు 
కడుగు కొని, తిరిగి ఆ శీననే పిలుస్తున్నారు. శీనకూడ తన ఇంటిదారిలోనే నిలబడి 


50 మరల సేద్యానికి 


కానీ నప్పా. నాకేమీ ఘనతలేదు. కష్టం లేదు. ఒక లగ్నాన్ని గట్టెక్కించగలను ఎవరైనా 
“'వెదికుల ఇంటి పెళ్ళి, ఆ సుగివుండల (కొబ్బెర పూర్ణం పెట్టి వుండ్రాళ్లలాగు వేయించిన 
తీపివుండ) కన్న మిన్నయిన కజ్ఞాయాలున్నాయా అంటే, ఉన్నాయి అనే వారినోళ్లు 
కట్టివేయాలి” అన్నాడు. 

“అంతా నీ పెత్తనమేనయ్యా అన్నాగా. కర్షునికి పట్టంగట్టినటే - రణరంగం 
నడిపే యోధుడే నీవు. సుగివుండలు, వడలు శ్రాద్దానికే, పెండ్లికీ కొబ్బెరతో భక్ష్యాలైనా 
చాలు. తొక్కుడు లడ్డయినా చాలు. పదుమున్నూరివాళ్ల ఎదుట సామాన్య మానవుదని 
పించకు. సరేనా” 

చావడిలో నిద్రలోపడిన పారోతికి ఐతాళులగొంతుక రణభేరివలె వినబడింది. 
“దీపం లేదా, ఆరిందా,” అని హుంకారం వింటూనే నిద్రలేచి, మళ్ళీ నిద్రమబ్బులో 
తూలిపడింది. అంతలోనే వంటింటిలో అగ్గిపెట్టె వెదుకుకుని, పుల్ల నేలపై గీచి 
వెలిగించింది. దీపంవత్తికి దగ్గరగా పట్టుకుంది. నూనెవుంటేనా వెలిగేది అనుకుంటూ 
నూనెకుగాను చీకట్లో వెదుక్కుంటూ దీపంలో సగం, బయట సగం నూనె గుమ్మరించి 
“ఏమో ఈ దరిద్రంనిద్రూ అని శపించుకుంటూ వెలిగించింది. 

ఈ నిద్రమత్తులోనే శీనమయ్యతో మగని సంభాషణ వినింది. పోళీ (హోళిగెలు, 
కజ్ఞాయాలు, లడ్డూ అని వింటూ ఆవలిస్తూ, ముంగిటికి దిగి కాంపౌండు తలుపువద్దకు 
వచ్చింది. ఆ శీనమయ్యరుతో ఐతాళుల సంభాషణ తంతివార్తలాగు సాగుతునేవుంది. 
చెరువు గట్టునుంచే ఐతాళులు “సరే, పనిచూచుకో - పడుకో, నాకూ నడిచి చాలయింది.” 
అన్నారు. 

ప్రత్యుత్తరంగా శీనడు తన ఇంటిమెట్లనుండే “అయినా, ఐతాళులు ఘటికులండీ. 
నిశ్చయం అయ్యేవరకూ ఒకరిచెవిలో కూడ వెయ్యలేదు గదా? ఇంటిముందు పందిరి 
తయ్యారు, అంతా సరే అప్పడాలు, వడియాలూ ఇంతదగ్గరగావుందే లగ్నానికి ఎండుతాయా 
చెప్పండి” అన్నాడు. 

“అదెంతమాట సరసోతి నిమిషాలమీద చేసేస్తుంది. రాత్రింబగళ్లు కష్టపడి అంతా 
చేసేస్తుంది. ఎండకు కరువంటావా? అన్నారు ఐతాళులు. 

మళ్ళీ తంతిమూలంగా ప్రశ్న - “పిల్ల చూడండీ ఎవరైనా శివళ్ళి పిల్ల అని చెప్పలేరు. 
అంతా కోటవారిలాగే, ఆ నిలువగీత కుంకుమమాని అడ్డకుంకుమపెడ్తే, అంతా మనలాగే 
కోటపిల్ల కాదంటారా” అని వచ్చింది. 

“అరే శీన, పడుమున్నూరు మాదప్ప అడిగ గారు శివళ్ళీ వారంటావా? వారి 
ముత్తాత శానాడివారు. శివళ్ళీ పిల్లను చేసుకున్నారు. ఏదో సిరిచెడి పడుమున్నూరు 
చేరుకున్నారు. అక్కడున్న వారందరూ శివళ్ళివారే. కుంకుమ నిలువుగా పెడ్డారు. వీరూ 
అంతే. అక్కడివారు వారిని కోటశివళ్ళీ అని కలిపే పిలుస్తారు. అందుకే సంబంధం 
సరేకదా” అన్నారు. 


శివరామ్‌ కారంత్‌ 51 


“సంబంధం అపరంజివంటిది. ఏమాత్రమూ మిశ్రమంలేదు. ఎలానైనా మీవల్ల 
నాకు ఘనమైన సన్మానం ఏర్పడుతుంది. మీరు అల్లుడు, నను గిల్లుడని-మీ మిత్రుడంటే 
మాటలా. నేను ఇంతవరకు అలాంటి ఉపచారం, మర్యాద, సత్మారం ఎక్కడా చూడలేదు. 
మీరు కూడ సరిగా లెక్కచూచి గాలంవేసి పడ్డారండీ. మీకు వయసు ముదిరినందుకూ - 
పండైనపిల్ల దొరికినందుకూ సరిపోయింది. నగలెన్ని వేస్తారండీ.” 

'నేనేమో బంగారు, అదీ అని విచారణ చెయ్యలేదు. అన్నీ కెలకి అడిగేది నాకు 
పట్టదు. పిల్లనే నాకు బంగారం. దేవుని దయతో వారే గజ్జెలడ్డగ వేయవచ్చు. ఎట్లయినా 
చెవులు, చేతులు బోడిగా వుండవులే.” 

“సరే, ఐతాళులూ ఇన్నాళ్ళకా మీకు ఆలోచన? ఈ మళ్ళీ పెళ్ళి ప్రమేయం? మొదట్లో 
మొదటి భార్యకు కాయలు కాయకుంటేనే చేసేసుకోవాల్సింది.” 

“ఇప్పుడేమైందిలే గడ్డం పండిందా ఏమిటి? నోరుబోసిఅయిందా నాకేమో, ఇప్పటికీ 
అంత ఇష్టంలేదు. నా సరసోతి నాల్లేళ్ళనుండి దత్తూ, దత్తూ అంటూ మారాం చేసింది. 
అది నాకు నచ్చలేదు. ముండ్లకంప పొదను మొగలిపువ్వుగా మార్చగలమా. కాకి కాకే 
కోకిల కోకిలే. చచ్చేరోజు గంగతీర్థం నోట్లో విడిచేది కడుపున పుట్టినవాడే కావాలి. దత్తు 
కొడుకు స్వర్గానికి ఎక్కించేది అంతంతనే. నాకు నలభైరెండేగా. అందుకే ఈ ఆలోచన. 
అంతే.” 

ఐతాకులూ మీదీ పిచ్చేనండీ హందట్టి హనుమైతాళులు మూడవ పెళ్లి యాభైపడిలో 
చేసుకున్నాడు. మొన్ననేగా ముందరి పళ్లూడింది ముగ్గురు పిల్లలయ్యాక - లేకుంటే 
వాళ్ళతోనే బియ్యంమూట లేబెడ్డాడు.” 

“హనుమైతాళులూ మా వంశంవాడే. వారికి సమం కాగలనా? వారు తిన్నదాన్లో 
సగం తినగలనా?” 

'ఐతాళులూ మీ పారోతి అంగీకరించిందంటే చాలు.” 

“మా ఇంటిపంచాయితీ నీకు తెలియదులే. మా ఇంట్లో ఒక్కడే యజమానుడు. 
మగవాడు ఒకటంటే ఆడది మరొక్క టెన్నడూ లేదు. దాంట్లో మా పారోతి సీతాదేవితో 
సమానం. దేవుడు దానికడుపున కాయల నియ్యలేదే అని చింతేగాని ఇంకేమీ లేదు. ఆ 
కొత్తపిల్ల వచ్చాక తన కూతురిలాగా చూస్తుందో లేదో చూడు.” 

'పొండీ మాటల్లోనే తెల్లవారేలాగుంది. పొలానికి నీరు కట్టాల్సింది. ఈవేళ మీ 
తోకపట్టుకొని అన్నీ మరచేకూర్చున్నాను. తెల్లవారురూమైన పనిచేయకుంటే కష్టం.” 

“శీన పొలం గిలం అంటూ తెల్లవారినా రాకుండ వుండవద్దు. పని కుప్పలుగా 
వుంది. ఎంతోపని-నిన్న నమ్మినాను.” 

“అదంతా మీకెందుకు ఎండపడగానే మీ ఇంట్లో పడుతా, సరేనా మీరు రాత్రే 
యోచన చేయండి. ఎవరెవరిని పిలువాలి, జవళీ ఏమి? అంగడిసామాను ఎంత? అన్నీ 


52 మరల సేద్యానికి 


పట్టీ వ్రాయండి. అన్నీ నెరవేర్చుతా-నమ్మండి, భయం వద్దు” అని అతడు ఇల్లు చేరుతూనే 
ఐతాళులు చెరువులో మునిగి వచ్చారు. సంధ్య వార్సారు. 

పారోతి అంగళంలోనే అన్నీ వింటూవచ్చింది. వీరి సంభాషణలవలన ఆమె 
కండ్లముందు ఒక క్రొత్తప్రపంచమే వెలిగింది. మొదట్లో ఎవరిపెళ్ళో అనుకుంది. చివరకు 
తనకే సవతి రానున్నదని తెలిసింది. 

మనసులో సమాధానం, చింతలతో బాటు పిల్లది, కోటనా, శివళ్లా అనే 
ధర్మసంకటం ఎందుకు? వీరికి కోటలో పిల్ల దొరకదా? ఈ వైదీకంవృత్తిగలవారే పొగరెక్కి 
ఎక్కణ్నో పిల్లను తెస్తే ఎట్లాగు? అనే చిక్కు - 'సరసోతి పగలూ రాత్రీ పోరాడి అప్పడాలపని 
ముగిస్తుంది” అన్నప్పుడు - ఆమె వెళ్ళిపోయిందని జ్ఞాపకం వచ్చింది. ఆమెను నమ్మి 
అప్పడాలకు తయారు చెయ్యలేదే అని చింతించింది. ఇంటిలోని కొత్తమార్చును భర్తకు 
ఎల్లా చెప్పాలి? అని తికమక పడ్డది. శరీరం స్తంభంలాగున్నది. కాని మనస్సు ఆషాఢం 
లోని ఉప్పెనలాగు పొంగి పొరలింది. నిజానికి ఆమె చెవికి ఆషాఢం అమావాస్య. సముద్రం 
చెలియలికట్టను తెంచేస్తుందనిపించింది. ఐతాళులు జపంముగించి దగ్గర నిలబడినా 
ఒంటిపై స్మారకం లేదు. 

వారుకూడ తికమకపడ్డారు. గట్టిచేనుకుని “ఏమి నీవేనా. అన్నీ వింటున్నట్లుందే. 
ఈ ఆదవారి చేష్టలే ఇవి. మగవారి మాటలసంగతికి చెవులు కోసుకుంటుంటారు. ఈ 
కిరస్తానీ బుద్ది ఎప్పుడు పోతుందో, అంటూ ఒక్కసారి అడుగు పెడ్తూనే ఏమో 
అయింది-చల్లగా వుంది. రెండవ అడుగు వేస్తేకూడ అంతే. ఓహో, అంగళం అలికినారా. 
ఏదీ ఆకుతో రాచినారేమో. అందుకే చల్లగావుంది. చివరకు అంగళంపని చేశారుగదా” 
ఆదుకున్నారు ఆ అశాంతిలోను సమాధానపడుతూ. 

అల్లాగే అరుగుపై చేరేలోగా మనస్సేమో సంతోషపడింది 'సరసోతీ నీవు దేవతవే 
నేల చక్కగా అయింది” అంటూ చాప విప్పుకున్నారు. ఎంతమందిని పెట్టావు: అన్నీ నీవే 
చేశావా? ఒళ్లు హూనమయిందేమో పాపం పడుకో, ఎక్కడపడి నిద్రపోతున్నావో? ఏమంత 
మట్టిపాలయిందని నిద్రలేపాలి” అని ఉపచారవాక్యాలు పలికారు. 

సరసోతి ప్రసంగం సరేకాని, ఆమె వూళ్లోలేదని వారికేం తెలుసు. ఇప్పుడైనా 
ఆమె సంగతి చెప్పాలని తోచింది. మగనివద్దకు వచ్చింది-ఆమె చప్పుడువిని, 'నీవా? 
చావిట్లో దీపం పెట్టేదికూడ నేర్పాలా చేతగాదా?” అని గద్దించారు. పడసాలలోని దీపాన్ని 
చావిట్లో తేవాలని వెళ్ళింది. వారే మళ్ళీ “ఎందుకీ దీపం - నేను పడుకున్నాక? అన్నం 
తిన్నాక తొక్కెందుకే అన్నారు. 

పారోతి విసుగుకుంటూ వెనుకకువెళ్ళి, దీపాన్నిపెట్టి నిట్టూర్చింది. 'నీమర్యాదకు 
నేను గదిరించడం ఎక్కువైంది. కాని చాటుగా వినేది తప్పుగాదా. అబ్బా ఈ ఇంట్లో ఒక 
సారిచెప్పితే వినరు-రెండుసార్లంటే కోపాలు” అన్నారు. 'నేను అందుకు కాదండీ అనేది,” 
అన్నది పారోతి. 


శివరామ్‌ కారంత్‌ 58 


“నువ్వు దేనికంటావో మహారాణీ నాకళ్లనిండా నిద్ర నిండుకుంది. కాళ్ళు 
నొస్తున్నాయి, తెల్లవారురూమున వేరే లెవ్వాలి. ఎన్నో పనులున్నాయి. నీకేమో తమాషా 
అయింది” అన్నారు. 

పారోతికూడ ఆ తలాతోకలేని మాటలధోరణిని విని నోరు బిగించుకొంది. 
ఆయనేమో తప్పులేనిదే కోపపడినారనే నిశ్చయించుకొని కొద్దిగా బిరుసుగానే “నాకేమీ 
వుపకారం జరగాలనికాదు- మీ చెల్లెలిసంగతి చెప్పాల్సివుంది. అప్పడాలు వడియాల 
కథకే - చెబుదామని వచ్చాను” అన్నది. 

“అయితే మీకు చేతగాదా? ఎవరితోనైనా చేయించు, సరేనా, పడుకో.” 

“మీకు మేమెట్లా కనబడుతామో, ఏమో, అందుకే అంతా అవకతవక అంటారు. 
మీచెల్లెలు అంగళంపని పూర్తిచేసి, ఈ సంధ్యవేళకే మందర్తికి వెళ్ళిపోయింది.” ఈవార్త 
చెప్పి - మరింత రామాయణం కారాదని వూరికే వంటవసారాలోకి వెళ్లింది. 

ఐతాళులకు గాబరా అయింది, ఇంట్లో ఏమో విప్లవం చెలరేగింది. చెల్లెలు కోపించి 
వెళ్ళిందని దెలుసుకొన్నాడు. ఆమె లేకుంటే పనే వెళ్లదే, తెల్లవారదే అనుకుంటూ పడకలో 
లేచికూర్చుని, 'పిల్లా అని పిలిచారు, పెళ్లాం వస్తేగా, 'మిమ్ముల వెంటపెట్టుకొని సంసారం 
ఎల్లా చెయ్యాలి” అని పక్కమీదనుంచి లేచి, “ఊరకే సగంసగం ఎందుకు చెప్తావు? 
సూ-అంటే సుగివుండ అని నాకు అర్థం కాదు. దానికేమైంది? మీరిద్దరూ కలహించారా? 
- నేను ఒకగడియ బయటికెళ్ళితే కుస్తీలు - 

నేనేమీ జగడం పెట్టలే: అన్నిపాపాలకు నేనేనా.” 

“మీరు సంభావితులు-నేను పాపిష్టివాణ్న-అయిందంతా చెప్పవే మహారాణి.” 

“అయిందేమీ లేదు-పందరిపని, అలుకుడు నేలపని పెట్టారే -వెట్టిచాకిరీ చేయిస్తాడు. 
ఎందుకు ఏమీ అని చెప్పడు? అని కోపించి వెళ్లింది. వెళ్లిన వాలకంచూస్తే ఇప్పట్లో 
రాదేమో. మూడురాత్రులూ రెప్పవేయకుండా పనిచేసింది. “ఈ ఇంట్లో నేనొక 
గడ్డిపరక-పరకి అంటూ ఏడుస్తూ వెళ్లింది.” 

సరే, ఆడపడుచు దుఃఖంతోబాటు తానుకూడ ఏడ్పు మొదలుపెట్టింది. ఆమె 
ఏడ్పును గమనించి ఓదార్చే తాలిమి, ఓరిమివుందా ఐతాళులకు? చెల్లెలు లేకుంటే తన 
ఆటకట్టినట్లే. చెల్లెలు నిర్ణమనం, ఊళ్లో ఎన్నో వదంతులకు కారణం అవుతుంది. ఇంతకు 
ముందే 'తన ఇంటిలో అంతా నెమ్మది. తనమాట కెదురులేదని చెప్పుకొన్నారే: మగవారి 
పెత్తనం అని” బడాయికి ఇదేనా ఫలం? 

ఈ మనః్లేశంతోబాటు, పారోతి మొర, కన్నీరుకూడ కనబడింది. వారు 
మూఢుల్లాగు “మహారాణీ, నీవు తూర్యనాదంచేస్తే, నేను ఏంచేసేది. చెల్లెలు లేదనే 
కరకరతోబాటు నీ శోకం ఎందుకు?” అంటూ 'థూ, ఛీ ఛీ-ఈ సంసారానికి చిచ్చు 
పెట్టా అంటూ ఇంటి వెనుకకు వెళ్లారు. చీకట్లోనే కొన్నిపుల్లలు, కొబ్బెరమట్టతెచ్చి కాగడావలె 


54 మరల సేద్యానికి 


చుట్టచేసి దీపానికి వెలిగించి 'నేను మందర్తికి వెళ్ళివస్తాను. అంతవరకైనా నీ వాద్యం 
ఆపు. అందరూచేరి నా మానం తియ్యకండి” అని భార్యను మందలించి బయటపడ్డారు. 

ఐతాళులు పొడుగాటికాళ్లతో పెద్ద అంగలువేస్తూ, కాగడా పట్టుకొన్నచేతులను 
వూపుకుంటూ నడిచారు. 

మగడు అర్థరాత్రి ఇల్లువదలాక, పారోతి తన దుఃఖాన్ని బిగబట్టుకుంది - ఊరకే 
కూర్చుంది. వీరేమంటారో, ఆమె ఏమంటుందో ఎంత వాగ్వాదమో - అనేచింతతో వుంది. 
కూర్చుని విసుగువచ్చి “అంతా నాదేమీ లేదు - పైవాని ఏర్పాటు ప్రకారమే” అని వైరాగ్యంతో 
పడుకున్నా నిద్ర పట్టలేదు. పొర్గాడినా నిద్రరాదు. 

ఐతాళులు మళ్లమీద మళ్లు, చేలమీద చేలు తొక్కుతూ నడచారు. మూడుపరువులనేల 
ఆరుగంటలకు నడచారు. దారివెంట కుక్కలు మొరుగుతుంటే టారకూరు పొలం 
చేరుకున్నారు. మొదట్లో కొండదిగి అడవిదారి పట్టారు, కాని అటు ఇటు తిరిగి చెల్లెలివూరు 
చేరుకున్నారు. వీరి అడుగులచప్పుడుకే ఆ ఇంటికుక్కలు లేచి మొరగినాయి. 'కుక్కలకేమో 
గ్రహచారం” అని శాపంఇస్తూ ఇల్లుచేరారు. పెద్దతలుపుల తెరచిచూచి ఐతాళులని 
తెలుసుకొని ఇంటివారంతా సభలాగ చేరి ఆహ్వానించారు. ఐతాళులు అందరిని సంబోధించి 
తన లగ్నానికి తానే పిలుపు చెప్పడానికే వచ్చానని నోటినిండ తామే అన్నీ అనేసి తాను 
అర్దరాత్రి బయలుదేరాల్సిన అగత్యాన్ని వివరించారు. చెల్లెలిని ఆప్యాయతతో మాట్లాడి 
ఒప్పించి వెంట తెచ్చారు. ఇంటిదారిలో ఆమె పల్లెత్తి మాటలాడలేదు. ఐతాళులు ఇన్నాళ్లూ 
ఏమీ చెప్పనందుకు తామే అనేకంగా అన్నీ వున్నవి లేనివి కలిపి మహాభారతంలాగు 
పెంచి చెల్లెలికి చెప్పారు. సరసోతికి తన అన్నయొక్క శుష్మగర్వం ఒకసారి అయినా 
తనవల్ల విరిగింది గదా అని మనస్సు కుదుటబడింది. 

ఇద్దరూ ఇంటి లోగిట్లోకి వచ్చేసరికే సూరని కోడి కూసింది. సరసోతి వెనుకచూస్తే 
తెల్లవారింది. ఇద్దరూ చెరువులో కాళ్లు కడుగుకున్నాక “నడిచి చాలయింది. గడియసేపైనా 
నిద్రలేదే అని ఐతాళులన్నారు. 

“నీవు పడుకోన్నా క స్‌ 

“నీవుమాత్రం ఏమి చేస్తావు ఈ చీకటికి?” అన్నారు. 

“చీకటెక్కడ-కోడికూత వినలేదా? తెల్లవారింది. తెల్లవారి ఏమిచేయాలో చూస్తున్నా 
అన్నది సరసోతి. 

పారోతి నిద్రమేల్మొనింది: సరసోతి గొంతువిని ఆమెకు నూరింతలధైర్యం వచ్చింది. 
దేవుడు దయదలచాడు అని అనుకుంటూ, సరసోతికి స్వాగతం చెప్పాలని వెళ్ళింది. 
మగవారిమాటలు వినరాదు అనుకుంటూ వెనుదిరిగి పడుకుంది. సరసోతివెళ్లి “పార్వతికి 
నిద్రపట్టిందా?” అన్నప్పుడే లేచింది. 


శివరామ్‌ కారంత్‌ ర్‌ర్‌ 


6 


ఈ పదిహేనుదినాలైతే రామఐతాళుల ఇల్లు సంతలాగు, ధర్మసత్రంలాగు, సంత 
కంబళి జాత్రలోని ప్రసాదాలపండుగవలె వుండింది. వచ్చీ, పొయ్యేవారి కోలాహలం, 
తిని త్రేన్సేవారి చప్పుళ్లు చెవులను మూసేస్తున్నాయి. ఇంటి పెత్తనం, సమారాధనవరకైనా 
శీనమయ్య చేతబడ్డది, ఆ రాత్రి చెప్పినట్లే తెల్లవారురూముననే తన పొలానికి నీళ్ళుకట్టి 
ఐతాళుల ఇంట్లో హాజరు అయ్యాడు. శీననిగొంతు “గర్భనిర్భేదకం' అంటారుగదా, అంత 
మహాగట్టిది. అతని భార్యకూడ యజమానునివెంట పనికెక్కింది. ఆమె రహస్యంగాచెబితే 
మూడు వందల గజాలైన వినవస్తుందని ప్రతీతి. వీళ్లంతా సముద్రం హోరును 
అణగద్రొక్కేంత మాటలు గలవారు. వంటశాలలో ఇటువంటివారు ఎనిమిది పదిమంది 
వున్నా వేలజనం వున్నంత సందడిగా వుంది. 

ఐతాళులు పెండ్షికొడుకైతే మాత్రం - అందరికీ పిలుపునిచ్చే వారెవరు? 
దూరబంధువులను పిలవడానికి శీనడైనా మరెవరైనాసరే, కాని, తీరా సమీపం బంధువులకు, 
తన పౌరోహిత్యం గృహస్థులకంతా తానే సిగ్గువదలి వెళ్ళి చెప్పవలసిన సందర్భం. ఇంట్లో 
మగవారెవరూ లేరు. శీనమయ్య పెండ్లి పెద్ద. కాని తమ బాధ్యతలను తామే నెరవేర్చవలసి 
వచ్చింది. ఈ పందిరి అబ్బురం చూచిన వూరివారు ఇది ఎందుకు? అని మొదట్లో 
సందేహపడినా, రాత్రి ఐతాళులు, శీనయ్యళు పంపే తంతివంటి వార్తలువిని అందరికీ 
అతడు పునర్వివాహం చేసుకుంటున్నాడని ఖరారు అయింది. ఆ సంగతి పదమటి చెరువు, 
తూర్పు చెరువులలోకి గాలివార్తగా వెళ్ళింది. ఐతాళులు అక్షతలగిన్నా చేతబట్టుకొని 
ఎవరింటికి వెళ్ళినా, వారే అన్నీ చెప్పేసేవారు. 'వస్తాము-సరేనా” అనేవారు. లగ్నముహూర్త 
వివరాలుమాత్రం ఐతాళులు చెప్పాల్సి వచ్చేది. 

ఎలాగైనా ఐతాళులు తమ కర్తవ్యాన్ని నెరవేర్చాలి. వెళ్ళినచోటంతా అందరూ 
సుస్వాగతమే చెప్పారు. అక్కడ మరింత అధికప్రసంగం జరగకుండా “మా చెల్లెలి 
బలవంతం-పారోతి హఠం అన్నింటి వల్లనేనండి నాకు ఈ సంకల్పం” అని తామే వుప్పు, 
కారం, మసాలా చేర్చి మాట్లాడేవారు. “అపుత్రస్య గతిర్నాస్తిి అన్నందుకు సంతానవాంఛతోనే 
పెండ్లాడుతున్నట్లు, పదుమున్నూరివారి సంబంధ బాంధవ్యాల వివరాలు అందరికీ వర్ణిస్తూ 
తిరిగారు. వాళ్లు శివళ్ళిలో కొంతకాలంవున్నాా నియమం, నిష్ట విద్వత్తు అన్నింటిలోను 
అంతా కోటవారే. వాళ్ళకు కొబ్బెర, పనస, పొన్న ఇప్ప సకలసౌభాగ్యాలు వున్నవి. 
పేరుకు పదమట, తూర్చువారి సౌకర్యాలన్నీ వున్నవి, అనే సిఫారసు అయింది. 

వారు పెండ్లి పిలుపుకు వెళ్ళినవూళ్ళలో కొందరు పెద్దమనుషులుకూడ వుండేవారు. 
వారికి ఐతాళుల మొదటివివాహం జ్ఞాపకం బాగావుంది. వారు 'ఓ రామా: మీనాన్న 
కోదండం - నీ మొదటిపెండ్లి వానహోరులో చేసేశాడు - చేతకాని ముసలివారు రాలేక 


56 మరల సేద్యానికి 


పోయినాము - నీవేమో అన్నీ దూరస్థళాలే వడపాండేశ్వరం, పడుమున్నూరంటున్నావు” 
అన్నారు. ఐతాళులు “అదేంమాట దోనెలో కూర్చుంటే ఒక్కతోపుకు తొణసిలో పడతారు. 
తొణసినుండి నాల్గుచేలుదాటితే వాళ్ళఇల్లు. మీరు దూరంగీరం అని రాకుండా వుండవద్దు” 
అని గట్టిగా చెప్పి వచ్చారు. 

ఆ దినం ఉదయం ఇల్లువదలి ఐతాళులు రాత్రిలోగా భూప్రదక్షిణం చేసేవచ్చారు. 
రెండు పెద్దసంచులను నెత్తిన పెట్టుకొని కుందాపురంసంతకు వెళ్లాడు సీనమయ్యరు. అక్కడ 
గణుసు, మిరపకాయలు, కూరగాయలు, కిరాణాసామాన్లు అన్నీ బండికెక్కించి అర్ధరాత్రికి 
హంగారకట్టి చేరాడు. దోనెలోనే ఐతాళుల ఇంటి వెనుకభాగంచేరి “ఓ సూర, కాళ, 
రండిరా” అని తమతమ ఇండ్లలో నిద్రపోయినవారిని లేవడానికి కేకలు పెట్టాడు. సామాన్లు 
దింపేసరికి తెల్లవారురూము అయినా, ఒక గంటయినా నిద్రపోవాలని అనుకుంటూనే 
తన సంతవర్ణన ఇతర గప్పాలు ప్రారంభించాడు: ఎంతెంత ప్రియమైన సరుకును తను 
ఎంత చౌకగా కొన్న సంగతి. 

“ఆ దరిద్రపుబండి ఎన్నిసార్లు కుంటికాలు వేసింది, హంగారకట్టి లోకూడ ఎంత 
అరచినా ఎవరూ రాకపోవడం, ఎన్నో చాడీలు, తన బడాయిలు చెప్పేశాడు శీనమయ్య. 
తానే మణూరు, పడుకెరె, కోడి, కన్యాన మొదలైన సముద్రతీరపు అన్నిగ్రామాలకు వెళ్ళి 
మధ్యాహ్నం భోజనాలకు హాజరు అవుతాను అని అభయమిచ్చాడు శీనమయ్య. 

తనని[ద్ర చెడినందుకు తృప్తిలేని శీనమయ్య “సరసోతమ్మ, ఒక వెయ్యి అప్పడాలైన 
చాలుతాయనుకొన్నావా? మగపెళ్లివారు అంతఖర్చు చెయ్యాల్సినపని లేదులే. కాని 
సమావర్తనం, ఆరతి అక్షత (ఆశీర్వాదం) అంటే ఆరువందలమందైనా తినరా. పెండ్లి 
చాల రోజులున్నాయిలే అనుకున్నా మనవాళ్ళు రాకుండా వుండరు. రెండు గొప్పభోజనాలు, 
నిత్యకట్ల భోజనాలు. ఐతాళులంటే చీమలు మూగినట్టు మూగుతారు అన్నాడు. 

సరసోతికూడ వెంటనే “అటుకులూ, మినపపిండీ సిద్దంగా వున్నాయి. అప్పడాలు,. 
వడియాలు సాయంకాలానికి సిద్ధం. అదేమంతపని” అన్నది. శీనమయ్య మ చెల్లెలండీ...” 
అనేలోపుగా ఆమె “శీనమయ్యరూ, నగలసంగతి చూచుకొమ్మనండి. వాళ్లు ఎంత బంగారు 
పెట్టినా మనం నల్లపూసలు, బంగారుగాజులు, తాళిబొట్టు, ఒక గుంద్లసరం తప్పక 
వెయ్యాలి. మూన్నాళ్లలో నిశ్చయం అంటే చేయించాలనా వద్దా అనింది. 

“జాను, సరసోతమ్మ మగవారికి ఇవి తెలిసేసరికి తెల్లవారినట్లే. ఐతాళులూ మనం 
ఖాళీచేతుల్లో వెళ్ళరాదు. సరసోతమ్మ చెప్పినవన్నీ తప్పవు. నిజం.” 

“జాను. శీన, మా సరసోతి అనినంత మొద్దుకాను నేను. నిన్న పిలుపుకు 
వెళ్ళినప్పుడే అగసాలి (కంసాలి) గుండయ్యను పిలిచి బంగారం ఇప్పించి ఎల్లుండికే 
అన్నీ సిద్ధం చెయ్యాలని చెప్పినాను అన్నారు ఐతాళులు. 

శీనమయ్యరూ, ఈ అన్నకు మాకు ఒక్కమాట చెప్పాలనికూడ లేదు.” 


శివరామ్‌ కారంత్‌ 57 


నువ్వు, ఏమీ అనవద్దు సరసోతి. చెబ్లూ కూర్చుంటే సమయం ఏదీ? నిన్ను 
మందర్తినించి పిల్చుకొనవచ్చి, వెంటనే స్నానం, భోజనం, పెండ్లిపిలుపులు మాటలకెక్కడ 
తీరిక? మీకేమో ఏది సూక్ష్మం, స్థూలం అనే విచక్షణ లేదు. నేనేమి చేసేది.” 

“సరేలే, దీనికేమంటావు? పారోతి పెళ్ళికి రావాలా? వద్దా?” 

“ఇవేమి మాటలు సరసోతీ నేనేమైనా పారోతి అంటే ఇష్టంలేకుండా పైపెళ్ళి 
చేసుకుంటున్నానా చెప్పు. దానికికూడ నా వెంట పిండం లభించాలనికదా ఇంత 
ప్రయాస.....” 

'నేను ఆ సంగతికి కాదు. ఆమె పెండ్లింటికి రావాల్సింటే బోసిమెడగానే రావాలా? 
నువ్వు ఆమెకు ఎంతబంగారం చేయించావు చెప్పు. ఈ పెండ్లిలెక్కలో వేసి ఇంటికి వచ్చే 
దానికి చేయించేనగలలో సగమైనా ఇంట్లోవాళ్ళకు చేయిస్తే తప్పా: పెండ్లిలో ముత్తైదువలు 
ఈమెనుచూసి వెక్కిరించరా మరి.” 

'సరసోతీ, బంగారు చేయించరాదు అని కలలోకూడ అనుకుంటానా? దానికి 
వేళాపాళా వద్దా! పెళ్ళి రెండేనాళ్లుంటే ఎన్ని చేయించగలను చెప్పు.” 

“సరేలే - ముఖ్యమైన నగలు చేయించు, తరువాత తక్కినవి చూడవచ్చు. తరువాత 
చేయించినా సరే, మానేసినా సరే. పారోతి ఇంతవరకు బంగారాన్ని కోరింది కాదు. 
ఇప్పుడూ కోరడంలేదు. అయినా మనకైనా తెలియవద్దా?” 

“మహారాణీ ! పెండ్లిదినాలలో పంచేరు బంగారు హొళ్లగారి ఇంటినుంచి తెచ్చివేస్తా 
సరేనా? అన్నారు. 

“జెను. అక్కడ పెళ్ళికి వచ్చినవారికి పాతది, కొత్తది అనే గమనం 
ఎందుకుంటుందిలే.” 

సరసోతి వాదాన్ని ఎదిరించేశక్తి ఐతాళులకు లేదు. బంధువులవరకు 
ఖర్చు పెట్టగలరేకాని, అంతకుమించిన ఖర్చు చేసే శక్తిలేదు. మనస్సు ఒప్పదు. పారోతికి 
బంగారం మోపినా ఒకటే లేకున్నా ఒకటే అనే కచ్చితమైన అభిప్రాయం ఏర్పడింది. 
కాని పైకి చెప్పేస్తే, సరసోతి ఇల్లు వదల్తే ఇంటివ్యవహారం పడుకుంటుంది. అందుకే 
శీనమయ్యకేసి చూశారు. అతడు ఏ ఎండకా గొడుగు పట్టగల నేర్పరి. బ(స్తూరు పంచాయితీ 
చెప్పాడు. “అయితే, హోొళ్ళరుగారినుంచి మీకు కావలసిన బంగారునగలు తెచ్చి గుండనితో 
మెరుగుపెట్టించి వాడుకోండి” అన్నాడు. 

“అయితే, ఎరువుసొమ్ము తిరిగి ఇవ్వరా, శీనయ్యా,” అన్నది సరసోతి. 

“పెళ్ళిళ్ళ తరువాత వానకాలం-అప్పుడు వ్యవసాయమూ లేదు, గుండనికి పనీలేదు. 
నాల్గు వరహాల బంగారు ఇస్తే గుద్దుతూవుంటాడు. పెండ్లి రెండురోజుల సంగతి నేను 
చెప్పాను” అన్నాడు శీనమయ్య. 


ర్‌రి మరల సేద్యానికి 


ఈ నక్క్మమాటలతో ముగింపు వుండదని సరసోతి మౌనం వహించింది. తనపనికి 
వెళ్ళిపోయింది. శీనడు “ఐతాళులూ తెల్లవారింది, మామిడి ఆకుల సేవ జరగాలి. ముఖం 
కడుగుకొని పెసరపాయసం తాగండి, తరువాత ఎంతో పనివుంటుంది” అన్నాడు. 

ఐతాళులు నవ్వుతూ “సరేలేరా, ఏమైనాసరే, నీవుమాత్రం ఈ పెళ్ళీ నాల్టునాళ్లూ 
నన్ను వదలకు. సరేనా? ఏమున్నా ఫరవాలేదు. ఆఖరుకు పెరుగు అటుకులైనా సరే,” 
అన్నారు. సరసోతికి తగిన సమాధానాలతో నోరు మూయించిన శీననిప్రజ్ఞను మెచ్చి 
శీనడే ఆపద్భాంధవుడని నిశ్చయించారు. 

శీనడు “పెరుగులో అటుకులే సరి. రాత్రి భోంచేసినా ననుకున్నారా? నిన్నంతా 
ఎండలో తిరిగి, నీళ్లు తాగే పొట్ట నింపినామే: ఈ వేళ కొంతవరకు కడుపు నిండితే 
తరువాత ఒకరూములో పెసరగంజి లభిస్తే అమృతప్రాయం” అన్నాడు. 

ఐతాళులుకూడ దంతధావనానికి వెళ్లారు. 

మూన్నాళ్ళ తయారై నాల్గవరోజే వివాహానికి వెళ్లాలి. సమావర్తనంలో నుండి 
పెళ్లి కొడుకు ఆపాదమస్తకం ఆభరణాలతో అలంకరించుకుని, తలపాగా చుట్టుకొని, 
చేతిలో తాటి విసనక(రపట్టుకొని నుంచునివుంటే, వంటింటి కిటికీలోనుంచి 
తొంగితొంగిచూచిన పార్వతిహృదయంలోని మర్మమేమిటో చెప్పలేము. 

ఆమెకు తనపెండ్లి, నాంది జ్ఞప్తికి వచ్చాయి. అల్లాంటి అలంకారంతో, చాల 
యౌవనంలోవున్నవా డొక్కడు (పదిహేను, ఇరవైఏళ్ళక్రితమే) తనను పెళ్ళియాడాలని 
జడివానలో తమ ఇంటిమిట్ట పైనుండి బయలుదేరిన సంగతి గుర్తుకొచ్చింది. అక్కడ 
నుంచోటానికే స్థలం లేదు. అప్పుడు తానేమో మగన్ని చాటుగా చూచుకుంది. తరువాత 
తొలిసారి తన పతి గృహప్రవేశం, ఏటేటా సంతానం కావాలని మొక్కుబళ్లు అన్నీ కెరటాల్లా 
తోచినవి. చివరకు తాను వంధ్య (గొడ్రాలు) ఎందుకు కావాలి అనే శేషప్రశ్న మిగిలింది. 
ఇప్పుడు ఎక్కడి మనశ్శాంతి? సవతి వస్తే సుఖం ఎక్కడ? మనస్తాపాలు బయలుదేరవా? 
మగడు పూర్తిగా ఆమెనే వలచిన తనగతి యేమి?.....తాను ఆమె నాశ్రయించాలా”......? 

దీనికంతా ఏమిటి సమాధానం? తదుపరి తిలతర్పణం, ఉత్తరక్రియలకు బాధ్యుడు 
వుదయిస్తాడనేదేనా? ఐతాళులపట్ల సరియైనపని జరిగింది, ఆ పిల్లవాడు అతనికొడుకు, 
తనకు సవతి కొడుకు. తనకేమి, రక్తబంధువా? అని ఎన్నోవూహలు చెలరేగి కన్నీరు 
వరదలైనాయి. తరువాత పెళ్ళికొడుకైన పతిని చూడ బుద్ధికాలేదు. అప్పటికే ఇంటి 
కెందరో ఆప్తులు, మిత్రులు వచ్చారు. అంతా గందరగోళం. వారికి వుపచారాలు జరగాలి. 
అందుకే ఆమెకు ఆలోచన కలిగింది. 

ఇక సరసోతిసంగతి. ఆమెకు అన్నపెండ్లి చూడాలని లేదా? దానికంటె ముఖ్యమైన 
పనులే ఎక్కువ. అప్పడాల బాణలి కావాలి, పిండివంటలు కావాలి. ఎవరు చేస్తారు? 


శివరామ్‌ కారంత్‌ 59 


శీనని తియ్యని వుపచారాలతో అందరూ పెళ్ళికొడుకును చేసినప్పటినుండి గృహ 
ప్రవేశందాకా వదిలేట్లు లేరు. అప్పడాలు ఒకేనాడు భక్షించకుండా చూడాలి. 

పారోతికి దుఃఖం ఒరపిచ్చిన తరువాత, తాను ఇంటిదాన్నని, తాను మరుగుననే 
ఉంటే అందరూ తన కిష్టంలేకుండగనే అన్నీ జరుగుతున్నాయని అనుకోరా? అనిపించింది. 
ఉప్పాంగే దుఃఖాన్ని కట్టివేసి, వంటశాల చేరింది. పొగకు దగ్గుతూ, చీదుతూ బయటికి 
రావలసివచ్చింది. తరువాత మందహాసంతో అటు ఇటు తిరుగుతూ మాట్లాడపూనుకొంది. 
ఒక పురంధ్రీమణి సౌభాగ్యవతి “చూడు, పారోతీ, నీ మగడు నగనట్ర, వేసుకుంటే 
నవయౌవనునిలాగానే, ఇరవయ్యేండ్లు దాటనివాడిలాగానే కనబడుతాడే” అన్నది. దానికి 
అందరితో బాటు తానూ నవ్వింది. 

సమావర్తనం తరువాత భోజనాలకు ఆకులు వేశారు. పందిట్లో రెండువందల 
ఆకులు పడ్డాయి. ఇతరత్రా బయటినుంచి జనం వస్తూనేవున్నారు. శీనన్ని పిలిచి ఐతాళులు 
“అన్నీ సవ్యంగా అందుతున్నాయా?” అని అడిగినారు. శీనడు వాగ్విలాసానికి పెట్టినది 
పేరు. చక్కగా అన్నీ వడ్డింపజేశాడు. మొదటిరెండు పంక్తుల భోజనాలు తరువాత మరొక 
వందమంది మిగిలారు. శీనడు వంటవారితో “తొందరగా వేడివేడి వడ్డించితే ఈ మంది 
ఏమి మరి రెండువందలే భోంచేసెడివారే” అన్నాడు. ఐతాళులు కంగారయ్యారు. సరసోతి 
వెంటనే మిగిలిన చారు, పులుసుల్లోకి తగినంత నీరు, వుప్పు, పులుసు కారం అంతాచేర్చి 
గబగబా సర్దింది. ఈసారి శీనడు గర్జించాడు “మూడవబంతివారు కూర్చొండి” అని. 
గబగబ వడ్డెనలు జరిగినై, చారు రెండవసారి ఒకవైపు కావాలని కోరినప్పుడు, కొన్నివరుసలు 
పులుసు రెండవసారి తిని, పులుసు రెండవసారి తినాలనే అభిలాష పుట్టినవారికి భక్ష్యం, 
చిత్రాన్నాలు ఎదురై, లేకుంటే మజ్జిగపులుసే వచ్చి, కొందరికి బెల్లం, సెనగపప్పు పాయసం 
వడ్డన జరిగి తొందరగా అందరూ తిని లేచేలాగు చేశాడు. 

సరే ఎల్లాగో అందరూ నావలలో సర్దుకున్నారు. అందులో ఒకడు ఈ భర్తీతో 
పాతాళం వెళ్ళి అయితే ఎల్లాగు అనగానే శీనడు ఛీ మీకు అమంగళం మాటలు తప్ప 
మరేమీ రావు అని గర్జించాడు. భయంభ్రాంతితో కొందరు దిగి చల్లగా నడచారు. 

మేళతాళాలు (మోగినవి. ఊరేగింపుకూడ ఇవతలినుండి నడచింది. నావలు 
నిండినై, తరలినై. కర్ణధారులు, దండనాయకుడు - శీనడు తమ కార్యభారాన్ని 
నిర్వహించారు, ఐతాళుల ఊరేగింపు చూడాలని ఏటి ఒడ్డున అక్కడక్కడా జనం మూగారు. 
ఆ మునిమాపు చీకటివెలుగుల సందట్లో పెళ్ళికొడుకు యువకుడుగా కనబడ్డాడంటే 
ఆశ్చర్యమేమీ లేదు. 

హంగారకట్టిరేవుకు నావలు వచ్చినప్పుడు శీనమయ్యరు “ఐతాళులూ, ఒక 
మానికనూనె ఖర్చయినా చింతలేదు. దివిటీలు వెలిగించనివ్వండి. హంగారకట్టి షావుకార్లు 
మీ వైభవం చూడనీ” అన్నాడు. అప్పుడే తుపాకీలు ప్రేల్పారు. బెట్లు, ఆకాశబాణాలు 


60 మరల సేద్యానికి 


వదిలారు. మేళతాళాలవారిని “ఏమయ్యా, రేవుదగ్గర ఎందుకయ్యా గొంతులు కట్టేశారు?” 
అని శీనమయ్య గద్దించాడు. వాద్యాలు మోగినాయి. కాని నావలు చాలాదూరంగా 
వున్నందున తీరం మీదివారు ఈ వాద్యాలు కననూలేదు, విననూలేదు. కానీ శీనడు తన 
పెత్తనం నడిచినందుకే చాల వుబ్బిపొయ్యాడు. 

తొన్సేదగ్గర వచ్చినప్పుడు ఒక్కొక్క నావకు నాల్గయిదు కాగడాలు వెలిగించారు. 
వాటి ప్రతిబింబాలు నీళ్లల్లో చాల అందంగా పడ్డాయి. మిగుల ఉప్పునీటి సమయం. 
దారి అంతా జిగేలుమన్నది. ఆడవాళ్లు శోభానే-గౌరికల్యాణం పాడారు. మగవారు 
తాంబూలాలు మడతలు పెట్టి వేసుకొని మూతులు బిగించారు. తెడ్డువేసే 
సరంగులకుమాత్రం కళ్లన్నీ కాగడాల నావలుమీదే. ఈ బ్రాహ్మలే లేకుంటే హాయిగా 
ఈరాత్రి ఇప్పుడే ఇదే పడవలనిండా చేపలను నింపుకునేవాళ్లమే, అని చింతించినారు. 
“అటు చూడండి, ఎన్ని మంచి బేగిచేపలో చెయ్యిజారిపోయినవే” అని వేట అవకాశం 
లేనందుకు బాధపడ్డారు. 

మంచిరస పాకంలో పడవలు తోన్సె చేరాయి. శీనడు 'ఐతాళులూ, ఇల్లాంటి 
ఉత్సవం మరి నాల్లు పడవల నిండా వుంటే ఎంతో చక్కగా వుండేది” అని అన్నాడు. 
ఎక్కడివారు అక్కడ దిగసాగారు. చీకట్లోనే తొనసి చేరినవారంతా పెండ్లివాళ్లను విడచి 
వెళ్ళరాదని బాగా దున్నిన మడిగట్లమీద వరుసగా నిలబడ్డారు. అందరూ ఒకచోట చేరారు. 

నాల్లు కాగడాలు నూరారు కాగడాలు అయినవి. ఆ చీకట్లోనే మకరతోరణం, 
ఛత్రం, ధ్వజం, పతాకలు ముందుంచుకొని వూరేగింపు సాగింది. పెళ్ళికొడుకు పల్లకీ 
నెక్కినాడు. తీరంపైన ముందుగా శీనమయ్య పరివారం, అతనిముందు నగల పెట్టెలు -ఇతర 
చదివింపు బహుమతుల సామాను-శీనని నడుముకు వేలెడు లావు వెండి మొలత్రాడు, 
బంగారుపట్టీ శోభిల్లుతున్నాయి. 

వైభవంగా తరలించుతున్నప్పుడు ఒకానొకప్పుడు దరిద్రంవాన తన పెండ్లి ధగధగ 
లాడకుండా చేసిందే, దాని భర్తీ ఆరాత్రి అయిందని ఆ వైభవాన్నే మళ్ళీ పొందుతున్నట్లు 
ఐతాళులు భావించారు. ఈ రాజయోగం రెండవసారి ఐనా ప్రాప్తించినందుకు చాల 
సంతోషపడ్డారు. 

రాత్రి తొమ్మిది, పది కొట్టేటప్పుడు పడుమూన్నూరిలో అడుగుపెట్టారు. ఆడపిల్ల 
వైపువారు పందిరిముందు అరుగుపైన నిలబడినప్పుడు రెండు వ్యూహాలవారు 
యుద్ధసన్నద్దులైనారా ఏమిటి” అనిపించింది. కొమ్ము, బాదు, బాకా, నగారా, తప్పెట 
అన్నీ ఒకేసారి వాయించారు. ఇవిచాలక ఇజ్జోడువాద్యాలు, వాద్యాలవెంట స్త్రీల పాటలు, 
బాణసంచా సందడి, తుపాకీమోతలు, వియ్యాలవారు పెళ్లికొడుకును స్వాగతమిచ్చి 
పిలుచుకొని వెళ్లుతున్నప్పుడు రామ ఐతాళులు తామింకా యువకుణ్నే అనే నమ్మకం ఆ 
వుత్సవంలో గట్టి అయింది. శీనమయ్యచేతిలో వెండిబెత్తం ఠీవిగా కదుల్తున్నది. 


శివరామ్‌ కారంత్‌ 61 


పెండ్లివాళ్లను, పందిరిని అంతాచూస్తే ఎవరికీ రెండవపెండ్లి అని తోచలేదు. 
పందిరి, మేలుకట్టు, బంగారు కాగితాలతో, కప్పిన స్తంభాలు, సభాసీనులైనవారు బ్రహ్మసభ, 
గృహస్థసభ, ప్రీ సభ, లోపలనున్న వాళ్ళందరినీ తడికలసందుల్లోంచి తొంగితొంగి 
చూచే-శూద్రసభ చాల హాయినిచ్చినాయి. 

పెండ్లికొడుకు చాల సంతోషించాడు. యజమానుడు శీననికికూడ తృప్తి కల్గింది. 
అసంతుష్టి గలగవలసిన ఐతాళుల అత్తగారికికూడ పరవాలేదనిపించింది. అతనికేమి - 
బాగా కూర్చొని తింటే కరగని ఆస్తి. సవతిపైన పిల్లను, వయస్సైనవానికి ఇచ్చేందుకు 
మనస్సు ఒప్పదు. కాని, కన్యాదానం సమయంలో ఐతాళులు నిలబడ్డ ఠీవి, చురుకుదనం 
అంతా ప్రాయంగలవానిలాగే భావించడానికి ఆస్కారం కలిగింది. అన్నింటికంటె పారోతి 
మర్యాద, అక్కరలు అందర్నీ ఆకర్షించాయి. వారి ఇల్లుకూడ తన సత్యభామకు సరియైనదే 
అనిపించింది. పారోతి స్వయంగా తనభర్రవైపు నుండి వెండిబంగారం పెళ్ళింట్లోనే అన్నీ 
వుంచివచ్చింది. ఆమె సవతిని శృంగారించడం కూడ అందరి అనుమానాలను పోనాడింది. 

ఒక సంగతిమాత్రం సరసోతికి చింతగా మారింది. పారోతికికూడ కొత్త బంగారు 
నగలు లేవే అని, హొళ్లరు ఇంటినుండి కూడ ఆరోజు తగినన్ని నగలు దొరకలేదు. 
అప్పుడు సరసోతి “నీవు చిన్నపిల్లవేం కాదు-సంబరం వద్దులే” అన్నది. 

ఐతాళులు సామాన్యంగా పిడికిలి బిగించేవారైనా పెళ్ళిసమయంలో ధారాళంగానే 
ఖర్చు చేశారు. దర్భారులో శీనడుంటే ఎల్లాంటి బిగువుకూడ తప్పాల్సిందే. తమ 
పురోహితులపెళ్లి అనుకుంటూ ఎందరో ఆప్తులు, మిత్రులు అక్కడికి వచ్చారు. ఎందరో 
పెద్ద అంచు శాలువలు, చీరలు, రెకలను నవదంపతులకు చదివించారు. మగ ఇంటివారు 
దక్షిణలు బాగానే కురిపించారు. 

ఈ పెళ్ళిలో ఒకేఒక కొరత, చవితినాటి మంత్రాక్షత (ఆశీర్వాదం) ముగించినాక 
సాయంత్రం శీనప్పకు మూర్చరావడం. అతడు బాగా మాట్లాడుతూ-తాంబూలంవక్క 
అద్దుపడో లేక ఎందుకో తల తిరిగి పడిపోయ్యాడు. పెళ్లికొడుకు మొదలు అందరూ 
అతనికి అన్ని వుపచారాలు చేయవలసి వచ్చింది. 

బహుశ, తాంబూలంవక్కే కావచ్చు. అంతలో సరసోతి గాబరాపడి “ఏమైంది శీనణ్ఞ' 
అంటూ వుపచారం చేసింది. “అయ్యో; ఆకులే తాచుపాములు అయినాయి, వక్కలు నానవేసి 
ఆ నీరు తాపండి. తినింది కక్క్నించండి” అనింది. రామ ఐతాళులుకూడ “దేవుడా అంత 
చేయించావే, నాపనికి వచ్చినవాణ్ని ఎందుకు బాధిస్తావు? ఎట్లయినా మర్యాద దక్కించయ్యా!: 
అని ప్రార్థించుకున్నారు. పార్వతి ఆరాలు హనుమంతదేవునికి పళ్లు, టెంకాయ 
నైవేద్యం పెడ్డాను అనికూడ మొక్కుకున్నది. 

ఏమైనా, శీనడు అంతలోనే లేచికూచున్నాడు. ఏ వక్క నానిన నీరూ తాగేయోగం 
కలుగలేదు. వాడు కండ్లుతెరుస్తూనే అందరూ సంతోషించారు. ఇద్దరు పనివారు వట్టివేళ్ల 


62 మరల సేద్యానికి 


విసనకర్రలను పన్నీటిలో ముంచి విదలించి శీననికి గాలివిసిరారు. తనకు అందరు 
ఉపచరించినందుకు చాల సంతృప్తి చెందాడు. దేవుడే ఈ ఆపదనుండి తప్పించాడు అని 
అందరూ చాల సంతోషించారు. 

సత్యభామ ఐతాళుల ఇల్లు చేరింది. ఆమె గోత్రం మారింది. తమ యింటి 
పద్ధతిని నొసట నిలువుబొట్టు లేదు. పారోతిలాగే గీత కుంకుమ పెట్టుకుంది. ఆమెను 
చూచినవారంతా ఈమెకు శివళ్ళివారి స్పర్శకూడ లేదని రూఢి అయింది. 

ఎంతైనా, వీపుచాటున మొరిగేవారు 'ఐతాళులు పెద్దపిల్ల అన్నఆశతో అరె 
శివళ్ళివారి సంబంధమే ఏరుకున్నారే - వైదికులు శాఖదాటులు చేయడం తగనిపని 
కాదా” అనే నిందలు వినపడకుండా ఎలా వుంటాయి? 


7 


సత్యభామ ఐతాళుల ఇంటికి వచ్చింది. ఇంటిలోని ఇద్దరు ఆడవారిలో సరసోతికి 
మడిమైలలబాధ ఎక్కువ కాబట్టి -పిల్ల శివళ్లి కులంనుంచో అరె శివళ్లి నుంచో వచ్చిందిగదా 
అని చిరాకు పుట్టింది. ఈ సంస్మారవివాహం నచ్చలేదు. 

పెండ్లి అయినాక ఆరునెలల్లో మూడుమాసాలపాటు సత్యభామ సరసోతిదగ్గరనే 
వుండి ప్రవర్తనలో ఆమెను సంతృప్తురాలుగా చేసింది. శివళ్లి అనే పరసీమలో పెరిగినా 
కోటవారి వలెనే ఆమెకూడ మనుష్యప్రాణి అనిమాత్రం నమ్మకం కల్లింది. 

మొదట్లో ఇంటిపని చానా పారోతి చేస్తున్నా తరువాత సత్యభామ తనకుతానే 
పనిలో దిగి అదీ ఇదీ అందిస్తూ చేదోడుగా వుండేది. పారోతి “వద్దు అన్నా ఆమె స్వయంగా 
పని చేస్తున్నది. ఒకటి రెండు నెలలలో అంట్లు తోమేది, కూరగాయలు తరిగిచ్చేది, 
చిల్లరపనులు చేస్తుండేది. ఆలస్యమయితే ఆవులను మందకుతోలి వస్తూందేది. చాలనాళ్లు 
వంటచెయ్యలేదు. వంటపని రాదనికాదు. తన పెండ్లి నాల్గవరోజు వంటగురించి వచ్చిన 
విమర్శతీపు ఎక్కువని విని తన మగని అభిరుచికి తగినట్లుండదేమో అనే భయంమాత్రం 
వుంది. చిన్న పనులు, తురుమడం, రుబ్బడం, నూరడం ఇతరపనులు అన్నీ చేసేసేది. 

ఒకనాడు శీనప్పమయ్యరు దయచేశాడు. తరువాత “సత్యభామ వంట చేతివరుస 
ఎల్లాంటిది? ఇంకా పడుమున్నూరునుండి కోడిదాకా వచ్చిందా? లేదా?” అని ప్రశ్నించాడు. 
ఆమె వచ్చి ఆరునెలలు తరువాత తన కొకసారైనా వండితే తిందామని తన అభిలాషను 
ప్రకటించాడు. అప్పుడు ఐతాళులు సత్యతో “పారోతి చేతిపులుసు, మజ్జిగపులుసులు తిని 
విసుగొచ్చింది- నీవైనా చేసిపెట్టరాదా:” అన్నారు. 'నేను చెయ్యను” అని నిలుచున్నచోటి 
నుంచి ఒయ్యారంగా వెళ్ళిపోయింది సత్యం. 


శివరామ్‌ కారంత్‌ 63 


మధ్యాహ్నం భోజనానికి ఐతాళులు, మిత్రుడు శీనమయ్యరు కూర్చున్నారు. 
శీనప్పకు అంతటా అనుమానాలే, అందుకే భోజనానికి వెళ్ళేముందు పెరట్లోకివెళ్ళి 
పచ్చిమిరపకాయలను షష్టిపంచకొంగున కట్టుకొని వచ్చినాడు. ఆ దాపరికం సత్యభామ 
చూచింది. “అబ్బ శీనప్పమయ్యరా,” అనుకుంటూ బెల్లం మోతాదులేకుండా చేసింది. 
“వదినే, అతని అపనమ్మకం చూడండి. బొడ్లో పచ్చి మిరపకాయలు చెక్కుకొని 
భోంచేస్తాడేమో' అన్నది. సరసోతి సరే 'దానికి తగినట్లే చేద్దాం? అన్నది. సరసోతి 
వడ్డించేముందు నాలుగు మిరపకాయలు నూరి కలిపింది. శీనప్ప మొదటిముద్దలు తిన్నాడు. 
తీరా కారమైనా పైకి తెలుపలేదు. ఐతాళులకు కారం ఎక్కువై ఎక్కిళ్లు వచ్చినవి. నవ్వుతూ, 
“ఐతే సత్య, కోడిగ్రామంలో దంటావా శీనణ్ణ అన్నారు. 

శీనప్ప బెట్టుసరికి “జెను” అనడానికి అహం అడ్డం వచ్చింది. 'కారమని 
అంటున్నారా, నాకేమో ఒకచుక్క బెల్లం ఎక్కువనే అనిపిస్తుంది అంటూ - నడుములోని 
మిరపకాయలనుతీసి కొరికి తిన్నాడు. ఐతాళులదృష్టిలో శీనమయ్య గెలిచాడు. కాని 
ఆడవారిదృష్టిలో వాడు పచ్చిదొంగ అనిపించుకొన్నాడు. 

ఆనాడు అంతా చక్కగా కుదిరిందని వంట వైనంగా వున్నదని కారం తగ్గిస్తే 
సత్య చాల మంచివంట చెయ్యగలదని ఐతాళులు వర్ణించారు. ఆవిధంగా ఒక్కొక్కనాడు 
వంట పని సత్యభామపాలికే పడేది. 

సత్యభామ పెండ్లి అయినాక సంవత్సరం ఎట్లా గడిచిందో, పుట్టింటినుండి తల 
తగ్గించుకొనివచ్చిన సత్యభామ పారోతి భుజాలకుకూడ అందేది కాదు - ఇప్పుడు ఆరునెలల్లో 
తలవాకిలి ద్వారబంధనానికి తల తగిలేంతమనిషైంది. మూడు నెలలకు కార్యం, తరువాత 
సంవత్సరం లోగా సీమంతం ముచ్చట తీరింది. సత్యభామ ప్రసూతికి పడుమున్నూరు 
వెళ్లింది. ఇంట్లో పారోతికి అన్నీ చింతలే. సత్యభామ గురించి బెంగ. “మగబిడ్లో ఆడదో, 
కాన్సు సాధారణమో, కష్టసాధ్యమో” అని. సరసోతికి కాని, పారోతికి కాని ఇంట్లో కొత్తదీపం 
వెలగాలి, వంశం నిలవాలి అని చాల వుత్సాహం వుంది. “మగవాడే పుట్టాలి” అని 
హనుమంతునికి మొక్కుకొన్నారు. గుగ్గిళ్లు, పంచకజ్ఞాయం (బెండు, బత్తాసు, పప్పులు, 
మొరమొరాలు, కాజాలు) చేయించుతానని, ఆణెగుడ్డ గణపతికికూడ భోగం పెట్టిస్తామని 
మొక్కుకున్నారు. 

సత్యభామ సంగతి తెలుసుకోడానికి పడుమున్నూరికి రెణ్నాళ్ళ కొకన్ని పంపేవారు 
ఐతాళులు. ఎండకాలంలో పుడ్తే పిల్లవానికి వుక్కపోస్తుందని, ఎల్లాంటి నక్షత్రంలో పుడ్తాడో 
అని అన్నీ బెంగలే. ఆ ఆత్రంలో మామగారింట్లో మకాం పెట్టాలంటే సంకోచం బొత్తిగా 
లేకపోయేది ఐతాళులకు. కాని పౌరోహిత్యం, ఇండ్లనుండి పిలుపు వీటివల్ల పనికి తీరికేలేదు. 

వారు మడిగట్లలో తిరుగనీ, శిష్యులను కూర్చొనబెట్టి గణహోమం చేస్తుండనీ, 
సర్వావస్థలలోను కుమారసంభవమే ధ్యానించేవారు. పగలంతా పంచాంగం లెక్నించుకుంటూ 


64 మరల సేద్యానికి 


ఒకసారి ధనలాభం, ఒకసారి తండ్రిమాట వినడు, మరొకసారి మరొక్కటి అని లెక్కపెడుతూ 
శిశువు జననానికి నక్షత్రాలను లంకెపెడ్తూ వుండేవారు. 

వారి గణితం తొందరగా ఫలించలేదు. తుదకు 'పారోతీ, నీ పాడులెక్కలవల్ల 
నామతిపోతున్నది. నన్నడిగితే దానికి ఎనిమిదే నెలలు” అన్నారు. “అరే, అన్నకు లెక్కలు 
మృగ్యం - శోభనకార్యం లెక్కించకుండా మాట్లాడుతాడే?” అన్నది సరసోతి. ఇక పదిరోజుల్లో 
కాన్సు అని తేల్చేసింది. ఈ తర్మవితర్మాలు చేస్తూ ఒక మధ్యాహ్నం ఏటిగట్టుకు ముగ్గురూ 
చేరారు. మడికి ఒండ్రుమట్టిని చేర్చాలి. నదిలోదిగి బురదను ఒద్దుకువేసి, ఆరిన తరువాత 
పొలానికి మొయ్యాలి. ఈపనిని గుత్తకిచ్చి పనివారితో చేయిస్తే లాభంలేదని వారే 
బయలుదేరారు. 

నదినడుమ ఒక నావను నిలిపారు. ఒక గండ్లగంపను కట్టారు. ముగ్గురూ 
బురదనోర్చి గీకిగీకి జల్లనింపి నావలో పడవేయాలి. ఆపని సంతోషప్రదం కాదు- 
సులభంగాదు. ముఖం, వళ్లు అంతా బురదే. పైపైన బురదదొరికితే పరవాలేదు. లేకుంటే 
నీటిలో మునిగిమట్టిని తీయాలంటే గుక్కపట్టుకొని, ఊపిరిబిగించి పనిచెయ్యాలి. అక్కడక్కడ 
ఉప్పునీళ్ళు, అందులో కండ్లు పాడవుతాయి. 

ఒక రూము సాహసానికి, పరిశ్రమకు ఒకనావలో సగమే నింపగలిగారు. దూరపు 
కట్టనించే 'ఐతాళులూ ఐతాళులూ” అంటూ ఎవరో పిలిచారు. నీళ్ళపైకి వచ్చి 'ఎవరిదా 
కేక?” అనిమాత్రం అనగలిగారు. వారినే రమ్మన్నారు. తాము నావ చివరను పట్టుకొన్నారని 
బురదపనిలో వున్నారని గచ్చపొదలవల్ల ఎంతగా కేకపెట్టినా వినబడవని మరింత 
కేకలుపెట్టి చెప్పారు. 

వీరి ధ్వనిమాత్రం దూరంవరకు వెళ్ళింది. వెదకుకుంటూవస్తున్న ఆ మనిషి ఈ 
ధ్వని వైపే వెళ్లాడు. ఐతాళులు 'కౌపీనాలంకృతులు” గా మాత్రం బురదంటించుకొని 
వున్నారు. నావయొక్క వెనుకభాగంలోనే నిలబడ్డారు. సరసోతి, పారోతి పనికి 
తోడ్చడుతున్నారు. అప్పుడు ఇరవైఏళ్ళ యువకుడు అగుపించాడు. “ఓ ఐతాళులూ, 
రామైతాళులూ” అని బిగ్గరగా పిలచినాడు. వారే “ఓ” అన్నారు. అతడు అటు ఇటు, 
నోరుతెరచి చూచాడు. కాని ఐతాళులు అతన్ని గుర్తుపట్టేది ఏమంత కష్టం? వెంటనే 
“అరే మా బావగారు వేంచేశారే - మావేషం చూచి పోల్చుకోలేదు కాబోలు, వస్తా... 
ఆగండి” అని నీళ్లల్లోపడి, శరీరం రుద్దికడుగుకొని నావపైకి వచ్చారు. అక్కడినుంచి 
'సత్య....ఏమంట.....?” అని ప్రశ్నించారు. 

కాని వచ్చినవాడు ఐతాళులను పోల్చుకొనేబదులు అతని వేషాన్ని పోల్చుకుంటూ 
నిలబడ్డాడు. అతడుకూడ వ్యవసాయంతో నలిగినవాడే. ఉన్నపొలాలు కట్టుగుత్తకిచ్చి 
సుఖంగా పెరిగిన కుటుంబం. అందుకే తన బావమరది వ్యవసాయంఅంతా చిత్రంగానే 
తోచింది. అందులో ఈ బురదపనికూడ వారే చేసేది సవ్యమనిపించలేదు. అంత గట్టి, 


శివరామ్‌ కారంత్‌ 65 


గొప్ప ఆసామికేమి ఈ ఖర్మ. అందులో భార్య, చెల్లెలుకూడ నిర్దాక్షిణ్యంగా నడుం 
వంచుతున్నారు పనికి. తన చెల్లెలికీ ఇంతేనేమోననే బెంగ తగిలింది. 

అతని తలలో అల్లాంటి యోచన బయలుదేరేటప్పుడే ఐతాళులు, ఆడవాళ్లు నావనెక్కి 
నదిఒడ్డు చేరారు. బావా, ఇంటికే వెడదామా?” అని ఆగంతుకుణ్ని ప్రశ్నించారు ఐతాళులు, 
అప్పుడు మళ్ళీ సత్య సంగతి (ప్రశ్నిస్తే బావ సత్యకు మగపిల్లవాడు” అని సంతోషంగా 
వార్త నందించాడు. నక్షత్రం, యోగం అన్నీ దారిలోనే లెక్కవేశారు ఐతాళులు. సరసోతి 
“అన్నీ తరువాత లే అన్నా. వచ్చినవాళ్లకు గంగోదకం పట్టరాదా, ఆ నావ వుంటే వుండనీ. 
రాత్రి వెన్నెట్లో చూద్దాము లే” అన్నది. 

తమకుముందు బావ నడుస్తుంటే ఐతాళులు చక్కగా ఇంటిదారే పట్టారు. భార్య, 
చెల్లెలుకూడ తమవెంటనే వెళ్లారు. ఇల్లు చేరగానే చుట్టం ఎదుట తమ వేషంపట్ల తామే 
కొంత సిగ్గుపడ్డారు ఐతాళులు. “బావా నీవు అక్కడ మీదను ముచ్చిగకు (ఊయలపీటవంటి 
పలక) తగిలించిన రంగుచాపను విప్పి కూర్చో. నేను అంతలో శుభ్రంగా ఒక మునక 
వేసి వస్తాను. ఇక వేషం మార్చాలి అన్నారు ఐతాళులు. బావగారు అరుగుమీద ఒక 
స్తంభం చేరువగా కూర్చొన్నారు. అతని కనుచూపుమేరతో రంగూ కనబడలేదు, రంగుచాపా 
కనబడలేదు. అందుకే నేలపై కూర్చొన్నారు. 

సరసోతి అందరికంటె ముందే చెరువుకువెళ్ళి స్నానంచేసి వచ్చింది. “చాప 
దొరకలేదా? అని గదిలోని రంగుచాపను చావడిలో పెట్టి అతన్ని “త్వరగా భోంచెయ్యాలి” 
అని చెప్పి సిద్ధపరచింది. ఐతాళులు స్నానంచేసి ఆరినపంచ, ఉత్తరీయం తీసుకొని 
నస్యంబుర్రను బయట పెట్టారు. ఒకచిటికె పీల్చి “బావగారికి అభ్యాసం లేదేమో” అని 
అన్నారు. తాను మళ్ళీపీల్చి ఆ పింగాణీ నస్యండబ్బీని వర్ణించారు. పింగాణీది. వూళ్ళకు 
వెళ్ళడానికి పనికి వచ్చేది. అందంగా వుంది. దానిమెడకు వెండిపొన్ను బిరడాకు కిరీటం, 
డబ్బీ పెద్దది గనుక చాపకు అలంకారంగా వుంది. 

“ఏమి, కాన్పు కష్టంగా అయిందా? శిశువు ఎట్లున్నది?” అని ఐతాళులు 
ఎన్నోవిధాలుగా అడిగేలోపుగా, సరసోతి కాళ్ళకు నీళ్లుతెచ్చి, ఒకపాత్రలో కలిపిన మజ్జిగ, 
పళ్ళింలో సీమంతానికి చేయగా మిగిలిన అప్పడాలు, వడియాలు తెచ్చి పెట్టింది. ఆమెవెంట 
ఆత్రంగా పారోతీకూడ వచ్చింది. శిశువు నాన్నలాగా? అమ్మలాగా?” అని అడిగింది. 
“ఇప్పుడేం తెలుస్తుంది? ఎర్రగా చిన్న పిసరులాగ వుండీని అన్నాడు ఐతాళులు. 

“ఎప్పటికీ వుండటానికి వీల్లేదు. దానిని చూచినప్పుడే భారీగా వున్నది. తొలిచూలు. 
బలహీనంగా వుండటానికి వీల్లేదు? అన్నది సరసోతి. 

“శిశువు ఎర్రగా బుర్రగా దొడ్డుగా వుంది. తలనిండ వెండ్రుకలు, రూపం ఎవరిదో 
గుర్తుకు రాదు. మా చెల్లెదేనేమో” అన్నాడు బావ. సరే అప్పళాలు, వడియాలు నములుతూ 
పరస్పర పరాచికాలకు మొదలుపెట్టాడు. ఒకనిమిషానికే పారోతికి మనస్సునొచ్చి లోనికి 


66 మరల సేద్యానికి 


వెళ్లింది. “అయ్యో నా కడుపున ఒకకాయ వ్రాయలేదే” అని చీకట్లో కూర్చుని ఏడ్చింది. 
“సరే ఏమైనా సరే, రేపు హనుమంతునికి పండ్లు, కాబ్బిరకాయ నైవేద్యం పెట్టేది మరువరాదు” 
అనుకొని తిరిగి వెలుపలికి వచ్చింది. పాపం సత్యభామ కాన్సు కష్టమైందో ఏమో: నేను 
అడుగనేలేదు అనుకొని మరొకమారువచ్చి “సత్యభామ కాన్సు బాగా జరిగిందా?” అని 
అడిగింది, “అయ్యేఉంటుంది” అన్నాడు ఆజాణ. ఆడవాళ్ళ (ప్రశ్నలవర్నానికి జవాబు 
ఇయ్యగలడా? ఊహతో ఏమో అనేసినాడు. 

సాయంత్రంకాగానే “నాన్న రాత్రికే వాపసు రమ్మన్నారు. అక్కడ రాత్రి తోడు 
ఎవరూలేరు. నేను వెళ్లాను? అన్నాడు బావమరది. ఐతాళులు వదిల్తేగా? 'బావగారిది 
మంచి వ్యవహారమే: శుభసమాచారం తెచ్చినవారి నోరు తీపి తినిపించకుండ పంపుతామా? 
ఖాలీగా వెడ్డారా? నేనూ రేపు వుదయం బయలుదేరుతాను. ఇప్పుడెందుకు గడబిడ?” 
అన్నారు ఐతాళులు. 

“లేదు, తప్పకుండా వెళ్ళాలి, లేకుంటే నిర్వాకమేలేదు” అన్నాడు బావమరది. 

“ప్రసూతిసమయంలో మగవారికేమి దిబ్బపనీ లేదు” అన్నారు ఐతాళులు. 

అంతకుమించి బావ మాట్లాడటానికి సాహసించలేదు. ఏమీతోచక రాత్రి వుండాల్సి 
వచ్చింది. పారోతి శీనమయ్యరు ఇంటికి పరుగునపోయి ఒకముంత కందిపప్పు బదులు 
తెచ్చింది. రాత్రి భోజనానికి పప్పుచారుతోబాటు చేమకూర ఆవిరిభక్ష్యం తయారుచేసింది, 
అటుకులపాయసం సులభమని దానినే వండింది. అప్పడాలు వడియాలు వేయించడం 
మరవలేదు. అన్నీ ఘమఘుమ తయారుచేసింది. ఐతాళులు తిండి ఎన్నికలో నిపుణులు. 
వారుకూడ అటుకులపాయసం ఏలక్కులు గీలక్కులుపడి సొగసుగావుందని మెచ్చుకున్నారు. 
బావ దాక్షిణ్యమూర్తి, వూరకే తప్పులెందుకు పడతాడు. అతడూ “బాగుంది” అన్నాడు. 
“ఇది శరీరానికి చాలా మంచిది, పుష్టి అంటూ పారోతి బాగా వడ్డించింది. ఆ పిండివంట, 
పాయసం అన్నం నింపుకొని బావకూడ సాయంకాలం బురదనింపిన నావలాగు చలనంలేక 
కూర్చున్నాడు. భోంచేసి చాపమీద కూర్చున్నాడు. ఎదురుగా పళ్ళెంలో ముంతమామిడిపప్పు 
కాల్చిపెట్టినారు. మంచి బెల్లంముద్ద వున్నది తోడుగా, తలగడకు చేరబడితే చాలునని 
చుట్టం అనుకుంటున్నవేళకు కందిపప్పు అప్పుతెచ్చారని భార్యవల్ల తెలుసుకొని 
శీనమయ్యకూడ అక్కడికే వచ్చాడు. హో పడుమున్నూరు బంధువులా బాగయింది” 
అని అన్నాడు. 

ఐతాళులు 'శీన, మన సత్య మగపిల్లవాన్ని కనింది. నాకు పిల్లవాడో, పిల్లనో 
అనే సందేహం వుండె. నరసింహస్వామి కటాక్షంవలన మగవాడే పుట్టాడు” అన్నారు. 

'అల్లాగని మీరే అన్నారే: ఆరోజు....? ఆమె జాతకంలో ముగ్గురు మగపిల్లల 
యోగం వుందని చెప్తుంటిరిగా. జాతకంలో వ్రాసివుంటే మగవాడు ఆడపిల్ల అవుతుందా?” 
అన్నాడు శీనమయ్య. శీనమయ్యదగ్గరకు తాంబూలంతట్ట వచ్చింది. అతడు మొదట 


శివరామ్‌ కారంత్‌ 67 


ముంత మామిడి విత్తనాలను అంతా ద్వంసంచేసి 'పడుమున్నూరువారు ముంతమామిడి 
గింజలు ముట్టరేమో” అనుకుంటూ 'బెనులేండి, అది చాల వేడిచేస్తుంది. అంటూ 
తాంబూలం వేసుకున్నాడు. నోటిలోకి పొగాకుముక్కలు వేసుకొని అస్పష్టంగా “ఎలాగైనా 
ఐతాళులకు సంతానం కలిగింది” అన్నాడు చురుకుగా. చుట్టం సగం నిద్రపట్టినా బెల్లంముక్క 
నోట్లో వేసుకొని నవ్వినాడు. ఐతాళులు తోచకుండా వూరుకున్నారు. “పిల్లలు ఇంట్లో 
తిరుగులాడకుండా వుంటే ఏమీ అందంగా వుండదు కదండీ. పిండం అవీకూడా కుమాళ్ళే 
కదండి నెరవేర్చాలి” అని అన్నాడు శీనయ్య. 

ఐతాళులు “బావకు నిద్రపట్టిందేమో, ఈ వసారాలో చల్లగాలిలో పడుకోండి. 
కొత్త గట్టి తాటాకులదిండు. తలకింద పెట్టుకొంటూనే బాగా మొద్దునిద్ర వస్తుంది” అని 
ఉపచారం చెప్పి తామే అల్లినచాప, తలగడ అతనికి ఇచ్చి దానిమీద ఒక జముఖానా 
పరిచారు. బావగారికి పడుకొన్నదే గుర్తు, నిద్రపట్టింది. 

ఐతాళులు శీనమయ్యరు ఎదురుబదురుగా కూచొని గప్పాలు ప్రారంభించారు. 
పొన్న నూనె గుడ్డిదీపం మినుకుమినుకుమంటూంది. “ఈ దీపానికి నూనెకూడ లేదా?” 
అని ఐతాళులు అన్నారు. 

“పాలు పారినట్లు వెన్నాలవుంది. దీపం ఆర్పండి. ఏ దిబ్బకు అది?” అన్నాడు 
శీనమయ్య. ఆపని ముగించుకొని ఐతాళులు తమ వియ్యంకులను పొగడడం 
ప్రారంభించారు. 

శీనప్ప మాటలలో ఎంతో పొద్దుగడిపి 'పొద్దుపోయింది-కళ్లు మూసుకొస్తున్నవి. 
వెడతాను అన్నాడు. అప్పటికే నదిగట్టునుండి పారోతి, సరసోతి వచ్చి చెరువులో ఐదారు 
స్నానాలు చేసివచ్చారు. 

శీనప్ప “ఎవరు? సరసోతమ్మ ఈ చీకట్లోనా మీరు నీళ్లుతోడడంి అని అడిగినాడు. 

“లేదు, శీనప్ప బంధువు వచ్చినగడబిడలో బురదతోడిన నావను అట్లే 
వదలాముగదా! ఆ చేపల గోవిందుడు నావ వెంటనే కావాలన్నాడు. దాన్ని కడిగించి 
వచ్చాము-అంతే. స్నానం లేకుంటే తప్పుతుందా?” అన్నది సరసోతి. 

శీనప్ప తన ఇంటికష్టాలను చెప్పుకొనివచ్చాడు. వెళ్ళేప్పుడు కొంత నస్యం సేవించి, 
“ఏమండీ నిద్రపట్టలేదా?” అంటూ మరొక్క చిటికెడు ఇప్పించుకొన్నాడు. ఐతాళులు 
నడుములోంచి తమ వెండిబు(్రను తీశారు. 'మంచికారం అండి మీలాగు పేటలో దుకాణం 
నస్యంవాండ్లు చెయ్యరంది? ఎందుకో?” అన్నాడు. 

“పేటవాళ్లు పొడి చేస్తారు. కాని నస, జిగి వుండాలని సున్నం వెన్న చేర్చి 
పాడుచేస్తారు. ఎనిమిదినాళ్లు పీల్చితే పాడవుతుంది" అన్నారు ఐతాళులు. 

శీనప్ప తన ఇంటివద్ద మరొకసారి నస్యం వేసుకుంటూ ఈ (బ్రాహ్మణుడు బిల్వపు 
బుర్రవదిలి వెండి నశ్యంబుర్ర వాడడం ఎప్పుడో అంటూ పడుకొని తన కలలో ఎవరో 
తన నస్యంబుర్ర, వెండిది దొంగిలించినట్లు చూచాడు. 


68 మరల సేద్యానికి 


బావగారు పడుకొని లేచినప్పుడు తెల్లవారింది. ఇంటికివచ్చి వెళ్లేవారికి ఫలహారం 
లేకుంటే ఎల్లాగు? ఆ రోజుల్లో కాఫీ పట్టింపులు లేవు. పారోతి అటుకులు వేయించి, 
పెసరగంజి చేసి చుట్టందగ్గర వుంచింది. 

ఐతాళులు తొందరగ స్నానం, పూజ ముగించుకొని కొన్నిపనులు శీనప్పకు 
అప్పజెప్పి, తానుకూడ బావ ప్రక్కన ఉపాహారానికి కూర్చున్నారు. తరువాత “బావా, 
పొట్టనిండింది. భయంలేదు, వెడదాము. సత్యనుచూచి నెలయింది. పొలం కాపులు 
చాలమంది వున్నారు. పనులు వాళ్లే చూసుకుంటారు. కాని కావలి తప్పదు. కన్నుమరుగైతే 
పనిచేటు అవుతుంది. పొద్దు పుచ్చుతారు. పని ముగియదు. అందుకే మేమూ వారివెంట 
పనికి దిగుతాము. మా పని మేమే చక్కగా చేసుకుంటాము. కష్టాన్ని లెక్కచెయ్యము” అని 
తమవెనుకటిదినం అడుసునావ ప్రయాసగురించి ఐతాళులు వర్ణించారు. 

“బావగారికి ఎన్నికాళ్లు సేద్యం? అన్నారు ఐతాళులు. 

“మా నాన్నకు అంతా చూచుకొనే తీరిక, ఓపిక లేదు. వాతంబాధ. వచ్చినంత 
రానీ అని అంతా కట్టుగుత్తకే ఇచ్చేశారు. పాలికాపులే చూసుకుంటారు” అన్నాడు బావ. 

“అయితే ఇంట్లోనే కాలక్షేపం ఎల్లా చేస్తారు? నువ్వేమీ నాన్నకు సాయంగా దున్నడం, 
విత్తనం పనులు చేయించరాదా - భూమి పదును ఎక్కువచేస్తే మంచిదే.” 

“నాకేమో కరణీకం చాల ఇష్టం.” 

ఇతే మీకు కరణీకం మిసలు మిరాశీ వుందా?” 

'లేదండీ. కానీ మా చుట్టాలలో ఒకరు మాకు 500 గుత్తకు ఇస్తామన్నారు. అది 
మాదే. మరేమి?” 

ఐతే కరణీకం అంటే మంచిపనే. మర్యాదకు మర్యాద. ఫాయిదాకు ఫాయిదా 
సరే, ఒక కరణీకం చేసుకొని మీ వూరి పడమటిస్థలం లోపల వేసుకో. ఈరోజు కాకపోతే 
యాభైఏళ్లకయినా మంచి వెల సంపాదించవచ్చు.” 

ఈలాగు ఎంతో సంసారం జాగ్రత్తలు, చురుకుదనం చమత్మారంకథలు, ఉపదేశాలు 
చేస్తూ పడుమున్నూరు చేరుకున్నారు. ఐతాళులు మామగారిగడప తొక్కేరో ఏదో 
కుమారకంరీరవుడు వెక్కివెక్కి ఏడ్చాడు. “ఏమయ్యా బిడ్డ, ఎందుకేడుస్తున్నాడు? ఒంట్లో 
కులాసాయే గదా” అనడిగారు ఐతాళులు. వీరిలాగే బయటినుండి వచ్చేబావకు ఏమి 
తెలుసు? 

ఐతాళులకు మామ మాదప్పగారు ఘనంగా స్వాగతం చెప్పారు, చాల వుత్సాహంతో 
తమ మనుమని జన్మవార్తను చెప్పారు. అప్పుడే స్నానంచేయించి చాకలిది పిల్లవాణ్ని 
చేతులపైన ఎత్తుకొని వస్తుండినది. ఏమి మొహమాటంలేకుండ సలసల కాగేనీళ్ళల్లోకి 
కషాయం కలిపి శిశువుకు స్నానంచేయించి మరింత ఏద్పించిందేమో? “'స్నానమేనా? 


శివరామ్‌ కారంత్‌ 69 


దానికా ఇంతి అని సమాధానపడ్డారు ఐతాళులు. 'ఐతాళులూ శిశువు మీలాగా? మా 
సత్యలాగా? చెప్పండి” అన్నారు మాదప్పగారు. 

“చూస్తే సత్యలాగే వున్నట్లుంది” అన్నారు. 

కళ్లు సరిగ్గా మీవేనండి” అన్నది అత్తగారు. 


ఫో ఫో ఫో ఫం 
లం కన లం లం 


ఐతాళులు పిల్లవాని ముఖంచూచి ఆనందంతో హసన్ముఖులయారు. పిల్లవానికి 
నామకరణ మహోత్సవం అయింది. నక్షత్రం, యోగం లెక్కించి పిల్లవానికి “లక్ష్మీనారాయణ” 
అని పేరుపెట్టారు. ఆ నామకరణంతోబాటు ఆ పేరు లచ్చ అని మారినా లక్ష్మీ నారాయణ 
అని జాతకంలోమాత్రం వ్రాసేశారు. 

కన్న నెలకే ఆమెను, పిల్లవాణ్ని తెద్దామని ఐతాళుల ఆశ. పిలిపిద్దామనుకున్నారు. 
పుత్రవాత్సల్యం ఐతాళుల గుండెలో ఆషాఢం సముద్రం పోటులాగా వచ్చింది. సరసోతి 
కలుగజేసుకుని “అన్నా ఊరంతా ఒకదారిపడితే, గుడ్డి ఊడుతోక ఒకదారి పట్టిందట 
అన్నట్లు.... మొదటి మూడుమాసాలు బయటికి రావద్దు - తొలిచూలు జాగ్రత్తలుంటాయి, 
మంచి ముహూర్తాలే వెదికావు. వానకారులోనా శిశువురాక, జడివానల్లో ఊరిమార్చు 
వద్దు? అన్నది. 

“సరే తరువాత ఆషాఢంలో తేవచ్చునా?” 

“ఆషాఢం, శ్రావణం రెండూ ఒకటే సమం-గడువనీ, వానబెడద పోనీ, కోతలు 
కానీ. నన్నడిగితే నవరాత్రి పాడ్యమికి పిలిపించు. తప్పదు” అన్నది. ఆమె తీర్మానానికి 
ఒడంబడక తప్పలేదు ఐతాళులకు. 

ఐతాళులు “సత్యావిరహం”లో వానకారు మూడుమాసాలు ఎలా గడిపేరో 
భగవంతునికే తెలుసు. నవరాత్రి పాద్యమికి పక్షంముందుగానే “ఉయ్యాల ఎక్కడ వెయ్యాలి? 
పనసచెక్కలతొట్టి చేయించి పడసాలలోనే మంచిదొకటి వుండవద్దా? అనే చింతలో 
స్తంభాలకు తడికలుబిగించి దానిలో ఎనిమిది దినాలు ఒక వడ్లవానిపనితనం వున్న 
అందాల బచ్చెన వుయ్యాల తయారు చేయించి పెట్టారు. సరసోతికూడ “అన్నా మంచి 
బరువైనదే, దీన్ని గొప్పరథంలోపెట్టి లాగితేనేగాని లేవదు” అని పొగడింది. కోటీశ్వరులు 
చేసినంత పనితనపు వుయ్యాల చేయించాడని మెచ్చుకుంది. కాని సరసోతి వర్లవానికి 
మళ్ళీ పలకలపైన సూర్యుడు, చంద్రుడు మొదలైన చిత్రాలు చెక్కమని పురమాయించింది. 
వాడు మరొక రెండు రోజులలో ఆ చిన్నపని ముగించాడు. 

ఇంటికివచ్చిన వడ్ల హనుమాచారి ముసలివాడు. పనిలో బొడ్రాయి వంటివాడే 
కాని నాలుకమాత్రం పులికంటే పదునే. ఎనిమిది పదినాళ్ళ వుయ్యాలపని ముగిసాక 
“ఐతాళులూ మీ ఇంటిధాన్యం దాచుకోవడానికి తగిన పిటారీ వుండాలండీ మీకు. 


70 మరల సేద్యానికి 


పిటారీలేకపోతే పడసాలకు అందమే లేదు. చూడండి-మీ ఇంటివెనుక మంచి 
పనసచెట్టున్నది - దానికి గంట్లున్నవి. అవి ఇంటికలపలకు పనికిరాదు. శుభ్రంగా పిటారి 
చేసిస్తాను' అన్నాడు. ఐతాళులు వల్లె యన్నారు. 

రాత్రి భోజనాలప్పుడు, సరసోతి అన్నను గద్దించింది. “హనుమనిమాట విని 
పనస చెట్టుకు గొడ్డలి పెట్టించబోకు. ఏమిలేకున్న యాభైకాయలు దిగేచెట్టునా 
పోగొట్టుకొనడం: తియ్యని పనసకాయలు చాలత్రేస్టమైనవి. వానికేమి పెట్టెల నెపంతో 
రెండునెలల తిండి, కూలిగింజలమార్గం వెదుకుకొన్నాడు. జాగ్రత్త: అన్నది. 

ఆమె మాట (ప్రకారమే ఐతాళులు నడపవలసివచ్చింది. కాని నేను వాణ్ని రేపు 
ప్రొద్దున్నే రమ్మన్నానే, అందాజు చేద్దాం అన్నానే: అని గొణిగారు. 

“అందాజువద్దు-గిందాజువద్దు. వాడిమాటకు హూం అనడమూ వద్దు. నీవు 
దినంచూచి, సత్యను ఎప్పుడు పంపాలో వాళ్ళవూరికి వెళ్ళీ చెప్పిరా, నేను హనుమాచారివస్తే 
వెనుకకు పంపుతాను” అన్నది సరసోతి. 

సరసోతి వుపదేశం ఫలించింది. ఐతాళులు హనుమాచారి నోటినుండి 
తప్పించుకొనే మార్గంలో, తెల్లవారురూముననే అత్తగారింటికి తరలివెళ్ళారు. హనుమాచారి 
దగ్గుతూ వచ్చాడు. “ఏటేటా యాభై పనసపళ్లు, కాయలు లభించే చెట్టుకు సున్న చుట్టాలని 
ఎత్తువేశావా? పిటారీ, గిటారీ వద్దు. ఇంటికి తలవాకిలి వేయించినాక పిటారీలు, 
భోషాణాలూను. తలవాకిలి లేనివారికి పిటారీ లెందుకు?” అని వాణ్ని అక్కన్నించి 
వెళ్లగొట్టింది. 


Nu ఎ Nu ఫ్య 
ఎ 5 ఎ BS 
కన లం సన లం 


నవరాత్రి మొదట్లో సత్య, లక్ష్మీనారాయణలు వచ్చారు. అందరూ లక్ష్మీనారాయణను 
చిన్నగా '“లచ్చిడని పిలువసాగారు. పిల్లవాడు ఇంటికివచ్చిన ఏడాదివరకు 'నాన్నలాగా? 
అమ్మలాగా?” అనే వివాదం తీర్మానం కాలేదు. ఒకరొకటంటే మరొక్క్మరు మరొకటి - 
కొందరు అంతా కోదండ ఐతాళులేనండి అని పలికి అందరిమనస్సును శిశువుయొక్క 
తాత వైపు లాగారు. 

సత్యభామ ఇంటికి వచ్చినవేళ మంచిదే. కాకుంటే సరసోతి తల బాదుకుంటూ 
తిరిగి పిలిచినా ఇంటికిరాని కొత్త ఆవు ఎందుకు వస్తుంది ఇంటికి? దేవునిదయవలన 
తన కొడుకుకు పాలకొరత తీరుతుందని ఐతాళులకు విశ్వాసం కలిగింది. చాల 
సంతోషించారు. 

లచ్చనికి పెద్దవాడయ్యేకొలది వుపచారాలకు లోటేలేదు. పారోతి, సరసోతి, తల్లి 
దండ్రి ఎవరికికూడ శిశువును క్రిందదించే ఇష్టం లేదు. మార్చిమార్చి ఎత్తుకొని తిరగాలనే 
వుంది. అతన్ని నిమిషమైన దింపాలని లేదు. ఐతాళుల ప్రీతి కూడ పెల్లుబికింది. లచ్చని 


శివరామ్‌ కారంత్‌ 71 
ఒంటికి గాలి, ఎండ, చలి తగులరాదు. అన్నింటికీ వైద్యశాస్రంచెప్పి నచ్చచెప్పేవారు 


ఐతాళులు. 
పౌరోహిత్యం లేనిరోజుల్లో వారు భార్యతోనే దివానుఖానాలో కూర్చునేవారు. తాము 

ఒక స్తంభంవద్ద, సత్యభామ కొంచెం దూరంగా బాతాఖానీలో పడేవారు. మధ్యన లచ్చన్ని 
చాపమీదవేసి ఆడించుకునేవారు. సత్యభామ లచ్చని పుణ్యమా అని రంగంలోకి వచ్చిందన్నా 
తప్పేమీ లేదు. లచ్చనికి బంగారు మొలత్రాడున్నది. దాన్నిచూచి “మన మతని మొలతాడు 
చూచి ఎవరికైనా కన్ను గుట్టవచ్చు' అని ధీమాతో అనేవారు ఐతాళులు. శీనప్ప దృష్టి 
కూడ దానిపై పడకపోలేదు. ఆలుమగలు కూర్చున్నప్పుడు శీనయ్యవచ్చి వారిని బాగా 
పొగడేసేవాడు, కాని వీపుమరుగున వానిమనస్సుకు ఏమీ సమాధానం లేదు. చూడు - 
ఊరి గురికారుల (ప్రముఖుల) ఇంట్లో వెండిదారమే గతిలేదే. ఈ వైదీకం గొడ్దుకు పుట్టిన 
బండరాతికెందుకు ఈ బంగారుతాడు” అని చాటున పితూరీ పలికేవాడు. 

ఐతాళులే ఒక్కసారి “మా అర్భకుని మొలత్రాడు ఎలా వుందయ్యా' అంటే దాని 
కేమండీ - యోగ్యతకు తగ్గట్టే వుంది అనేవాడు. వెంటనే బంగారం దారం వుంటేనేమి, 
ప్రయోజనం ఏమిటి? ఎల్లప్పుడు వారివైపే కన్నుంచి వుండాలి కదండీ? బిడ్డలపైన 
బంగారం పెట్టి విడచేది మంచిది కాదు’ అని జాగ్రత్త చెప్పేవాడు. 

“ఏమిటి కాబూలీ, కందారీలు వస్తారా’ అనేవారు ఐతాళులు హాస్యంగా. 


8 


ఈ నడుమ శీనప్పగారి రాక ఐతాళులింటికి ఎక్కువైంది. రాగానే లచ్చని క్షేమాదులు, 
తరువాత సత్యభామను పొగడడం. తరువాత తనకున్న వందలకొలది కష్టాల వివరాలు. 
ఇవి వచ్చినప్పుడెల్లా జరిగేపనులు. అతని కష్టాలు ఒకసారిగా రావు. వడ్డీకాసులతోబాటు 
కష్టాలకథలు తెల్పుతాడు. ఈరోజు ఒక కుండెడుబియ్యం దండుగ. సాయంకాలానికి 
రెండు సేర్ల వులవలు లేకుంటే నిర్వాహము లేదు. మరొకరోజు యాభై తాటిమట్టలు, 
లేకుంటే తూమెడు తౌడు అంటూ ఎన్నో అడిగి తీసుకునేవాడు. అన్నింటికి నెపముచెప్పే 
తీసుకొనేవాడు. సాయంత్రం ఐతాళులు వంకాయలు తెచ్చిందిచూసి, సత్యభామవద్దకువెళ్ళీ 
ఈ పనస గింజలు, ఉలువపప్పు, దోసకాయలు విసుగొస్తుందమ్మా - తిన్నది 
వాంతికొస్తుంది” అని వెంటబడి వంకాయ, పెద్దది తీసుకొనివెళ్ళేవాడు. ఎన్నో కథలల్లి 
కార్యం సాధించుకొనేవాడు. 

ఒక సంగతిమాత్రం మెచ్చుకోవలసిందే. ఈ చేతిబదులు వగైరా సరసోతి, పారోతి 
ఇంటలేని సమయం సరిగా చూచుకొనివచ్చి సత్యను పొగడితే తప్పకుండా అడిగింది 
దొరుకుతుందని వానికి తెలుసు. 


72 మరల సేద్యానికి 


కాని శీనప్ప ఐతాళులవద్ద లావాదేవీలుమాత్రం చక్కగా తెలుసుకోలేకున్నాడు. 
ఏమైనా దమ్మిడి, ఏగాని దొరకుతుందేమో కాని అంతకుమించి దొరకేప్రాప్తి లేదు. 
మూడింటికి తక్కువ లేదు - నాల్లింటికి ఎక్కువ లేదు అన్నట్లు ముప్పూట భోంచేస్తున్నాడని 
మాత్రం బోధపడింది. పెండ్లినాడు బాగా డబ్బు గంధూళి (బుక్కాలాగు వుడాయించింది 
చూచి ఒక చిల్లిగవ్వకూడ అప్పుచేయకుండా పోవడంచూచి అతనికి ఆశ్చర్యంకాదా మరి. 
ఈ బ్రామ్మడు ఎక్కడైనా పాతరచేసి వుంచినాడేమో అని యోచనకూడ బయలుదేరింది. 
కాని ఆ దాపరికం అంతా పెండ్లి అయిన సంవత్సరంలోగా ఎగిరిపోయిందిలే అనికూడ 
అనుకున్నాడు. సంవత్సరం అయినాక కూడ వెండిడబ్బీ చూశాక “అవును- మహారాజు 
అతనికి చింత చీకులేదు” అని అనుకున్నాడు. పిల్లవాని బంగారుమొలత్రాడు చూచిన 
తరువాత వాని అనుమానం గట్టిపడింది. ఐతాళులపట్ల గౌరవం ఎక్కువైంది. ఈ 
బడబాపనయ్య ఘటికుడేనయ్యా. పొల్లు దంచేవాడు కాడు. ఒకనాడు తనలోతానే అన్నీ 
లెక్నించాడు. “కోదండ ఐతాళులు చచ్చి, రామ ఐతాళులు పౌరోహిత్యం చేయబట్టి 
ఎన్నాళ్లయింది? ఎన్ని వర్తన ఇండ్లు? ఎంత నగదు? ఎంత బియ్యం? అన్నీ లెక్కించాడు. 
“ఐతే వీడు వెయ్యిని మించినవాడే - అయితే రెండు వందలు బాకీ ఇస్తాడేమో 
అడుగుదామా? వానికేమీ గొడవరాదు అనే తీర్మానానికి వచ్చాడు. అప్పటినుండి ఉప్పు, 
చింతపండు చిల్లర అడిగేది మానేసినాడు. 

ప్రతి మధ్యాహ్నం సరదాగా శీనమయ్య ఐతాళుల ఇంటికివచ్చి మాట్లాడే అలవాటు 
పెట్టుకున్నాడు. సత్య, ఐతాళులు విశ్రాంతిగా కూర్చున్నప్పుడే అతడూ వచ్చేవాడు. వచ్చి 
వూరకుంటాడా? 'మీ భార్య వంట నలపాకమని విన్నాను. మొన్న ఆమె పంపిన ముద్ద 
కాకర కాయి నా జన్మలో తినివుండలేదు. ఉడుపి సంతర్పణలో చేస్తారటగాని పులుసంటే 
మీ ఇంటిదే-మీ ఇల్లాలు నీళ్ళకు తిరుగమోత పెట్టినా చక్కగా వుంటుంది.” అని చాల 
పొగడినాడు. 

ఒక్కొక్కసారి ఐతాళులు చాల సంతోషంగా తన అంతరంగం బయటపెట్టెవారు. 
“శీనా, పారోతికూడ పని బాగా చేస్తున్నది. సరసోతి అందెవేసిన చెయ్యి. వంటేమో చేస్తారు. 
వంటా వార్పులు అయితే చాలు సరసోతికి, హడావిడిగా పనిచేసి వెళ్లుతుంది. పద్ధతి 
లేదు. సత్య అలా కాదు. ఎక్కువ వండి పారవెయ్యదు. చేసిన వంటంతా తినేద్దామని 
వుంటుంది. ఆమె వచ్చిన నాటినుండి నేను ఇంట్లో తీరికగా తింటున్నాను. నాది వైదీకం 
నాలుక, పది ఇండ్లల్లో మృష్టాన్నం తినమరగి పనికిరాని గడ్డితిండి తినబుద్ది కాదు. కాని 
సత్య పాకం మాత్రం విసుగు రానే రాదు’ అని తామూ పొగిడారు. 

“అది నిజం, ఆ రోజే అనుకున్నాను. ఏ దినం ఇది? మీరు సెనగపప్పు పాయసం 
చేయించారే? ఆ రుచి చచ్చేదాకా మరువలేను” అని శీనప్ప మాటలకు మెరుగు దిద్దినాడు. 


శివరామ్‌ కారంత్‌ 73 


ఈ విధంగా సత్యమ్మ స్తోత్రం ఐతాళుల మనఃఫలకంపై ఎట్టి ప్రభావం కలిగిస్తుందో 
శీననికి బోధపడింది. లచ్చన్ననుచూచి తన స్వంతకొడుకులకంటె అల్లారుముద్దుమాటలతో 
లాలించేవాడు. సత్యభామ వంటింటికి వెళ్ళినప్పుడు ఆమె వినాలనే బిగ్గరగా ఎంతో 
గుట్టుగా అయినట్టు 'ఐతాళులూ, పడుమున్నూరులో మీ మామ, బావ ఎవరుగూడ మళ్లకు 
బురద, మట్టి మొయ్యరు. మీరుమాత్రం ఆమెకు పార, గంప ఇవ్వకండి” అని ఉపచారం 
చెప్పాడు. ఐతాళులు గంభీరంగా 'శీన, నేను బొబ్బరుగుండు అనుకోవద్దు-పెద్దఇంటి 
పిల్ల నేమో తేగలను. ఆమెను సంబాళించి చూచుకునేది నాకు రాదనుకున్నావా? అన్నారు. 

సత్యభామ వచ్చిన నాటినుండి వారిమనస్సు కొంత చింతలోనే వుంది. సత్యను 
పారోతికిమల్లె పనికి పంపాలా వద్దా? అని. పెద్దభార్య ఎండకు వరుగు అవుతుంటే 
చిన్నభార్యను చావట్లో పీటవేసి మర్యాదగాచూస్తే ఎల్లాగ? సత్య స్వయంగా సవతి కష్టంచూచి 
ఊరికే వుండజాలక ఒక్కొక్కసారి పొలానికి వెళ్ళేది. ఐతాళులు 'నీళ్ళకు వెళ్ళేవారు వెళ్ళనీ, 
పిల్లవాణ్నిమాత్రం సరిగా ఒకరు చూచుకోండి” అనేవారు. సరసోతి పారోతి విని “సత్యా, 
నీవే పిల్లవాణ్ని చూచుకో-మేము పనిచూచి వస్తాము అని ఆమెను వెనుకకు పంపేవారు. 

ఐతాళులు సత్యతో సల్లాపం చేస్తున్నారు. ఆమెను చూడగానే తానూ యువకుడనే 
భావన పొంగి పొరలుతుంది. ఒక్కొక్కసారి నీళ్ళు తోడటానికి వెళ్ళకుండా, ఇంటి వద్దనే 
ఆమెతో సరసాలాడడానికి వుండి పోవడం కూడ అలవడింది. ఈ పక్షపాతబుద్ది సరసోతికి 
గోచరించింది. గుడ్డలు తెచ్చేటప్పుడు పెద్దదానికి రెండురూపాయల వస్తువైతే. చిన్నదానికి 
ఒక్కరూపాయి ఎక్కువచేసి తెచ్చేవారు. సరసోతి అన్నీ అడిగి అన్నను రెండు చీవాట్లు 
పెట్టినసందర్భాలు లేకపోలేదు. సత్యభామ తల్లిదండ్రుల ఎదుట తానూ ధనవంతుడని 
నిరూపించుకోవాలనే పట్టుదల వున్నందున ఈ ఖేదం ఎక్కువయింది. 

ఏమైనా సరే, ఐతాళుల కొత్తపద్ధతులను ఒప్పుకొనేవాడు శీనమయ్య ఒక్కడే. 
అతనికి లాభమేమి? పెండ్లయి రెండేండ్లు కాలేదు. శీనమయ్యరు అప్పుకుగాను మొండి 
తనం చేసిందీ నిజమే - వారు ఇచ్చిందీ నిజమే. మొదట్లో “శీన, అప్పు అనగా ముప్పురా” 
అన్నారుగాని, అతడు ఐదువందల కారణాలుచెప్పి తనను ఏలాగైనా రక్షించాలని 
ప్రాధేయపడి “మహారాజా, మీకు నమ్మకం చాలకపోతే ఇద్దరిసాక్ష్యం వేయించి, నోటు 
వ్రాసిస్తే చాలుగదా' అన్నమీదట, ఐతాళులు మూడుశాతం వడ్డీ చొప్పున అప్పు ఇవ్వనే 
ఇచ్చారు. 

అప్పు ఇచ్చిన ఆరుమాసాలకు ఒక సంగతి బయటపడింది. ఆకాలంలో 
కోడిగ్రామంలో మిద్దెకు పెంకుపరచినవారు ఎవరూ లేరు. అందరిని కొండగడ్డి ఇళ్ల, 
సముద్రం గాలులకు పెంకు పగులుతుంది అని భయం. కొడుకుకు బంగారుమొలత్రాడు 
ఇవ్వగల రామ ఐతాళులకు ఇంటికి పెంకు కప్పాలనే యోచన లేదు. అలాంటప్పుడు 
శీనప్ప తానొక్కడే పెంకువేయించి గొప్పదనం చూపించాలని ప్రయత్నించాడు. ఐతాళులే 


74 మరల సేద్యానికి 


రెండవ పెళ్లి చేసుకున్నాడే, తానెందుకు అల్లా చేయరాదనే చాపల్యంకూడ కల్గింది. 
అతనిభార్య వాగ్దేవి - పారోతి లాంటి మెతక మనిషి కాదు, సీనప్ప చెవులు పిండగలదు. 
గనుక తన ఆశ మరొక తీవ్రరూపం దాల్చింది. ఇంటిముందు ఉత్తరంగా పెద్దగోడ, 
తలవాకిలి, మంచివరండా చల్లగా వేయించాలని (ప్రబలంగా వాంఛ ఏర్పడింది. గోడలు 
మట్టివే అయిన, కంబాలు, తలుపులు పనస చెక్కవి హనుమాచారితో చెక్కించి పైన 
పెంకులు వేయించాలి. కాని కుమ్మరి పెంకువద్దు. మంగళూరిపెంకు ఎల్లాంటిదైనా పడవలపై 
హంగారకట్టె వారు తెచ్చినవే కొనాలి. పెంకుటిళ్ళు ఒక్క రేవు షావుకార్లవే కావు. చుట్టూ 
అడ్డదిడ్డమైన తాటిచెట్లను కోయిస్తే కావలసినన్ని దంతెలు ఏర్పడుతాయి. 

ఐతాళులవద్ద బుణం వస్తుందనే నమ్మకం కల్లిననాడే సీనయ్య కార్యభారం 
మొదలయింది. తాను, భార్య, కొడుకులు అందరూ ఇంటికి మట్టి మోసినారు. తమ 
పాతింటిముందే పునాది త్రవ్వినారు. మట్టిని సర్ది నేల సమంగా గోడ కట్టిందీ వారే. 
గోడలులేపే పరిస్థితిలో బేలు దారు ఒకణ్నే ఏర్పాటుచేసి చిన్నపనులన్నీ ఇంటివారే 
చూచుకొన్నారు. పెద్దవాకిలి అంటే మాటలా? పనస ద్వారబంధం, తలుపులు దంతెలు 
కావాలి. తాను ఆ పంటలు పండించలేదే. ఎవరివద్ద పనస చెట్లున్నాయి అనే అన్వేషణకూడ 
చేశాడు. ఒకరోజు బారకూరుకు వెళ్ళాడు. అక్కడినుండి మూడుమైళ్ళదూరంలో ఎవరివద్దనో 
ఎన్నో పనసలు దొరకుతాయి అని నమ్మకం కల్లింది. అదేసాయంత్రం ఆవూరు చేరాడు. 
అన్నీ తెలుసుకొన్నాడు. నగదు ఇచ్చేది వానికి ఇష్టంలేదు. కనుక తన ఇంటి పది తాటిచెట్లను 
బదులు ఇస్తానని కరారుచేసి, తనకు తెలిసినవారి పడవలలో కట్టి తాటి మొద్దులను 
అక్కడికి సాగించాడు. మరుదినమే పనసమొద్దులు దొరికాయి. వాటిని అదేవిధంగా ఇల్లు 
చేర్చాడు. 

అన్నీ వైనంగా కుదిరినవి. వడ్లపనికి ఎవరు రావాలి. ఊళ్లో పేరుమోసినవారు 
నాగప్ప, హనుమాచారి ఇద్దరే. హనుమాచారికి బర్రెపని. పాలుపితకడం పని, తీరికలేదు. 
అందుకే యువకుడైన నాగప్ప ఇంటికే అప్పులవాళ్లలాగా తిరిగి సగం కూలి వెంటనే, 
మిగిలింది జ్యేష్ట ఆషాఢాలకు ఇస్తానని ఒప్పుకొని పెద్దవాకిలి తలుపు ద్వారబంధం, పై 
దూలాలు, అడ్డకట్టెలు, దంతెలు, కిటికీలు తయారుచేయించాడు. ఐతాళుల రెండువందలు 
దొరకగానే, హంగారకట్టె రేవుకువెళ్ళి షావుకార్లదర్శనం చేశాడు. రెండువేల మంచి పెంకే 
ఖరీదు చేశాడు. బందరుకు వచ్చివెళ్ళే బెస్తలనుమాట్లాడి ధరలను విచారించి “ఈ 
షావుకార్లందరూ దోపిడీగాళ్లే అని తెలుసుకొని ఎల్లాగో కుదిరించుకొన్నాడు. సగం నగదు, 
సగం ఆరుమాసాల వాయిదాపద్ధతిలో కొన్నాడేమో. రేవు బెస్తవారిని పీడించి పెంకులను 
ఇల్లు చేర్చించాడు. అతని తలవాకిలిపని ముగించేవరకు వూళ్లో పనివారందరూ 
నిద్రాహారాలు లేకుండా పని చేశారు. 


శివరామ్‌ కారంత్‌ 75 


తలుపుకు నగిషీపని చేసేసరికే నాగప్ప ఆచారికి చాలు చాలనిపించింది. “శీనప్పయ్య, 
ఒక్క దయ్యం పట్టినా ఫరవాలేదు. మీ పని తగిలితే వదలడం కష్టం” అన్నాడు నాగప్ప. 
ఊరకే దూలాలు చాలు అంటే వింటాడా? మొసలిముఖం, చిలుకలు, కమలాలు అన్నీ 
పనితనం వుండాలి. కూలి, అవీ ఎక్కువ అంటే, కానీ భయపడవద్దనీ మంచి సాఫీచెట్లు 
తెచ్చానని అది వెన్నలాగు మెత్తగ దిగుతుంది, అన్నీ చెక్కవచ్చునని రంగులుచేర్చి చెప్పాడు. 

ఒకరాత్రి, మిద్దె పెంకులు తండ్రి, కొడుకులు చేరి జాగ్రత్తగా, చేర్చి పరచి తిరుగవేసి 
ఎన్నో సర్హుబాట్లుచేసి ఊరి బయటివరకు నడచి ఎల్లా వుంటుందోచూచి 'రాత్రిరా. ఇది 
గడ్డి మిద్దెగాని, పెంకుమిద్దెగాని ఎల్లా తెలుస్తుందిరా ఛీ, ఛీ అనుకుంటూ తెల్లవారే 
చూడాలని నిశ్చయించుకున్నారు. పడుకొంటే నిద్రపడుతుందా? పళ్లు తోముకొనడానికి 
ముందే ఒకసారి ఏటిగట్టుకువెళ్ళి ఎండపడేవేళవరకు తన ఇంటిని తిలకిస్తూ, తన 
తలవాకిలితీరని తృప్తితో వచ్చాడు. 

“ఇహ గోడపూత మెత్తు అన్నీ అయినాక ఎంత చక్కగా వుంటుందో. పారంపల్లి 
వాస్తేవ (వాసుదేవ) గురికారులబంగ్లా వట్టి అబద్ధం - ఇదే నిజమనిపిస్తుంది అనుకుంటూ 
మురిసిపొయ్యాడు. 

గచ్చుపని అంతా అయ్యాక “కోటి సంతకు వెళ్లివచ్చిన తనకొడుకు నరసింహుడు 
ఒక కొత్తసంగతి చెప్పాడు. “అప్పా! మన పెంకుటిల్లు ఉత్తరం తెక్కటినుంచి, దక్షిణం 
హంగారకట్టి, బండసాలెనుంచి, తూర్పున సాస్తానినుంచి బాగా కనబడ్డదట'” అని 
తెలియజేశాడు. శీనప్ప విని తానొక అశ్వమేధయాగం చేసినవాడిలాగా ఉబ్బిపొయ్యాడు. 

ఒకనాడు ఐతాళులు నదికి తూర్పున పల్లెకు వైదీకం నడిపించాలని వెళ్ళారు. 
సత్యభామపై మమతతో పొద్దు గూకకముందే వచ్చారు. నది దాటడానికి కాలుపెట్టగానే 
తమ సముద్రం ఒద్దులోకూడ కొత్త పెంకులమిద్దె కనబడింది. “ఎవరబ్బా మంచిమేడ ఈ 
సముద్రంఒడ్డున కట్టారని” తెలుసుకోవాలనే ఆత్రంతో ఇంటికి నడిచారు. అగడ్తవద్ద 
నాల్గు పశువులు మేసిందిచూచి వాటినితోలి వెళ్ళగొట్టారు. అన్నీ మరచి వూరికే ఇల్లు 
చేరుకున్నారు. 

దీనితరువాత ఒకనాడు ఎందుకో శీనప్ప గుర్తుకొచ్చాడు. “సత్యా మన శీనమయ్య 
రూపాయలు ఇప్పించుకొని వెళ్ళిననాటినుండి మనింటికే రాలేదు. డబ్బు ముంచుతాడా 
ఏమిటి?” అని సంభాషణ చేస్తున్నారు. అదే క్షణానికే శీనమయ్య ప్రత్యక్షం అయ్యాడు. 
“ఐతాళులూ శీనడు వున్నాడో, లేడో అని అనుమానం రాలేదూ మీకు?” అన్నాడు. సత్య 
కూడ చాతుర్యంతో 'మిమ్ములనుచూస్తూనే అలా అన్నారు లెండి” అన్నది. ఇద్దరూ నవ్వుకొని 
వుపచారంమాటలు చెప్పుకున్నారు. తనభార్య సమయస్స్ఫూర్తికి చాతుర్యానికి చాల 
సంతోషించారు ఐతాళులు. “ఇల్లాంటి భార్య వుంటే, డబ్బు పెట్టె తాళాలు అప్పగించవచ్చు? 
అని విశ్వాసం కుదిరింది. అలాగేమీ చెయ్యలేదు లెండి. 


76 మరల సేద్యానికి 


ఇచ్చట శీననితో ‘దినం నాల్టుసార్లు ఇంటిచుట్టు తిరిగేవాడివి. ఎనిమిదినాళ్లకూ 
దర్శనంలేదంటే, ఏమనాలి?” అన్నారు ఐతాళులు. 

శీనడు తన పురాణం విప్పాడు. 'అలాగంటే చూడండి. మా గృహచ్చిద్రం ఒకటా, 
రెండా - ఇంటిముంగిట్లోవున్న పాతకొట్టం పెరికించి, ఒక తలవాకిలి వుంచాలని శాస్త్రంగా 
మొదలుపెట్టాను. దానికి కారణం ఈ గడ్డివామిలో ఎందుకయ్యా కాపురం. నలుగురు 
కొడుకులు గలవాడివి. వానకాలంలొ ఏమిచేస్తావు అంటూ పీడిస్తున్నారే అని ఏదో చేశాను.” 

“అవునురా ఇప్పుడు జ్ఞాపకం వచ్చింది. మొన్న సంతనుండి వచ్చేరోజు మన 
సముద్రం ఒడ్డున మంచి పెంకుటిల్లు చూశాను. ఎవరయ్యా డబ్బు ఎక్కువై బలిసిన 
వ్యక్తిది అనుకున్నాను. సముద్రం ఒడ్డునుండి దక్షిణంగాలివీస్తే పెంకు పగుల్తుందేమోరా” 
అన్నారు. 

శీనడు సమాధానం చెప్పకుంటే తప్పదు, అప్పు తీసుకొన్నచోట చిక్కు 
విడదీసుకోవాలి. తగిన వుత్తరం తోచలేదు. మాటలప్రస్తావం మార్చి “ఎక్కడండీ, మీ 
లచ్చడు? వాణ్ని చూడకుండా వుండలేను. మిగిలిన కథలు పులివాతపడనీ, పరవాలేదు” 
అన్నాడు. మరొక్కసారి 'ఐతాళులూ ఏమన్నారు. మా పిల్లవాడు నరసింహుణ్ని బెంగుళూరికి 
పంపాలని వుంది. అక్కడ హేర్శెగారు హోటేలు తెరచారటగదా, ఒక వరహా నెలకు చేత 
బెడుతానన్నాడు. అప్పుకూడ తీర్చవచ్చు. నలుగురూ వూళ్లోనేవుండి ఏమి చెయ్యాలి చెప్పండి” 
అన్నాడు. 

“నీకు పిచ్చిరా శీన, నానాజాతుల ఎంగిళ్లుఎత్తి శుభ్రంచేసే పనికా, దేవుడు బ్రాహ్మణ 
జన్మ నివ్వడం? హేర్శెగారు అన్ని విక్రయంచేసినా సరే-ఇంటికి మేడలు కడితే చాలనే 


'ఐతాళులూ, హేర్శెవాళ్ళహొటేలు బెంగుళూరిలోనే పేరుగాంచింది. తిరుపతికి 
వెళ్లిన వాళ్ళంతా అక్కడికివెళ్ళి తిరిగివచ్చి చెప్పారు. బెంగుళూరుసిటీకే గొప్ప హొటేలట. 
చాల మర్యాదటవారికి. (బ్రాహ్మణులే భోంచేస్తారట. అంతే. మీరేచెప్పండి. నాకున్న 
నాల్గుతూముల సేద్యంతో ఏమి జరుగుతుంది. నేను కళ్లుమూశాక, నాల్గుపాళ్ళకు ఒక్కొకరికి 
పుట్టెడు వడ్లు రావే, ఇంట్లోవుంటే పొట్టగడిచేదెట్లా? అన్నీ ఆపద్ధర్మాలే. విశ్వామిత్రుడు 
కరువుకాలంలో కుక్నమాంసం తిన్నాడట. వానికి కాలం ఖర్మం పట్టిందేమో, మీరు అన్నం 
అమ్మితే పాపం అంటారే? అన్నం ఒకటీ, బియ్యం మరొక్కటా? వుష్పుడుబియ్యం అమ్మేవారి 
నేమంటారు? అన్నీ అంట్లేగదా.” 

'శీన, నీ నాలుక ఒక మంగలికత్తిరా. నేను ఏవో మాటల్లో అన్నాను. నీవు 
బెంగుళూరికో, మైసూరికో ఎక్కడికైనా పంపు. మొత్తంమీద వాళ్ళు చక్కగా బతికితే చాలు. 
అదేమీ కాదు. దూరభారంలో రోగం, రొచ్చువస్తే ఎల్లాగని? పసివాళ్ళను ఎవరు చూస్తారు? 


శివరామ్‌ కారంత్‌ 77 


గట్టి వ్యాధేవస్తే, శివమొగ్గవరకే నాల్గునాళ్లు అవుతుందే. ఇంటికి ఎల్లావస్తాడు?” అని 
అన్నాను. 

“అన్నీ బుణానుబంధాలే. అక్కడి నీళ్లు సరిగ్గా వ్రాసిఉంటే వెళ్ళి తాగుతాదు, 
ఇంటిగుంట నీళ్ళే వ్రాసివుంటే ఇవే తాగుతాడు. అక్కడ ఇప్పట్లో రోగాలు బాధలు లేవు. 
మా వాగ్దేవి అన్నకొడుకుకూడ అక్కదే వున్నాడు. అన్నీ చూచుకుంటాడు. అతన్ని అక్కడికి 
పంపేలోగా ఒక జందెప్పోగు వేసి పంపుతాను.” 

“అయితే మీ నరసింహునికి వుపనయనమన్నమాట, కానప్ప, కానీ, నిరుడే 
కావాల్సింది. గురుబలం చాలక మానేసినావుగదా.” 

“అదీకాక, గురుబలంకంటె ధనబలంకూడ తక్కువే. తూముకు మూడు 
రూపాయలంటే, బియ్యంనించి ఏమి వస్తుంది చెప్పండి. సరకారిపన్నుకట్టి మిగిలేదేముంది? 
ఈసారి అయితే మీరు కొంత అనుకూలం కలిగించారు. దానివలన తలదాచుకోవడానికి 
ఇల్లుకూడ అయిందండి. దాంట్లోనే ఒక గణహోమంచేసి, ఉపనయనం చేసేస్తే, మీ 
పెట్టుబడి అనుకొని వాడింత సంపాదించి బుణం తీరుస్తాడు. పోనీ....చాలసేపయింది. 
మిమ్ములను ఆహ్వానించాలనే వచ్చాను. ఊరకే మాట్లాడేశాను. రేపు సోమవారమే 
ఉపనయనం. పన్నెండు గంటలకే భోజనాలన్నీ అయిపోతాయి, నేను తియ్యనిమాటలు 
ఆడేవాణ్ని కాను. అన్నీ మనస్సులోనే వుంటాయి.” 

“అయ్యో, శీన, నీవు మరిస్తే మేళం వాద్యం మరపిస్తుందా, పాటలు విని వస్తానులే.” 

“మీకు నాపైన అంత రాయితీవుంటే చాలండి. అందుకే ఏమో అనుకొని అక్షంతలు 
మరిచిపొయ్యాను. వూరకే పిలచానుకోకండి. మీరంతావచ్చి కార్యం నెరవేరిస్తే పిల్లవాడికి 
బ్రాహ్మణీకం అనుగ్రహించినట్టు.” 

ఈలా పీఠికనుండి మంగళందాకా మాట్లాడినవాడు తొందరగావెళ్ళి మళ్ళీ 
వంటింట్లోదూరి “ఓహో పడుమున్నూరివారా' అంటూ తన వాగ్విలాసాలు చూపించాడు 
కొంచెమే చెప్పాననుకుని అంతా వల్లించాడు. 

అక్కడనుంచి ఇంటికి వెళ్ళేటప్పుడు మైదానం మొదట్లో సరసోతి, పారోతి 
కనిపించారు. 'రేపు సోమవారం అంతా వచ్చేయండి, ఉపనయన లాంఛనం) అని అడుగు 
వేశాడు. సరసోతి “ఉపనయనమా, గృహటప్రవేశమా?” అని అడిగింది. 

“అన్నీ కలిసేనండి. మా గడ్డిగుడిసెకు బొబ్బర్యునిగుడికి (మసీదుకు)- పెంకుపడ్డది” 
అని కదలారు. అందరూ నవ్వారు. సరసోతి, పారోతులకు అతడు వాళ్ళింట్లో అప్పు 
తీసుకొన్నసంగతి తెలియలేదు. 

ఉపనయనం సోమవారం వచ్చింది. “అందరూ త్వరగా లెయ్యండి. శీనుని ఇల్లు 
చేరండి, వియ్యాలవారిలాగు మధ్యాహ్నం భోజనాలు చేసివస్తే బాగుకాదు అని ఇంటి వారికి 
ఐతాళులు ఉత్తర్వు చేశారు. సరసోతి “అందరూ, తొందరగా ఎందుకు వెళ్ళాలి? నువ్వూ, 


78 మరల సేద్యానికి 


సత్య, పిల్లవాడు పదిగంటలకు రావచ్చు. నేను పారోతి త్వరగా వెల్లి తరిగేది, రుబ్బేది, 
తురిమేది పైపనులు చూస్తాము. ఎలాగైనా నీ పెండ్లికి నాల్గునాళ్ళూ వాడూ, వాగ్దేవి 
కావాల్సిన సహాయం చేశారుగా” అన్నది. 

“అలాగే కానీ అన్నారు ఐతాళులు. రెండవభార్య, బాబు, నేను రాజరీవితో 
వచ్చేస్తాము అనుకున్నారు. సరసోతి లేచినమనిషి స్నానంముగించి వెళ్ళింది. పారోతి 
ఆమె వెంట వెళ్లింది. పారోతి మగనితో 'వటువుచేతిలో ఏమైనా పెట్టండి” అన్నది. “నేను 
మొద్దనుకున్నావా” అనే జవాబు వచ్చింది. 

పదిగడియల తరువాత లచ్చడు, భామ, ఐతాళులు వెళ్ళారు. అకృణ్నించి ఫర్షాంగే 
వారిల్లు, కానీ వియ్యాలవారి ఇంటికి వెళ్ళినంతసంబరంగా వెళ్ళారు. పొన్నచెట్లతోపు 
దాటగానే వారి తలవాకిలి, పెంకుటిల్లు కనబడ్డాయి. ఎదురు మళ్ళనుంచి ఆ మామిడి 
తోరణం చాల అందంగా కనబడింది. “ఇంతదగ్గరవున్న ఇంటినే నేను ఇన్నాళ్లుగా చూడలేదే” 
అని ఐతాళులు తికమక పడ్డారు. అలాగే నోరుతెరచి నిలబడ్డారు. “అవును. శీనమయ్యరు 
మంచి తలవాకిలినే పెట్టారండీ. కనబడలేదంటే ఈ చెట్లు కట్టలు అడ్డంకావా?” అన్నది 
సత్యభామ. ఐతాళులు “ఎవరైనా అప్పు ఇస్తే ఏమైనా చెయ్యవచ్చు” అన్నారు. లచ్చణ్ణ “పే, 
పే దగ్గర పోతాను” అని అన్నాడు. అందరూ గంభీరంగా నడిచినారు. తోరణం 
అలంకరించిన తలవాకిలిగుండా ఐతాళులు లోనికివెళ్ళారు. చాల పైసలు చల్లాడులా 
వుంది” అనుకున్నారు. 

ఉపనయనం ముందేవచ్చిన సరసోతీ పారోతీ ఇంటివారితో చేరి పని చేస్తున్నారు. 
స్తీబ్బృందం సత్యభామను చూచింది. అందరూ “పిల్లవాడు ఎంతబాగున్నాడు” అన్నారు. 
పూర్వ కాలం ముత్తైదువలు 'సత్య-ఒకపాట పాడమ్మా” అన్నారు. కొందరు ఆమె బంగారం 
పరీక్షించి 'అక్కడిదెంత? ఇక్కడిదెంత?” అని భాష్యం చేశారు. 

ఐతాళులు మాటవరుసకు “శీన, ఏమైనా పనివుంటే చెప్పరా, సిద్ధం” అన్నారు. 
ఏమీ వద్దు మీరు అక్కడ కొత్తవసారాలో కూర్చొనివుండండి. ఇక్కడున్న యాభైమందికి 
లోపలవాళ్లు చాలరా?” అని శీనడు ప్రత్యుపచారం చేశాడు. ఐతాళులు తలవాకిటి లోపలి 
చావటిలోకివెళ్ళి మోకాళ్ళకు వీపుకు ఒక ధావళి బిగించుకుని కూర్చున్నారు. శీనమయ్య 
చిన్నకొడుకు తాటాకులతో అల్లిన విసనకర్రలను అందించాడు. ఇంకెవరో ఎండలో 
వచ్చినవారికి మిరియాలు, యాలక్కుల పొడివేసిన బెల్లం పానకం తెచ్చిఇచ్చినాడు. ఒకరు 
చాల సంతోషించి 'ఈ వుక్కకు బెల్లంపానకంవంటి సుఖం దేనినుండి లేదు. గురికారుల 
ఇంట్లో గాంభీర్యంగా మంచి చక్కెర, నిమ్మరసం పానకం ఇస్తారుగాని దానినుంచి తృప్తి 
వుండదు. చక్కెర ఏమి చలువా మన్నా? బెల్లం సరిగ్గా చలువనిస్తుంది” అన్నారు. 

వచ్చినవారు శీనమయ్యరు బుద్దిమంతుడు” కుమ్మరిపని వచ్చింటే పెంకులుకూడ 
చేసేసేవారే. ఇవన్నీచేసి ఉపనయనం లెక్కలో తలవాకిలిపనికూడ చేయించేశారు. గృహ 
ప్రవేశంకూడ అందులోనే ఇమిడ్చారు. ఎల్లాగయినా గొప్ప సాహసపరులే” అని పొగిడారు. 


శివరామ్‌ కారంత్‌ 79 


ఇంకొకరు “శీనమయ్య సాహసకృత్యాలు నీకేమి తెలుసు? ఐతాళులపెళ్ళిలో అతని 
యాజమాన్యం చూశారో లేదో. వారి రీవినిచూచి పడుమున్నూరివారు మూడువందల 
ఎడనీరే దాహానికి ఖర్చుచేశారు. బ్రహ్మసభ సుఖంగా దాహం తీర్చుకుంది. ఇంకెవరైనా 
సాధారణవ్యక్తి అయితే వూరకే బెల్లంనీళ్ళతో ముగించేసేవారు. నేనప్పుడే అనుకున్నాను. 
వెయ్యి సర్మారురూకలు తీరువ చెల్లించేవారికికూడ అతని దర్పం రాదు అనుకున్నాను” 
అన్నారు. 

“ఒక కాసు అప్పులేకుండా తలవాకిలి ఎత్తించారంటే నమ్మండి” అని మరొకరన్నారు. 

అప్పుడు ఎల్లాగైన ఐతాళులు మౌనం వహించారు. శీనమయ్య ప్రస్తావం మార్చి 
మరివేరేవూళ్ళ ప్రసక్తి తెచ్చేవారు. వారి దృష్టి అతని తలవాకిలి వసారాల భద్రతను 
గమనిస్తూ వుండింది. ఇంటి తలుపు, ద్వారబంధం, దూలాలన్నీ లెక్కించింది. 

భోజనం అయింది. మంచి సెనగపప్పుతోనే భక్ష్యాలు చేయించిపెట్టారు. 
కావలసినంత, మరింత వడ్డించారు. ఐతాళులు సగం భక్ష్యమే తిని వూరకున్నారు. 
తినటానికి నోరాడలేదు. శీనప్పమయ్యరు వచ్చి “చూడండి, నాల్లు భక్ష్యాలు ఐతాళులుగారి 
ఆకులో వడ్డించండి, ఆయన మా యజమాని” అని శ్రద్దగా చెప్పాడు. నాలుగు భక్ష్యాలు 
వడ్డించి పాలు, నెయ్య గుమ్మరించాడు, ఎంతవేసినా మరొక్కపావు భక్ష్యంమాత్రం తిన్నారు 
ఐతాళులు. 

కోటలోని మహాప్రపంచమే వంటలను, వడ్డనను పొగడిందిగాని ఆశీర్వాదాల 
సమయం వచ్చింది - శీనప్ప కొడుకును తెచ్చి “మా పిల్లవాణ్ని బాగా దీవించండి. జపం, 
హోమం అన్నీ నేర్పించి బెంగుళూరికే పంపాలనుకున్నాను అన్నాడు. వటువు అందరికీ 
వంగివంగి అభివాదనం చేశాడు. ఇరవై ముప్పైమంది బ్రాహ్మణోత్తములు వుల్లాసంగా 
వున్నారు ఇంత సంబరంలోను ఐతాళులు చప్పగా కూర్చోడం శీనమయ్య దృష్టిలో 
పడకపోలేదు. 

ఉపనయనం నుంచి వచ్చాక ఐతాళులకు శీనమయ్య తలవాకిలి చాల సమస్యగ 
బయలుదేరింది. ఆ పెంకులు, చావడి అన్నీ కళ్ళలో మెదులుతున్నవి. శీనమయ్య పులుసు 
విరగాలి. వానిని మించినిల్లు కట్టాలి. అని చాలవాంఛ బయలుదేరింది. శీనయ్య ఇదివరలో 
లాగు కాకున్న కొన్ని మార్లయిన వచ్చిపొయ్యేవాడు. అప్పిచ్చి ఆరు నెలలు మాత్రమే 
అయింది. ఎల్లాగయినా అతనివద్దనుండి అప్పు సొమ్ము రాబట్టవలెనని ఐతాళులకు 
దృఢనిశ్చయం కల్గింది. 

అతడు ఏ విధంగా ఎన్నో కారణాలు చెప్పి అప్పుతీసుకొన్నాడో, అదేరీతిగా ఎన్నో 
నెపములు చెబుతూ తొందర పెట్టి అప్పువసూలు చేయాలని పట్టుపట్టారు. ఎక్కడోవున్న 
తాటిచెట్టు కశ్చనగాడు-ఈవిషయం శీనమయ్యకు చేరవేసింది. అదివిన్న శీనమయ్య 
మరొకరితో “ఈ దరిద్రబ్రాహ్మణుడు నేను తలవాకిలి పెడితే మండిపడి ఏడుస్తాడు. 


80 మరల సేద్యానికి 


వైదీకులంతా అంతే” అన్నాడు. ఈ సంగతిని మరొక తాటిచెట్టు ఐతాళులకు చేరవేసింది. 
ఒకనాడు ఐతాళులు అతికోపంతో “సత్యా చూచానా? పాముకు పాలుపోయించావు. 
అతడన్నాడట నాకు కడుపుమంట అని. వాని అబ్బగ మేడ కట్టజాల ననుకున్నాదేమో:” 
అని తాందవం చేశారు. 

ఈ చెలరేగడం రగడరాద్దాంతాలు విని సరసోతికి, పారోతికి అంతా బోధపడింది. 
సరసోతి సాయంకాలం సత్యభామతో చక్కని మాటల మధ్య అప్పు వివరాలు తెలుసుకుంది. 
అన్న వినేలాగే 'పారోతీ, తోబుట్టు ఏమో తక్కువ అయింది. నిన్నమొన్న వచ్చినభార్య 
గొప్పదయిందే. రోజూ వంటలను మెచ్చుకుని ఉట్టికి, స్వర్గానికి ఎక్కించాడు శీనయ్య. 
అప్పు దొరికిందిగా. తరువాత అల్లానే దింపుతున్నాడు” అని అన్నది. 

ఐతాళులు సరసోతితో వాగ్యుద్దంలో గెలువజాలరు. 'నరే, నా సొమ్ము 
ముంచుతాడనుకోకు. బ్రహ్మదగ్గరకు వెళ్ళినా పట్టుకొని నిలబెట్టి వసూలుచేస్తా ” అన్నారు. 


9 


శీనప్పమయ్యకు, ఐతాళులకు కలహం బలమైనది, వరుసగా ఎన్నో వినికిళ్ళవలన 
మాటలు మానేశారు. “ఎవరెవర్ని ముంచాడో తలవాకిలి అయింది” అని ఐతాళులంటే, 
“కడుపుకు తినకుండా దాచుకుంటున్నాడు ఏమిలాభంి అని శీనయ్య ఎక్కిరిస్తాడు. 
మూజువాణీ అప్పు ఇచ్చింది ఐతాళులను బాధిస్తే ఎలాగైన సూటిగా కోడితిరుణాల 
పున్నానికైనా బుణం తీర్చు. కొడుకు పిడికెళ్ళతో సంపాదిస్తున్నాడు గదా అందుకే అంతగా 
నాట్యాలు చేస్తున్నావుగా' అని అందామని నిశ్చయించుకున్నారు. 

“కోడి” కి పదిమైళ్ళదూరాన కోటీశ్వరం అనే పట్టణం వుంది. అక్కడ 
పంచపాండవులు స్వయంగా వచ్చి కట్టించిన లింగేశ్వరాలయం వుంది. అది పెద్ద దేవళం. 
పెద్ద చెరువు, పెద్ద వుత్సవం జరుగుతుంది. దాన్నే కోడీపున్నమ అంటారు. ఆ దినం 
ఐతాళుల జీవితంలో గొప్పమార్చు తెచ్చేదినం - శీనమయ్య గడువు ఆనాడే. ఇంట్లో 
మరొక్క క్లేశం సంభవించింది. 

ఐతాళుల ఇంట్లో కలత లేర్పడినవి. పారోతికి కడుపున పుట్టిన బాబులేకున్నా 
లచ్చన్నే చాల ప్రీతితో చూస్తుండింది. కాని తానుమాత్రం సునీతి. సత్య సురుచి అనే 
మనోవేదన ఎక్కువైంది. ఐతాళులు ఆమెపట్ల దుష్ప్రవర్తనగాని దుర్భాషలుగాని 
ప్రదర్శించలేదు. కాని సత్యభామపై (ప్రేమను కురిపించి, తనపై అనాదరం చూపుతున్నారనే 
చింత వదలలేదు. పారోతికి బ్రతుకంతా కష్టాలే. ఈ చిల్లరకష్టాలు ఆమెకు లెక్క లేనేలేదు. 

లచ్చడు పెరుగుతున్నాడు. వానికిప్పుడు రెండేండ్లు నిండినవి. ఆ పిల్లవాని 
నవ్వుతో బాటు తనకుకూడ వాడు సద్దతులు తెప్పిస్తాడనే విశ్వాసం, ఆశలుకూడ ఆమెలో 
ఎక్కువైనవి. ఆ పిల్లవాడు వూరక వంటిల్లు, నడిమిల్లు వసారాలతో తృప్తిపడకుండా బయలు, 


శివరామ్‌ కారంత్‌ 81 


సముద్రప్పాయకట్టి, బాడవలఅన్నీ పెద్దమ్మవెంట తిరగాలని హఠం పట్టెవాడు. వంటవేళకు 
పిల్లవాని తొందర తప్పితే చాలని తల్లికూడ అనుకునేది. పెద్దమ్మ వాణ్ని ఎత్తుకొని వెళ్ళితే 
వాడు దారివెంట అంబాలు, కొక్కారొకోలు, కాకాలు అన్ని పిట్టల్లాగు మాట్లాడుతూ, 
అన్నింటినీ పలుకరిస్తూ ఆమెను క్షణం విడవకుండా వెన్నంటేవాడు. తరువాత ఆమెపై 
ఇంత మమకారం కల్లిందిగదా, ఆమెను స్నానానికి, తినడానికి, వండుకోవడానికికూడ 
వదలడు. వానికి అన్నంకూడ పెద్దమ్మ తినిపించాలి. వానికి తనపై ప్రేమ తగ్గిస్తున్నదే 
అని సత్యభామకు పారోతిపై అసూయ పుట్టింది. 

పెద్దమ్మకు మంచినీళ్ళకు తోడుగా ఒకముక్క బెల్లం ఇస్తే లచ్చనికికూడ భాగం 
పెట్టిన పారోతితో సత్యభామ బిడ్డకు పొట్టలో పురుగులు పడితే....వళ్లు చెడిపోతే, అంటూ 
తన అసంతృప్తి తెలిపేది. పిల్లవాణ్ని బయట షికారుకు తీసికెళ్ళితే 'పిల్లవాణ్ని చలిగాలిలో 
తిప్పి జరం గిరం తెప్పిస్తున్నారు? అని గొణిగేది. ఒకసారి మధ్యాహ్నం ఐతాళులే “పారోతీ, 
పిల్లవాణ్ని ఎండలో తిప్పకు, వడదెబ్బ కొట్టవచ్చు” అన్నారు. పారోతి పిల్లవాన్ని బయటికి 
తీసికెళ్ళడం మానేసింది. 

అయితే లచ్చనికి ఇల్లువాకిలి ఆటలకు అనువుగా లేదు. తల్లి పనితో వంటింట్లో 
వున్నప్పుడు పిల్లవాడు కళ్లుకప్పి కుంటుతూ బయటపడి “పెద్దమ్మా అంటూ వెంటబడేవాడు. 

చలికాలంలో ఒకనాడు తెల్లవారురూమున సరసోతి, పారోతి లేచి వులవచేనుకు 
వులవమొక్కలు పీకడానికి వెళ్ళారు. హిమంతో నానినచెట్లను పెరికి కూర్చున్నారు. 
తెల్లవారగానే లచ్చడు తన చాపనుండి లేచాడు. పెద్దమ్మ కనబడకుంటే “పెద్దమ్మా అని 
కేకలు పెడుతూ తిరిగినాడు. అప్పుడు సత్యభామకు చాల కోపంవచ్చి “వీనికి పెద్దమ్మశివం 
పట్టింది? అని గద్దించింది, లచ్చడు మరింత ఏడ్చాడు. “ఊరికే పడివుంటావా? నోరు 
మూసేయమంటావా?” అన్నది. లచ్చడు భయానికి నోరుమూశాడు. కాని మెల్లగా బయటికి 
వెళ్ళాడు. అప్పుడే ఒకతడవ ఉలువమోపులను పారోతి, సరసోతి ముంగిట్లోవేసి 
వెడుతున్నారు. పెద్దమ్మ అంగళంనుండి బయటికెల్ళీంది లచ్చడు కనిపెట్టాడు. మౌనంగా 
తానుకూడ ఆమె అడుగుజాడల్లో నడచాడు. రెండవమోపు తెచ్చేలోగా లచ్చడు చేనిలో 
కనపడ్డాడు. “పెద్దమ్మా, నన్నువిడిచి ఎందుకు వచ్చావు?” అని అడిగాడు. 

“బాబూ ఎందుకురా ఈ చలికి షికారి నీకు? ఇంటికి వెడదాం పది అని వాణ్ని 
ఎత్తుకొని ఇంటిదారిపడితే వాడేమో గొంతుచించుకొని ఏద్చినాడు. చేసేదిలేక వాడిని 
చేనిలో ఆడించుకుంటూ పారోతి వుండిపోయింది. సరసోతిమాత్రం మోపులుఎత్తి 
పదవేసింది. “పెద్దమ్మా నువ్వేం చేశావు చెప్పు అని అడిగినాడు. “ఉలవచేను కోశాను” 
అంటే, లచ్చడు కూడ 'నేనూ మొక్కలు పీకుతాను” అని చక్కగా మొక్కలు తెంపేశాడు, 
అన్నిటికీ మారామే. 


82 మరల సేద్యానికి 


ప్రొద్దుటిపని అయింది, సరసోతి మొత్తంచేనును శుభ్రపరచి మోపులు ఇల్లు 
చేర్చింది. దురదృష్టంమూలాన అన్నటు లచ్చనికి ఒళ్లు వెచ్చగ అయింది, సాయంత్రం 
తగిలిన జ్వరం మూన్నాళ్లు బాధించింది. పారోతి అనుకున్నది. తానెందుకు వాణ్ని 
తెల్లవారిజామున చలిగాలికి తీసికెళ్లాలి? అని. చాల పశ్చాత్తాపపడింది. గాలికి -దృష్టికి 
తగినవుపచారం చేసింది. 

తల్లికూడ సవతిని మనసార తిట్టిపోసి గట్టిగా అనేధైర్యం చాలక ఆమె వినేట్టు 
కొంత సణిగిందికూడ. పిల్లవాడు జ్వరం తాపం భరించకుండా “పెద్దమ్మా” అని 
కలవరిస్తున్నాడు. తల్లిపేరు రవంతయినా పలుకలేదు. 

ఐతాళులు ఆ మూన్నాళ్లు తూర్పుగ్రామానికి పెద్ద పౌరోహిత్యంపనికి వెళ్ళారు. 
పని ముగించుకొని ఇంటిగడప తొక్కారో లేదో “లచ్చణ్లా' అని కేకవేశారు. “అప్పా అని 
ప్రతిధ్వని రాలేదే? చావట్లో సత్యభామ కన్నీరు కురిపిస్తున్నది. అశ్రుధారచూచి “ఏమి 
సంగతి?” అని అడిగితే “బిడ్డ పడుకున్నాడు” అన్నది. “జ్వరం కుతకుత వుడుకుతోంది, 
మూన్నాళ్ళయింది. ఎవరి బాబు పోతే ఎవరికేమి?” అని విచిత్రసమాధానంకూడ 
సాగదీసింది. 

ఐతాళులు త్వరగా లోపలి వడసాలలోకి వెళ్ళారు. లచ్చడు నిద్రపోతున్నాడు. ఒంటి 
నిండా చెమటలు, అటు ఇటు పారోతీ, సరసోతీ వుపచారం చేస్తున్నారు. అన్ననుచూచి 
సరసోతి “ఇప్పుడు జ్వరం విడిచిందేమో చెమట పట్టింది”, అంటూ వానిఒంటిని తడిమి 
చూచింది. పిల్లవాడు మేల్మొని తండ్రినిచూచి “నాన్నా? అని పిలిచాడు. అందరికీ ధైర్యం 
కలిగింది. బిడ్డ ఒంటిని జాగ్రత్తగా ఐతాళులే తుడిచారు. చూడు, సరసోతీ వీనిని పొడిగుడ్డతో 
తుడిచి పడుకోబెట్టు అన్నారు. “బిడ్డ నాల్గింట మూడువంతులు చిక్కిపొయ్యాడు” అన్నారు. 
చెల్లెలు మూడురోజులు జ్వరగాథ చెప్పింది. ఆమె, పలుకులను పెడచెవిన విన్నారు. 
“ఏమైతేనేం నూటెనిమిది గాయత్రీ జపించి మంత్రిద్దాం' అని సంధ్యవార్చి దేవునిగదిముందు 
కూర్చుని 'పిల్లవాణ్ని తెండి అని సత్యకు చెప్పారు. ఆమె పిల్లవాణ్ని తేగానే, హాం, హ్రీం, 
హ్రూం) అంటూ పఠించి వానిముఖాన భస్మంతో నామంపెట్టారు. నోట్లో కొంత భస్మం 
తురికి “సత్య, పిల్లవాన్ని ఉయ్యాలలో పడుకోబెట్టు” అన్నారు. సత్యభామ అన్నం 
వార్చుతున్నది, సగంలో రాలేక “అన్నం వార్చుతున్నాను” అన్నది. అక్కడే నిలుచున్న పారోతీ 
త్వరగావచ్చి “నేను పడుకోబెడ్దాను" అన్నది. 'సత్యను పిలిస్తే నువ్వేమిటి?” అన్నారు ఐతాళులు. 
పారోతికి పిడుగు పడినట్లయింది. 

పారోతి అక్కడ నిలబడజాలక పోయింది. పశువులకొట్టంలోకి వెళ్ళింది. వాటికి 
అక్కచ్చు (చెక్క పెట్టీ పాలు పితుకడానికి మొదలు పెడితే చెయ్యి వణికి పాలధార చెంబులో 
పడడం కష్టమే అయింది. ఆమె గజగజ వణుకుతు, గద్దదకంఠంతో పశువుల దొడ్డినుండి 
లోనికి, లోన దేవుని గదిలోనికి ఊరకే తిరుగులాడుతుంటే సరసోతిచూచి తనే ఆమె 


శివరామ్‌ కారంత్‌ 83 


పనులన్నీ అందుకొని ముగించింది. ఆమెను భోజనానికి రమ్మనింది. “నాకెందుకు మట్టి 
కొట్టుకోడానికా కూడు” అన్నది పార్వతి. 

సరసోతి బలవంతంచేసి పారోతికి రెండుమెతుకులు తినిపించింది, పారోతి 
భోంచేసి పాత్రలు తోమి తెస్తామని చెరువుకు తీసికెడుతుంటే చేతులు వణకి గిన్నెలు 
ముంగిట్లోనే ధడిల్‌మంటూ పడ్డాయి. ఆమె వెంటనే సరసోతి వుంది. అన్నీ ఎత్తి తానే 
కడిగి “ఏం పారోతీ: ఎందుకు ఇలా చేస్తావు?” అని అడిగింది. పారోతి గొల్లుమని ఏడ్చి 
'నేనేకదా పూతన రక్కసి, ఎవరిపిల్లల కష్టం నాకెందుకుంటుంది?” అన్నది. 

“ఎవరన్నారు? ఆవిడా? చెప్పేవారి పిల్లలు చెబితే. వినేవారి పిల్లలు వినవద్దా?” 

“ఆమే అన్నది, వారు, సత్య నీవా ఏమిటి -అన్నారు నేను బిడ్డను పడుకోబెట్టడానికి 
వెళ్ళితే” అన్నది. 

ఆ మాటలు ముగించేప్పుడే సత్య భోజనంచేసి బయటికి వచ్చింది. ఇది 
తన్నుగురించి చర్చయే కదా! వినాల్సింది విని లోనికెళ్ళింది. దగ్గుతూ చెరువుకు వెళ్ళింది. 
తనపళ్లెం కడుక్కొని వెళ్ళింది. అప్పటికి సరసోతి పారోతి మిన్నకున్నారు. 

రాత్రి మిగిలినపనులన్నీ ముగించుకొని సత్యభామ తొందరగా ఐతాళులవద్దకువెళ్లి 
కన్నీరు కురిపిస్తూ “నేను కొంచెం అంటేనే విపరీతం అర్భాటాలు చేశారు. బాబును 
తెల్లవారురూమున చేనికి పిల్చుకొనిపోయినందుకు జ్వరం వచ్చిందని కడుపుమంటకు 
ఎవరిబిడ్డ చస్తే ఎవరికేమి అని నేను గొణుగుకుంటే చెప్పేవారిపిల్లలు చెప్పాలి, 
వినేవారిపిల్లలు వినాలి” అని పెద్ద యుద్దానికి పీఠిక వేసింది. అంతలో లచ్చడు “పెద్దమ్మా? 
అని కేకపెట్టినాడు. వానికేక అందరూ విన్నారు. పారోతికూడ “నన్నెందుకు వీడు పిలవాలి” 
అన్నా ఆమెకాలు ఆగలేదు. ఆమె పిల్లవాని దగ్గరకు పరుగెత్తి వచ్చింది. అంతకంటె 
ముందుగా సత్యకూడ వుండినది, పారోతి వెనుకకు తగ్గింది. తల్లి పిల్లవాణ్ని 'ఏమికావాలి?” 
అని అడిగింది. లచ్చడు 'నేను పెద్దమ్మకాళ్ళపై నిద్రపోతాను” అన్నాడు. 

నేను వుయ్యాలలోవేసి వూచిచే చాలదా?” అన్నది. లచ్చడు ఏడ్వసాగాడు. తల్లి 
ఏమీ వుపాయంతెలియక “అక్కా పిల్లవాణ్ని పడుకోబెట్టుకొండి అని అడిగింది. పారోతి 
ముఖం కాల్చిన వంకాయలాగున్నది, దుఃఖంతో హద్దుమీరింది. పిల్లవాడుకూడ పెద్దమ్మ 
వద్దకు రావడానికి యత్నించాడు. చివరకు పారోతి వాణ్ని కాళ్లమీద వేసుకొని గోడకు 
ఆనుకొని కూర్చుంది. ఆనాడు ఆమె ఏద్చినంత ఎవరూ ఏడ్వలేదు. సత్యభామకు కూర్చొనే 
సహనం లేకుండ ఐతాళులవద్దకు పోయింది. వారివద్ద మాట్లాడుతూ “కనేది నేను, మోసేది 
వారు, పెంచేది వారు’ అని తనగోల చెప్పుకుంది, నిజంగాచూస్తే పరిస్థితి అలాగే వుంది. 
ఐతాళులు “సత్యా, పిల్లలకన్నీ ఎల్లా తెలుస్తవి చెప్పు. అన్నింటికీ ఏడిస్తే నేనేమి చెయ్యాలి? 
మీ ఇద్దరి కలహాన నేను ఇల్లు వదలి పెట్టాల్సిందే?” అన్నారు. చెల్లెలు ప్రసంగంలోకి 


84 మరల సేద్యానికి 


దిగకుంటే సత్యభామకు అనుకూలంగానే తీర్చు దారికేదేమో - చెల్లెలంటే భయాన్ని 
పారదోల లేకపొయ్యారు ఐతాళులు. 

దేవుని దయవల్ల ఆరాక్రికే జ్వరం పూర్తిగా తగ్గింది. మూన్నాళ్ల తరువాత లచ్చడు 
ఇల్లంతా తిరుగులాడ దొడగినాడు. వాని నోరేమో ఎప్పుడు పెద్దమ్మ జపం చేస్తుండింది. 

ఈ కథ జరిగినాక సత్యభామ, పారోతుల నడుమ వైరంలేకున్నా ఉదాసీనభావం 
మాత్రం బాగా కనబడింది, రోజుకు ఆరుకు ఎక్కువగాదు, మూడుకు తక్కువకాదు అన్నట్లు 
అతిమితంగా మాటలాడుతారు. తప్పనిసరి పనివుంటేనే బాగా తగినంత మాట్లాడుతారు. 
చలికాలం, ఎండకాలం, వానకాలం వరుసగా గడచినవి. లచ్చని'పప్రేమ పారోతిపట్ల 
ఎక్కువైంది. అల్లాగే సవతుల నడుమ తాత్సారభావంకూడ అన్నేరెట్లు ఎక్కువైంది. లచ్చనికి 
మూడేండ్లపైన మూడునెల్లయినవి. కోటీ శ్వరస్వామి జాత్ర దగ్గరకొస్తున్నది. ఐతాళుల 
ఇంట్లో ఆ జాత్రకు సరిగా కొత్తబట్టలు కొంటారు. సంవత్సరానికి కావలసిన కిరాణా, 
అవీ ఇవీ అన్నీ ఆరోజుకే పట్టీవ్రాసి తెస్తారు. క్రొత్తబట్టలు కట్టుకొని తర్వాత వూరిజాత్రలలో 
పాల్గొనేది మంచిదని కాబోలు అలా చేసేవారేమో. 

ఆ ఊళ్ళలో ప్రసిద్ధికెక్కిన ఆ జాత్రను సత్యభామ ఇదివరలో చూచివుండలేదు. 
ఈ ఏడాదైనా చూడాలని అభిలాష కల్లింది. పిల్లవాణ్ని మోసుకుని ఎనిమిది పదిమైళ్ళు 
ఎల్లాగు వెళ్ళాలి? అంత సాహసం చెయ్యాలా? జాత్రకు పదిహేనుదినాలుంది అనగా ఈ 
సారైనా కోడిపండుగకు పిలుచుకొనిపోతే బాగుండదా?” అని ప్రస్తావించింది. ఐతాళులు 
ఎందుకు నిరాశ కలిగించాలని తొందరగా బట్టలు కొనాలని నిశ్చయించారు. 

జాత్రకు మూడురోజులముందే పేటనుండి కొత్తబట్టలు కొని తెచ్చారు. తమకొరకు 
రెండు పచ్చరాలు, సన్నపంచలు షష్టిపంచలు, సరసోతికి ఒకజత మట్టిఅంచు ఎర్రచీరలు, 
పారోతికి తెల్ల అంచువి జత పాల్గాటుచీరలు, లచ్చనికి మామిడిపిందల నగిషీశాలువ 
కొన్నారు. తరువాత “సత్యభామ కొరకు ఏం తేవాలి?” అని ఆలోచించి, మళిగలోనివన్నీ 
పది పన్నెండుసార్లు తెప్పించారు. ఇల్మలు చీరలు ఖరీదెక్కువ, ఇంటికి పాల్చాటుచీర, 
పండుగపర్వాలకు బయట వెళ్ళాల్సినప్పటికి కొర్నాడుచీర కొనాలనుకొన్నారు. దాని ఖరీదు 
కూడ ఎక్కువే. అందుకే చివరకు కుమారపాళెం రుద్రాక్ష అంచుచీర ఒకటైనా వుండాలని 
తెచ్చారు. 

జాత్రదినం రానే వచ్చింది. ఒకరినివదలి మరొకరు వెళ్లటానికి వీల్లేదు. తెల్లవారు 
రూమున సరసోతిలేచి పశువులకొరకు అక్కచ్చుకాచి, సూరని భార్యతో పశువులను 
చూచుకొమ్మనిచెప్పి మళ్ళీ అనుకొంది. భీ ఛీ - నిండ సామానుతో ఇల్లు వదిలేస్తే 
ఎల్లాగు?” అనుకొని తానే ఇంటి కావలిగా వుంటానని చెప్పింది. మిగిలినవారేమో కొద్దిగ 
చీకటుండగానే బయలుదేరారు. సముద్రతీరాననే ప్రయాణం నిశ్చయించారు. లచ్చడు 
చలిగాలిలో వంతులుగా సత్యనుండి తండ్రివద్దకు, తండ్రినుంది పారోతివద్దకు వచ్చి 


శివరామ్‌ కారంత్‌ రి5 


భుజం ఎక్కి సవారీ చేసేవాడు. ఒక రూముపొద్దుకు ఈ పిల్లవాని సేవలు ముగించుకుంటూ 
ఎలాగో కోటీశ్వరం చేరారు. పెద్ద చెరువునుచూస్తే లచ్చనికి చాల ఆనందం అయింది. 
చెరువులోని మొసళ్ళను చూచి వినోదంతో “ఇక్కడే చూస్తూ నుంచుందాము అని 
పట్టుపట్టాడు. 

సరే, చెరువున అందరూ మునుకలుచేసి వచ్చారు, గుడిలో దేవతాదర్శనం, పండ్లు 
కాయల నైవేద్యం జరిగాయి. దేవుని రథోత్సవం తిలకించారు ఆ జనం గజివిజిలో 
తోసుకొనిపోయి జాత్రకు వచ్చిన పశువులను, గుంపునుచూపించి, పూసలంగడినుండి 
బొమ్మలు లచ్చనికి కొనిచ్చినారు. చాలమంది పందైండుగంటలవెళకు భోజనాల ఆశతో 
గుడివారి సమారాధనలో స్థానం సంపాదించాలని వెళ్లారు. కాని ఐతాళులు చెరువుకట్టపైన 
తెలిసిన వారింటికే భోజనానికి వెళ్ళారు. జాత్ర అంటే చుట్టాలకు పండగ. ్రతివాళ్లు 
తమతమ చుట్టాలను చక్కగా సత్మరించాలనే ఉత్కంఠతో వుంటారు. అప్పుడు చుట్టాల 
యింటి భోజనమూ సంతర్పణగా మారిపోతుంది. 

అందరూ భోజనానికి కూర్చున్నప్పుడు, పారోతికి తెలిసిన ఒకామె పక్కన కూర్చున్న 
సత్యవిషయం ప్రస్తావించగా పారోతి ఆమె మా ఆయన భార్య” అని పరిచయం 
చేయించింది. ఆమె కళ్ళంతా సత్యభామ చీరపైనె. ఆమె మెల్లగా పారోతిచెవిలో ఊదింది 
“ఆమెకేమో రుద్రాక్షఅంచు, నీకు పాల్చాటుచీరనా?' అన్నది. పారోతి “ఏది కడితే ఏమిటే” 
అన్నది. పారోతి విరక్తితో మాత్రమే అలాగనింది. తనకు తనలో భేదభావంలేకున్నా వేరేవాళ్లు 
వేలుపెట్టిచూపితే తన స్థానంపట్ల చాలా నొప్పి కల్గింది. చిన్నదానికంటె తాను సామాన్యవ్యక్తి 
అని తెలుసుకుంది. 

మధ్యాహ్నం భోజనాలయ్యాక మళ్ళీ జాత్రలో తిరిగి వినోదాలు చూశారు. సత్యభామ 
చెప్పినట్లే ఐతాళులు పిల్లవానికి బత్తీసు, బెండు, బొరుగులు, పప్పులు, పుట్లాలు కొన్నారు. 
కొత్తకుండ కొని వాటిని దానిలో నింపడమయింది. పారోతి తన మగడిచ్చిన అర్దణాతో 
ఎన్నో కొందామని ఆలోచించి చివరకు లచ్చనికే ఖర్జూరం పండు కొనింది. తన ఒడిలోనే 
పండ్లుంచుకుంది. 

సాయంకాలం పొద్దుండగానే ఐతాళుల జాత్ర ఊరేగింపు మళ్ళీ బయలుదాటి 
పడమటి సముద్రతీరం చేరింది. అందరు ఇసుక తొక్కుతూ దక్షిణదిక్కుగా ప్రయాణం 
చేశారు. లచ్చనికి అలసటతో నిద్రపట్టింది. నిద్రలో పిల్లవాడు రెట్టింపు బరువు ఎక్కాడు. 
వాణ్ని మొయ్యలేక సత్యభామ, “ఈ ఇసుకలో దిగబడుతూ ఎండలో నడచేబదులు, చక్కని 
పెద్దబాటలో వెళ్ళుంటే బాగుండేది” అన్నది. “పెద్దదారిలో మాలమైల వుంటుంది. శూద్రజన 
సమ్మర్దం గుంపులువస్తే వాళ్లు కండ్లు తెలియకుండా మీద పడుతారు. ఈ దారిలో మడిగా, 
శుచిగా వెళ్ళవచ్చుకదా” అన్నారు ఐతాళులు. పిల్లవానిభారం కష్టమని సత్వ చెప్పిందని 
ఐతాళులకు తోచనేలేదు. 


86 మరల సేద్యానికి 


పారోతి సత్య బాధలను గుర్తించింది. 'పిల్లవాణ్నిటుతే, ఎంతని మోస్తావు. నా 
కివ్వు అన్నది. ఇప్పుడు మోత మార్చితే చాలనుకున్న సత్య వెంటనే వానిని ఆమెకు 
అప్పచెప్పింది. పారోతి అతి సాహసంచేస్తూ వాన్ని మోస్తూ నడిచింది. నాల్గో ఐదో మైళ్ళు 
నడువగానే వాడు నిద్ర మేల్మొన్నాడు. అప్పుడు సముద్రం చూపుతూ మెల్లిగా వాణ్నికూడ 
నడిపిస్తూ పరుగెత్తిస్తూ 'ఇదిగో మామ్మ పరుగు, బామ్మ పరుగు” అనిచెప్పి వాణ్ని నడిపించి 
పున్నమరాత్రి చలువకు ఆనందిస్తూ కొబ్బరిచెట్లపై చంద్రుడెక్కినాక ఇల్లు చేరుకున్నారు. 

రాత్రివంటలు వారికై వేడిగా ఎదురుచూస్తున్నవి. జాత్ర మైలబట్టలు విప్పి స్నానాలు 
చేసి అందరూ భోజనాలకు కూర్చున్నారు. సరసోతి అమితోత్సాహంగా మినుములు లేకున్నా 
ఉలవతోనే నూక కుడుములు కారంవి, తీపివి చేసి వుంచింది. అందరూ విరుగ 
భోంచేశారు. పారోతి జాత్రలోని విశేషాలు సరసోతికి వర్ణించి చెప్పింది. మధ్యలో 
ప్రసంగవశాత్తు రుద్రాక్షఅంచు చీరపై వ్యాఖ్యానాన్నికూడ చెప్పివేసి కన్నీళ్లు కురుపించక 
వుండజాలక పోయింది. 

ఐతాళులేమో కోటీశ్వరుల జాత్రనుండి వచ్చారు. జాత్ర బాగాచేశారు. నిజమే, 
కాని వారి అంతరంగం శీనమయ్యను మరువజాలదు. వాని అప్పు వాయిదాదినముకూడ 
అదే రోజు. తాము బయటికి వెళ్ళినందుకు వానికి కొంత అనుకూలం కల్గింది. అందుచేత 
తామే రాత్రివెళ్ళి వాణ్నిలేపి మాట్లాడుదామని కాంపౌండుగోడ వరకు వెళ్లారు. సరసోతి 
అతనితో బాతాఖానీ మొదలుపెట్టింది. జాత్ర సంగతులు వివరంగా అడుగసాగింది. 
మాటలమరుగులో రుద్రాక్షఅంచు చీరమాటలను ఇమీద్చింది. ఐతాళుల మనస్సు కూడ 
కలవరంగా మారింది. “ఒకపనీ కానివ్వరు-ఎప్పుడూ ఇంటి గొడవలోనే ముంచేస్తున్నారు” 
అంటూ అరుగుపైననే కూర్చున్నారు. తరువాత చాపవేసికొని పడుకొని పొర్గాడినారేకాని 
నిద్ర సరిగా పట్టలేదు. కలలో శీనమయ్య తన ముల్లె ముంచేసినట్లే చూచారు. 

సరే, తెల్లవారగానే వదలే అసామియేనా? తొందరగా నీళ్లలోమునిగి, ఆ పొగకమ్మిన 
బాడవమీదుగ వానింటికి వెళ్ళారు. పరుగులతో వానిల్లు చేరారు. అక్కడ శీనడు ఊరి 
బయలుమార్గాన వీళ్ళింటికే బయలుదేరాడేమోనని తెలిసింది. అతడు లేడనగానే వారు 
అతనిభార్యను 'శీనడు ఎక్కడమ్మా” అని అడిగారు. ఆమె ప్రత్యుత్తరంగా ఒక రామాయణమే 
వుపన్యసించింది. వీరి వాయిదాబాధకే శీనడు వూరంతా తిరిగి తన్నుకలాడిన కథ, చివరకు 
భర్తీకి బెంగుళూరినుండి నరసింహుడే యాభై రూపాయలు పంపివేసి మానం దక్కించాడని, 
పైసలు సరిచేసి సరిగ్గా జాత్రనాడే చెల్లించడానికి పెడితే వారే ఇంటలేరని వర్ణించింది. 
ఐతాళులకు అన్నీ వినే సావకాశం, నెమ్మది, తీరిక ఉంటేగా? వారు భయంకొద్దీ ఇంటికి 
పరుగెత్తారు. మధ్య మైదానంలోనే ఇద్దరు చూచుకున్నారు. శీనడు వారిచేతుల్లోకి ధనంపోస్తూ 
“చూడండి, అంతా సరేగాని మీకు శీననివిషయంలో ధైర్యం చచ్చిందట. నేను ముల్లె 
ముంచేస్తున్నానని అనుకుంటున్నారేమో, మీ డబ్బు వద్దు - దూర్హు, తాకట్టు, కొండేలు 


శివరామ్‌ కారంత్‌ 87 


వద్దు అని పురాణం చెప్పేడు. కాని ఐతాళులు ఒక్కొక్క చిల్లిగవ్వవైపే ధ్యానంతో చూస్తూ 
ఎంచుకున్నారు. కరారువత్రాన్ని చూచుకొని, పరిశీలించి డబ్బును నడుముకే 
బిగించుకున్నాక పైకితల ఎత్తిచూస్తే శీనప్ప కొంతదూరం వెళ్ళినట్లు తోచింది. డబ్బేమో 
వచ్చింది, శీనప్ప యొక్క సత్యసంధతకూడ చాల మెచ్చుకోదగిందే. తాను అల్పమైన 
ధనంకొరకే వాణ్ని పీడించి, అనుమానించాననే భావనకూడ ఏర్పడింది. పూర్తి 
సంకోచంతోనే, 'కోపపడకు మహరాజా. ఏమో తాపత్రయంతో వున్నది లేనిదీ 
ఆడింటానేమో, అవన్నీ గోరంతలు కొండతలు చేయకు” అని ఉపచారాలు చెబుదామంటే 
అతడు అదృశ్యమయ్యే వున్నాడు. అందుకే ఐతాళులు నేరుగా తమ ఇంటికే వెళ్ళి ఎవరూ 
లేనిదిచూచుకొని తన డబ్బును గోడలోని ఒక తొర్రలో నుండి ఒకపాత్రలో వేశారు. వారి 
ఖజానా ఎక్కడ? ఎంత? అని ఎవరికీ తెలియదు. పారోతికికూడ తెలియలేదు. ఎప్పుడైనా 
అనుకునేవారు. 'సత్యభామకు చూపుదాములే అని. కానీ 'స్రీబుద్ధి: ప్రకయాంతకి అనే 
సిద్ధాంతం శరణుజొచ్చి వూరకున్నారు. నవ్వుతూ బయటపడేవేళకు సరసోతి ఎదురైంది. 

“ఏమి శీనని ఇంటికే వెళ్ళివచ్చావా? పైసలిచ్చాడా' అని అడిగితే “ఇయ్యకుండా 
ఎలా తప్పుతుంది? తినిపారేస్తే విడుస్తానా?” అని కోతలు కోశారు. చూడు అందరివద్ద 
వాణ్ని డబ్బు దగా చేశాడన్నావా? వూరకే నిష్టూరం కట్టుకున్నావే' అని అన్నది సరసోతి. 

సరసోతిమాట నతడు లెక్కచెయ్యకున్నా లోపలినుండి తన మనస్సుమాత్రం 
తరుగుకు పోతున్నది. అందుకొరకు మళ్ళీ బాడవ ఇసుక తొక్కుతూ శీనమయ్య ఇంటికే 
వెళ్ళారు. అతడు అంగళంలో కొబ్బెరమట్టలచాప లల్లుతున్నాడు. వారి దర్శనం కాగానే 
అతడు వలిక్కిపడి “ఏమి లెక్కతప్పిందా? లేక చెల్లనిరూపాయ వచ్చిందా? అని ప్రశ్నించాడు 
భయంతోనే. ఐతాళులు ఎందుకు మహారాజ అంతకోపం, ఏమో నాలుకతప్పి 
నాలుగుమాట లన్నాననుకో, నువ్వూ అన్నావనుకో. నేనూ అన్నాననుకో.... అంతకే చాలు. 
ఇకముందు అవి వద్దు. నేను అలాగే నచ్చచెబుదామనుకునేలోపుగా నీవు వొచ్చేశావు. 
అది చెప్పేవరకు నా మనస్సు నిలువలేదు అని అన్నీ చెప్పేసరికి శీనమయ్యకూడ చాల 
ప్రసన్నవదనుడయ్యాడు. “పోనీ ఐతాళులూ, పోయిందిపోనీ” అని ఇతరసుద్దులు 
మొదలు పెట్టాడు. కోటీ శ్వరజాత్ర, ఆ బత్తాసులతయారిీ, జాత్రకు వచ్చిన జనం, 
అన్నింటినిగురించి ఎవరో మహారాజు ఊరినుంచి ఆ నెలలో మామిడికాయలు నైవెద్యం 
పెట్టించి అందరికీ పంచిన విచిత్రం చర్చించుకొన్నారు. 


భః ఖః GS భః 
ఆ రోజు మాత్రం ఇద్దరికీ సమాధానం కుదిరింది. చాలరోజులవరకు ఇద్దరూ 


పరస్పరం సన్నిహితంగా వుండకున్నా అనాదరం చూపలేదు. ఒకరిపై మరొకరు పగలు 
తీర్చుకోలేదు. కాంపౌండు తలవాకిలి పుణ్యమా అని చాలమంది అతణ్ని పెద్ద మనిషిగా 


88 మరల సేద్యానికి 


లెక్కిస్తే ఐతాళులు సహించలేదు. తానేమో దృష్టి కాగనివాడనైతినే అని ఐతాళుల చింత. 
ఐతాళులకు గుప్తంగా ఈర్ష్య పెరిగింది. “చూడండి -గట్టిగా భోంచేస్తే ఆరునెలలు కూడ 
సరిగా జరగని శీనమయ్య గొప్ప ఆసామీ అయినాడే తాను కోదండ ఐతాళులకొడుకు 
పిడికిలి బిగించి పిసినారిగా వున్నందుకే వైదికబ్రాహ్మణుడైతినే” అనిపించింది. “అదే 
సముద్రం ఒడ్డున గొప్పమేడనే కట్టిస్తే?” కానీ ధైర్యం చాలేదు. గోడసందులో చెయ్యి 
దూర్చితీస్తే అంతా సుసాధ్యమే. కానీ ఇంటిలో ఈ క్రొత్త యోచనను సూచించేదెల్లాగు. 
పెద్దఇంటిపిల్ల గనుక సత్యభామ చెప్పినవెంటనే సంతోషంతో గంతులు వేస్తుంది. పారోతీ 
మాత్రం పిచ్చిది, 'నాకు ఏమీ బోధపడదు” అంటుందేమో, చెల్లెలుమాత్రం చెప్పినా కష్టమే, 
లేకున్నా కష్టమే. “ఇప్పుడున్న ఇల్లు చాలదా? నీకు దబ్బు చాలవుంటే బయట వేసిరా” 
అని మొహంమీద అనేస్తుంది. చెప్పకుండా మొదలుపెడితే ఆమె వెళ్ళిపోతుంది. ఆమె 
భరణం బియ్యం వెనుకకు వేసుకోజాలము. ఇంటి వ్యవసాయం పడుకుంటుంది. 

నెలలతరబడి ఈ చింత అతనిమనస్సును తినివేసింది. ధైర్యంతో ఏదో నిశ్చయానికి 
రాజాలకున్నారు. ఇంట్లో మరొక ముఖ్యమైన ఘటన సంభవించింది. సత్యభామ మరొక్కసారి 
చూలాలైంది. కాన్సు ఎక్కడ జరగాలి? అనేవిచారం పట్టుకుంది. “ఇంకా పడుమున్నూరుకు 
ఎందుకు పంపాలి?” అని చన్నీళ్ళు చల్లింది సరస్వతి. “మేము శ్రద్దగా ఇద్దరం చూసుకోమా?” 
అని సమాధానం వచ్చింది. కాని పారోతిమాత్రం 'ఆమెనే అడిగి నిశ్చయించండి. రేపు 
అది బాగా జరుగలేదు. ఇది బాగలేదు. అని దెప్పితే కష్టం” అన్నది. నడుమ మూడుసార్లు 
పడుమున్నూరు మాదప్పయ్యగారు తమ కొమారుణ్జిపంపి 'మా సత్యను మలిచూలుకుకూడ 
ఇక్కడే పంపండి. కాన్పుతరువాత పంపుతాము” అని సందేశం పంపారు. ఒకసారి ఐతాళులే 
ఎందుకో మామగారింటికి వెడితే ప్రస్తావించారుకూడ. “ఎందుకండీ మామగారిపై భారం” 
అన్నారు. కాని మాదప్పయ్యగారు 'మీకు భ్రమనండీ నాకు ఎనిమిదిమంది చెల్లెళ్లు. వాళ్ళలో 
ఎందరు ఇప్పుడు బదికి ఉన్నారు అని అడిగితే స్వారస్యం లేదు. వారున్నప్పుడు నారు? 
వారి కాన్సులన్నీ మా ఇంట్లోనే. మా అమ్మ తన బిడ్డలకాన్సులను ఎన్నటికీ అల్లుండ్ల 
ఇంటికి బాధ్యతగా పెట్టలేదు. ఇక్కడున్న సౌకర్యం అక్కడ రాదు” అన్నారు. ఐతాళులు 
అక్కడ “సరే చూద్దాము” అని చెప్పివచ్చి సత్యభామనడిగితే ఆమె తన పుట్టింటి వైపే 
మొగ్గింది. 

ఐతాళులు పంచాంగం దినం అంతా చూచి మంచి ముహూర్తంలో భార్యను 
పడుమున్నూరులో వదలివచ్చారు. లచ్చనికి నాల్లేళ్ళు. ముద్దుముద్దుగా మాట్లాడుతున్నాడు. 
వానిని ఏంచెయ్యాలి? తల్లికి కాన్పువేళలో ఇద్దరితో వేగేది కష్టమే అని ఐతాళులు: సరసోతికి 
వాడు తనవద్ద వుండాలని, “మనకెందుకు లేనిబాధ్యతి అని పారోతి. ఇన్ని 
విరుద్ధభావనలనడుమ సత్య వక్రంగా “నాకొడుకు నాకెల్లా బరువండీ” అన్నది. 


శివరామ్‌ కారంత్‌ 89 


పడుమున్నూరు వెళ్ళేనాడు లచ్చణ్డకూడ నిలబడి “నేను తాతగారింటికే వెడతాను” అని 
(ప్రకటించాడు. బయలుదేరాడు. 

అందరూ పదుమున్నూరు చేరారు. అందరికీ తగిన వుపచారాలు, సత్మారం 
లభించింది. ఐతాళులు మధ్యాహ్నం భోజనమయ్యాక బయలుదేరారు. 'లచ్చటణ్ఞి, అమ్మవద్దనే 
వుండు. తాతగారు ముంతమామిడిగింజలు పెడతారు, బెల్లమిస్తారు? అని అన్నీ మాట్లాడి 
బయలుదేరారు. “నాకు బెల్లమూ వద్దు, ముంతమామిడి గింజలు వద్దు” అంటూ లచ్చన్న 
ఐతాళులవెంబడే బయలుదేరాడు. 

“ఐతే ఏమికావాలి?” 'నాకు పెద్దమ్మే కావాలి,” ఐతాళులు ఓడిపోయారు. ఆ హఠం 
చాల గట్టిది కాబట్టీ లచ్చన్నను కొంతదూరం నడిపించి, కొంతసేపు ఎత్తుకొని బాధపడుతూ 
వీపెక్కించుకొని మూటలాగు నిద్రపొయ్యేవాణ్ని మోసుకొని ఇల్లు చేరారు. ఆ రాత్రి నుండి 
పెద్దమ్మ పారోతికి సత్యభామ తిరిగివచ్చేవరకు ఒక కావలి కొప్పెర దొరకినట్లు అయింది. 
లచ్చజ్ఞ కొప్పెర కావడం నిజం. ఎందుకంటే లచ్చనికి పెద్దమ్మ అంటే ప్రాణాలు. 
పారోతికిమాత్రం సవతి ఏమంటుందో అనే భయం విడువలేదు. తమ ఇద్దరిమధ్య పెరిగే 
స్నేహం, ప్రీతివలన సత్యకు ఎంతకోపము వస్తుందో, దానివలన ఎన్ని దుష్పరిణామాలో 
అని వూహిస్తూ భయపడుతుంది పారోతి. 

మకరసంక్రాంతి తరువాత పదిహేనుదినాలకి పడుమున్నూరినుండి శుభవార్త 
వచ్చింది. మంచి నిండుపున్నమనాడే, సత్యభామ ఆడవిడ్డకుకూడ తల్లి అయిందని వార్త. 
తాము విన్నవార్తను ఇంట్లోకివెళ్లి చెబితే అందరూ లచ్చన్నను పిలిచి “లచ్చన్నా నీకు ఒక 
చిన్న బుల్లిచెల్లెలు పుట్టిందటరా” అని ఏమేమో సంతోషంగా మాట్లాడారు. 

లచ్చడు 'నాకు చెల్లివద్దు, గిల్లెవద్దు- పెద్దమ్మ మాత్రమే కావాలి. అంతే చాలు” 
అని కేకలు పెట్టాడు. పెద్దమ్మ వానిని మంచిమాటలతో “అల్లాకాదు, బుల్లిపాప నీతో 
ఆడుతుంది, అన్నీ తెస్తుంది, అంగళంలో కూర్చొని వామనగుంటలు ఆడవచ్చును” అని 
నచ్చజెప్పింది పోరాడి. లచ్చనికి వెంటనే వామనగుంటల పీట జ్ఞాపకంరాగా “అయితే 
సరి, ఇప్పుడే ఆదుకుంటాం వామనగుంటలపీట తే, గింజలు తే, నువ్వూరా' అని వెళ్లాడు. 
అతని పట్టుదల మాన్సించాలని పెద్దమ్మ వెంటనే కొంతసేపు ఆడింది. ఆమెకు వంటవేళ 
అయింది. 'నేను వంట చెయ్యొద్దా; భోంచేసి ఆడుదామా.” అన్నది. 

“అయితే నే నొక్కడే ఆడతాను.” 

“అందుకేగా, నేను లేకుంటే నీ చెల్లెలు నీతో ఆడుకుంటుందని, ఇద్దరూ జతగూడి 
ఆడుకోవచ్చని చెప్పలేదా?” 

“పెద్దమ్మా, చెల్లెలంటే ఏమిటి పెద్దమ్మా అన్నాడు. 

పెద్దమ్మ నవ్వింది. 


90 మరల సేద్యానికి 


10 


ఇక్కడ ఐతాళులకు పెంకుటింటి పై మమత ఇంకా పోలేదు. ఆపని నెరవేర్చుకొనే 
ధైర్యం ఏమీ లేకుండా వూరకున్నారు. ఒకవేళ తామూ ఏలాగో పెంకులమిద్దె వేస్తే “చూడండీ 
ఐతాళు బిడ్డడు, ఎంతో కడుపుమంటతో పోటీకి మేడ కట్టించినాడు? అని శీనమయ్య 
దుష్ప్రచారం చేయక మానడని వారు గ్రహించారు. అందుకే సీననికళ్లు పొడిచే లాగ 
మరొక్కపనిచేసి చూపాలి. ఈ ఆలోచనతో మునిగివుంటే ఒకనాడు తమ తోట పక్కనున్న 
కొబ్బెరతోటను చూశారు. అది ఒక ఈడిగ పూజార్లది. తమ నూరు కొబ్బెర చెట్లముందు 
అది ఒక బ్రహ్మాండమైన నందనవనంలాగ కనిపించేది. చెయ్యి చాచితేనే చేతికి అందేగెలలు, 
లేత చెట్లుండినవి. ఇదివరలో ఒకసారి దానిమీద వారినజరు పడింది. ఐతు (ఈడిగ) 
పూజారి తమవద్దకేవచ్చి “ఈ తోటను డబ్బుకైనా తీసికొండి. లేకుంటే కుదువ ఉంచుకొండి” 
అని అడిగి వెళ్ళినాడు. ఐదువందల రూపాయలకే అది తమ స్వాధీనంలోకి వచ్చేది. 
వారికి అప్పట్లో ధైర్యం చాలలేదు. తమ తోట ప్రవాహంలో కోసుకొని మురిగిపోతే 
పక్కతోటపై శ్రద్ధ్దకూడ తగ్గింది. పై పెచ్చు తమ పెండ్లిఖర్చుకూడ తగిలింది. 

ఇప్పుడు ఆ స్థితిగాదు. ఈ పదిహేనుసంవత్సరాలనుండి తోటకు నూరుగజాలలో 
ఒక మట్టిదిన్నె ఏర్పడింది. నీరంతా దిన్నెకు ఆవలవైపే నిలుస్తున్నది. తోటలకు భయంలేదు. 
పూజారికూడ నది ఒరిపిడికాకుండ రాళ్ళకట్టనుకూడ కట్టించాడు. అంతా బాగుంది. 
అందుకు త్వరగా ఆ పూజారితో మాట్లాడాలని యోచన కలిగింది. 

రోజూ అప్పులో మునిగి కొట్టుకుంటూవుండే ఆ పూజారి ఒకనాడు, ఐతాళులను 
దర్శించుకున్నాడు. పొద్దు తెల్లవారి పూజారి ఐతు దీర్హశరీరం నీడ మరింత పొడవై బాడవ 
మీద పడింది. ఆ నీడను తప్పించుకొని అతనికి సాధ్యమైనంత దూరంగా ఐతాళులు 
నిలబడి “ఏమయ్యా పూజారీ చివరికి నీ తోట ఎవరికమ్మావు?” అని అడిగారు. 

“అయ్యా సరియిన గిరాకీ వస్తేగా మనం అమ్మేది? శీనమయ్యరుగారుమాత్రమే 
చూద్దాం అన్నారు అని అన్నాడు. 

“శీనమయ్యరు ఏమిరా? వట్టి డాంబికం. ఎల్లా వస్తాయి అన్నిరూపాయలు?” 

“అయ్యా, ఇప్పుడు ఇద్దరు కొడుకులు బెంగుళూరిలో వున్నారట. వారిబావకూడ 
చేరి స్వంతహోటేలు పెట్టారట. మంచిసంపాదన వస్తున్నదట.” 

ఐతాళుల మనస్సు కొంచెం గలిబిలి అయింది. బాడవ ఇసుకలోని రాళ్లను 
కాలదువ్వుతూ ఎంచుకుంటూ నిలబడ్డారు. ఏమేమో లెక్కలు వేసుకుంటున్నారు. ఎందుకంటే 
మయ్యరు కొడుకులు స్వంత హోటలు పెట్టింది వారికి కొత్తసంగతి. వారు ఏదో హోటలు 
నౌకరీలో వున్నారనిమాత్రమే తెలుసు. 

సరే, ఎల్లాగైనా నాల్గువందలకంటె ఎక్కువైతే తనకు వద్దు అన్నారు. 


శివరామ్‌ కారంత్‌ 91 


“చెట్టుకు నాల్గురూపాయలైనా పడలేదు. రెండేండ్ల కాతను అమ్మితే అంతా 
గిట్టుబాటు కాదా,” అన్నాడు పూజారి. 

“సరే నువ్వు దాన్ని అంతకు అమ్మేయదలచావా?” 

'ఇయ్యమంటే ఎల్లాగు దొరా: రెండువందలకు మించి చెట్లున్నవి. కరువుకాలాన 
కూడ 150-200 కాయలవుతాయి. కల్లు గీతకిచ్చినా నాకు గిడుతుంది. బానికోసం 
పదిచెట్లకు నంబర్లు వేశాను. నలభై రూపాయలు ఎక్కడా పోవు అన్నాడు. 

“జెనురా, నీవు కొబ్బరిచెట్లెక్కి కూర్చున్నావు?” 

“అల్లాగంటే ఎల్లాగు దొరా, వాజిమీలేని మాట నేననను. ఒక వాగు భయంతప్పితే 
ఇంకేమి? నిర్ధాక్షిణ్యంగా వెయ్యిరూపాయలు పుడుతాయి. ఆరు నూర్లవరకైనా గిట్టకపోతే 
ఎలా?” అన్నాడు. 

ఐతాళులు అటునిటుచూచి తాము చెయ్యి పెట్టకుంటే చెయ్యిదాటి శీనమయ్యవాత 
పడుతుందని సందేహంతోనే ఇదివరతో అడిగినంతకే - ఐదువందలకే అడిగారు. “సొమ్ము 
సర్దుబాటు చేసినతోడనే రిజిష్టరు చేసిద్దువుగాని కాని రిజిష్టరు పూర్తిఅయ్యేదాక సంగతులు, 
వార్తలు నరపురుగుకుకూడ తెలియరాదు -జాగ్రత్త అని హెచ్చరిక చెప్పి ఐతాళులు వెళ్లారు. 
పూజారికి మిన్ను అందుకున్నంత తృప్తి కలిగింది. 

ఈ మాటలవ్యవహారం సంప్రతింపులు జరిగిన రెండునెలలోపుగా వారే తోటకు 
యజమాని అయ్యారు. కాని కొన్నసంగతి ఎవరి చెవుల్లో కూడ పడలేదు. శీనమయ్య 
ఒక నాడు రెండువందల రూపాయలు నగదుతెచ్చి పూజారిచేతిలోవేసి, మిగిలిన 200 
రూపాయలకు కొంతగడువు కోరాడు. ఆ ఇసుకదిబ్బలలో ఎవరైన నాల్గువందలు పెట్టుబడి 
పెడతారా? అని అనుకొన్నాడు. ధైర్యంతో వున్నాడు. వెంటనే పూజారి “వీల్లేదండి నేను 
తోటను ఐతాళులకు ఇచ్చేశాను” అన్నాడు. 

సీనప్పమయ్యగుండె గతుక్కుమన్నది. 

“ఎంతకు? ఎవరికి?” అని మళ్ళీ అడిగారు. 

“ఐతాళులకు ఐదువందలకు ఇచ్చానండీ-అదీ కొంతనష్టమే అనుకుందాము. రొక్కం 
(డబ్బు) తగాదాకొరకే అన్నీ. అక్కడ కొత్తమొలకలు కోతకు వచ్చాయి. ఇయ్యడానికి 
మనస్సుకాలేదు.” 

“అయితే తోటవదలిపెట్టి ఎక్కడ కెడతావు?” 

“ప్రస్తుతం వారి పాలికాపుగానే పడివుంటాను. దైవం మేలుచేస్తే కల్లు అమ్మి 
మరొక్కతోట నాటుతాను. దొరా, ఆ వ్యాపారానికి సమానం ఎన్నితోటలవుతాయి?” 

సరే సీనమయ్య “నాకు వట్టిపిచ్చిరా. నేను తొమ్మిదివందలదాకా ఎక్కుదామని 
వుంది దబ్బు వెదకుతుంటేనే ఇచ్చేశావు. ఆరువందలు తప్పక చేతపెట్టేవాబ్నిగా” అనిచెప్పి 
పూజారికి ఆశలు చెలరేపి వెళ్లాడు. 


92 మరల సేద్యానికి 


ఇప్పుడు శీనమయ్యవంతు. ఈ తోట చేయిదాటడం వానికి సరిపడలేదు. “ఏమిటి? 
దక్షిణల పొదుపుతో ఇతడు ఆస్తి కొనేహుందా కల్షినవాడైతే, నేను నా పిల్లల సంపాదనతో 
తప్పక వూరంతా కొనేస్తా, చూద్దాం” అని కడుపుమంటతో యోచించాడు. దానికి 
అనుకూలంగానే బెంగుళూరు బళేపేటలోని 'గ్రీ లక్ష్మీనరసింహ ప్రసన్న హోటేలు చాల 
విజృంభణతో నడిచింది. “ఈ నడుమ కెంగేరి విడిది (లాడ్జి) వారంతా మా హోటేలు 
స్పెషల్‌దోసెకు ముఖం వాచారు అంటే నమ్మండి” అని కుమారుడు నరసింహ వ్రాశాడు. 
అంటే వ్యాపారం రెండుచేతులా ధనవర్శ్షం కురిపిస్తున్నది. నెలకు యాభై మనియార్దరు 
హాజరు. శీనమయ్య కూడ ఉత్సాహంతో మూడవ కొడుకుకు కూడ వుపనయనం చేసి 
పంపాడు. “వచ్చే సాలిగ్రామం జాతర తరువాత నాల్గవవాణ్ని కూడ పంపవచ్చు” అని 
నిర్ణయించాడు. ఇంటివారే హొటేలుపనిచూస్తే నమ్మకంగా పనీ జరుగుతుంది. పిడికిళ్ళతో 
రూపాయలు, లాభాలు దోచవచ్చు అని సీనయ్య దృఢవిశ్వాసం. 

ఇక్కడ చేతుల్లో లక్ష్మి నాట్యమాడిన మీదట శీనమయ్యకు పెద్ద ఆస్తులను మింగాలని 
యోచన ఎందుకు రాదు? అందుకే వూళ్ళో ఎవరువచ్చి ఆస్తి ఆయకం (కుదవ) పెడితే 
వాళ్ళకంతా అప్పు వెంటనే ఇచ్చేవాడు. ఒక్కొక్కసారి క్రయంకూడ చేసుకునేవాడు. 
ఇంకెవరైనా గిరాకి వున్నారనితోచితే వెంటనే నాల్గారు వరహాలు ఎక్కువ కూడ ఇచ్చేవాడు. 
ఐతాళులు ఒకవేళ కొంటారని తెలిసివస్తే వంద రెండు వందలు ఎక్కువ పెట్టినా చింతలేదని 
డబ్బు కురిపించేవాడు. ఈ పై పోటీలలో ఎక్కడైన పదిసెంట్లు పొలమున్నా సీనమయ్యకు 
బదిలీ అవుతుండేది. ఐతాళుల భూమి కిరువైపుల చేరిన పొలాలు శీనమయ్య కొనేశాడు. 

ఐతాళులు ఈ సంగతి విని చెలరేగి తబ్బిబ్బైనారు. “ఆస్తి చేసుకొనడానికి 
క్రమంలేదా? నేను పూజారితోటను ఎందుకు కొన్నాను. మనతోటకు లగ్తీ ఆనికదా. 
వాడైతే లెక్క లేకుండా చిన్నముక్కలు, వసతి లేనివన్నీ కొనేస్తున్నాడే ఏమైనా లాభముండీనా? 
మణూరులో నాల్గయిదు చిన్నచిన్న పొలాలు వెంటనే కొన్నాడు. ఏమైన సాగా, బాగా? 
నాగలి తిరుగని పొలంకొంటే సేద్యం కాదు. పన్నుమాత్రం తప్పదు” అని అన్నారు. 

శీనమయ్య ఏమీ పిచ్చివాడుకాడు. వాని మనస్సు ఒక మార్గంలో పనిచేస్తున్నది. 
ఆస్తి అమ్మేవారంతా పీలిక, చీలిక భూస్వాములే. మంచి అనుకూలం గలవారెందుకు 
అమ్ముతారు? అన్నీ కొన్నాడు అంటే వాళ్లందరూ అతని ప్రభావంలో, అదుపులో వుంటారు 
అని ఒక సంతృప్తి. అవి మాత్రమేనా? మరిన్ని కారణాలున్నాయి. ఐతాళుల పొలంసంగతి 
తీసుకుంటె పదిహానెలగింజలు చల్లేంతపొలం మూడు సరిహద్దులలో శీనమయ్యపొలం: 
మధ్యవున్న ఒక్క ఐతాళులది వేరే. అది ద్వీపంలాగ తన పొలాలమధ్యన. దాన్నికూడ 
ఎప్పుడో కొనిపారవేసి కంచెవేసేస్తే, ఐతాళులకు పొలంలోనికి దారిలేక దిగ్భంధన 
అవుతారు. తనకే అమ్మి వూరకుంటారు. అప్పుడు అన్ని పొలాలు చేర్చి మూడుతూముల 
విత్తనం దాకా పంట పెట్టగల తాహతు వస్తుందిలే అని వూహలతో ఉన్నాడు. ఎల్లాగైనా 


శివరామ్‌ కారంత్‌ 93 


ఐతాళులను బాధించాలి. శీనమయ్య హంగులో, భయంతో వున్నవారే వూళ్ళో వుండాలి 
అంతే” అనే తాత్సర్యంతో ముందుకు వెళ్ళాడు. ఆస్తులు చేసేది, చదరంగమాడేది ఒక్కటేనని 
శీనమయ్య సిద్ధాంతము. 

శీనమయ్య పెద్దకొడుకు బెంగుళూరుచేరిన ఆరేదేళ్ళలో తక్కిన ముగ్గురూ 
బెంగుళూరు చేరారు. వారి బళేపేట హొటేలు బలిసి, చిక్కపేటె, తరగుపేటెలలో పిల్లలు 
పెట్టింది. దేవునిదయవల్ల ఇక్కడ ప్రతి రెండేండ్లకు ఒకసారి ఒకకొడుకు పుడుతున్నాడు. 
ఇప్పుడు శీనమయ్య ఎనిమిదిమంది కొడుకుల తండ్రి. దేవుడు మేలుచేస్తే నరసింహుని 
పెళ్ళి ఐతాళుల పెండ్లికంటె వైభవంగా నడిపించాలని అభిలాష, పెళ్ళినాడు లంకాపట్టణం, 
బేడికంబ, బురుజులు అనేకమైన దిక్కులు పిక్నటిల్లే బాణసంచా విడిచి మణూరినుండి 
కోడిగ్రామం, సముద్రమండి బారకూరువరకు గొప్ప వూరేగింపు జరుపుదామని శీనమయ్య 
ధైర్యంతో సంకల్పించాడు. 

శీనమయ్య నోటిమాటలకు మొదట్లో ఎవరూ భ్రమ పడేవారుకారు. కాని డబ్బు 
వానివద్ద అని వినగానే అనేకులు పదిరూపాయల నుండి వెయ్యిదాకా అప్పు అడగడానికి 
అతనివద్దకు వచ్చేవారు. అతడూ ఒకేచోట డబ్బు కుమ్మరించలేదు. ఒకసారి ఏదో సర్మారు 
పన్నుకు తగాదా పడ్డరోజు పారంపల్లి వాసుదేవ గురికారులు కూడ వానివద్ద చెయ్యి 
బదులు అడిగారు. 'గురికారులకు ఐదువందలిచ్చాను నోటిమాటపై చూడు. కాగితం 
లేదు, ఏమీ లేదు అనే ధీమా వానికి. అప్పు గడువు దూరమైందని గాభరాపడి నాల్గురోజుల 
కొకసారి తిరిగి తిరిగి ఆ అప్పును అడమానంగా మార్చుకోడమూ జరిగింది. పెద్ద 
గురికారులకే షావుకారు, మరి కోడిగ్రామం పల్లెటూరివాళ్ళకు గౌరవనీయుడు ఎల్లా 
కాజాలడు? పెళ్ళి వడుగు కాలాలలో వైదికుల గుంపులోనే తిరుగులాడే సీనడు ఇప్పుడు 
గురికారుల పంక్తిలోను అగ్రస్థానానికి పాత్రుడైనాడు. లెక్కలు తెలియనివారికి అప్పుడప్పుడు 
చక్రవడ్డీలకు కూడ ఇచ్చేవాడు. పెద్దవలలుండే బెస్తవాళ్ళంతా మోకాళ్లపై నిలబడి వంగి 
సలాముకూడ చేసేవారు. 

ఒక్కసారి సీనమయ్య గురికారులింటి పెళ్ళికి వెళ్లాడు. గురికారులకూతురు లగ్నం. 
పక్కవూరి గురికారుల కొడుకుతో సంబంధం. అక్కడ సీనమయ్యకు సామాన్యమైన 
వుపచారం జరిగిందా? ఇక్కడ వైదికులసభలో రామైతాళులుకూడ అలంకరించి 
ఆసీనులయ్యారు. గురికారుల ఇంటి అలవాటుప్రకారం అందరికీ చక్కెరపానకమే. 
శీనమయ్యకు వెండిగిన్నెలో రెండుతడవలు ఇచ్చారు. ఐతాళులకు కంచుగిండీపాత్రలో 
దొరికింది: ఒకే సారిమాత్రం. 

గురికారుల లగ్నాలకు బస్రూరు నాగమ్మ రాకతప్పదు. నాగమ్మ ముసలిదయింది. 
అది నాట్యం చెయ్యదు. ఫిడేలు వాయిస్తుంది. దాని ఇద్దరుబిడ్డలు. యువతులైన చెందు, 
రాజీవి భరతనాట్యం చేసేవారు. నాట్యం ముగించాక ఊరి గురికారుల మర్యాదలు 


94 మరల సేద్యానికి 


మొదలైనవి. ఒకరు రాజీవితో సలామువేయిస్తే, మరొకరు చెందుతో వేయించేవారు. 
“శీనమయ్య మహారాజకో దౌలత్‌జాదా” అని పద్దెనిమిదిసార్లు అనిపించుకున్నాడు సీనయ్య. 
పద్దెనిమిదిరెళ్ళ ముప్పైయారు అంటే తొమ్మిదిచక్రాలు (ఒక నాణెం) వారిపై కురిపించాడు. 
ఒక్క సలాముకుకూడ భాగస్వామిగాని ఐతాళులకు ముఖం కళాహీనమైంది. వైదికులు 
అల్లాంటి సలాములసంపాదనకు వుపక్రమించే పద్ధతిగూడ లేదు. శీనమయ్య ఎదురుగా 
పెద్దదర్దావాడైనందుకు, అంత మన్ననకు పాత్రుడైనందుకు వారి మనస్సుకు సరిపడలేదు. 
సీనమయ్య మయ్యరైనాడంటే ఆశ్చర్యమేమి లేదు. 

ఇంటికివెళ్ళి ఐతాళులు సత్యభామతో “చూడు, శీనమయ్య కళ్ళకు మనం 
కానరాము. చౌకబారు వేశ్యల సలాముకు పాత్రుడిప్పుడు. తొమ్మిది చక్రాలిచ్చి పద్దెనిమిది 
సలాములు తీసుకున్నాడు. బెంగుళూరిలో కాఫీకి నీళ్లు చేర్చి సంపాదనలు చేశాడు. ఇక్కడ 
గజ్జెపూజలు వీడు చేస్తాడు” అన్నారు. సత్యకూడ పతియొక్క అభిప్రాయాలతో ఏకీభవించి 
బాధపడింది. సానుభూతి చూపింది. “ఎవరిపైసలు ఎలాపోతే మనకెందుకు? ఈ 
నష్టంమార్గం మనకు వద్దండీ అని బుద్ధివాదం చెప్పింది. 

ఐతాళులు వూరక వదుల్తారా? ఎవరో స్నేహితులను పట్టి, బెంగుళూరిలో 
నరసింహునికి వుత్తరం వ్రాయించారు. 'మీ తండ్రి, మీ సంపాదనను లంజలపాలు చేశాడు” 
అని. వుత్తరం చాడీలుచూచి పిల్లవాడు గాబరాపడ్డాడు. మేనమామ చెప్పినాక 
సమాధానపడ్డాడు. “ఎవరో కానివాళ్లే అల్లా వ్రాయించివుంటారులే' అని అతడు 
వూరుకున్నాడు. 

ఉగాది సమయం వచ్చింది. మూడేండ్లనుండి వూరికిరాని నరసింహుడువచ్చి 
ఒకవారం వున్నాడు. సీనమయ్యరు కొడుకు నోటి వెంబడే బెంగుళూరు హోటళ్ళ వైభవాన్ని 
విన్నాడు, చాల సంతోషించాడు. నరసింహదేవుడే ఇంటిభాగ్యాన్ని పెంచాడని తీర్మానించాడు. 
నరసింహునికి పదునెనిమిదేండ్లవయస్సు. హోటలుపనులలో ఆరితేరినాడు. ఇప్పుడు 
హోటలుకు వాడే యజమాని. మామ రాయబారంపై ఇంటికి వచ్చాడు. అక్కడి ధారాళమైన 
సంపాదనకు ప్రతిఫలంగా తగిన వ్యవస్థ చేయాలని తండ్రిని అడగడానికి వచ్చాడు. 
“మామ చెప్పాడు, ఏదైనా మంచిఆస్తి కొనాలని” అన్నాడు కొమారుడు. శీనమయ్య నవ్వుతూ 
“వాడేనా బుద్దిమంతుడు మిగిలినవారు వెర్రికుంకలా? నీ రూపాయలు ఏమైందనుకున్నావని' 
చెబుతూ అన్నీ సవివరంగా తన ఆస్తివిశేషాలు చెప్పాడు. ఇవి వాడికీ తెలుసు. “మామ 
ఏమన్నాడంటే ఏకఖండం పొలంబదులు ఇన్ని చీలికలువద్దు. వాటివల్ల గుత్తరాకపోతే 
ఫలమేమి?” అని నరసింహుడు తన అభిప్రాయాన్ని మామసందేశాన్ని తెలియబరచాడు. 
మామకు నాలుగువేల రూపాయలు ఆస్తి కొనాలని తెలిపాడు. 

సీనమయ్యగారికి నిజమైనయోచన తగిలింది. తమ ఆస్తులనుండి ఇతరులకు 
ఉపద్రవం మాత్రం అయింది. తమకు అంతలాభం లేదు, లేనిబెంగ, బెడదలే, గుత్తకిచ్చి 


శివరామ్‌ కారంత్‌ 95 


గుత్త వసూలుకు బాధపడడం అనుభవమయింది. అప్పులపైన వడ్డీలేమో వస్తున్నాయి. 
గురికారుల కిచ్చిన అప్పు, వడ్డీలుకూడ రానేలేదు. తన బావ మాటలు కూడ నిజమే, 
అతని ఆధారం లేకుంటే నరసింహుడు మూడు హౌటేళ్ళ యజమాని ఏలాగవుతాడు అనే 
సంగతి మరువ లేదు. అందుకు మన్నిస్తూ “సరేరా అల్లానే కాని” అనిచెప్పి వాని 
లగ్నప్రయత్నం చేశాడు. అప్పుడే నరసింహుడు బెంగుళూరుకు వెళ్లాల్సింది. వచ్చేఏడు 
చూద్దామనుకున్నాడు. 

నరసింహుడు వెళ్లుతూ నాల్దవకొడుకును వెంటబెట్టుకు వెళ్లాడు. కొడుకు “అప్పా, 
విత్తనాలనాట్ల తరువాత, రెండు నెలలైనా మావద్ద వుండు హాయిగా అని అన్నారు మామ” 
అని వెళ్ళుతూ అన్నాడు. ఈ మాటలు సీనమయ్యకు అదొక కల అయింది మనసులో. 
కాశీ యాత్రకు వెళ్ళినంత కోలాహలం. బెంగుళూరు వెళ్లే యోచన చేశాడు. 

ఎండలు పోయినవి వానలు పడ్డాయి. నాట్లపని తొందర తొందరగా ముగించారు. 
వానలు ఆలస్యమయివుంటే శివమొగ్గకు వెళ్ళి బెంగుళూరుకు రైలెక్కుదామనుకున్నాడు. 
కాని శివమొగ్గ చేరడమెట్లా? ఆయన కొడుకులైతే నాల్గు మజీలీలతో శివమొగ్గకు నడచేవారు. 
తన గౌరవానికి లోటులేకుండా బండిపై వెళ్లాలి. బండిమాత్రం దాక్షిణ్యానికి గురికారుల 
వద్ద నుండి వస్తుంది. బండి దారిలో వుందే నదులను ఎల్లా దాటాలి? వానకాలం. 
వానకొడితే ఆ గుంబెఘట్టం ఎల్లా ఎక్కాలి? పోనీ బండిదిగి జాగ్రత్తగా ఘట్టందాకా 
వెడదామంటే ఆ వట్టికాళ్ళను ఆ జలగలు, పురుగులు పీల్చివేస్తాయి-అని ఎన్నో ఆలోచనలు 
దొరలినాయి. తానేమో బాగా నడువగలడు. అన్నీ అతనికి తెలుసు. కాని, గురికారుల 
హోదాగలవాడు శివమొగ్గదాకా నడిస్తే మానం దక్కుతుందా? 'కొడుకులేమో నెలకు 
వందరూపాయలు పంపుతారే? వీనికేమి చేటు? నడుస్తాడు పిసినిగొట్టు అని తప్పక 
నవ్వుతారు అని వూహించుకుంటాడు. 

ఊరివారికి నడక ఒక గొప్ప సంగతేమి కాదు. నవరాత్రి ఉత్సవాలకు శృంగేరికి 
ఎనిమిదేళ్ళ బాలురుకూడ నడుస్తారు గదా: కొన్నేళ్ళముందు ఆడవారికి చీరలు దానమిస్తారు 
అని తెలిసినప్పుడు ఊరి మహిళాబృందంతో మయ్యరు భార్యకూడ నడువలేదా? ఐనా 
మయ్యరు మనస్సు వెనుదీస్తుందేది. ఒకనాడు బందరు షావుకారు దగ్గరకు వెళ్లాడు. దీర్హ 
యోచనచేసి 'కోతలయ్యే దాక ఊరు విడువలేను. ఒంట్లో అంత బాగాలేదు అని కొడుకులకు 
వర్తమానం పంపాడు. వూళ్లో చట్టం, బడాయిమాటలు ప్రసంగాలు చేస్తుంటే అతన్ని 
ఆపేవారు లేరు. తండ్రి వస్తాడని ఎదురుచూచిన పిల్లలు మాత్రం చాల నిరాశచెందారు. 
“దీపావళి తరువాతనైనా బెంగుళూరుకు తప్పకుండ రండీ” అని కార్డు వేశారు. 

బెంగుళూరు ప్రయాణం ఆగిందని కొంత నిరాశచెందినా ప్రతిమాసం యాభయి 
- వందరూపాయల మనియార్దరు చూడగానే హృదయం వుప్పొంగిపోయేది. మూడువేల 
రూపాయల భూమిని తప్పక బావకు కొనిపెట్టాలనే పొంచిచూస్తూ వున్నాడు. అందరినీ 


96 మరల సేద్యానికి 


దర్చారుగా చేర్చి తన అభిప్రాయాలను తెలియజేశాడు. “మంచిఆస్తి ఎక్కడ దొరుకుతుందో 
చెప్పండి అని నోటిడాబులో మాత్రం పదివేల ఆస్తిపరునిలాగు ప్రవర్తించాడు. 


11 


రామ ఐతాళులకు కూతురు కల్లేనాటికి లచ్చడు మూడేండ్లవాడు. సత్యభామ 
తన చంటిపాపను వెంట చంకనెత్తుకొని ఐతాళులయింటికి వచ్చింది. వచ్చినందుకు 
లచ్చనిలో ఏమీ విశేషంగా మార్పు కనబడలేదు. సత్యభామ తన ఎడబవీడ్డను (డ్రేమతో 
చూచినా, ముద్దుతో కాలం గడిపినా, లచ్చనికి ఏ నిరాశా కలగలేదు. కారణం వాడు 
అమ్మను అంటుకొన్న పిల్లవాడు కాదు. పెద్దమ్మకే ముద్దువిడ్డడు. అమ్మ, చెల్లెలు ఇంటికి 
వచ్చాక తల్లివద్దకు నాల్హుమార్లు వెడితే పెద్దతల్లివద్దకే పదునాల్లుసార్లు వెళ్ళేవాడు. సత్యభామకు 
వాడంటే ఇష్టమేనా? - అంటే ఆ సంగతి వేరు. ఆమెకూడ కుమారుని దగ్గరికి పిలుస్తుంది. 
“లచ్చా, చెల్లెలితో ఆడుకోవా? అని పిలిస్తే, “నాకు చెల్లివద్దు, గిల్లివద్దు అని జవాబు 
వస్తుంది. “నాతో ఆడుకోవా' అంటే, “అమ్మా నువ్వు చెల్లెల్ని దింపేసి, నన్నే ఎత్తి ముద్దాడమ్మా, 
చెల్లెల్ని నేలమీద పడుకోబెట్టమ్మా' అని మారాము చేస్తాడు. అలా చెయ్యగలదా తల్లి? 
ఏమో ఒక నిరాశ ఆమెలో నిండింది. “అవును లేరా: నువ్వేమో ఎవరు బడితే వాళ్లచేతుల్లో 
పెరగడానికే. నా కడుపున వూరికే పుట్టావు అంతే” అని అనుకుంటూ తన కష్టానికి 
తనలో తానే కుమిలి పోయి, మనస్సు నొచ్చుకుంటుంది. 

ఇక్కడ లచ్చడు పారోతిని ఎంత పిలిచినా సత్యభామెదుట ఆమె తనప్రీతిని 
ప్రదర్శించడానికి సాహసించదు. ఇంటిగోడలు దాటితే సరి, లచ్చ-పారోతీలమధ్య ఎంతో 
వాత్సల్యానురాగాలు. తన కడుపులోకూడ ఒక కొడుకు పుడితే ఎంత బాగుండేది. అనే 
విచిత్ర అభిలాషయే ఈ బాలునిపై ఇంక ఆశగా మారి చుట్టుకున్నది. అందుకే సత్యభామ 
నెపానికే తల్లి. రామ ఐతాళులకు తన కొడుకును ఆడిస్తూ వుండటానికి విశ్రాంతి లేనే 
లేదు. సత్యభామకు తన మనోవేదన దినదినానికి పెరుగుతున్నది. సాయంత్రం ఇంటికి 
వచ్చినప్పుడు తండ్రి కొడుకును పలుకరిస్తారు. లచ్చడు పొద్దస్తమానం పారోతి వద్దనే 
వుంటాడని వారూ చూస్తున్నారు. బెదిరిస్తే లాభం లేదనికూడ తెలిసివచ్చింది. ఇక్కడ 
సత్యమాత్రం తన మనోవ్యథను ప్రకటించకూడా వుండగలదా? “సరే రేపు సుబ్బికూడ 
పెద్దదవుతుంది. పెద్దమ్మ కొంగుపట్టుకొని తిరిగితే, నేనుమాత్రం పిల్లలను కనేవరకే అని 
స్పష్టం కాదుటండీ” అని మగణ్ని ప్రశ్నిస్తుంది. ఆమె సంకటం ఎంత లోతువరకు వెళ్లిందో 
ఐతాళులవూహకు అందనిదికాదు. కాని ఆ దుఃఖనివారణకు మార్గం కానరాదు. 

లచ్చనికి నాల్లేండ్లు నిండి అయిదోది పడింది. ఒకవిధంగా పాతచిక్కు సమస్య 
విడుదల అయ్యేరోజు వస్తున్నది. వానికి విద్యాభ్యాసం అక్కరలేదా? మల్చె సమీపంలోని 


శివరామ్‌ కారంత్‌ 97 


కారీసర పాఠశాలకే పంపవచ్చు. “పిల్లవాడు తాతగారింట్లోనే పెరిగితే సంభావితుడై 
మనగలడండీ” అని సత్య సలహా చెప్పింది. ఐతాళులు కొడుకును ఒకరోజు కూడ 
చూడకుండ వుండ లేరు. అందుకే, “ఏమీ తొందరలేదు అని నచ్చజెప్పారు. పిల్లవానికి 
ఐదేళ్లు నిండేలోపుగా ఒకరోజు సరసోతి, “అన్నా ఈ నవరాత్రి పాడ్యానికి మనవాణ్ని 
మఠం శంకర ఉపాధ్యాయుల వద్దకు పంపుదాము. శ్రీకారం లేకుంటే ఎల్లాగు? పారంపల్లి 
వాసుదేవగురికారులేమో పిల్లల్ని కుందాపురమో, ఉడిపో పంపుతారట. ఇంగ్లీషు 
నేర్చుతారట. లచ్చనికి ఇంగ్లీషు వంగ్రీషు వద్దన్నా. ఒకవిధంగా భాగవతం, రామాయణం 
పురాణం చెప్పేశక్తి చాలదా?” అనింది. ఐతాళులేమో “ఏమి తొందరలేవే? లచ్చడు మఠంలో 
కోదండం, చింతబరిగె పూజలకు గురిఅయితే అక్కడ నాల్గునాళ్లు వుందడం కష్టం?” 
అన్నారు. 

“అయితే శంకరుపాధ్యాయులు మన ఇంటిపిల్లవాణ్ని కొడతాడటనా?” 

“వానికి మన, తన, గిన లేదు. లక్ష్యంలేదు. మొన్న సీనమయ్య కొడుకు ఒరటనికి 
“కోదండం” వేయగా వాడు పైనుండి కింద ముళ్లపైకి దుమికి అయిన అనర్థం కథ 
విన్నాముగా. సీనమయ్య చట్టంలో పక్కామనిషి, మఠానికి వెంటనే వెళ్లి “నీ కాళ్లు 
విరగగొడ్డాను అని ఉపాధ్యాయుణ్ని తిట్టాడట. 'సరే, నీ కొడుకుకు చదువు నీవే 
చెప్పుకోవయ్యా” అంటూ మఠం నుంచి ఒరటణ్ని వెంటనే వెళ్ళగొట్టాడట. ఇక మణూరు 
మరఠానికో లేక ఏటి ఆవల సరకారి పాఠశాలలోనో జేరాలి. ఏరుదాటి రోజూ రెండుసార్లు 
ప్రయాణం సాధ్యంకాని పని.” 

“ఈ పసివాళ్ళకు చదివి, రాసి కావలసిందేముంది? అవన్ని గురికారుల పిల్లలకు, 
వీడికి నీలాగ ఎనిమిది అష్టకాలు వేదాధ్యయనం అయితే చాలు. దానికింత కొరివిపెట్టా, 
ఆ రాత లేకపోతే పోనీ. నీ అనంతరం పౌరోహిత్యం నిలబడవద్దా? అనింది సరసోతి. 

ఎల్లాగైనా మాటలు ముందుకు సాగలేదు. “సరే మూడునెలల తదుపరి 
నవరాత్రి-అప్పుడు చూస్తే సరి” అన్నారు. కాని మనస్సు మథనపడింది. తనకు ఒక్కగా 
నొక్కడే కొడుకు, సర్మారిశాలలో పడవేసి తుదకేమి ప్రయోజనం? తన అనంతరం వైదీకం 
జరిపించే వారుండరే? ప్రక్క ఇంట్లో అధ్యయనం చేయించి అష్టోత్తరాలు, ఆశీర్వాదాలు 
నేర్పించితే, వుపనయనమయ్యాక చక్కగా ఘనపారిగా తయారు అవుతాడు. తనవెంట 
షోడశకర్మలకు తిప్పితే ఉగ్ర, ప్రచండ పండితుడే కావచ్చు అనే ఒకదారి, మరొక్క ఆలోచన 
కూడ లేకపోలేదు. గురికారుల పెద్దకొడుకు కుందాపురంలో వకీలుబల్ల కట్టాడట, తనవూరి 
కక్షీదారు లందరూ చీమలలాగు అతనిచుట్టూరూ మూగుతారట. కుప్పలు కుప్పల డబ్బుపోసి 
వస్తారట. తనకొడుకు వకీలయితే తప్పా? - అని తనకు తగని, మించిన ఆలోచనలు 
కూడ చేశారు. వైదికంపట్ల వారికి విరక్తి ఎందుకంటే: శీనని పిల్లలు చదువుసంధ్యలు 
లేకనే సిరిసంపదలతో తులతూగుతున్నారు. తండ్రి రాజవైభవం నడుపుతున్నాడే, వాడే 


98 మరల సేద్యానికి 


గురికారుడై మెరుస్తుంటే, కొడుకు పుణ్యమున తానెందుకు కీర్తి ఆర్జింపకూడదు? అనే 
పెద్దసమస్య ఎదురైంది. వాని కొడుకులు కాఫీ చిప్పలు గడిగి బాగుపడితే తనకు తన 
కొడుకు వకాలతుచేసి సంపాదిస్తాడు. వకీలై లచ్చడు రెండు చేతులతో డబ్బు దోచి 
సంపాదించి పెట్టినట్లే తియ్యని పగటి కలలు గన్నారు ఐతాళులు. 

చాలనాళ్ళ వరకు ఈ తియ్యనికల వారిని మైమరపించింది. నవరాత్రి దగ్గరకే 
వస్తున్నది. వుపాధ్యాయుల శంకరుడు వచ్చాడు. ఐతాళులు ఇంట్లో లేరు. “ఎవరమ్మా 
ఇంట్లో” అని చప్పుడు వినగానే సరసోతి “వారు సాయంకాలం వస్తారు? ఎవరక్కడ- 
అయ్యవారా? కూర్చోండి. గంగాపానం చేస్తారా? చల్ల తీసికొంటారా? అని మర్యాద 
చేసింది. ఉపాధ్యాయులు 'నాకు పురసత్తు లేదమ్మా మఠంవేళకే వచ్చాను. విజయదశమి 
వస్తున్నది. పిల్లవాడు ఐదేండ్లు నిండిందని, మఠం వస్తాదేమో అని కుతూహలంతోనే 
వచ్చాను, “నేనుకూడ అల్లాగే అన్నకు చెప్పానండి. చూడండి నిజమో, దుష్ప్రచారమో, 
మఠం దెబ్బలంటే భయపడ్వారండీ. ఆ వప్పడచెట్టు ఎక్కించేది, కోదండం వేయించేది, 
ముళ్ళుమంటలు అన్నీ భయమే, మేము ఎవరైనాగాని మావానిమీద ఒక దెబ్బవేసుంటే 
ఒట్టు.” 

“అమ్మా ఎవరెంత చెబితే ఏం? సరి. పరవాలేదు. ఆ మణూరి వుపాధ్యాయు 
డన్నాడేమో. అతనికి తన మఠానికి కోడి తరువాత ఎన్నో వూళ్లవాళ్ళు వచ్చినా ఆశ 
తీరదు. అందుకే ఈ మాటలు పుట్టించాడేమో, ఎవరికెరుక?” 

“మేము ఏమన్నా చూడబొయ్యామా? ఎవరు చెప్పారో, విన్నారో, మీరు పిల్లవాన్ని 
కొట్టకుంటే సరి.” 

కాని అల్లా అని వాని ఒంటిని తాకకుండ వుంటానా? అది నావల్లగాదు. నేను 
విద్యనేర్చే సమయంలో ఆ బెత్తాలతో ఒక చింతబరుగుల తడిక అల్లవచ్చు. కాని నేను 
కొద్దిగానే బెత్తం వాడుతాను. అంతే. ఏమీ కొట్టడని తెలిస్తే మఠంలో భయం వుండదే: 
పాఠం ఎల్లా నేరుస్తారు చెప్పండి? వేడి లేకుంటే వెన్నకూడ కరుగదమ్మా.” 

ఇల్లా ఎన్నో మాట్లాడి ఎదురుగుండా హాజరైన బెల్లంముక్కలు నంజుకొని నీళ్ళు 
తాగాడు. “ఐతే అన్నగారికి చెప్పండమ్మా పిల్లవాన్ని పంపాలని? విజయదశమినాడు 
అక్షరాభ్యాసం అయినవాళ్ళందరికీ జయమేనమ్మా:” అన్నాడు. 

“అయితే, ఈ సర్మారివాళ్ల కెందుకుండదు దినం, వారం, దశమి అని. కుందాపురం 
సంతకుకూడ అంతేగదా! ఎప్పుడు పడితే అప్పుడేనట.” 

“అవునమ్మా అంతే. వాళ్ళకు ఏ మట్టీ లెక్మాలేదు. తిథి, నక్షత్రం లేదు. ఆదివారం 
ఒక్కటే లెక్క అయితే మీవాడు, సర్మారుబడికే వెళ్తున్నట్లు తోస్తుందే అక్కడ అందరూ 
ఒగటే-గానుగవాడు, తెలికలవాడు, సోమయాజీ అంతా ఒకటే బల్లపైన కూర్చుంటారు.” 


శివరామ్‌ కారంత్‌ 99 


'నిజమా, అల్లా ఎక్కడైనా వుంటుందా? ఐతే వైదికులూ, తెలికలూ ఒకటేనా, 
అక్కడ?” 

'జెనమ్మా జెను, నేను చూడు-మా మఠానికి బ్రాహ్మణపిల్లల్నే చేర్చిస్తాను. మరొక్క 
పురుగుకూడ వాలదు. మా మైదానంలోవుండే నాగప్పశెట్టిగారు అన్నారు అయ్యగారు, 
మా మగ చిన్నవాళ్ళకుకూడ ఇంతవిద్య నేర్పండి” అని. ప్రాధేయపడ్డారు. నేనేమో, నా 
సిద్దాంతం వరుసకే వీలులేదన్నాను.” 

“అయితే సర్మారుకు ఈ రివాజు లేనే లేదా” 

“సరకారువారు ఈలాగే చేస్తుంటే పదేళ్ల తరువాత నాగలి మోసేవారే వుండరు 
దేశంలో. అప్పుడు బ్రాహ్మలే కాపులు, బండివారు కావాలి.” 

శంకర వుపాధ్యాయులు మళ్ళీ వేళయిందంటూ వెడుతూ “అన్నకు చెప్పండి” అని 
జ్ఞాపకం చేశారు. ఇల్లాగే పదిమందిండ్లల్లో కోతలుకోసి నచ్చజెప్పి మఠంలో చేర్చాలి. 
తమ ఇంట్లో స్థలం తగినంతలేదు. అందువలన ఒక గృహస్థుని బియ్యం దంచేచోట 
అరుగులపైన మఠం (బడి) ఏర్పాటు చేశారు. ముగ్గురికి తక్కువ విద్యార్థులు లేరు. ఆరు 
దాటలేదు. కోడి, కన్యాణ, వడుకేరె మూడు గామాలలో వారే గొప్ప 
ఆచార్యులు -ద్రోణాచార్యులు. ఈ తరం పిల్లలందరికీ వారు విద్య నేర్పుతున్నారు. ఇప్పటి 
పెద్దలకంతా వారితండ్రి నారాయణ వుపాధ్యాయులే నేర్చేవారట. నారాయణ వుపాధ్యాయుల 
నాలుకపై నలభైఆరు ప్రసంగాలు ధారగా అవధానంలాగు తాండవమాడేవట. అన్నీ 
నేర్సేవారట. దానిపైన ఎక్కాలు, దస్తావేజులు, ప్రోనోట్సు, పక్కణలు, తాళపత్రాలపై వ్రాత 
అన్నీ నేర్పేవారు. అతని శాలలో పదేండ్లయినా పాటుపడిన వారికి పది పన్నెండు 
యక్షగానాలు వచ్చితీరతాయి. ఈ కాలం వారిలాగు కాగితంపైగాని, స్లేటుపైగాని వ్రాసి 
సరస్వతిని బ్రష్టు పట్టించే అలవాటు వారికెన్నడూ లేదు. 

శంకర వుపాధ్యాయులకు అంత విద్య రాదనుకోండి. కానీ ప్రచారంలో వుండే 
మీనాక్షీ కల్యాణం, కర్ణార్షునయుద్దం, బభ్రువాహనుని కథ, ఇంధ్రకీల - వాటికి లోటులేదు. 
వారికి మద్దెలవాద్యం చక్కగా వచ్చు. భారతం, భాగవతం, రామాయణం అర్థం చక్కగా 
చెప్పి రక్తి కట్టిస్తారు. వారి గొంతుకూడ మంచిదే. అన్ని కార్యక్రమాలకు కూడ వారి 
గానా, బజానా వుండక తీరదు. వారు లేకుంటే నాటకాలకు ప్రకాశం లేదు. తెల్లవారదు. 
ఒకటే ఒక దోషం వుంది వారివద్ద. అందరూ ఆమాటను అంగీకరించాలి. అది ఏమంటే 
“వారి చెయ్యి చూశారూ: మద్దెల మోతకంటె జోరుగా కొడుతుంది.” ఎవరైనా సంజాయిషీ 
అడిగితే “మా నాన్న నన్ను కొట్టింది మీరెర్గుదురో లేదో, ఊరికే పూజకు పెడితే విద్య 
వస్తుండటండీ, వీపు వంగి మోగితేగాక సరస్వతి వలస్తుందా?” అని అంటుండేవారు. ఆ 
దెబ్బలబాధకు పొన్నవెట్లెక్కి దాక్కున్నవారు లేకపోలేదు. మఠానికి తర్వాత వెళ్ళకుండ 
మానరుగదా, నేను మాత్రం పొన్నతోటలోనికి పోనివ్వను. పిల్లలకు చనువు ఇయ్యరాదు” 


100 మరల సేద్యానికి 


అనెడివారు. అందుకేనేమో ఆరుమంది ఆరుతూముల బియ్యం ఇస్తే దానితోనే కాలక్షేపం 
తృప్తిగా చేసుకోవాలి. దానివెంట కాయగూరలు, పెరుగులు వస్తాయిగాని ఇంటిలో 
వ్యవసాయం జరిగితేగాని పొట్ట వెళ్ళదు. 

వుపాధ్యాయుల వుపన్యాసం విన్నాక సరసోతికిమాత్రం సరకారి పాఠశాలలపట్ల 
జుగుప్స చుట్టుకుంది. బ్రాహ్మణుల కులానపుట్టి ఆ వెధవ సర్మారుబడిలోనా విద్యకు 
వెళ్ళడం అని చింత ఎక్కిపోయింది. 

రాత్రి ఐతాళులు ఇంట్లో భోంచేసికూర్చున్నాక సరసోతి వారివద్దకెళ్ళి అన్నా ఆ 
శంకరవర్వులు వచ్చారు అని తెలిపింది. తరువాత లచ్చన్న భవిష్యత్తు గురించి తప్పనిసరిగా 
చర్చ సాగింది. ఐతాళులు లోతుగా దీర్ణాలోచన చేసి నిశ్చయం తేల్చినవారిలాగా గంభీరంగా 
“మన లచ్చన్న అయితే, ఆ భయానికి మూన్నాళ్ళకే పరుగెత్తిపోతాడు. ఇక ముందు రోజులలో 
పిల్లల ఆయుష్య ప్రమాణం యక్షగానం అవీ ఇవీలో సాగేలాగు లేదు. నేను వైదీకం 
గొడ్డును, నాకు ఎంత మానమర్యాదలు మిగిల్పారో చూశావుగా. ఆ ఎంగిలి కూటి సొమ్ము 
గడించే కొడుకులనుండి శీనమయ్యకు ఎంత గౌరవమో చూస్తున్నావుగా” అన్నారు. 

ఐతే మన లచ్చన్నకూడ ఇక హొటేలు చాకరీకేనా?” 

భీ, థూ, అన్న విక్రయం చిల్లిగవ్వకూడ వద్దే నాకు. దానికంటె నా అరవైనాల్లు 
తూములపంట చాలు. పౌరోహిత్యంవల్ల అన్నవస్తాలు సాఫీగా సాగుతాయి. ఏమీ తొందర 
లేదు.” 

ఆ మాటలువింటూ కూర్చున్న పారోతికికూడ చాల ఆశ్చర్యం కలిగింది. అయితే 
అరవైనాల్దుతూముల ధాన్యం నిజంగా వస్తుందా? అనే యోచన ఆమెకు. ఆమెకు ఇది 
ఒక వింతవార్తయే. ఆ బీదరాలికి తాముగూడ పల్లెలో చాల మోతుబరీవారేనని 
తృప్పిగలిగింది. తన పతిదేవులు గ్రామంలో కుబేరుల లెక్కలోనివారేనని ఆమె ఎన్నడో 
విన్నది. ఆవిషయం అడుగగానే “ఊరకే ఆడవారికెందకీ పారుపత్తెం, పెత్తనం? పడుకో? 
అన్నారు. 

సరసోతి 'సరే అన్నా ఆ శీనమయ్య డౌలు, దస్మం మనకేంపని? ఆ పెత్తనాలు 
వద్దులే, బాలున్ని ఇంట్లోనే అధ్యయనం చేయించు” అన్నది. అప్పుడు సత్యభామకూడ 
వచ్చింది. ఆమె మనస్సు తేటతెల్లంగా లేదు. ఆమె మెదడునిండా యోచనలు. ఆమె 
పడుమున్నూరిది. పారోతికంటె ఒక మాసమెత్తు తన ఆస్తిగురించిన సమాచారం తెలిసింది. 
తన తండ్రిగారి గొప్పదనం, ఆస్తివివరాలు మరింత తెలిసినమనిషి సత్య. ఐతాళులు 
దక్షిణల కొరకే పరుగెత్తేదానికంటే కాలుమీద కాలువేసికొని కూర్చొనే తింటుంటే 
గురికారులకు ఈడయ్యేవారేమో. అని తమ తండ్రి మాదప్పయ్య కూడ ఒకసారి చెప్పినట్లు 
జ్ఞాపకం. నవరాత్రి పాడ్యమి వచ్చేస్తున్నదే. దశమినాటికే తన లచ్చన్నను శంకరుల మఠానికే 
బలి చెయ్యాల్సిందేనా-ఈ చింతలో మునిగింది సత్యభామ. 


శివరామ్‌ కారంత్‌ 101 


తన కొడుకును ఇంట్లోనే వుంచుకుంటే తన సవతితల్లిలాగే కోతలతరువాత మిగిలిన 
కొయ్యను మేపడానికి దూడలు తోలుకొనిపోవడంతప్ప ఇంకేమీ రాదు. కాని తన కొడుకు 
మళ్ళీ తన యెదుట లేకుండ పోతాడేమో అనే బెంగమాత్రం తప్పదేమో. అందుకే వాళ్ళ 
సంవాదంలో తాను భాగస్వామిని అయింది. అంతా వాళ్లకు వాళ్ళే తీర్మానిస్తే ఎల్లాగు, 
కన్నతల్లి అంటూ వుంది. ఆమె మాట కూడ తీసికోవద్దా, అనేగర్వం మనస్సుకు 
గుచ్చుకుంటూ వుంది. “లచ్చని తాతనైనా ఒకమాట అడిగిచూడరాదా? మన 
హితమునుగురించి వారే చక్కగా సలహా నివ్వగలరు” అన్నది. 

పిల్లవాని తాతగారి అభిప్రాయం తెలుసుకోవాలంటే, ఇంటనున్నవారిపై అవిశ్వాసమే 
నన్నమాట-అందుకే-సరసోతి ‘కానీండి, వారినే అడుగన్నా అతడే అన్నిటికి దారి 
చూపుతాడేమో?” అని చెప్పి వెళ్ళిపోయింది. 

సభ ముగిసింది. పడుకొనేవేళలో భార్యాభర్తలే ఆ విషయాన్ని చర్చించుకున్నారు. 
సత్యభామతో ఐతాళులు ఏమో తమ కుమారుడు వకీలుపట్టా పుచ్చుకుంటాడో, లేక 
రివెన్యూ ఇన్‌ స్పెక్టరో తహశీల్దారో కాకమానునా? అంతైనా కావాలని అతని అభిలాష 
అందుకే అయ్యగారి మఠంవద్దు, అధ్యయనమూ వద్దు. సరే, సర్మారిస్కూలు సరే. అదే 
చివరి తీర్మానం. పడుమున్నూరిలో ఐతే ఇంటికి దగ్గరనే బడి వున్నది. తాత అందుకే 
తమవద్దనే వాన్ని వుంచుకుంటారు. సత్యభామేమో పిల్లవాడు తండ్రివద్దవుంటే బొత్తిగ 
ఏదీ కుదురదనుకున్నది. 

సరే. వానకాలం జోరు తగ్గింది. చేపలపడవలు సముద్రం చొచ్చుకున్నాయి. 
మహాలయ అమావాస్యనాడు ఐతాళుల ఇంట్లో అందరూ సముద్రస్నానం చేశారు. దినాలు 
గడచేకొలది శంకర వుపాధ్యాయులకైతే కనీసం తూమెడుబియ్యం గిట్టుతుందనే ఆశ 
ఎక్కువైంది. అందుకే ఎన్నో తడవలు వారింటికివెళ్ళి ఏమైనా విజయదశమికి పిల్లవాన్ని 
పంపేది మరువకండి.” అని పలుమారు చెప్పివస్తుంటే సరసోతి అతనితో మాటలే మానింది. 
ఉపేక్ష చేసింది. “ఏమి ఐతాళులుకూడ పిల్లవాన్ని కార్శడలోనే వేస్తారా? ఈనాటివరకు 
గురికారులే ఆ తగని పని చేస్తుండిరి. ఇప్పుడు వైదీకులూ దిగినారు. వారితోక పట్టుకున్నారు” 
అంటూ వారింట కూర్చొనే ఆక్షేపించారు. 

“అయ్యగారు ఊరకే ఎందుకున్నారు-మాకు అన్నీ అర్థంకాదు. కన్నవారికే తెలుసు 
ఎలా చెయ్యాలో” అని అతనిమాటలను ఖండించి వెళ్ళింది సరసోతి. 

ఐతాళులు నవరాత్రిలో ఒకనాడు మామగారింటికి వెళ్ళారు. మాదప్పయ్యగారు 
ఎంతో ఆదరంగా “ఐతాళులు, మామ ఇల్లు ప్రకాశింపజేశారా? సుబ్బి పుట్టినాక 
ఇంతవరకూ ఎవరూ రారెందుకు? అని ఎగతాళి చేశారు. ఐతాళులు “మా అబ్బాయి 
తాతగారి దర్శనానికే వచ్చాడు. వాణ్ని బడిలో చేర్చితే మంచిదని సత్య అన్నదండి' అన్నారు. 
మామగారు నవ్వి 'ఐతాళులకు కళ్లు తెరచుకొన్నవే. వాణ్ని ఎక్కడ అధ్యయనానికే పంపేస్తారో 


102 మరల సేద్యానికి 


అని, కానీ అన్నీ వారివారి అపేక్ష అనుకున్నాను. పిల్లనిచ్చేశాక వారివారి నిర్ణయాలే 
వారికి మంచిదనుకున్నాను అని మళ్ళీ నవ్వుతూ పలికారు. అదే హాస్యభంగిమలోనే 
“మరేమి ఈ కాలంలో ఇంగ్రీషు నాల్గు ముక్కలు వచ్చినవారికున్న పరువు ప్రతిష్ట ఈ అష్టోత్తరం 
అధ్యయనం వారి కెక్కడండీ? అధ్యయనం వారికేమీ రాదు అన్నట్లు చెప్పేశారు. 

సరే. మాటలు ముందుకు కొనసాగినవి, నిశ్చయం అయింది. “లచ్చడు 
తాతగారింట్లోనే వుండనీ” అన్నారు. “మా పెద్దపిల్లవాడు ఎదపాదడపా కరణీకం 
చేస్తూవుంటాడు. మాకు చిన్నపిల్లలా లేరు. అందుకే మీ లచ్చడుంటే పిల్లలు ఆడుకోని 
కొరత తీరుతుంది అని లచ్చనిమామ్మ అన్నది. “వాడు ఐదవ తరగతిదాకా ఇక్కడనే 
వుండి చదువని, ఇక్కడ మైలుదూరమైనా లేదు. కోడినుండి అయితే బడికొరకే ఏరు 
దాటుకుంటూ అపాయంలో పడాలి. చిన్నపిల్లలను ఏటిలో దాటించే అభ్యాసం తప్పు”. 
ఐతాళుల సంతోషానికి పట్టపగ్గాలే లేవు. 'లచ్చడు వచ్చి చక్కగా విద్యనేరిస్తే-ఈ పగలు 
రాత్రి మోట, ఏట, బురద, ఎరువు తొక్కేపని పడదు. అది ముమ్మాటికీ వద్దు లచ్చనికి” 
అని సంకల్పించారు. 

మాదప్పయ్య-'అందుకే నేనన్నాను. మావాడైతే తొందరగా ప్రబుద్దుడయి సగంలో 
చదువు మానివేశాడు, లేకుంటే ఈపాటికి మంచి వకీలయ్యేవాడు. ఇప్పుడైనా వాని ఇంగ్లీషు 
చాలు. మొన్న తహశీల్లారుగారిని వాడు ఇంగ్లీషులో సత్మరించాడు. వారి సిఫారసుతో 
కరణీకం స్థిరపడవచ్చు” అన్నారు. 

ఐతాళులు సగర్వంగా “అరే బాపనా, ఇంతవాడైనాడా?” అని మెచ్చుకున్నారు 
ఆశ్చర్యంతో. 

కానీ అలాగే చేద్దాము. అయితే లచ్చని ఇష్టం తెలుసుకోవద్దా - వానికి పెద్దమ్మ 
తోక పట్టుకొని తిరిగే అలవాటు. ఇక్కడ తాత ఇంటికివచ్చి ఏమిచేస్తాడో ఏమో. సత్యభామ 
కాన్సుకు వచ్చినప్పుడు చూశారుగా” అన్నారు. 

“పిల్లల వ్యవహారం, నాల్టునాళ్లు ఏడ్చి అన్నీ మరుస్తారు. ఇక్కడ వాళ్ళ అమ్మమ్మ 
చూసుకుంటుందిలే” అన్నారు ఐతాళులు. 

ఆ రాత్రి ఐతాళులు ఇల్లు చేరినప్పుడు వారు అనుభవించిన ఆనందం ఇంతింతన 
లేము. వారే కొడుకు వకీలు ఐనట్టు, తహశీల్దారు ఐనట్టు, దేశసంచారం చేసినట్లు భావిస్తూ 
ఉల్లాసం అనుభవించారు. వారు ఆ వాగు దాటేటప్పుడు పడమటి ఆకాశం రంగులతో 
నిండివున్నది. నీళ్ళలో అలలు నవ్వుతూ ఆ రంగులను పలుకరిస్తున్నట్లున్నవి. సూర్యకిరణం 
అలకు తగిలితే కత్తిమొనలాగు మెరుస్తున్నది. నది నీళ్లు నిండి తృప్తిగా సముద్రం 
చేరుకుంటున్నది. ఆ దృశ్యంలో ఆకాశంలో తాముకూడ సౌధాలు నిర్మించారు ఐతాళులు. 
నావవాడుమాత్రం ఈవలి ఒడ్డుకు చేరినవెంటనే "కోడి వచ్చింది-దిగండి అనేదాక వారికి 
ప్రపంచం గుర్తుకు రాలేదు. అరే ఎంత త్వరగా దాటిందయ్యా” అంటూ దిగి తమ 


శివరామ్‌ కారంత్‌ 103 


ఇంటిదారి పట్టారు. వారు చిరునవ్వు నవ్వినలాగే తరగలుకూడ నవ్వుతున్నాయి. 
అమితోత్సాహంతో తమ ఇంటిదారి పట్టారు. 

ఇల్లు సమీపించగానే వారిముఖంలో ఏదో శుభవార్త సత్యభామకు తెచ్చినట్లుగా 
తాండవించింది. సరే చెల్లెలితో వాదోపవాదాలు చెయ్యాలే అని చింత వున్నా లచ్చణ్న 
వద్దంటే ఏమి చెయ్యాలి? లచ్చనికి పెద్దమ్మను విడిచి పెట్టాలంటే ఆదివారాలు తప్పక 
ఇంటికి రప్పించాలని ఆలోచన కలిగింది. ఆ ఆలోచనలలో ఇంటి గడప తొక్కారు. నీరు 
నిండిన గుంటకూడ నాల్లు గజాల దూరంలోనే వుంది. కప్పలు ట(రు, బెక, బెక 
మంటున్నవి. అదియే సంగీతం, ఐతాళులు వచ్చి 'గురురేకో గురుర్విష్టు అంటూ సంధ్య 
జపం ముగిస్తున్నారు. కప్పల బెకబెకతో రాగం కలుపుతూ, వారిమంత్రం ఇంటికంతా 
వినబడింది. ఇంటిలోంచి లచ్చడు అప్పా” అని కేకపెట్టాడు. అప్పుడు సత్య ఆ లేతవెన్నెల్లో 
కొడుకును బయటికి తీసుకొనివచ్చింది. తన పుట్టింటివారు ఏమని తీర్మానించారో 
తెలుసుకుందామనే ఆదుర్దా ఆమెకు ఐతాళులు 'ఓం తత్‌ పవితు వరేణ్యంిల నడుమ 
నడుమ ఒక్కొక్క శబ్దం పలుకుతూ సమాధానం చెప్పాడు. తనమాట గెలిచిందనే ఆనందంతో 
పొంగిపోయింది సత్యభామ. లచ్చణ్ని ఎత్తుకొని “లచ్చన్న నువ్వు స్కూలుకువెళ్ళి చదివి 
బుద్దిమంతుడు కామ్మా అన్నది. 

ఇంట్లో అందరి భోజనాలయినాయి. లచ్చన్న పెద్ద్యమ్మవద్ధ కెళ్ళి పరుపు 
విప్పుమన్నాడు. ఆమె వానికి పడుకొనే ఏర్పాటుచేసి, తానేమో ఇంటిపని ముగించుకున్నది. 
సరసోతి, పారోతి మాత్రం విశ్రాంతివేళ అయిందని లచ్చని పరిసరాలలో పడుకున్నారు. 
సరసోతి మెల్లిగా “పారోతీ, ఏమైనా చెప్పారా?” అని అడిగింది. “నాకేమి తెలుస్తుంది? 
పిల్లవాన్ని ఎక్కడ పంపినా నా కొక్కటే. మఠం ఐనా పరవాలేదు. స్కూలు అయినా 
పరవాలేదు. బడికి వెళ్ళివస్తే రోజూ మనం రెండుపూట్ల స్నానమాడాలి అంతే” అన్నది 
పారోతి, 

అప్పుడే లచ్చన్నలేచి “పెద్దమ్మా, అమ్మ చెప్పింది, నను బళ్లో కివెళ్ళి బుద్ధిమంతుణ్ని 
కావాలట. జెనా పెద్దమ్మ? బడి ఎక్కడుంది?” అని అడిగాడు. 'ఒరే దొంగ ఇంకా నిద్ర 
పోలేదేమిటి?” అన్నది పెద్దమ్మ. 

పిల్లవాని ఎదుట ఆ చర్చ సాగనియ్యరాదని వారు వూరకున్నారు. ఎల్లాగూ సంగతి 
తెలిసిందిగా, వాడు నిద్రపోయినతరువాత చూద్దాములే అంటే, వాళ్ళకూ నిద్రపట్టింది. 

నవరాత్రి నాల్గురోజులై ఐదవరోజు వచ్చింది. శంకర వుపాధ్యాయులు మళ్ళీ 
ఐతాళులను వెదకుకొనే వచ్చారు. ఐతాళులు స్నానంచేసి వైదికాలకు వెళ్ళేలోగా 
పట్టుకుందామనుకున్నారు. ఎల్లాగయినా ఆ పని వలన ఒక తూమెడుబియ్యం గిట్టునా 
అని అతని అంచనా, పట్టుదల, అంతే, ఇక ఐతాళులు స్పష్టంగా చెప్పకుండా వాయిదా 
ఎందుకు వెయ్యాలి అని “చూడండి అయ్యగారు, మీరు వచ్చింది నాకు సంతోషమే కాని 


104 మరల సేద్యానికి 


నేను పిల్లవాని తాతగారి అభిప్రాయం లేనిది ముందుబడే మార్గం లేదు. అందుకే మీకు 
ఏదీ తేల్చి చెబుదామని వూరెళ్ళి మాట్లాడితే అక్కడికే పంపాలన్నారు పిల్లవాణ్ని. మా 
ఇంటి వాళ్ళకుకూడ అదే ఇష్టం వుందండి.” 

“అక్కడ దగ్గరలో మంచి సరకారీబడి వుంది. పోనీ వానికింత ఇంగ్లీషు అంటని 
అన్నారు.” 

“హూం, అవును ఇంగ్లీషుభ్రాంతి, ఐతే అది వైదీకులైన మీలాంటి ఘనులను 
కూడ పట్టుకుందా? మీరు ఇంట్లోనే వానికి అధ్యయనం చేయిస్తే చాలు. నాకేమీ చింతలేదు. 
ఆ తగలెట్టిన సరకారిశాలలో నానాజాతి వాళ్లనడుమ కూర్చుంటే బాగానండి. ఇప్పుడు 
ఈ కార్మడ స్మూలు చూడండీ, ఒక సాలెవాడో, గానుగోడో టీచరట - బ్రాహ్మణపిల్లలు 
వానితో దెబ్బలు తినాలా? కాలం ఎల్లా అడ్డం తిరిగిందో తెలిసిందా?” 

దూరంనుండి సరసోతికూడ ఈవాదం వింటున్నది. కాని చాల దగ్గరకు వెళ్లలేదు. 
వెళ్లాలని ఇష్టముకూడ వుండలేదు. 

ఐతాళులు “ఏమో అన్నీ తెలియకుండానే వాళ్లంత ఏర్పాటు చేస్తారని అనుకోటానికి 
వీలులేదు. అక్కడవున్న మేష్టారుకూడ బ్రాహ్మలే కావచ్చు. ఇక్కడైతే వేరేజాతివారు మాష్టరు 
అయ్యారని వదలేశాము. అక్కడ (బ్రాహ్మలపిల్లలు వేరేబెంచిపైన కూర్చుంటారట. మీ 
మఠంలాగు నేలపైన కూర్చోరండి అక్కడ.” 

“అవును. ఐతాళులూ, దానిలాగు నేనుకూడ ఒక విరిగినమంచం వెయ్యలేనా? 
కాని మంచాలపైన కూర్చొని వింటే, దశావతారానికి వెళ్ళేవారిలాగా చదువు ప్రాప్తి 
వుంటుందా నండీ? నాకేమో లాభంచూసి చెబుతా ననకండి. మీకైతే స్వంతవిషయం. 
ముందు యోచన కూడ లేదండీ.” 

“శంకరవరులూ - మా సత్యభామకు ఇంకా ఇరవైరెండేండ్లే. నరసింహస్వామి 
దయవుంటే మరొక్క అబ్బాయి పుడతాడు. వాడే నా తరువాత వైదీకం పనులు చూస్తాడు.” 

'చాలులెండి గట్టిగా వల్లె వేస్తే తప్పకుండా మూడేళ్ళలో నా విద్య వస్తుందండీ.” 

“అయితే లక్ష్మీనారాయణ వకీలు జెతాడు అంటారు.” 

“భగవంతుడు ఎల్లావుంచితే అల్లాగు. గురికారుల ఇంటికివెళ్ళి ఇతడొక శ్రాద్దాలకు 
బ్రాహ్మణుడు అని లెక్కలో పడకుంటె చాలు” అని తమకు పనివుందని చెబుతూ ఐతాళులు 
లేచివెళ్ళారు. 

శంకర వుపాధ్యాయులు నిరాశతో ఇంటికి వెన్నిచ్చారు. సరసోతి ఎదురువస్తే 
“చూచారా మీ అన్నగారి ఏర్పాట్లు? వైదీకులే ఇంగ్లీషు అనుకుంటూ జాతి, నీతులకు 
తిలోదకాలు వదిల్తే....” అన్నారు. ఆమె “నాకేమి తెలుసు? వారివారి బుద్దికొద్ది చేసేస్తారు” 
అని వుదాసీనంగా పలికి వెళ్ళింది. శంకరవర్సులు నిరాశకు పరమావధియై ఇంటికి 
వెళ్ళారు. వెడుతూ అయితే నేను నాల్లు కుంటిమంచాలు తెప్పించి, నాల్దుజాతులవారిని 


శివరామ్‌ కారంత్‌ 105 


కూర్చుండ బెట్టాలి. వర్ణసంకరం నేర్పాలి. నేను ఆరుమందే చాలంటూ ఈ (బ్రాహ్మల్ని 
నమ్ముకుని చెడిపోతిని. లేకుంటే సంగమంలోని పెద్ద బెస్తలకు చెప్పివున్నా ఇరవైతూముల 
బియ్యానికి కరువుండేది కాదు-'అని గొణుగుతూ వెళ్ళారు. 

నవరాత్రి అయిపోయింది. ఐతాళులకు నవరాత్రిపూజలు చేయించేపని లేదు. 
మూలానక్షత్రం సరస్వతీపూజ కాగానే విశ్రాంతే. మూలానక్షత్రానికిముందే సత్యభామ 
మొండిచేస్తే ఆమెను, పిల్లవాణ్ని తాతగారింటికి పంపారు. ఆమె లచ్చనికి అక్కడ 
తిండితీర్ణాలను వర్ణిస్తే వాడు వెంట వెడతానని అన్నాడు. వెళ్ళేరోజు పెద్దమ్మవద్ద వెళ్ళి 
“పెద్దమ్మా వెళ్ళివస్తాను అని చెప్పినాడు. ఆమెకు కన్నీరు కారింది. “ఎందుకు పెద్దమ్మా, 
అంతగా ఏడుస్తావు' అన్నాడు. “ఏమీలేదు, ఏమీలేదు” అన్నది. 

“పెద్దమ్మా త్వరగా వస్తాలే. వచ్చేప్పుడు నీకు లడ్డు, మిఠాయివుండలు తెస్తాలే 
అన్నాడు. "కానీ, అలాగే” అంటూ ఆమె వెక్కి వెక్కి ఏడ్చి వాణ్ని ఎత్తుకొని ముద్దులాడింది. 

విజయ దశమి దినం వచ్చింది. ఐతాళులు పడుమున్నూరుకు యాత్ర చేశారు. 
లచ్చనికి అభ్యంజనం తరువాత శాస్రోక్తంగా విద్యాభ్యాసం తామే చేయించారు. వెంటనే 
పలక బలపంపై బడి మాష్టరుగారే విద్య నేర్పారు. లచ్చడు చాలసేపు గీతలుగీస్తే చాల 
సంతోషించారు. 

మరునాడు దాసప్పయ్య మేష్టారే లచ్చన్ని స్కూలుకు వెంటబెట్టుకొని వెళ్ళారు. 
“లచ్చన్న, నావెంట షికారు రా. అక్కడ నీలాంటి పిల్లలెందరో వుంటారు అని నచ్చజెప్పి 
తీసికెళ్ళారు. ఆ బోర్డు, కుర్చీ, టేబిలు, బెంచీలు చూశాక “ఇక్కడ చదువకుంటే మున్సిఫ్‌ 
ఎలాగూ ఆపుతాడు మనవాడని” దృఢనమ్మకం ఏర్పడింది ఐతాళులకు. 

ఐతాళులు అరగంట కూర్చున్నారు. “అ ఆి వ్రాసిన లచ్చన్న “అప్పా బడి చాలు, 
పెద్దమ్మవద్ద కెడతా” అన్నాడు. ఐతాళులు మరి కొంచెంసేపు వుండుమని (పైరేపించారు. 
సాధ్యంకాకుంటే వాణ్ని తాతగారింటికి తీసికెళ్ళారు. ఎలాగో పిల్లవానికి తెలియకుండానే, 
ఐతాళులు తమ వూరెళ్ళాల్సి వచ్చింది. ఆ రాత్రి లచ్చన్న చాలా గొడవపెట్టాడు. తంద్రికూడ 
వెళ్ళిపొయ్యాడు. తల్లేమో 'నేనున్నారా' అని సమాధానపరిచింది. మరునాడు దాసప్పమాష్టరు 
గారివెంట పెద్ద ప్రయాణసన్నాహంతో వెళ్ళాడు. ఒక వారంతరువాత సత్యభామకూడ 
మగనింటికి వెళ్ళింది. అమ్మా, నాన్న తనను వదలేసి వెళ్ళారనే సత్యం వానికి గోచరించింది. 
బడికి వెళ్ళేది, అఆలు వ్రాసేది, నడుమ నడుమ పెద్దమ్మనుగురించి ఏడ్పు - అన్నీ 
వానికి తాతగారిల్లు ఒక చెరసాలగా మారింది. అప్పుడప్పుడు వూరకే ఏడుస్తుందేవాడు. 

ఒకనాడు లచ్చన్న బడినుంచి తప్పిపోయి, తండ్రిని వెదుకుతానంటూ ఎక్కడికో 
వెళ్లాడు. తాతగారు వెదకి కష్టంమీద ఇంటికి తేవాల్సి వచ్చింది. అందరూ చాల చింతలో 
మునిగినారు. వాని బడిప్రయత్నం చాల కష్టసాధ్యమయింది. తరువాత తాత, అవ్వ ఒక 
వుపాయం వెదికారు. 


106 మరల సేద్యానికి 


దాసప్పగారు 'మూల్మి గ్రామస్థులు. ఊరు దూరంగా వున్నందున వారు ఎక్కడో 
కాలక్షేపం చేశేవారు. రాత్రి భోజనం వుడుపిలో, మధ్యాహ్నభోజనం వారాన్నాలతో 
శిష్యులింట గడపేవారు. మాదప్పయ్యగారు “సరేలేండి, మా లచ్చన్ని శ్రద్దగా చూడండి. 
ఇరుపూటలు ఇక్కడే భోంచెయ్యండి” అని చెప్పారు. 

పంతులుగారికి కూడ ఒక అత్తవారింటిలాగు వుపచారం జరుగుతుండేది. 
ఆరోజునుండి వారు లచ్చన్ని గమనించి 'మాదప్పయ్యగారూ మీవాడు చాల తెలివైనవాడండీ, 
చురుకైన వాడండీ” అని ప్రశంసావృష్టి కురిపించేవాడు. “ఈవేళ 190 దాకా కూడిక 
నేర్చాడు. ఎవరూ చెయ్యలేని లెక్కలు చేసేశాడండీ అన్నారు. రోజూ వానివర్ణనలు చేస్తూ, 
వేరేవారికైతే బెత్తాలు ముక్కలైతే, లచ్చన్ని లాలించి విద్య నేర్పేవారు. దయతో చూసేవారు. 

లచ్చడు ఇంటికిరాగానే వాని అవ్వగారి ఆదరణ అలవిగానిది. లచ్చని పాత కలలన్నీ 
మాయమయ్యేట్లు మామ్మగారి చలువలోనే మూడు నెలలు హాయిగా గడచాయి. లచ్చడు 
మామ్మగారి మనుమడైపోయాడు. ఐతాళులే ఎప్పుడైనా వచ్చి 'రారా మూన్నాళ్లు వూర్లో 
వుండివత్తువు గాని అంటే, నేస్తాలు, అమ్మమ్మ ఆశతో 'నేను రాను” అనేవాడు. 


12 

లచ్చడు “కోడి” వదలి పడుమున్నూరిలో విద్యాభ్యాసం చేస్తుంటే గ్రామంలో 
నగుబాట్లయింది. శంకర వుపాధ్యాయులు తమ మనస్సులోవుండే విషాన్ని వూళ్లో అందరి 
ఎదుట కక్కేశారు. “శీనమయ్యరును ఆధారం చేసుకొని ఐతాళులు ఇహ వైదీకం 
వదలేదొక్కటే తరువాయి. శివళ్శిపిల్లను తెచ్చారు. జాతిని రూపుమాపే బళ్ళలో పిల్లవాణ్ని 
వేశారు అని దుష్ప్రచారం చేస్తున్నారు. సరసోతి మనస్సుకూడ అలాంటి చదువులు 
నచ్చలేదు. కాని “ఎవరెవరి బిడ్డల బాగోగులు వారిష్టం” అని వదిలేసింది. 

లచ్చని ప్రాథమికవిద్య ముందుకు సాగింది. తొలిమాసాలలోమాత్రం నీటిని విడిచి 
పెట్టిన చేపలాగు ప్రవర్తించాడు. కాని క్రమెపి తాత-అవ్వల వాత్సల్యం, దాసప్ప మాష్టరు 
గారి ప్రశంసలు. బడిలో అందరికంటె అతనికే లాలన లభిస్తుంటే పడుమున్నూరే తన 
ఇల్లు అని భావించాడు. సెలవులలోమాత్రం వూరు వెళ్లివచ్చేవాడు. ఈ కొత్తదారితొక్కిన 
కుమారునికి ఇంట్లోకూడ రాజోపచారాలు జరుగుతుండేవి. 

పెద్దమ్మచూపే అక్కరనుచూస్తే వెంటనే తాతగారిల్లువదలి ఆమెవద్దనే వుందామని 
ఆశకూడ పుట్టేది. పుత్ర వాత్సల్యంతోబాటు బడి చదువుకూడ అబ్బుతున్నది. నాల్దయిదు 
సంవత్సరాలలో వాడు పడుమున్నూరు పాఠశాలలో “పైచెయ్యి అనిపించుకున్నాడు. 
“ఇదంతాచేసి కొడుకు ముందేమి చెయ్యాలి” అనేవిషయం ఇంకా బోధపడలేదు. 
అప్పుడప్పుడు తాతగారు 'పిల్లవాణ్ని బొక్కెన తోడటానికి, ఏతానికి, ఎరువుపనికి పెట్టకండి 
అన్నారు. వారికి అనుకూలం లేకుంటే తామే వాణ్ని హైస్కూలులో చేర్చించుతామని 


శివరామ్‌ కారంత్‌ 107 


హామీనిచ్చారు. కుందాపురం, ఉడుపి, మంగుళూరులలో ఇంగ్లీషుబళ్లు ఏర్పడి 
పెద్దకుటుంబాలవారిని ఆ ప్రవాహంలోకి లాగేకాలం అది. అందరూ వకీలు అవాలనో, 
తహశీల్లారు అవాలనో ఆశతోనే పట్నాల చదువులకు దిగుతుండేవారు. తమ పిల్లల గొప్ప 
ఉజ్జ్వలభవిష్యత్తు ఆశింప బడే రోజులు. 

ఐతాళులు ఉభయసంకటం ధర్మసందేహంలో పడ్డారు. వాడు పది దాటాడు. 
ఉపనయనం చెయ్యాలి. చెల్లెలు సుబ్బికి ఏడేళ్లు నిండినాయి. జాతకం మాట ప్రకారం 
సత్యభామకు ఇంకా మూడవగర్భం నిలువలేదు. ఇల్లావుంటే సరసోతి “అన్నా: లచ్చడు 
చదివింది చాలులే. ఇంగ్లీషు పింగ్లీషు అక్కరలేదు. రేపు నీవంశం - మర్యాద నిలబడిపోతుంది 
జాగ్రత్త - మీ కులంవారిని ఇతర గృహస్థులు నమ్మి కూర్చున్నారే వారి గతి యేమి? 
ఎక్కడైనా పెండ్లి, పర్వం అయితే చూచుకొనేవారే లేరే?” అని గద్దించింది. ఈ విషయానికి 
ఏమని చెప్పగలరు? రామ ఐతాళుల పౌరోహిత్యవృత్తి వారితోనే అడుగంటరాదు. అయితే 
ఏం చెయ్యాలి? ఆ సంవత్సరమే కదా గురికారులే శీనమయ్యకు ఆహ్వానం ఇచ్చింది. 
రామ ఐతాళులకు చెప్పుకోదగిన అవమానంకూడ జరిగిందే. అందుకే ఐతాళుల గుండెలో 
“ఈ పౌరోహిత్యం దండుగే-మర్యాదలేనిపని. ఎదుట ఐతాళులు అని తలవంచుతారు. 
వెనుక దక్షిణల బ్రాహ్మడు అని వెక్కిరిస్తారు. అందరీమించి శీనమయ్య అపహాస్యం వేరే 
చెప్పాలా? శంకరుల దుష్ప్రచారం మసాలా కూరింది. అందరిముందు తనకొడుకు పెద్దవాడై 
కిరీటం పెట్టాలి. తన ప్రతిష్ట పెరగాలి, అనే చింత చెలరేగింది. 

చెల్లెలు సందేహాలకు సమాధానాలు ఆయనవద్ద లేవు. “ఇప్పుడే గొడవవద్దు. 
వుపనయనం చేస్తాము. తరువాత అన్నీకాని” అన్నారు. “ఈసారి గురుబలం వుంది. 
ఎండకాలం సెలవుల్లో దైవం మేలుచేస్తే వుపనయనం” అన్నారు. దీనికి అందరి సహాయం 
వుండి తీరుతుంది. ఒకడే కొడుకు. దివ్యంగా వుపనయనం. వైశాఖమాసంలో లగ్నం 
ఏర్పాటయింది. 'ఐతాళుల పెళ్ళికి వేసినట్లే పెద్దపందిరి వేయించారు. ఈసారి శీనమయ్య 
సహాయార్ధం రాలేదు. శీనమయ్యనుచూస్తే మండిపడేవారిలో ఒకరు సుబ్రాయ వుపాధ్యాయ 
- వారినే పిలుచుకున్నారు. ఉపనయనంనాడు పడుమున్నూరు మాదప్పయ్యగారేవచ్చి 
సకుటుంబంగా సహాయం చేస్తామన్నారు. ఆహ్వానాలకు ఐతాళులే అన్నిండ్లకు వెళ్ళారు. 
శీనమయ్య ఇంటికికూడ వెళ్ళి చాల చక్కగా వియ్యాలవారిలాగు “మాయింటికి తప్పక 
రావాలి - రాకుంటే ఒట్టు అని వాగ్దానం చేయించివచ్చాడు. ఈ పిల్లవాడు వాళ్ళింట్లో 
చిన్నవాడు. మాదప్పయ్యగారింట్లో చిన్నవారే లేరు. తమ ముద్దులన్నీ లచ్చనిపైనే 
కురిపించేవారు. అందుకే నాల్గురోజులు “కోడి లోనే వుండి వుపనయనం నెరవేర్చాలని 
నిశ్చయం చేశారు. ఈ వుపనయనం కుమారుని వుత్సాహం అంతింతనరాదు. పెద్దమ్మ, 
అమ్మ, నాన్న తాత, అవ్వ, అత్త అందరికీ అతడంటె గోము ఎక్కువే. అందరికీ వాడు 
కంటిపాపయే. ఉడిపి మణెగారులే వచ్చారు. కోర్టుకు సెలవులు. అందుమూలాన వకీలు 


108 మరల సేద్యానికి 


నాగప్పయ్యగారుకూడ వచ్చారు. ఉపనయనంనాడు ఆంవడ, పూర్ణపు పోల్లీలు మరిన్ని 
పిండివంటలు చేశారు. ఒక్కొక్కరికి రెండేసిసార్లు అడిగి, ఇష్టపూర్తి వడ్డించారు. సరసోతి 
శీనమయ్యరు పెత్తనంలో జరిగిన సమారాధన మరచిపోలేదు. ఆమె అంతకంటే శ్రద్ధచూపి 
వడ్డెనలు జరిపించింది. 

నోటితీపిమాటలలో సుబ్రాయ ఉపాధ్యాయులు శీనమయ్యకు తక్కువేమీకాదు. 
శీనమయ్య, గురికారుల ప్రకనే మూడు మంచి వుంగరాలు ధరించి కూర్చున్నాడు 
సుబ్రాయరు. అతడు ఏమీ విచారించకున్నా ఐతాళులే వచ్చి “శీనమయ్యా అన్నీ సరిగా 
అందుతున్నాయా?” అని విచారించేవారు. మాదప్పగారుకూడా జ్ఞాపకంతో ఆదిరించారు. 
శీనమయ్యకు మాత్రం వాసుదేవగురికారులు ఆస్థలంలో లేకపోవడంతో తమ సరిపాటివారు 
లేరే అని చింతగా మారింది. వారెందుకు రాలేదనికూడ విచారించాడు. గురికారులను 
అడిగితే బహుశా మన కొక్కరణె పెళ్ళికి వారిని ఆహ్వానించలేదని పగ తీర్చుకున్నారులి 
అన్నారు. మళ్ళీ “ఒకవేళ పిలిచినా కూడ ఈ పిసినారి భోజనం ఎవరు చేస్తారులే” అన్నారు. 

ఉపనయనము అయింది. ఇంటికివచ్చిన మణగారులు, రెవెన్యూ అధికారులు 
వెళ్లారు. కుందాపురం వకీలుగారూ వెళ్ళిపొయ్యారు. మరి రెన్నాళ్ళకు మాదప్పయ్యగారు 
వెళ్ళిపోతారు. అంతలో 'లచ్చని ముందుగతి యేమో కొంతచెప్పి వెళ్ళండి” అన్నది తండ్రితో 
సత్యభామ. “మళ్ళీ నేనెందుకు చెప్పాలమ్మా అన్నీ ఇదివరలోనే చెప్పేశాను. దాసప్పయ్య 
మాస్టరు అయ్య వారైతే అంత తెలివిగల కుర్రవాడు ఆ బడిగడపకు వచ్చివుండలేదని 
అన్నారు. ఆ బుద్దికంతా శాంతి హోమంచేసేసి కూర్చుంటారా? ఈ కాలం వకీలో, 
తహశీల్దారో ఐతే గంభీరం, గౌరవం? పది ఏండ్లు వుద్యోగంచేస్తే నాలుగుపుట్ల విత్తనం 
వేయవచ్చు. కానీ ఈ పౌరోహిత్యంలో ఏమి గిట్టుతుంది?” అన్నారు. 

సరసోతి ఇహ వూరకుంటుందా? “మీరేమో గౌరవం, ఘనత అంటారు సరే. 
రామని అనంతరం పౌరోహిత్యం ఎవరు చెయ్యాలి?” అన్నది. వారు “చెయ్యకుంటే ఏమి 
ములిగిపోతుంది. ఊళ్లో ఆ వృత్తిచేసేవారు వుండనే వుండరా?” అన్నారు. ఇంతలో 
ఐతాళులు 'నా జాతకంలో ముగ్గురు మగపిల్లలయోగం వుంది. ఇక ఈ ఇంట్లో పిల్లలే 
కారా?” అన్నారు. 

జానౌను మూదేందుకు, ముప్పైమూదో. మూడువందలో కావచ్చు. నీకు యాభై 
ఐదు ఏండ్లయింది. నీదంతా మతిమరపే. నాకేమి? ఇంగ్రీషు, గింగ్లీషు అంటే వూరకేనా? 
కుప్పలకుప్పల రూకలు కురిపించాలన్నా?” 

“సరే లేమ్మా ఇప్పుడు ఒకరాశి ఖర్చుపెడితే మళ్ళీ పది వెనక్కువస్తాయి. ఎందుకు 
తొందర? గాలం వేయకుంటే చేపలెలా వస్తాయి?” అన్నారు ఐతాళులు. 

'సరసోతమ్మా, మీరు రూపాయీలు గీపాయీలు అని కూర్చుంటే ఎలాగు? నా 
మనుమడే కదా. కావలసినంత ఖర్చు నేను భరిస్తా. మా కొడుకు సగంలో ఇంగ్లీషు 


శివరామ్‌ కారంత్‌ 109 


వదిలేశాడంటే నాకు విరక్తి. వీడైనా ఇంగ్లీషు తుదముట్టముగిస్తే మన ఇద్దరి వంశాలకు 
మంచి ప్రతిష్టే. ఈ మణేగారులు వచ్చారు చూడండి. వారెక్కడికెళ్ళినా ఎంతమర్యాదో 
తెలుసునా అన్నారు మాదప్పయ్య. 

“చూడండి, కుందాపురం వకీలుగారు ఈ వేసవిలో కోటకు వచ్చారు. ఇంక ఇక్కడకు 
రాలేదులెండి. వారికైతే ఎక్కడికెళ్ళినా ఆహ్వానం, భోజనం అన్ని సదుపాయాలు ఎంతో 
గౌరవంగా నడుస్తాయి.” 

'మగవాళ్లందరూ లచ్చని భవిష్యత్తుగురించి ఆశ పెట్టుకుంటే నాకెందుకు ఆడదానికి 
అనుకున్నది సరసోతి. ఆమెకేమో “ఇంగ్లీషు చదువు దారి తప్పిస్తుందని” భావన, 
వారిష్టం-అని వదిలేసి వెళ్ళింది. ఉపనయనంచూచి మాదప్పయ్యగారు వూరు వెళ్ళారు. 

సరసోతి అన్నను మరొకసారి పిలిపించుకున్నది-“అన్నా వాడు బడిచదువే 
చదువనీ, ఏమైనాకాని. వాణ్ని తాతగారి బుణానికి విడిచిపెట్టవద్దు. నీ కొడుకు చదువుకు 
నీవే వారిపై ఆధారపడరాదు, మనము ఒంటిపూట భోంచేసినా పరవాలేదు. రేపు 
శీనమయ్యలాంటివారు వెక్కిరిస్తారు జాగ్రత్త? బిచ్చమెత్తి చదివించావనే అపవాదు వద్దు 
అని సరసోతి చెబితే ఐతాళులు చాల మెచ్చుకున్నారు. 

“వారు చెప్పారనే నేను వారిపై భారం వేస్తానా? అందుకే వాణ్ని కుందాపురమే 
పంపుదామనుకున్నాను.” 

“రూపాయలు?” 

రీవితో ఐతాళులు 'ఐదారువేలు లేవా?” అన్నారు. సరసోతి తృప్తితో వూరకున్నది. 
అన్ననోటిలోంచి అలాంటి ధారాళంమాటలు వినింది ఆమె తొలిసారి. “సరే ఎల్లాగైన 
సగం రొక్కం లేకుంటే మాట్లాడుతాడా?” అని విశ్వసించింది. వాస్తవంగా అన్నీ వివరాలు 
అతన్ని అడుగకున్నా ఇంకెవరికీ వూళ్లో తెలియకున్నా దానికి రెట్టింపుమాత్రం వుంది. 

లచ్చన్న వేసవి శెలవులు అతి త్వరగా గడచినాయి. మున్ముందు వాడు ఇంగ్లీషు 
విద్యకే తయారుకావాలి. వాడు చాలా గర్వంతో ఏటిదిబ్బలు తొక్కుతూ, అందరి ఇండ్లూ 
తిరుగుతూ తన భవిష్యత్తు విద్యగురించే చాటుకుంటూ ఆనందించాడు. ఒకసారి శీనమయ్య, 
ఐదవకొడుకు కనబడ్డాడు. వానికికూడ అదే సంవత్సరం వడుగు అయింది. వానివెంట 
పొన్న చెట్లుఎక్కి ఆడుకుంటూవుండేవాడు. మధ్యమధ్య సంధ్యావందనం వల్లె వేశేవారు. 

వాడు (శీనమయ్యకొడుకు) వరటడు, వాడు మోటుస్వభావం. శంకరయ్యగారి 
మరానికే వెళ్తాడు. ఇద్దరూ సమవయస్స్ములే. వాడు ఎంత ముద్దుబిడ్డడో, ఈ అవ్వగారి 
ముద్దుల బాలుడు లచ్చన్నకూడ అంతే. తనకు మంత్రాలు సరిగారాకున్నాా ఎక్కాలు 
చక్కగా వల్లిస్తున్నానని గర్వం. కాని ఈ పోటీలలో లచ్చన్న నెగ్గజాలకున్నాడు. 

రోజులాగే ఒకనాడు ఇద్దరూ ఆటలు, పరుగుపందేలు వేసుకున్నారు. మాటల్లో 
కథల్లో పోటీలు పందేలు అయ్యాక చూడరా, నేను ఇంగ్లీషు విద్యకొరకు కుందాపురం 


110 మరల సేద్యానికి 


లేక ఉడిపి వెడుతున్నాను” అన్నాడు లచ్చడు. “ఒరే నేను వచ్చేనెల మా అన్నయ్యవచ్చాడంటే 
బెంగుళూరు వెడుతానురా” అన్నాడు ఒరటుడు. వాడే మళ్ళీ 'వైదీకులనోటిలో ఇంగ్లీషు 
పలుకదంటారురా?” అన్నాడు. “ఎవరల్లా చెప్పారు నీకు” అన్నాడు లచ్చడు. 

ఒరటడు 'మా నాన్న అన్నారురా మంత్రాలు వటవట అనేలాగు ఇంగ్రీషు రాదట. 
ఎవడో ఒకడే వకీలు అవుతాడట. తక్కినవారంతా పరీక్షలుతప్పి తిరిగివస్తారట. ఎందరో 
అలా తిరిగివచ్చి నాగలి, గుంటక, గొర్రుపట్టి ఎడ్లను మేపుతారట.” 

లచ్చడు “సరేలేరా, అలాగు నీ గురువుగారు మఠంలో నేర్పారేమో: అందుకేరా 
మొదట్లోనే సరకారిబడికే వెళ్ళాలంటారు.” 

ఒరటడు, 'సరకారిబడిలో జాతికులం చెడుతాయటరా, అక్కడికి ఎన్నో తగలేసిన 
జాతివాళ్లు వస్తారని శంకరయ్యగారు చెప్పారురా.” 

“అవునులే మీ అన్నలకు బెంగుళూరిలో మంచిజాతే వుందికదూ ఎంగిలిపాత్రలు 
కడుక్కుంటారు కదరా” అన్నాడు లచ్చడు. 

ఇలాగే వాదం జరిగి చివరకు చేతులు కలబడ్డాయి. ఇక ఇద్దరూ మైత్రి 
తెంచివేసుకుందామని ఒట్టుకూడ తిన్నారు, జత రఠుక్కుమన్నారు. కానీ సాయంకాలం 
ఇద్దరూ పొన్నచెట్లెక్కారు. ఒక్కొక్కరు ఒంటరిగా విడిగా ఆడుకున్నారు. అప్పుడే సముద్రంలో 
ఒక పొగవోడ కనబడింది. 

అప్పుడు లచ్చడు *చూడరా చూడూ ఒరటా దాన్ని 'ఆగ్‌బోటు' అంటారు. అది 
పరదేశాలనుండి వస్తుందట అన్నాడు. 

ఒరటడు కొద్దిగా వానివైపు మనసులాగి ఇద్దరూ సముద్రంనాటికి దగ్గరగా వెళ్ళారు. 
“అది బొంబాయినుండే వస్తుందటరా, నెలకొకసారి వెడుతుందట. నేనుకూడ ఎన్నాళ్లో 
చీకట్లో దాని ఎలక్ట్రిక్‌ దీపాలను చూశానురా” అన్నాడు ఒరటడు. ఇద్దరూ ఇల్లు చేరేసరికి 
మళ్ళీ గాఢస్నేహం పెంచుకున్నారు. లచ్చడు రేపు పడుమున్నూరుకు వెడతానురా' అన్నాడు. 

“నన్నుకూడ అన్నయ్యవచ్చి త్వరగా బెంగుళూరికి తీసికెళ్ళుతాడురా” అన్నాడు 
ఒరటడు. 

లచ్చడు తరువాత మూడు నాల్లు రోజులకే తాతగారివూరు వెళ్ళాడు. అక్కడేమో 
'దాసప్ప మాస్టరుగారికిచెప్పి నేను నీ చదువుసంగతి నిర్ణయిస్తారా” అని తాతగారన్నారు. 
ఒకనాడు ఐతాళులు మామగారిపద్దకే వచ్చారు. ఆ రోజు పెద్దలుకూడిన మహాసభ 
జరిగింది. దాసప్పగారు 'ఉడుపియే చక్మనిస్థలం అండీ. రోజూ ఇంటికే తిరిగిరావచ్చు. 
మధ్యాహ్నం మఠంలో భోంచేసి రావచ్చు. ఖర్చులు తక్కువవుతాయి. ఎక్కడైనా హోటేలులో 
పడి యాతనతో అఘోరించేపని లేదు” అన్నారు. మామగారు 'దాసప్పగారు సరిగానే 
చెప్పారు” అంటూ తమ అంగీకారముద్రను ఒత్తినారు. రామ ఐతాళులుకూడ ఆ 
ఒడంబడికకు అంగీకరించారు. 


శివరామ్‌ కారంత్‌ 111 


వారిమనస్సులో ఒకటే భయం. ఏమంటే 'నరసోతి ఇదివరలో అన్నట్లే 
మామగారింట్లో పిల్లవాణ్ని విడిస్తే ఏమంటుందో” అని. మామగారిమూలాన ఖర్చులు 
తగ్గుతాయిలే అనే సంతృప్తి వారిలో లేకపోలేదు. రాత్రి ఇంట్లో 'పడుమున్నూరిలో పెద్దవాళ్ళను 
ఎవరిని అడిగినా అంతే. ఉడిపిలోనే విద్య బాగుంటుంది, వసతికూడి అని అన్నారు. 
'కుందాపురంలో చాల ఖర్చట) “మనకు ఎక్కడైతే ఏమి? చదువు సాగాలి” అని సత్యభామ 
అన్నది. సరసోతి ముఖం వ్రేలాడవేసి “అన్నా పరాయివాళ్లింట్లో పిల్లవాణ్ని విడచేసేది 
ఏమాత్రం మంచిదికాదు. నీకేమో ఒక్కగానొక కొడుకున్నాడు. తరువాత లచ్చనికి నీమీద 
అక్కర తగ్గితే కష్టం. నిన్ను బొత్తిగా మరచికూడ పోవచ్చు” అని అన్నది. 

ఐతాళులహృదయం కంపించింది. చెల్లెలు మాట్లాడితే దండుగ అని అనుకోరు. 
తన కొడుకు ఎక్కడ దూరమవుతాడనే సంశయం పుట్టకపోలేదు. పడుమున్నూరు మామగారి 
మాటకూడ తీసివేసే సాహసం లేదు. సత్యభామపై ఢడేమ తన మనస్సును చాలవరకు 
పడుమున్నూరివైపే లాగిందంటే తప్పులేదు. ఆమెతోనే సంప్రతిస్తే, ఆమె ఇలాగన్నది, 
“నాకు కుందాపురం అంటే కోపమేమీలేదు. అక్కడ ఏమైనా జబ్బుచేస్తే ఎవరు చూస్తారు? 
ఉడుపిలో పిల్లవాడు మధ్యాహ్నమే వుంటాడు. సంధ్యవేళ పెద్దలదిక్కుతో 'పెరుగుతుంటాదు. 
కష్టమే వుండదు.” ఈ పద్ధతిలోనే తగిన సమాధానం సరసోతికి ఐతాళులు చెప్పి సరసోతిని 
ఒప్పించారు. 'కుందాపురంలో ఎవరెవరి హొటేలుతిండి తినాల్సివస్తుందో పిల్లవానికి ఒళ్లు 
వెచ్చగయితే ఎవరు చూస్తారు? అప్పుడప్పుడు ఇక్కడికిమాత్రం రావద్దా? వారానికి ఒకసారి 
తలంటి స్నానం వద్దా? ఇవన్నీ హొటేలులో ఎవరు చూసుకుంటారు?” అంటూ ఐతాళులు 
ఎన్నో కారణాలు చెబుతూవచ్చారు. 'పిల్లవానికి పదేళ్ల, కాని, అక్కడే వుందనీ అని సరసోతి 
ఆమోదించింది. కానీ ఆమె మనసులో పిల్లవాణ్ని సరకారీ పాఠశాలలో వేసిందే ఘోర 
ప్రమాదం అనే అభిప్రాయంమాత్రం తుడిచిపెట్టేది కష్టమయింది. ఆ మాట ఆమెను 
అప్పుడప్పుడు కలవరపెడుతూనే వుంటుంది. 

లచ్చన్న విషయమై తర్మవితర్మాలు ఇంటిలో మరింక సాగలేదు. పిల్లవాడు 
పడుమున్నూరిలోనే వుండాలి. ఉడుపికి వెడుతూ, వస్తూ చదువుకొనాలి అనేట్లే 
నిశ్చయమైంది. ఇంగ్లీషు రావాలనే అక్కడ హైస్కూలులో లచ్చన్ని చేర్చారు. ఆవేళ 
దాసప్పయ్యగారు కూడ లచ్చని వెంటనే హైస్మూలుకు వెళ్ళారు. చిన్న పాఠశాల కాలంలో 
కూడ లక్ష దీపోత్సవాలకు ఉదుపికివెళ్ళే అలవాటున్నది లచ్చనికి. ఉడుపితో దేవాలయం, 
పేటలు, ఉత్సవాలు చూచినప్పుడల్లా తాను అక్కడే వుండాలని కుతూహలపడేవాడు. ఇక 
తనకోరిక రోజూ తీరుతుంటే వాని వుత్సాహం పొంగు వేరే వర్ణించాలా? తెల్లవారి స్నానం 
ముగించుకొని, ఇష్టమొస్తే పుస్తకాలు చేతబట్టుకుంటాడు. తరువాత త్వరగా ఇంత భోంచేసి, 
సంచివీపున పెట్టుకొని బడికి వెడతాడు. 


112 మరల సేద్యానికి 


ఇంటినుండి ఉడుపికి, మళ్ళీ ఇంటికి మూడు నాల్గు మైళ్ళనడక వేసరిక 
కలిగించకున్నా దేహానికి శ్రమమాత్రం కల్గించింది లచ్చనికి. కాని దారిలో ఎవరో ఒకరు 
స్నేహమవుతారు. తరగతి పిల్లలుకూడ చేరుతారు. బడిలో చదువు, ఆటలు, మధ్యాహ్నం 
విరామకాలంలో పెద్దలుచూసిన హొటేలులో రెండవసారి భోజనం, ఐదుగంటలకే 
తిరుగుప్రయాణం. దారి వెంబడి ఆటలు, మాటలు అన్నీ ముచ్చటగానే వుండేవి, మనుమడు 
శ్రమపడివస్తాడే అని, మామ్మకూడ ఎదురుచూచి తలుపుదగ్గరనే స్వాగతం చెప్పేది. 
వంటగదిలో చిరుతిండి హాజరు. 

ఈవిధమైన క్రొత్త జీవితసరళి వానికి చాల గర్వకారణం కాజొచ్చింది. వానికి 
పట్టణవాసుల చురుకుదనం, మాటచాతుర్యం చాల అబ్బీనవి. వానిమాటలలో ఇంగ్లీషు 
చదివేవారి ధోరణి బాగా కనబడేది. మూడునెలలకైనా ఒకసారి “కోడి” గ్రామంవస్తే అత్త, 
అమ్మ, పెద్దమ్మలతో ఇంగ్లీషు కలిపిమాట్లాడి సంతోషింపజేస్తుండేవాడు లచ్చడు. రామ 
ఐతాళుల వుల్లాసమంతా మిన్నుముట్టింది. కుమారునికి తప్పకుండా నాల్లేళ్ళలో వకాలతుచేసే 
యోగ్యత వస్తుంది అనే నమ్మకం దృఢపడింది వారిలో. లచ్చడు ఎలాగైనా శీనమయ్యగారి 
చిన్నకొడుకు ఒరటనితోచేరి కొన్ని ఇంగ్లీషులోనే దబాయిస్తామని అభిలాష కల్గింది. కాని 
ఒరటడు బెంగుళూరు చేరుకున్నాడు. 

ఏండ్లు గడిచేకొద్ది లచ్చనికి తనవూరు వెళ్ళాలనే ఆపేక్ష కూడ సన్నగిల్లింది. బడికి 
ఆటవిడుపున్నా తనవూరు వెళ్ళాలనిలేదు. ఉడిపిలోనే తిరుగులాడి కాలక్షేపం చెయ్యాలనే 
ఆశ ఎక్కువైంది. ఎవరైనా అడిగితే గొప్పగ్రంధాలను, ఎన్నో లావుపాటి పుస్తకాలను 
చూబెడుతాడు. “చదువు చాల వుందండీ” అని సమాధానం చెబుతాడు. సరసోతికిమాత్రం 
సెలవురోజులలోకూడ వాడు ఇంటికిరాకుంటే సరిపడేది కాదు. రామ ఐతాళులతో ఆమె, 
“చూడన్నా వానికి ఇంటినీడకూడ అక్కరలేదు. లేకుంటే ఇంటిపైన ఆపేక్ష అక్కరలేదా? 
చెప్పు” అంటూందేది. “అవునే, చదువు ఎక్కువగా వుందో యేమో?” అన్నారు. “అన్నాా 
ఏమైనా చెప్పు. వానికి మన తిండికూడ గిట్టదు. వాటికి రుచి లేనేలేదట. వాళ్ళింటిరుచి 
మనకెక్కడ చేతనవును? కాని నాకేమి?” అనింది సరసోతి. “చూడు, ఈవేళ కొయ్య 
గూరపులుసు ఏమైంది చెప్పు, వానికొరకే గారెలు తయారుచేశానే, నీవు తిన్నావేగాని 
వాడు ముట్టుకోలేదు ఎందుకు? వాళ్ళ అమ్మమ్మలాగు నాకెల్లా వస్తుందిలే” అని సణిగింది 
సరసోతి. సత్యభామకుకూడ కొడుకును అక్కరగా తినబెట్టాలని బియ్యం, కుబ్బెర రుబ్బి 
చేతులు పడిపోయింది. తినటానికి కాజాలు, చక్రాలు (చక్కిలాలు), కజ్జకాయలుకూడ 
చేసింది. కాని లచ్చడు ఒకటికూడ తాకలేదే, ఆమెకు కూడ విసుగే వచ్చింది. అందుకే 
ఆమెకూడ కొడుకును నిందించేవారిలో భాగస్వామిని అయింది. తండ్రి ఎదుట అన్ని 
అంటుంటే వాడు వూరుకోగలడా? అక్కడే వాడు కన్నెర్రచేశాడు. కన్నీరు ఉప్పెనలాగ 
పొంగింది. సగంలో తినటం మానేసి లేచి బయటికి వెళ్ళిపొయ్యాడు. రామ ఐతాళులు 


శివరామ్‌ కారంత్‌ 118 


చెలరేగి “ఒరే బొటికిన వేలుడుకూడ లేవే, ఇంట్లో అంటే ఎందుకురా ఈ ఆగడం నీకు” 
అని కోపించారు. లచ్చడు మళ్ళీ భోంచెయ్యలేదు. మరేమీ వాసనకూడ చూడలేదు. 

అల్లాగే, ఎల్లాగో మూన్నాళ్లు గడిచాయి. చివరకు “అమ్మా నాకు చదువు చాలవుంది. 
నేను తాతయ్య ఇంటికే వెడతాను’ అని వెళ్ళేపొయ్యాడు. ఆనాటినుండి వాడు సెలవులలో 
తండ్రిగారింటికి రావాలంటే పట్టుదల చూపడు. 

ఇల్లాగే ఐదేళ్లు గడచాయి. లచ్చడు థర్జుఫార్మ్‌ (ఎనిమిదవ తరగతి) చదువుతున్నాడు. 
ఐతాళులు ఒకసారి ఉడిపికి ఎందుకో వెళ్ళారు. బడిగుర్తు తెలిసికొని అక్కడికే వెళ్ళారు. 
ఎల్లాగయినా కుమారుణ్ని కళ్ళారచూచి సంతోషిద్దామనే వెళ్ళారు, చూచి వెళ్లేటప్పుడు 
“అయ్యా లచ్చన్నా అమ్మావాళ్లను చూడాలని అనుకోవురా? మొన్నటి దాకా ఏడురోజులు 
సెలవుల్లో ఎందుకురా రాలేదు?” అని ప్రశ్నించారు. “అవును, సెలవుల వెంటనే పరీక్షలువస్తే 
ఏం చెయ్యాలి” అన్నాడు. “పోనీలేరా వేసంగి సెలవులు ఎప్పుడురా వస్తాయి?” అన్నారు. 
“రెండే వారాలు”. “సరే అప్పుడైనా వూరికి తప్పక రావాలి”. “హూం” అని లచ్చడు 
వూరకున్నాడు. ఒరే, దైవం మేలుచేస్తే త్వరగా వివాహంకూడ జరిపిస్తారా? అంటూ 
ఐతాళులు చెల్లెలి పెండ్లిసంగతి గుర్తుకు తెచ్చారు. 

ఎండకాలం సెలవులు వచ్చినవి. లచ్చడు తండ్రి ఇంటికిపోక తప్పలేదు. రామ 
ఐతాళులు మామగారితో కొడుకుపై ఆపేక్షతోనే కానీండి, కొంత దురుసుగానే 'పిల్లవాణ్ని 
సెలవులు రావడంతోటే వూరికి పంపండి” అని అన్నారు. వారివయస్సు యాభై ఐదు. 
వెండ్రుకలు తెల్లబడ్డాయి. ఇన్నాళ్ళూ సుబ్బి అందరి మమతకు పాత్రురాలుగా వున్నది. 
అందుకే లచ్చడు లేకున్నా అందరికీ ఎల్లాగో పొద్దు గడిచేది. ఎల్లాగూ సుబ్బికి పండ్రెండవ 
ఏడు రానేవచ్చింది. తండ్రికి శక్తిలేదు. ఇంతవరకు అయిన ఆలస్యమే గొప్పది. ఇక 
ఆగరాదు. సుబ్బి అత్తగారింటి కివెడితే ఇంట్లో ఎవరూ పిల్లవాళ్లుండరే అనేబెంగ, యాష్ట 
ఐతాళులను చుట్టుకుంది. ఐతాళులకు మూడవ సంతానం తప్పక వుందని జాతకం 
చెబితే నిరీక్షిస్తూ కూర్చుంటే వృథా అయింది. వారి పౌరోహిత్యం పరంపరను కొనసాగించే 
వారు కూడ ఇంకెవ్వరూ లేరు. లచ్చడు దూరముంటే మంచిదని అనుకోలేదు వారు. 

లచ్చడుమా(్రం సెలవుల్లోవచ్చి ఒకవారం గడచాకకూడ ఇంటి ముఖం 
చూడాలనుకోలేదు. తాత మూడుసార్లు చెప్పినా వినిపించుకోకుండా దినము వుడుపికే 
వెళ్లి అక్కడిక్కడ తిరిగి అలసివచ్చేవాడు. కోడిగ్రామం అంటే అడవిలో పడ్డట్టె, వానికి 
రావాలనే మనస్సులో లేదు. 

ఐతాళులు కొడుకు వస్తాడేమోనని దినమూ ఎదురు చూస్తుండేవారు. చాల 
విసుగెత్తింది. ఇక తీరికకూడ లేదు. వరున్ని వెదకే కార్యక్రమం చేబట్టాలి. ఊరివాళ్లేమో 
“సుబ్బి గేదెలాగు పెరిగింది. సమర్హాడినాకనే ఆ ఇంగ్లీషు ఐతాళులు పెళ్ళి చేస్తారేమోలే” 
అని వెక్కిరించారు. వారిలో శీనమయ్యరు అగ్రగణ్యులు. వారేమో తమ ఇద్దరు కొడుకులకు 


114 మరల సేద్యానికి 


పెళ్ళిళ్లు చేసి కీర్తి బడశారు. పెళ్ళీకి నాగవేణి-పిల్లలనుకూడ తేవలసివుందేది. వాసుదేవ 
గురికారుల ఆజ్ఞకూడ అదే. కాని పెద్దకొడుకుకు తనపై కోపం వస్తుందేమో అనే భీతికూడ 
లేక పోలేదు. తనను ఊళ్ళో గొప్ప ్రీమంతునిగా చేసిన కొడుకంటే భయం వద్దా? 

అదీకాకుండా వారు ఒకమారు బెంగుళూరు వెళ్ళివచ్చారు. తన కొడుకు వైభవం, 
వ్యాపారంచూచి “వారు నేలపై నిలబడటంలేదని” చెప్పవచ్చు. అల్లాంటి శీనమయ్య 
ఐతాళులను వెక్కిరించకుండ వుంటాడా? వారిమనసు ఎల్లాగుంటుంది? ఎవరో అన్నారు, 
“ఏమండీ, మీ సుబ్బిని శీనమయ్యరు రెండవకొడుకుకు ఇయ్యరాదా' అని. సరసోతి వెంటనే 
“బాగుంటుంది” అన్నది. 'వారిగొడవకు మనం వెళ్ళరాదు, వద్దు” అన్నారు ఐతాళులు. 
ఎవరెవరో మయ్యరుచెవిలో ఈసంగతి వేశారు. “ఇంగ్లీషు ఐతాళులబిడ్డ మాకు వద్దు. 
మాకేం పిచ్చి పట్టలేదు” అన్నారు. ఐతాళుల కుమారుణ్ని ఇంగ్లీషువిద్యకు పంపిందే 
అపహాస్యంగా తోచింది శీనమయ్యకు. సుబ్బి ఎదిగేకొద్ది దినదినం యుగంలాగే తోచేది. 
సత్యభామకూడ వూళ్లో అక్కడిక్కడి ఛలోక్తులను, చేష్టలను సహించి నొచ్చుకున్నది. “మీరు 
నాన్నతో సంప్రతించండి. మంచిసంబంధం చూచిపెడతారు” అన్నది. సరసోతి “అన్నా 
చేసుకున్న ఒక సంబంధాన్నే ఊరివాళ్లు సగం శివళ్లి అని ఏమో ఎక్కిరిస్తే, మరొకసారి 
పడుమున్నీరువైపు వద్దులే” అని భయం పుట్టించింది. ఇదికూడ సత్యదూరమేమీ కాదు. 
ఐతాళులు తల గోక్కుంటూ “ఏమో సరసోతీ, నూటెనిమిది జాతకం గుర్తులను 
పోల్చుతున్నాను. మన గోత్రానికి యోగ్యులైనవారు దొరకడంలేదు. ఈ శివళ్లి అనేమాట 
వేరు. సుబ్బి నక్షత్రంచూచి తల్లిదండ్రులకు గండం అని బెదురుతున్నారు అన్నారు. 
అప్ప, అమ్మ గతించిన వరుడు దొరకాలి. రూపం గుణంకూడ కలవాలి. సరసోతి, 
“అన్నా - నీవు యాభై వరహాలబంగారం పెడతానని చాటించు, చక్కని జాతకం 
పరుగెత్తుకుంటూ వస్తుంది. నీవు గట్టి పిసినారి అని అందరికీ భయం. మా మందర్తి 
ఇంట్లో ముగ్గురికి పెండ్లికాలేదు. ఒకరికైనా సుబ్బిజాతకం కుదరదా?” అన్నది. 

సరసోతి చెప్పిందికూడ నిజమే, సత్యభామకు ఇష్టమైతే ముందు విషయం. ఆరాత్రి 
సత్యభామతో ప్రస్తావించారు. రెండుపరువుల నేల నడువాలి. కాని ఆ మందర్తి వెంకప్ప 
గారికి ముగ్గురు కొడుకులు. అందరూ చక్కగా వున్నారు. మొత్తం రెండువందల సర్మారు 
పన్ను కట్టే కుటుంబం, తినడానికంటూ కష్టంలేదు. మనం కొత్తవారు కాము. వెడితే 
కుదరవచ్చు. వాళ్ళ పిల్లలకు తల్లి లేదుగదా వారు దేనికీ భయపడరు. నేను వెడితే కాదనరు. 
సత్య 'నాకేమీ తెలిసినవారు కారు. మీరు అంగీకరిస్తే సరి, సుబ్బికికూడ వూరిమాటలు 
విని వేసరికతో మనస్సులో రోగం మెడపైకివస్తే తెలుస్తుంది” అన్నది. 

మరునాడుకూడ ఇంట్లో పెళ్ళిసంగతి చర్చ సాగింది. సరసోతికూడ “మందర్తి 
ఊరు మంచిదే. తూర్పున ఉంది. దైవం మేలుజేస్తే, వాళ్లూ ఒప్పుకుంటే మంచిది-వెళ్లు. 


శివరామ్‌ కారంత్‌ 115 


గడియ గడియకు ఈ వెక్కిరింతలుండే వూళ్లోమాత్రం వద్దు” అన్నది. పారోతి, సత్యలుకూడ 
అలాగేకాని అన్నారు. 

ఐతాళులు మరునాడు వెడదామనుకున్నారు. తెల్లవారి స్నానం, దైవప్రార్థన, పిదప 
ప్రక్కన స్నానంచేసిన సత్యకూడ నిలబడింది. సుబ్బికూడ వచ్చింది. ఐతాళులు మంగళారతి 
చేసి భగవంతుడా, మర్యాద దక్కించు' అన్నారు. ఏమో అనుకొని 'లాభం-మిగులు” 
అనుకుంటూ సంతోషంతో కేకలుపెడుతూ బయటికి వచ్చారు. సరసోతికి కూడ అంతా 
గర్వకారణమే-అందరూ వుత్సాహంతో వున్నారు. 

“పెళ్లి జాతకం తెస్తాను” అంటూ వేగంగా వంట చేయించారు. భోజనం అయింది. 
పంచాంగంచూచి విషఘడియలను తప్పించి పురాతనం పచ్చశాలువను కప్పుకొని 
వరాన్వేషణకై బయలుదేరారు. మండే ఎండ, మాడే ఇసుక ఎలాగైనా పరవాలేదు. 
తదేకదీక్షతో బారకూరుమార్గం వెళ్లారు. సాయంకాలం రూముపొద్దు మిగిలినప్పుడే మందర్తి 
బంధు దర్శనం చేసుకున్నారు. ఇంటి తలవాకిలివద్ద వెంకప్పయ్యగారే కనిపించారు. 
దారివెంట శుభశకునాలే. వారు చక్కగా వుపచారం చేశారు. 'సరసోతి బాగున్నదా” అని 
అడిగారు. వారి తమ్ముని భార్యయే సరసోతి, పెళ్లితరువాత రెండేండ్లకే సరసోతికి వైధవ్యం 
రావడంతో మందర్తివారు ఏదో ముభావంగా వుండిరి. సరసోతిమాత్రం వెళ్ళివస్తూ 
బంధుత్వాన్ని నిలబెట్టింది. వారికి సరసోతి అంటే చాల అక్కరే. 

వెంకప్పయ్యకు 60 యేండ్లు. వారికి మూడు వివాహాలైనవి. రెండవభార్యకు ఇద్దరు 
ఆడపిల్లలు, మూడవ ఆమెకు ముగ్గురు కుమారులు. పెద్దవానికి ఇరవై ఏళ్ళు. 

ఐతాళులు తాము వచ్చిన వుద్దేశ్యాన్ని తెలిపారు. '*ఐతాళులూ, నేను వయస్సు 
మూలాన ఎక్కడికీ వెళ్ళను, జాతకం అడగను. పెద్దవానికి మొదట పెళ్ళి కావాలి. 
బుణంవుంటే పెళ్లీ కాని అన్నారు వెంకప్పయ్య. 

సరే, ముగ్గురిలో ఇద్దరి జాతకాల నిచ్చారు. ఐతాళులు చాలసేపు లెక్కలువేసి 
“మొదటిది మధ్యమం. రెండవది ఉత్తమం. మీరెల్లాచెబితే అలాగు అన్నారు. “కానీ 
పెద్దవానికికానిదే మరొక ఆలోచన వద్దు అన్నారు వెంకప్పయ్య. 

ఐతాళులకు ఏదైనా అనుకూలమే. “ముఖ్యంగా, ఏదో ఒకయోగమే మళ్ళీ మన 
ఇండ్లను కలుపుతున్నదండీ” అన్నారు. అదే రాత్రి తీర్మానమైంది ఆ ఎండకాలంలోనే 
వివాహం జరిపించాలని. నాటకాలలో చెప్పినట్లే ఐతాళులు వాయువేగంతో ఇల్లు చేరారు. 
ఇంట్లో అందరికీ ఆనందమే. సరసోతి మేనగోడలితో “బంగారంలాంటి ఇల్లు. నీకు 
ఇక్నడున్నంత సుఖమే అక్కడ. తేడావుండదు” అన్నది. సత్యభామకూడ తృప్తిగానే వుంది. 

ఐతాళులు లగ్నం నిశ్చయించుకుని “ఎవరికీ చెప్పవద్దండి, శీనమయ్యకానీ, 
శంకరవర్వులుగానీ విఘ్నం కల్లించరాదు” అన్నారు. 


116 మరల సేద్యానికి 


ఈ ఉత్సాహం వుడికినట్లే ఐతాళుల వళ్లుకూడ వేడెక్కింది. ఐతాళులు బాగా 
తిరుగుతారు, మాట్లాడుతారు గాని జ్వరం కొద్దిగా వచ్చినా ఓర్వలేరు. అందుకే ఆనాడు 
అతిగొడవ చేశారు. అంతలో లచ్చని జ్ఞాపకం 'వానికి సెలవులు మొదలైనవి, మనలను 
చూడాలని ఆశ అక్కరలేదా? అబ్బా, ఈకాలం పిల్లలటి అని కేకలు పెట్టారు. వారి 
మనోవేదన కూడ మరిగింది. అందుకే సరసోతి సూరణ్ని పడుమున్నూరికి పంపింది. 
మరునాడు సాయంత్రం నిస్తేజంగా లచ్చడు ఇల్లు చేరినాడు. 'ఒరే, సెలవులువచ్చి ఒకవారం 
అయిందంటావు? ఎందుకురా? ఇంటికి రాలేదు” అని గద్దించారు. నేను చచ్చాక 
వద్దామనుకున్నావో” అని వెటకారాలు పెట్టారు. అతడు తండ్రితో చీవాట్లు ఎన్నడూ 
తినలేదు. దర్పం తగ్గింది. పసివానిలాగా ఏడ్చుతో మూలబడ్డాడు. రాత్రి భోంచేయలేదు. 
పారోతి, సరసోతి చెప్పిందంతా వ్యర్థమే. వాడు మాట వినలేదు. 

ఐతాళులు పడకనుంచి లేచారు. “తూర్చ్పునీళ్లు పడలేదో, ఎండనుండో” అని 
అనుమానం విడువలేదు. జ్వరం విడిచింది, కొద్దిగా శక్తిమాత్రం వుంది. మళ్ళీ వారు 
పనిలో తిరగసాగారు. 'పిల్లవాడెక్కడ?” అన్నారు. లచ్చడు ముఖం దించి ఎదుటికి వచ్చాడు. 

“కన్నవారిని మరువరాదురా అని తమ వుపదేశం రెండవ అధ్యాయం ముగించారు. 
సరసోతి 'పోనిద్దూ పిల్లలు ఆడుకుంటారు, నాల్గునాళ్లేగదా! రాత్రి నీ తిట్లకే వాడు వుపవాసం 
చేశాడు. చాలు” అన్నది. 

“మీరు వాణ్ని కొండకోతిని చేసేశారు. నేను ముసలివాణ్నవుతున్నాను. నాతో 
కూర్చొని ఘంట అయినా మాట్లాడాలని లేకుంటే వాడుంటే లాభమేమి?” అన్నారు. 

లచ్చనికంట్లో కన్నీటి వరదలు, సరసోతి మళ్ళీ అన్నకే బుద్ధి చెప్పవలసివచ్చింది. 

ఒక ప్రకరణం ఆఖరు. ఐతాళుల జ్వరం నయమయింది. తమ సచివులైన సుబ్రాయ 
ఉపాధ్యాయులను పిలిచి పెళ్ళీ ఏర్పాట్లు చేయించారు. పందిరి, సంతసామాను, బంగారు 
దుకాణం అంటూ అంతటా సంచారంచేశారు. సత్యభామకూడ తల్లిగారింటికివెళ్ళి వచ్చింది. 
మాదప్పయ్యగారుకూడ 'జ్వరాల కొంపమ్మా' అన్నారు. అది విని, “తల వ్రాతకొద్దీ జరుగనీ 
పరవాలేదు అన్నారు ఐతాళులు. 

తండ్రి అనేకంగా వివాహకార్యకలాపంలోనే తిరుగులాడుతున్నారు. లచ్చడు వారు 
ఇంటికి వచ్చినప్పుడు మాత్రం తలవంచి కూర్చుంటాడు -మిగతాకాలంలో అక్కదిక్కడ 
తిరుగులాడుతుంటాడు. 'పడుమున్నూరికే వెళ్లాలి” అనుకున్నా చెల్లెలి పెళ్లికి ముందు 
వద్దనుకున్నాడు. 

ఐతాళులే ఒకసారి “అచ్చన్నాా నావెంట కుందాపురం సంతకు వెడదాము పది 
అన్నారు. ఇంట్లో ముక్కుపట్టుకుని కూర్చుంటే ఏం బాగు “వద్దు, రాను’ అనేధైర్యం చాలలేదు. 
పగలంతా ఎండలో చెప్పులు లేకుండా నడచి, సంతలో తిరిగి ఇంటికి రావడం జరిగింది. 


శివరామ్‌ కారంత్‌ 117 


ఆ కాలునొప్పికే మూన్నాళ్లు మూలబడ్డాడు. వానికే వుపచారాలు, పెళ్ళిరోజులో బంధువులాగే 
వుండిపోయ్యాడు. 

“ఈ ఇంగ్లీషు నేర్చిన పిల్లలంటే ఇంత మొద్దులని నాకు తెలిసియుండలేదు అని 
ఐతాళులే చెప్పారంటే, యింకేం? అందుకే లచ్చడు ఇంటిపనులలో చొరవ తీసికొని 
వుండి వుంటే ఈపాటికి “ఇది అవును, కాదు” అనేజ్ఞానం వచ్చివుండేది. తల్లికూడ “లచ్చా 
అప్పడాలైనా చేసివ్వరాదారా, మూడు నాల్గువేల అప్పడాలు కావాలిరా. ఊరకే ఎందుకురా 
కూర్చుంటావు? అన్నది. ఆమాటలు వినలేక వాడూ పనికి దిగినాడు. అప్పడం పిండిని 
పీటలకు, కర్రకు అంటించితే మిగిలినవారు దాన్ని విదిపించాల్సి వచ్చింది. 

లచ్చనికేమో ఎంత తొందరగా అయితే అంత తొందరగా పడుమున్నూరికే వెళ్లాలని 
వుంది. వానికి ఇంట్లో పొద్దుపోదు. తాను, ఒరటనితో పొన్నవచెట్లపై చిన్నతనాన 
ఆడుకున్నాడు. కాని ఇప్పుడు తోటలో వూరకేతిరిగి, వేసారితే సముద్రం ఒడ్డుకేవెళ్ళి 
రంగు రంగుల గవ్వచిప్పలను ఏరుకొని ఆడుకునేవాడు. అప్పటికి ఇంకా వేళకాకుంటే 
తడిమట్టిలో కాలువలు, సొరంగాలు త్రవ్వి నీళ్లు పడతాడు. లేకుంటే సముద్రపు కెరటాలను 
ఎంచుకొనేవాని లాగు పడమటి ముఖంపెట్టి చూస్తుంటాడు. “ఈ జన్మలో తనకు గొప్ప 
పరీక్షే వచ్చిందే. తండ్రి డబ్బున్నా కూలీలాగా కష్టపడుతున్నాడు. ఇంట్లో అందరూ అంతే” 
అని ఆలోచించాడు. 

రామ ఐతాళులు కుమారునినుండి గౌరవం, ఉత్సావాం అక్కరలను 
పొందాలనుకుంటే లచ్చనికిమాత్రం వారందరిపట్ల తాత్సారం, జుగుప్పలు హద్దు మీరినవి. 

సంతనుండి మోయలేనన్ని మిరపకాయలు తండ్రి నెత్తినపెట్టుకొని మోస్తుంటే 
లచ్చ డనుకున్నాడు, “తండ్రికి రెండణాలు గతిలేదా, కూలి కివ్వడానికి అని. తడి ఇసుకలో 
ఒకగీత గీస్తాడు. తండ్రిపై ఎన్ని కారణాలవల్ల తిరస్మారం కలిగిందో అన్నింటినీ గీతల్లో 
ఎంచుతాడు. కెరటాలు అన్నింటినీ ముంచేస్తే, మళ్ళీ గీస్తాడు. అల్లాగే చీకటిపడి తన 
వేసరికతో గీచినవన్నీ కనబడకుంటే, సరే పొద్దు పోయిందని వెళ్ళిపోతాడు. 


13 


సుబ్బి వివాహం సమీపించింది. దానికిముందే వారం రోజుల ముందుగానే 
పడుమున్నూరు మాదప్పయ్యగారు, వారిభార్య వచ్చారు. ఇదివరలో నాల్బయిదుజాతకాలు 
చూశారు. ఈ మందర్తి జాతకం వారికికూడ సంతోషంగానే వుంది. తమ పూర్వీకులకు 
మందర్తి వారికికూడ ఏదో బాదరాయణ సంబంధం వున్నట్లే తెలిసివచ్చింది. ఎల్లాగో 
తామే అల్లుని ఇంట్లో కొంత ముందుండి చిల్లరపనులన్నీ చేయించారు. ఐతాళులబాధ్యతలు 
కొంత తేలికయినవి. కాని సుబ్రాయ ఉపాధ్యాయులకు అంత తృప్తికాలేరు. కానీ, పెళ్ళీ 
నాల్గునాళ్లు సంతుష్టిగా హాయిగా జరిపించారు. సరసోతికిమాత్రం తన మగనింటికే 
మేనకోడలు పడిందంటే చాల ఆనందమనిపించింది. 


118 మరల సేద్యానికి 


ఈ పెళ్ళిరోజుల్లో లచ్చడు ఏమైనాడో పరిశోధన చేసేదికూడ కష్టమయింది. తాత, 
తండ్రిమాత్రం పిల్లవాడు ఇంగ్లీషు చదివి బి. ఎ. పూర్తిచేసి వకీలు అయితే, తాసీల్లారు 
అయితే చాల బాగుంటుందని కలలు వదల్లేదు. లచ్చన్ని ఎవరు పిలిచినా దగ్గరకు రాడు. 
వస్తేకూడ మూగనోములో కూర్చుంటాడు. ఐతాళులు చాల జుగుప్పతో “ఒరే కనీసం 
యస్సు, తుస్సు అని అయినా ఇంగ్లీషులో వాగరా” అన్నారు. 

లచ్చడు పెళ్ళిపందరిలో దొరకడు. పొన్నచెట్లపైననే వాని రికాణా. తప్పితే సముద్రం 
ఇసుక, చిన్న చిన్న పనులకుకూడ శ్రద్దతో ఐతాళులే వెళ్లాలి. 'వచ్చినవాళ్ళకు నీళ్లుకూడ 
ఇయ్య బుద్ధికాదేమో? “ఇంగ్రీషుచదివితే ఇంతేనేమో. ఇంటివారే పరాయివారులాగు తిరుగాలి 
కాబోలు” అన్నారు ఐతాళులు. ఎవరైనా లచ్చనికి తాంబూలం తేరా, గంగోదకమైనా 
అందియ్యరా” అని పని చెబితే తాంబూలం అంటే ఆకులు, నీళ్ళంటే చెంబుమాత్రం తెచ్చి 
పెడతాడు. ఐతాళులు విసుగుకొని 'ఈ ఇంగ్లీషు నేర్చినవారికి ఇంటిపనులు చెప్పరాదని” 
మౌనంగా వుండేవారు. 

లగ్నం ముగిసింది. చుట్టాలు ఊళ్ళకు తిరిగివెళ్లారు. తండ్రి వత్తిడిచేస్తే సుబ్బివెంట 
మందర్తికి లచ్చడుకూడ వెళ్లాడు. అక్కడ పిల్లలతోగాని పెద్దలతోగాని కలిసిమెలసి వుండలేదు. 
సరిగా మాట్లాడలేదు, పెండ్లిపందిరి దింపి అన్నీ అందరిండ్లూ చేరినాక ఐతాళులు, 
“మామగారూ ఈ లచ్చనిదే నాకు బెంగి అన్నారు. 

“ఏమండీ, వానికి ఒంట్లో బాగాలేదా” అన్నారు ఆదుర్దాగా మామగారు. 

“వాడికేమీ రోగంలేదు. మంచివంటలు, అనుపానాలు బాగా కాజేస్తాడు. కాని 
ఇల్లాంటి మూర్చుడు అని నేను కలలో కూడ అనుకొనివుండలేదండీ, ఏ పనీ చేతగాదు, 
వినిపించుకోడు, ఇల్లాంటివాని కెందుకు ఇంగ్లీషు పై చదువు?” 

“మీరు చెప్పింది, విన్నదే నమ్మకండి. మా ఆవిడను అడిగితే వానిలాంటి తియ్యని 
కలియగలుపుమాటలు ఎవరికీ రావని చెబుతుంది, చాలా చురుకైనవాడట. ఇక్కదేమో 
రాకపోకలు తక్కువ గనుక, ముక్కుదాడు వేసినట్లయింది.” 

అంతలో సుబ్రాయ వుపాధ్యాయులు వచ్చారు. చేతిలో ఏవో పాతకాగితాలు 
పట్టుకున్నారు. వస్తూ 'ఐతాళులు పెండ్లిమాత్రం దర్జాగా అయిందికదా, ఆరోజే ఆ దరిద్రుడు 
శీనని ఇంటి పెళ్ళివారి ఊరేగింపేలేకుంటే ఇక్కడికి వచ్చిన రెట్టింపుమంది వచ్చేవారు” 
అన్నారు. 

“వారికథ తగలెయ్యి. మా సుబ్బి లగ్నానికే తన ఇంట్లోకూడ కుమారుని లగ్నం 
ఏర్పాటెందుకు చెయ్యాలి? ఎన్నో మంచిలగ్నాలున్నాయిగా. అందులో వాసుదేవగురికారుల 
ఇంటి పెళ్ళీ పిల్లమూలాన మన ఇంటి కివచ్చే మరింతమంది అతిథులూ ఆగిపొయ్యారు. 
ప్రతిదినం నూరార్ల విస్తళ్లు అన్నంతో మందికి పెట్టాల్సివచ్చింది. పోనీలేండి, ఆ నెపంతో 


శివరామ్‌ కారంత్‌ 119 


పాలికాపులు బెస్తలు, బీదలు కడుపునిండా తిన్నారులే. వాళ్ల అదృష్టం మంచిది. నాల్గునాళ్లు 
వాళ్ళందరికీ పండుగ అయిందిలే” అన్నారు ఐతాళులు. 

“సరే మీ లచ్చ డెక్కడ?” 

'వాడా! పొన్నచెట్లు వెదుకండి. వాని కథలే, చరిత్రలే వర్ణిస్తున్నా మామగారితో, 
పిల్లవాడు ఇలాంటి అప్రయోజకుడయ్యాడనే మంటనండీ.” 

“లచ్చడు అప్రయోజకు డంటారా? ఎవరండీ అన్నారు? 

మాదప్పగారు నోటిలోని తాంబూలం వుమ్మివేసి, “రామ ఐతాళులవారికి లచ్చడు 
ఇక్కడ ముభావంగా వుంటే విసుగుతో అన్నారండి” అన్నారు. 

“ఏమండీ, లచ్చణ్ని నిష్ప్రయోజకుడంటారు? మంచిగానే చెబుతారండి.” 

మాదప్పయ్యగారు కొంచెం తెలివితో తమ తాంబూలాన్ని పూర్తిగా వుమ్మివేసి వాడు 
ఊరకుంటే ఎవరికైనా కోపమేనండి” అన్నారు. 

సుబ్రాయగారు 'అవునులేండి మిన్నకున్నవారంటే ఎవరికైనా ఆలాగే లెండి. నేను 
లచ్చణ్ని వెదుకుకొని ఎందుకువచ్చాను తెలుసా? ఇందుకే, అని చంకలోని పాత 
కాగితాలకట్టను ముందుజరిపి, దానికి చుట్టుకొన్న బల్లిపొరలు, ధూళిని దులిపి “ఈ 
రికార్డు చదివిద్దామని వచ్చానండి” అన్నారు. 

“సరే అదొక్క సంబరమే బాకీ. రికార్డులు చదివించేది, రికార్డు ఏ రాజుల ఇంగ్లీషో 
- ఈ సిగ్గరి అవికూడ చదువగలడా?” అని తండ్రి అన్నారు. 

మాదప్పయ్య “ఏమీ రికార్డండీ అది?” 

“సరే, చూడండి - వెనుకటికి మా ఇంటితూర్పునవున్న వరిపొలాలు దేవుని 
సేవలకై వుంచారే, దానికి సరియైన లెక్కలు దొరకలేదు. ఈ శీనమయ్య వాటిని 
ఆక్రమించేశాడు. నావద్దనున్న కొంచెం రికార్డును మీ మనుమనివద్ద చూబెట్టానండీ. 
అంతా శుభ్రంగా చదివి అర్ధంకూడ చెప్పాడండి. ఈ పాతకట్టలుకూడ చదివిస్తే మరికొంచెం 
ఆధారం దొరకవచ్చు అనుకుంటా?” అని సుబ్రాయవుపాధ్యాయులన్నారు. 

“వాడు చదివి చెబుతాడా? చూడండి-మూడవఫార్ము చదివినాడంతే. అల్లాంటే, 
మా దాసప్పయ్యగారుకూడ బాగా ఇంగ్లీషు మాట్లాడుతారు. కానీ రికార్డు గికార్డు వెళ్ళదు” 
అన్నారు మాదప్ప. 

ఐతాళులు వారిమాటలను నమ్మకుండానే, 'వెళ్ళండి, మీ వకీలుగారి సత్తా సూరడే 
చెబుతాడు. ఆ చెట్లల్లో ఎక్కడుంటాడో వెళ్ళండి. లేకుంటే ఆ సముద్రందగ్గర - వానికి 
ఎండకాలంఎండ అంటేకూడ చలువ అనిపిస్తుంది కాబోలు, అక్కదే కూలబడివుంటాడు. 
ఇంట్లో చోటుందా?” అన్నారు. 

సుబ్రాయ వుపాధ్యాయులు “ఐతే, వెళ్ళి చూస్తానండీ. మీవాడు వకీలుపనికి చాల 
యోగ్యుడండి. చిన్ననాడే ఇంత హుషారుగా వున్నాడు. నేను కూడ కడుపు తిప్పలకుగాను 


120 మరల సేద్యానికి 


వంటలకు పంపినాను మావాణ్ని, ఇంగ్లీషులో వేసివుంటే కొంత బాగుండేదేమో. అన్నిటికీ 
డబ్బు వసతులు చూడాలిగా” అన్నారు. తమ ఉద్దేశ్యం సాధనకు సముద్రంవైపు వెళ్ళాడు. 

చాలసేపటివరకు కొడుకు విషయం విచారమేవున్న ఐతాళులకు శీనమయ్య 
కొడుకులు హొటేలుపని చేసి కూడ తండ్రికి ఖ్యాతి గడించారు. వీడేమి చేస్తాడో? అని 
తోచి పలకరించారు. 

మామగారేమో 'వానికేమంత ప్రాయమొచ్చిందండి? చీటికిమాటికి ఎందుకండీ 
గద్దిస్తారు? వాని కందుకే భయం” అన్నారు. 

సుబ్రాయగారు మళ్ళీ గంటలోనే వాపసువచ్చి 'చూడండి. మీ పిల్లవాడు సామాన్యుడు 
కాడండీ. కుందాపురం వకీలుగారికంటె పైచెయ్యి అంటూ లోనికే వచ్చారు. లచ్చనికి 
చదువు వచ్చింది ఎలాగైనా వుండనీ, తన భూమి తనకు దక్కుతుందనే ఆనందానుభవం 
అయింది. “చూడండి ఈ రికార్డు పాతదైనా, అది మాకు వరంగానే వున్నదట. మా 
తండ్రి గారికి, వాసుదేవగురికారులకు ఒక నంబరుతో మంగుళూరు కోర్టువారు 
ఇచ్చినతీర్చులో మాకు ఆనిన పొలం దేవుని ఖల్డ్‌ అని వ్రాశారట. ఫిల్‌ అంటే పొలం 
అనుకుంటూ మీ లచ్చడు అంతా చదివేశాడు. రేపే కుందాపురం వకీలుగారివద్దకు వెళ్ళి 
శీననికి రిజిష్టరు నోటీసు ఇప్పిస్తా అన్నారు. 

మాదప్పయ్యగారు ఆ తీర్చును చూచుకున్నారు. రామ ఐతాళులుకూడ వచ్చారు. 
సుబ్రాయగారేమో 'మీవాని తల గొప్పదండీ” అనుకుంటూ తమ ఇంటిదారి పట్టారు. 

రామ ఐతాళులకు ఇవన్నీ నమ్మేది కష్టం అయింది. సరే తమ పిల్లవాని తూకం 
పూర్తిగా చూడాలని అనుకున్నారు. 

లచ్చడు భోంచేసి పడుకున్నాడు. ఐతాళులు లచ్చ రారా అన్నారు. లచ్చ నిద్ర 
నటించాడు. చివరకు మాదప్పయ్యగారేవెళ్లి, లచ్చన్ని వెంటబెట్టుకొని వచ్చారు. రెండు 
కోర్టునకళ్ళనుచూసి “దీనిలో ఏముందిరా? నాగయ్యసెట్టిగారి కేసులో దొరికిన రికార్డు 
నకలాచూడు” అన్నారు. లచ్చడు గుసగుసతోనే ఇంగ్రీషులో చదివేసి అందాజు మీదనే 
సారాంశం చదివి చెప్పాడు. ఐతాళులకు చాల తృప్తి అయింది. 'కాని భగవంతుడా ఏదో 
ఒకటి గట్టిగా వస్తే చాలు. పోనీలే నీవు ఇంటి వ్యవసాయం చేయకు. ఇంగ్లీషు సార్థకం 
చేసుకో” అన్నారు. కొడుకును బుజ్జగించి వీపు తట్టారు. తాతగారు పిల్లలంటే నీలా 
గుండాలిరా, పదిహేనేండ్లకే చురుకుగా పని చెయ్యాలి” అన్నారు, వాణ్ని నిద్రకు పంపారు. 

తరువాత కూడ వాని సంగతే కొనసాగింది. లచ్చనిచెవి పెద్దల అభిప్రాయాలు 
బాగా (గహిస్తూనే వుంది. ఐతాళులు వాని హైస్కూలు చదువు కుందాపురంలోనే జరుగనీ, 
ఊరు, గాలి అన్నీ మంచివే. ఉడుపినుండి గుర్రంబండి అంచెలకు కుందాపురానికి 
వెడుతుందట. నాకుకూడ పనివున్నప్పుడు చూచి రావచ్చును” అన్నారు. 


శివరామ్‌ కారంత్‌ 121 


మాదప్పగారు “ఇలాంటి చిన్నవారిని ఒంటరిగా వదలరాదండీ” అన్నారు. సరే 
“శ్రావణమాసం వేళకు మళ్ళీ ఆలోచిద్దాం” అని అనుకున్నారు. 

మాదప్పయ్యగారు మరుసటిరోజే వెళ్ళిపొయ్యారు. సత్యభామ “అప్ప చెప్పినారు, 
అక్కడకూడ లచ్చడు నాలుగు రోజులుందనీ” అన్నది. 

సుబ్రాయ ఉపాధ్యాయులు మంగళూరు కోర్టుతీర్పును ప్రచారంచేస్తూ లచ్చని 
ఇంగ్లీషు పాండిత్యాన్ని అందరికీ చెప్పారు. అందుకే కోర్టుపక్షులన్నీ ఐతాళుల ఇంటిమీద 
వాలినాయి. ఒక్కొక్కరు ఒక రికార్డు చదివించుకున్నారు. శీనమయ్యరుకూడ 
ఇంకెవరిద్వారానో తమ పత్రాలు చదివించారు. మరొక్కనాడు వారే స్వయంగా రికార్డు 
లచ్చనికిచూపి తెలసుకోవాలని అదుర్దా చూపారు. పొన్నతోటలో వాణ్నిచూచి, 
“పడుమున్నూరు వెళ్ళావు? నన్ను మరచిపొయ్యావురా? మా ఇంటికి రారా’ అన్నారు. 
వాని ప్రాయంవాళ్లు బెంగుళూరు చేరారు. ఒరటడుకూడ బెంగుళూరికే వెళ్ళాడని, వాని 
చెల్లెలి పెళ్ళికి రావడానికి తీరిక దొరకలేదని అన్నీ మాట్లాడి తమ ఇంటికి తీసికెళ్ళారు. 
బెంగుళూరు ఫలహారాలు తీపి రుచి చూపారు. శీనమయ్య రికార్డుకూడ లచ్చడు చదివాడు. 
తరువాత లచ్చడే రెండుమూడుసార్లు వాళ్ళింటికి వెళ్ళి వచ్చాడు. రామ ఐతాళులకు ఆ 
సంగతి తెలిసింది, 'లచ్చ ఊరకే అందరి ఇళ్లూ తిరగవద్దు - ఆ శీనమయ్యకు నన్నుచూస్తే 
గిట్టదు” అన్నారు. లచ్చనికేమో తనకు అక్కడ లభించిన గౌరవం మరపురాలేదు. 

బడి తెరచేముందు ఒక వారంముందే లచ్చణ్ని మాదప్పయ్య పిలిపించారు. “లచ్చ 
రానీ అనగానే వాడు సిద్ధమయ్యాడు. 

ఇంటిలో సభ చేరింది. ఐతాళులకు మళ్ళీ చింతపుట్టింది. తాతగారింట్లోనే వుంచితే 
వాదు తమకు దక్కదని బోధపడింది. కాని తరువాత ఇంగ్లీషంటే బాగా ఖర్చు తగులుతుంది. 
ఉడుపిలోవుంటే వారు కొంత భరిస్తారేమో అని ఇంట్లో సంప్రతించారు. 

“సత్యా ఏం చెయ్యమంటావు? మీ నాన్న ఏమో వుడిపిలోనే వుంచమన్నారు”. 

నాకేమి తెలుసండీ. నాకుకూడ వానికి ఈ ఇల్లంటే సరిపడని సంగతి తెలిసి....” 
అన్నది సత్య, సరసోతేమో 'నేను చెప్పింది చెబుతుంటాను. మీ ఇష్టం. ఉడిపిలో వాడు 
వద్దు. వాని ఆలోచనలను బట్టిచూస్తే ఆ ఊరు వద్దనిపిస్తుంది. తాతగారిపై ఎన్నాళ్ళయినా 
భారం వేయరాదు” అన్నది. “సరే వాణ్నే అడుగుదాము అన్నాడు. కుందాపురం కథ 
లచ్చనికికూడా తెలుసు. ఒక సంవత్సరమైనా అక్కడ నివాసం మంచిపని భావించాడు. 
తరువాత కావాలిస్తే ఉడిపి కానీ అన్నాడు. 

ఐతాళుల మొగ్గు కుందాపురానికే. “నడిచేది చేత కాకుంటే ఇక్కడికి జట్కాబండివస్తే 
నెలబాడుగ మాట్లాడవచ్చు” అన్నారు. 'సాలిగ్రామానికి నడిస్తే అక్కదనుండి గుర్రంబండి 
సరాసరి వెడుతూనే ఉంటుంది” అన్నారు. ఉడిపిలోవుంటే పిల్లవాడు తమ చేతిలో వుండడని 
అనుకున్నారు. కాని “భోజనం ఎక్కడ చెయ్యాలి? అక్కడ కోటీ శ్వరంవారి హొటేలే ఉంది, 


122 మరల సేద్యానికి 


కోటవారిది లేదు అని మరొక బెంగ. మరునాడే సుబ్రాయ ఉపాధ్యాయులు వచ్చారు. 
“మరేమయ్యా నందరాజుల రికార్డు పట్టుకొచ్చావా?” అన్నారు. 'కాలువకు ఎక్కే వుప్పునీళ్ళన్నీ 
నీవే తోదుకుందువుగాని' అని నవ్వారు. 

ఉపాధ్యాయులు “ఎప్పుడూ రికార్డే” అనుకున్నారో, ఎల్లాగూ రిజిష్టరునోటీసు 
శీనమయ్యకు పంపించాను. అది లచ్చని అనుగ్రహమే. మరొక్క పాయింటు వుందేమో 
చూద్దాము. మా పిల్లవాడు కుందాపురం తాసీల్దారుగారి వద్ద వంట చేస్తాడు. వారికి 
కార్మళ బదిలీ అయిందట. నాకు వాణ్ని ఆ వూరు పంపే ఇష్టం లేదు. ఎవరో అన్నారు. 
“'వంటవస్తే హొటేలు నడుపుకోరాదా? అని. కోటవారు దిగడానికి ఒక హొటేలు కూడ 
లేదు. అన్నం, మజ్జిగపులుసు అందరూ కోటీశ్వరంవారివే తినాలా? వానికి ఈ వంటలకంటే 
అది చేస్తే బాగేమో?” అన్నారు. 

రామ ఐతాళులు “ఎందుకు కాదు? మనవూరువారు కుందాపురంవెళ్ళి 
సాయంకాలం వరకు వుపవాసం పడాలి. వాడుంటే ఇంత తిని రానీ, భోజనానికి 
బేడనుమించితే ఎవరూ రారు? జాగ్రత్త అని చెప్పినారు. 

“ఎవరూ రాకుంటే నల్గురు స్మూలుపిల్లలను పట్టుకుంటే సరి. ఒక తూమెడు 
బియ్యం, అర్థరూపాయపెడ్తా రుసుం) అని అంటూ ఐతాళులూ, లచ్చడూ పదుమున్నూూరి 
వైపే వెళ్ళారు. 

లచ్చడు ఆసారి “ఫెయిలు” అయినాడనే దుర్వార్తకూడ వచ్చింది. లచ్చడు చాల 
నిరాశ చెందాడు. తాతగారు 'ఐతాళులు. ఏం పరవాలేదు. ఇంగ్లీషు అరటిపండుగాదు 
దబ్బున మింగడానికి, అందుకే ఫెయిలు అంటే వదలకండి. మెట్రిక్కు దాటనీ” అని 
బుద్ధివాదం చెప్పారు. రామ ఐతాళులు ఒడంబడినారు. 'కాని ఉడిపి పెద్దక్షేత్రం. వీనికి 
తిరుగుడెక్కువ, కుందాపురం చిన్నపేట పరవాలేదు, అక్కడ చదువుతప్ప వేరే వ్యాసంగం 
లేదు” అన్నారు. 

లచ్చడుకూడ 'ఫెయిలు అయి ఆ బడిలో చదువను తాతా” అన్నాడు. 

'కుందాపురం కానీండి, శ్రద్ధగా చదువాలి. విద్య ఆపకండి” అన్నాడు మామగారు. 

తండ్రికొడుకులు క్రొత్త వూరు చేరారు. తాటి ఆకు గొడుగులలో వానలో కొత్తబడికి 
వెళ్ళారు. అక్కడ వారంక్రితం స్కూలు తెరచారు. లచ్చణ్ని చేర్పించారు. సుబ్రాయ 
ఉపాధ్యాయుల 'కోట బ్రాహ్మణ హొటేలు' ఇంకా ప్రారంభం కాలేదు. కోటీశ్వరం నారాయణ 
గోటుగారి హొటేలులోనే లచ్చని బస. “కోటపోతే గోటి దొరికిందని లచ్చడు వెక్కిరించాడు. 

చదువు మొదట్లో లచ్చడు నిరుత్సాహంతోవున్నా తరువాత అపజయం 
పోగొట్టుకోవాలని నిశ్చయించి చదివాడు. 

వానికి క్రొత్తఊరు, క్రొత్త మిత్రులు, భోజనం కొత్త. చోటు అన్నీ కొత్తవే. స్నేహితులు 
మంచి అనుకూలురే, హొటేలులో నలుగురు సహచరులు. వాడే పదహారేళ్ళ చిన్నవాడు. 


శివరామ్‌ కారంత్‌ 1283 


మిగిలినవారికి ఇరవై అయిదు మించింది. ఒక్కొక్కరికి పిల్లలు పుట్టారు. అందులో 
ఆజానుబాహు సహపారఠికూడ వున్నాడు. వాళ్లలో పరీక్షలు ఏడాదికి ఒకక్లాసు దాటాలని 
మనస్సున్నవారు లేరు. అందరూ రసికులే. 

బడిలో ఇంత పరిశ్రమ వూర్తికాగానే ఇంటి మేడపైకూర్చొని పగడకాయలు, 
పాచికలు, ఇస్పేట్లు ఆడుతారు. లచ్చడు 'చదువాలయ్యా” అంటే “ఒరే జూన్‌ జూలైలలోనే 
ఎందుకురా చదువు-పుస్తకాలు, నీకేం ఖర్మరా? అని హాస్యం చేశారు. వాళ్ళతోచేరి ఇస్పేటు 
నేర్చినాడు. అన్నీ నేర్వాలని ఉత్సాహమే. 

హొటేలంటే-ఒకేవిధమైన వంటలు, దానిలో మిరపపొడి, చింతపండుల ప్రాధాన్యమే 
వుంటుంది. అందుకే ఆ గోటరుభార్య చేసివేసే నలపాకాన్నే వర్ణిస్తూ పొద్దు పుచ్చుతారు. 
గప్పాలతరువాత నిద్ర. లచ్చడు పడుకున్నా మిగిలినవారి పేకాట ఆగదు. 

లచ్చడుగాని వాని స్నేహితులు జనార్ధన, రామన్న నరసింహ అందరూ మాటల 
మల్లన్నలే (వాగుడు కాయలే). తరువాత బడి, ఉపాధ్యాయులమాటు నెక్కిరించేది. వారి 
దర్చం అన్నీ ఎక్కిరిస్తారు. వానికి అన్నీ నచ్చినాయికాని భోజనం సరిగాలేదు. తాతగారింట్లో 
బహు రుచిగా తిన్ననాలుకకు హొటేలు సహించదు. 

శనివారం ఆదివారం ఇంకేదో కలుపుకొని పడుమున్నూరికి అప్పుడప్పుడు వెళ్ళే 
వాడు. అక్కడ తన గోల, కష్టాలను చెప్పుకొని వచ్చేటప్పుడు మంచి నెయ్యి, అప్పడాలు, 
తిండ్లు తెచ్చుకొనేవాడు. మరేమి లాభం? అందరూ లాగి తినేస్తారు. నెయ్యిమాత్రం ఎల్లాగో 
దాచుకొని వాడేవాడు. నరసింహ కొద్దిగా మిరపకాయలాంటి వాడు. లచ్చనికి 
సమవయసుడే. లచ్చని విస్తరిలో నెయ్యివాసన రాగానే, “ఎవరప్పా ఈ కంపుకొవ్వు 
తినేవారు అంటూ ముక్కులు ఎగరవేసేవాడు. లచ్చడు 'తినురా-రుచిచూసి చెప్పు” అని 
మందలించి వానికింత పెట్టేవాడు. ఏదోవిధంగా పొగిడి, తెగిడి, వెక్కిరించి వీని ఫలహారాలు 
కాచేసేవాడు. 

ప్రతి పదిహేను రోజులకొకసారి కోడినుండో, పడుమున్నూరినుండో వచ్చే తిండి, 
తీర్థాలు దొంగతనం దోపిడీ అవుతుంటే వానికి సరిపోలేదు. తిండి ఆశ పోదు. ఏమి 
చెయ్యాలి? 

ఇంటినుండి అష్టమినాడు చక్కిలాలు, లడ్డులు తన పెట్టెలో దాచివుంచేది కష్టమే. 
ఎవరూ లేనివేళల్లో తినాలి. వాని నోటిచాపల్యంకూడ ఎక్కువే. రాత్రి దుప్పటి 
కప్పుకొనియెనా ఏదో నెమరు వేశేవాడు. ఆ హొటేలు భోజనం మూడు నాల్గునెలలుకూడ 
తినేది సాధ్యం కాలేదు. పెట్టెలో దాచిన ఫలాహారాలుకూడ దొంగిలింపబడేది. తరువాత 
యాష్టతో ఆ గోటరు హోటలు వదలాల్సి వచ్చింది. 

ఇంతలో పుణ్యవశాత్తు సుబ్రాయ వుపాధ్యాయుల కుమారుడే హొటేలు తెరచాడు. 
కిట్టడే దానికి యజమానుడు. హొటేలంటే ఏమి, ఒక గది, వంటిల్లు ముందుగా పెద్ద 


124 మరల సేద్యానికి 


గుడిసె వసారా? ఈ కొంచెం స్థలంలోనే లచ్చనికికూడ గది. తన ఊరివాళ్లనే అభిమానంతో 
కిట్టడు దోసకాయ పప్పుచారు, పనసగింజల కూర, చామగడ్డల పులుసు మాత్రం ఎక్కువగా 
వడ్డించేవాడు, మరే వ్యంజనాలు అతనికి రావు. ఒకటి రెండునెలలు వాడొక్కడే విద్యార్థి. 
సుఖంగానే అముపంపిన తిండ్లు తింటుండేవాడు. తరువాత పాతస్నేహితులు వాని 
స్నేహానికి అక్కడికీ వచ్చారు. తిండికి కష్టంకాని ఇస్పేటు ఆకుల ఆటమాత్రం సాగుతుందిలే 
అనుకున్నాడు. పనితీరితే గోటరుకూడ అక్కడికే చీట్లు ఆడటానికి వచ్చేవాడు. ఈ కిట్టి 
ఉపాధ్యాయునికి ఆ ఆట తెలియదు అందుకే రామ ఐతాళులతో “ఏమండీ మీరు పేకాట 
కొరకే కుందాపురం పంపారా?” అని చాడీలు చెప్పాడు. ఐతాళులు నోటికివచ్చినట్లు 
కొడుకును తిట్టి ఇకముందు పేకాటకు వెళ్ళను అని ప్రమాణం చేయించుకున్నారు. 

లచ్చనికి పేటలో తిరుగులాట ఎక్కువైంది. పేకాటమాని తిరుగుడు వెళ్ళి 
వచ్చేదారిలో కామత్‌ హోటేలుకు పెద్దపిల్లలు వెళ్ళేవారు. అక్కడికి భారీవారే వెడతారు. 
ఒక పెద్ద స్నేహితుడు వీణ్ని అక్కడికి తీసికెళ్ళి ఉపాహారదీక్ష నిప్పించాడు. కిట్టు 
ఉపాధ్యాయుడు వంటవాడైనా ఇంట్లో వుండేవారిని గద్దించేవాడు. కామత్‌ హోటలువారు 
బాగా ఉపచారం చేశారు. లచ్చని విషయం మళ్ళీ ఐతాళులకు తెలిసింది. ఇంటికి లచ్చడు 
వెడితే సరసోతికూడ ఏడ్చింది. “లచ్చ నువ్వెందుకురా: ఆ కొంకణస్తులహొటల్లో తింటావు. 
నీకు జాతి నీతి వద్దారా?” అనింది. 'లేదులే అత్తా అంటూ లచ్చడే ఆమెను ఓదార్చాల్సి 
వచ్చింది. ఐతాళులు ఉగ్రనరసింహావతారం దాల్సారు. 

లచ్చనికి ఈ సందిగ్గ జీవనంతో విసుగు వచ్చింది. కిట్టని హొటేలు మానేద్దామను 
కున్నాడు. అదిమానితే స్నేహితులు దూరమవుతారే. 

కిట్టనికి తన హౌటేలు ఖాలీ అవుతుందనేభయం లేకపోలేదు. అందుకే చాడీలు 
చెప్పాడు. 'నేనుంటే వాణ్ని అన్నీ మానిపిస్తానని హొటేలే మానేస్తాడటండీ” అని ఒకరైనా 
వానిపై నిఘాలేకుంటే కష్టం అని “ఇష్టముంటే కిట్టని హోటేలులోనే వుండు. మేమంతా 
చిన్నతనంలో ఇన్నితిండ్లు తినే పెరిగామా. చదువుకోరా” అని బెదిరించారు ఐతాళులు. 

తనదంతా తలవ్రాతే అని అనుకున్నాడు లచ్చడు. నోటిచాపల్యమూ తీరదు. తాను 
వెళ్ళకుండానే దొంగతనంగా కామత్‌ హొటేలువారి ఆంవడలు ఇతరతిండ్లు తెప్పించి తినే 
వాడు. ఇంటివాళ్ళకేమో “దేవునిపై ఒట్టు-హొటేలుకే పోను” అని చెప్పవచ్చు. 

హొటేలుఖర్చులు ఎల్లాను. తనతోబాటు నలుగురికి దండుగ. ఏమి చెయ్యాలి? 
ఐతాళులు భోజనం ఖర్చులు కిట్టనికే తెచ్చిఇస్తారు. పుస్తకాలఖర్చు, నూనెకు అని కొంచెం 
గింజి గింజి అడిగితే కొన్నిపైసలు ఇచ్చేవారు. ఈ నీచజీవితంకంటే ఆ ఉడిపిలో చదువే 
మెరుగు అనుకున్నాడు. 

రామ ఐతాళులకు ఈ హైస్మూలుచదువుకే ఇంతడబ్బు అవుతుందని చాల దిగులు 
పుట్టింది. వారికి దమ్మిడీలే రూపాయీలలాగు తోచేది. సత్యభామ ఎంతో సిఫారసు చేస్తే 


శివరామ్‌ కారంత్‌ 125 


లచ్చనికి కొంత దొరకేది. పుస్తకాలకని, ఫీజులకనిచెప్పి తెచ్చినదంతా చిరుదిండి బాకీలు 
తీర్చడానికి అయిపొయ్యేది, ఇది ఎల్లాగైన చీకాకు. తండ్రి గొడవ లేకుండా తాతగారివద్దకే 
వెళ్ళి వారికి సుంకం చెల్లింపవలెనని చెప్పాడు. ముద్దుల మనువడు గాబట్టి ఎల్లాగో 
రెండురూపాయలు జేబులో పెట్టేవారు. తన తండ్రికి పైసలే ప్రాణాలు అని శీనమయ్యరు 
చెప్పిన వాక్యాలు సత్యం అని తోచింది. ఇదివరలో తండ్రిపై ఇంతో అంతో (పేమవుంటే 
ఈడబ్బు చిక్కులమూలాన అదీ పోయింది. ఈ కిట్టు ఉపాధ్యాయుని బారినుండి 
తప్పించుకోవాలని వుపాయం వెదికాడు. 

కుందాపురంలో ఎనిమిదినెలలు గడపాక ఇంటికి వెడితే, నేను ఈసంవత్సరం 
“ఫెయిల్‌ అయితే మీదే తప్పు, ఆ హొటేలులో ఊరకే అల్లరి. పుస్తకాలు పోతాయి” రామ 
ఐతాళులు మళ్ళీ పిల్లవాని చింత చేశారు. వారే స్వయంగా కిట్టనివద్దకు వచ్చారు. 
భోజనాలకు ఎందరో చేరారు. కష్టం. అందుకే “నీవు మంచి స్నేహితులను వుంచుకొని 
పెద్దగది చేసుకోరా. నెలకు రూపాయదాకా కిరాయికట్టు - తిరిగి ఫెయిలు కావద్దు” 
అన్నారు. 

కిట్టనికీ కొంత పరాజయం కల్గినమాట వాస్తవమే. హొటేలునుండి ఆ పిల్లవాడు 
వెళ్ళిందికూడ మంచిదే. లచ్చనికి అన్నం హొటేలంటే అంతా దరి(ద్రమే కాని ఎవరూ 
ఆక్షేపించని స్వేచ్చా జీవితం రూములోనే వుంటుంది. కాఫీహోటేలు తిండి ఆగదు. పేకాటకు 
చోటుంది. పాత అపరాధులనే మంచి స్నేహితులుగా వర్ణించి గదిలో చేర్చించుకున్నాడు. 

చివరిరోజులదాకా పేకాట, తరువాత నిద్ర మానేసి పగలూ రాత్రి పుస్తకాల 
పురుగుల్లాగు చదివి కుందేశ్వరస్వామివారికి కొబ్బెరకాయ పళ్లు-లంచం-కూడ చెప్పుకొని 
పరీక్ష వ్రాశారు. 

ఏమైనాసరే, తిరిగి జూన్‌కు తనకొడుకు నాల్గవఫారములో పడ్డందుకు ఐతాళులు 
చాలా సంతోషించారు. 


14 

లచ్చన్న జీవితం మెట్రిక్‌వైపే వెళ్లాలి. మూడేండ్లు గొప్పపని చేసినట్లే. స్నేహితుల 
మూలాన కామత్‌ హొటేలుతిండి, ఆటలు, పాటలు ఎల్లాగో నడుపుతూ కాలం 
గడుపుతున్నాడు. ఈసారి సెలవులంతా తండ్రి భయంతో తన ఊళ్లోనే గడిపాడు. 
అప్పుడప్పుడు తాతగారింటి యాత్ర, ఇదివరలోలాగు అజ్ఞాతయాహత్రగాదు. సరసోతిమాత్రం 
“పిల్లవానికి కుందాపురం వొంటబట్టలేదు. పిల్లవాడు పొడుగ్గా పెరిగాడుకాని ఏమీ 

లాభంలేదు” అన్నది. పారోతి 'హొటేలు తిండి ఏమి బలాన్నిస్తుందని?” అన్నది. 
పారోతి చాల ముసలిదానిలాగా కనిపిస్తుంది. ఎన్నో ఆలోచనలతో వెండ్రుకలు 
పండినవి. లచ్చడు ఇంటికివస్తే ఇదివరలోలాగే ఆప్యాయతతో మాట్లాడుతుంది. కాని 


126 మరల సేద్యానికి 


లచ్చనికి ఎవరిమీదా ఆప్యాయత లేదు. అందరిపైనా వుదాసీనంగా ప్రవర్తిస్తాడు. సత్యభామ 
ఇద్దరు బిడ్డల తల్లిగాని వారిద్దరిమీద అంత[శ్రద్ధగా లేదు. ఊరకే ఇంటిపని చేసుకుంటుంది. 
సతమతమవుతున్నది. ఐతాళులుకూడ ముసలివారయ్యారు. సరసోతి ముసలిదైనా 
చురుకుగానే పనిచేసుకుంటుంది. అందరూ పనులు చేస్తునేవుంటారు. “అప్పా, ఈ సంసారం 
ఎప్పుడు తుదముడుతుందేమో అని జీవితానికి చురుకునిచ్చేబిడ్డలు దగ్గరలేరు. పిల్లలు 
పెద్దవారు అయ్యారు. సుబ్బీ తన మగనింటినుండి వచ్చినప్పుడే ఉత్సాహంగా ఉంటుంది” 
అనేది సత్య, 

లచ్చడు మే నెల లీవుల్లో వచ్చాక, సరసోతి “అన్నా లచ్చనికి పదహారేళ్లు పూర్తి 
అయినాయి. పెళ్లెందుకు చెయ్యవు. సుబ్బి యోచన తీరింది. ఈ ఒక బాధ్యత తీర్చుకో” 
అన్నది. 

లచ్చనికికూడ పెండ్లిసంగతి చెప్పింది. పైకి వూరకున్నా లోపల లచ్చనికి 
స్నేహితులలాగు తానుకూడ పురుషుడనిపించు కోవాలని ఆశ లేకపోలేదు. ఐతాళులు 
పెండ్లిపై పెళ్ళిచేసి వున్న రొక్కం ఖాళీ చేయదలచుకోలేదు. విద్యకూడ ఒక బరువే వారి 
దృష్టిలో. 

అందుకే లచ్చన్న రెండు సంవత్సరాలు కూడ పెళ్ళి లేకనే గడపాడు. కుందాపురం 
చదువు మెట్టుపై మెట్టు దాటాలి అని తండ్రి అభిలాష. ఎల్లాగో కొడుకు గమ్మత్తులతో 
పొద్దు గడవాలని ప్రతినెల పుస్తకాలలెక్క ఫీజు లెక్కలు వ్రాసి పంపుతాడు. సరసోతితో 
అన్నీ చెప్పి తండ్రిని ఒప్పిస్తాడు. తండ్రిని దోచుతున్నాడు. తాతగారింట్లోకూడ డబ్బులు 
దానం తెస్తాడు. 

ఈ నడుమ రామ ఐతాళులెందుకో పడుమున్నూరు వెళ్ళారు. అప్పుడు తాత 
పిల్లవాడు మొన్న వచ్చిపోయినాడు. ఆ హోటలుతిండి చాలదు. ఒక బేడకు నెయ్యి 
తెప్పించాను అన్నారు. 

రామ ఐతాళులు ఏమి ఇంగ్లీషోనప్ప. నేను నెలకు పదిహేనురూపాయలు మళ్ళీ 
పైఖర్చు లిస్తూనేవున్నాను. పుస్తకాలనెపంతో మరొక పదిరూపాయ లిచ్చాను. ఇది పూర్తి 
అవాలంటే ఎంత ఘనమో ఏమో” అన్నారు. 

మామగారు ఐతే మీరు తప్పకుండా ఇచ్చారా, నేనుకూడ పుస్తకాలకు ఫీజులకు 
కూడ పంపానే. అన్నినెలలు నేనే పంపాను” అన్నారు. ఐతాళులగుండె పగిలింది. 'మీ 
రెందుకండీ ఇయ్యడం. నేను అన్నీ లెక్కపెట్టి ఇస్తూనే వున్నానే” అన్నారు. 

“అరే అప్ప ఇయ్యరు. గద్దిస్తారని నేను ఇచ్చానండీ అంతా ఆశ్చర్యంగానే వుంది” 
అని మాదప్పయ్యగారుకూడ గాబరాపడ్డారు. ఓహో, ఎక్కడో కాఫీహొటేలుండి తీరాలి. 
అక్కడ వీడే అందరికి ఇప్పించి దర్బారు నడుపుతున్నాడేమో. అంతా పోకిరీ, తుంటరి 
సావాసం వుండొచ్చు” అని వూహించారు. 


శివరామ్‌ కారంత్‌ 127 


“ఇదేమి దుర్చుద్ధి వీనికి. దరిద్రం స్నేహితులు చిక్కారే' - అని తాతకూడ 
బాధపడ్డారు.” మీరు నగదు ఏమీ పంపకండి. నేను దాసప్ప మాస్టరుద్వారా లెక్కచేసి 
ఎంత అవసరమో అంతే ఇప్పించుతాను. భోజనానికిమాత్రం జరిపించండి” అన్నారు 
మాదప్ప. 

'సరే ఆ సుబ్రాయ ఉపాధ్యాయునికి ఊళ్ళో ఇస్తే సరి” అన్నారు. 

పిల్లవానిబెంగ ఐతాళులకు మళ్ళీ చుట్టుకుంది. ఇంటికి వెళ్లారు. సుబ్రాయగారితో 
“లచ్చన్ని తప్పక ఈ శనివారం పంపండి” అన్నారు. లచ్చ నికి కొంత భయమేసింది. 
శనివారం ఎల్లా వెళ్ళేది. నెలపరీక్ష వుంటుంది అని ఊరకున్నాడు. ఆ నెలలో కాఫీహొటేలు 
బాకీలు ఎక్కినాయి. పైసలు చాల అవసరం. అందుకే పడుమున్నూరికే వెళ్లాడు. 

అవ్వగారితో పరీక్షలఖర్చు పద్దు చెప్పాడు. మాదప్పయ్యగారు మనుమణ్ని 
మొదటిసారిగా బెదిరించారు. “ఏమిరా, మీ నాన్ననుండి, నానుండి చాలపైసలు 
లాగుతున్నావు, అన్ని అబద్దాలు ఎందుకురా”, వారిఎదుట లచ్చడు మారు పలుకలేదు. 
ఎంతో పశ్చాత్తప్తనిలాగు ఏడ్చాడు. మాదప్పయ్యగారేమో చెప్పారు. వాడేమో “నమ్మకం 
లేకుంటే బడి మాన్పించండి” అన్నాడు. మామ్మకూడ వాని ఏడ్పును చూడలేక “లచ్చడు 
మంచివాడండిీ, దుర్వయం చెయ్యడు, పాలు, పెరుగు తాగే వుంటాడు. తండ్రితోనే 
అంతా అడగటానికీ భయపడి ఇక్కడ అడిగాడండీ” అన్నది. దొంగదారి ఆమె 
చూపించినట్లయింది. తానేమో మంచివానివలె లచ్చడు నటించి కుందాపురం ఖర్చులను 
కొండంతచేసి వర్ణించాడు. కన్నీళ్లుకార్చి తాతనుకూడ ఓడించాడు. 

నాల్లవఫారం పరీక్ష ముగిసింది. లచ్చని విశేషకార్యక్రమాలు తగ్గలేదు. తండ్రినించి 
వచ్చే దబ్బు ఆగిపోయింది. మాదప్పయ్యగారు కూడ చెయ్యిబిగించి డబ్బిచ్చారు. అందుకే 
వచ్చేటప్పుడు హోటల్లో, దుకాణాలలో 25 రూపాయలదాకా అప్పుపెట్టి వచ్చాడు. 

ఈ వేసవికాలంలో కూడ ఐతాళులు బ్రతుకులో పోటుపాట్లు వచ్చినవి. ఒకచోట 
ఆశించని లాభాలు, మరొకసారి తలపని నష్టాలు వచ్చాయి. సరసోతి మాత్రం “ఈ 
ఎండకాలంలో పిల్లవాని లగ్నం చెయ్యాలి” అని పట్టుపట్టింది. సరసోతితో, సత్య “మీరు 
బలవంతం చేస్తుంటే పిల్లవాడు అడ్డదారి తొక్కేడనిపిస్తుంది అన్నది. ఐతాళులకు “జాతకాలు 
కుదరాలి, ఏదీ కుదరటంలేదు” అనేబెంగతో మళ్ళీ లగ్నం ముందుకు నెట్టేశారు. ఒక 
మంచి ఆస్తిపై కన్ను పెట్టారు. నదికి తూర్పున మంచిపొలం విక్రయానికి సిద్దమయిందట. 
“రెండువేలకు రెండుపుట్లధాన్యం విత్తనం చేతికి వస్తుంది వదులుకోరాదు” అనుకున్నారు. 
అప్పున్నవారిని పీడించి అంతా వెనుకకు లాగుకొని, ఆస్తిని ఆయకంగానైనా సరే 
తీసికోవాలని సిద్ధమయ్యారు, అన్నా చెల్లెలు ఆ స్థలం చూచివచ్చారు. తోడుగా లచ్చన్ని 
వెంటపెట్టుకుంది సరసోతి. 


128 మరల సేద్యానికి 


ఆరాత్రి సరసోతి వదినెలతో 'అలాంటిపొలం మళ్ళీ దొరకదు. మూల్యం మూడు 
వేలు. అప్పిస్తే రెండువేలకు అదుపులో వుంటుంది, ఏది మంచి” దని తర్మించారు. తక్కువ 
రొక్కంతో అయ్యేపని అంటే ఐతాళులకు మంచి ఆసక్తి. ఈ ఆయకం ఎట్లయినా 
తీర్చుకుంటారు. ఒకవేళ శీనమయ్యనే లాగేసుకుంటే ఎల్లాగు అనే యోచనకూడ కల్గింది. 
“సరే, కొందాములే” అనుకున్నారు. శీనమయ్యముందు తనకు నష్టం లేకుంటే వారు 
ఏపని అయినా చేస్తారు, ఒకవారంలో రిజిష్టరుకూడ చేయించుకున్నారు. శీనమయ్యమాత్రం 
నోరు తెరచుకొని ఆ పిచ్చి ఐతాళులకే దక్కిపోయేట్లు చేశాడుగదా, నేను నాల్గు వేలకుకూడ 
సిద్ధంగా వుంటిని' అని బాధపడ్డారు. 

కొనాలని నిశ్చయించుకున్నరాత్రి, లచ్చడు కూడ అదేచావట్లో పడుకున్నాడు. 
ఇదివరలో తండ్రి పిసినారి అని విన్నాదేకాని తండ్రికి వేల బేరం చేసే తాహతు వున్నదని 
వూహ రాలేదు. “అంత డబ్బు ఎక్కడ పెడతారు?” మూడువేలకు మించి ముప్పైవరుకు 
ఖర్చులు కూడ చేశారుగదా అని అనుకునేమధ్యాహ్నమే 'సరసోతీ ఆస్తి ఈ వేళకే రిజిష్టి 
చేయించుకున్నాను” అన్నారు. లచ్చడు నమ్మరానిసంగతే తెలిసింది. తండ్రి అంటే గర్వం, 
రోత ఒకేసారి కల్గినవి. “ఇంత డబ్బుంటే కడుపుకులేక ఎందుకు చావాలి?” అనుకున్నాడు. 
ఆ సంపదలో కొంతైనా తనకు దక్కాలి - అని చూచుకున్నాడు. తండ్రి వెళ్ళేచోట్లన్నీ 
కనిపెడుతూవుండేవాడు. వారి ఖజానా ఎక్కడుందో తెలుసుకోలేదు. ఇంటిలో ఒక గట్టి 
పెట్టెకూడ లేదే. తండ్రికి లెక్కలుకూడ రావే. 

గర్భిణి సుబ్బికూడ మరి ఎనిమిదిరోజులకు వచ్చింది. ఐతాళులు, లచ్చని అమ్మ, 
అందరూ అక్కకు చూపిన మర్యాద చెప్పలేము. ఆమె వేవిళ్లు తీర్చడానికి ఎన్నో కజ్జాయలు 
తయారుచేశారు. ఆమెపై కూడ మాత్సర్యం ఏర్పడింది లచ్చనికి. “మగవాళ్ళకు తిండితీర్థాలు 
అక్కర్లేదు కాబోలు” అనుకుంటూ ఆడజాతిపై కొంత ఏహ్యభావం ఏర్పడింది. ఏమైనా 
భక్ష్యం వానికి వడ్డించడానికివస్తే “నాకు దోసకాయపులుసుతప్ప ఏమీ వద్దు అని 
భీష్మించుకునేవాడు. వాని విషబుద్ధిచూచి సత్యకూడ “ఏమిరా అయ్యా ఎందుకురా ఈ 
అల్పబుద్ది? ఎవరు నేర్పారురా? అనాల్సి వచ్చింది. లచ్చడు ఊరకుంటాడా? రెచ్చిపొయ్యాడు. 

ఐతాళులకేమో మనుమనిముఖం చూడాలనే ఆసక్తి సుబ్చి బాలెంత, మగవాణ్ని 
ప్రసవించినరోజు వారి ఆనందం లెక్కకురాదు. ఇంట్లో అందరూ ఆణాగుడ్గ 
గణపతినిపూజించి ఆరుసార్లు టెంకాయలు కొట్టివచ్చారు. “లచ్చా, నీవు పుట్టినరోజు ఆ 
సంగతి మీ మామ నాకు చెప్పాడు. నీవూ అలాగే మందర్తి వెళ్లి చెప్పిరారా?” అన్నారు 
ఐతాళులు. 

'మందర్తికి నాకు దారితెలియదు అన్నాడు లచ్చన్న 

“సరే సూరనివెంట పోరా వాని కన్నీ తెలుసు.” 

“నడువలేను.” 


శివరామ్‌ కారంత్‌ 129 


'కుందాపురంనుండి పడుమున్నూరికి నడుస్తావుకదరా, ఈ కొంచెం కష్టమా?” 

“అక్కడైతే చక్కనిబాట. ఇది కొండదారి.” 

తండ్రి కొడుకులమధ్య మొదటి రణరంగం. సత్యభామకూడ కోపగించి 'ఎందుకండీ 
వూరకే పని చెబుతారు వానికి? సుబ్బికి వేవిళ్లు అని తిండిచేస్తే జగడమాడేవాడు. 
అటువంటివాడట బావను ఆహ్వానిస్తాడటి అన్నది. 

సరసోతి “వద్దులే అన్నా మంచిసంగతి పెద్దలే చెప్పాలి. నీవు ఇక్కడే వుండు. 
పిల్లకు నంజు గింజు అయితే మందు, వుపచారం చేయించు. నేను తొందరగా వస్తా 
అని ఆమె చటుక్కున వెళ్ళిపోయింది. 

ఐతాళులకు పట్టుదల ఎక్కువైంది. 'మందర్తికి వద్దులేరా? తాతగారింటికైనా వెళ్ళి 
చెప్పివస్తావా? మనుమరాలిముఖం అవ్వ చూడాలని ఆశ పడుతుంటుంది” అన్నారు. 
సత్యభామ వెంటనే 'అక్కడికైతే సూరడే వెళ్లని. వీడు ఇంట్లో పడివుండనీ. ఇంటివాడు” 
అన్నది. 

ఐతాళులు వాడు వెళ్ళిరాకుంటే మధ్యాహ్నం అన్నం చూపవద్దు అన్నారు. లచ్చడు 
కళాహీనుడైనాడు. కళ్లు పెద్దనిగాచేసి “నాకు భోంచేయకుంటే చావేమీ రాదు అని దురుసుగా 
తప్పుకున్నాడు. వాడేమి చేస్తాడు చూద్దాం అని ఐతాళులు హఠం పడితే, వాడు మధ్యాహ్నం 
భోజనానికే రాలేదు. పారోతి అనుకుంది తాతింటికే వెళ్లాడేమోనని. ఐతాళులు 'వానికి 
చిల్లిగవ్వకూడ ఇయ్యకండి. నమ్మవద్దు. వాడు మన కులానికే తప్పిపుట్టాడు. సూరణ్న 
పడుమున్నూరు పంపుతాను” అన్నారు. సూరడు మునిమనుమని జన్మవార్త తాత గారికి 
చెప్పడానికి వెళ్లాడు. 

వాడు అదే సాయంకాలానికే వాపసు వచ్చాడు. “మన చిన్నరాజాగారు అక్కడ 
చావడిలో వున్నారండీ, నేను వెళ్ళి అక్కడ దొరగారికి చెప్పాను. అప్పుడు వారు ఎప్పుడు 
ఏమి కథ అన్నీ అడిగారండీ' అన్నారండీ. అక్కడ దొరసానికి వంట్లో బాగుండలేదట. 
నాల్గునాళ్లు అయ్యాక వస్తామన్నారండీ అయ్యగారు.” 

“లచ్చడు వెళ్ళికూడ సుబ్బి ప్రసూతివార్త వారికి చెప్పలేదు చూశావా” అని కొడుకుపై 
వారు చాల ఉద్వేగం చూపారు. తమ అత్తకు వంట్లో బాగలేదంటే తామే చూచిరావాలని 
నిశ్చయించుకున్నారు. చివరకు అల్లుడు వచ్చాక వెడదామనుకున్నారు. సగంరాత్రికే అల్లుణ్ని 
వెంటబెట్టుకొని సరసోతి వచ్చింది. 

మరుసటిదినం ఐతాళులు సరసోతిని పిలిచి “సత్యవాళ్ల అమ్మకు సుస్తీ చేసిందట. 
ఒక సారిఏమో చూచిరావాలని వుంది. సూరడు ఆ సంగతి చెప్పాడు. నేనేమో సత్యకుకూడ 
చెప్పలేదు. నీవే ఇల్లు చూచుకో' అన్నారు తమకర్తవ్యం నెరవేర్చడానికి వెళ్లారు. 

ఆస్తి సులభంగా చేతబడ్డది. మనుమడు పుట్టాడు. ఈ రెండువుత్సాహాలు వారి 
ముఖంలో చూపుల్లో తొంగిచూస్తుండినవి. అత్తవారు అరవై దాటినవారే. మృత్యుశయ్య పై 


130 మరల సేద్యానికి 


పొర్లాడుతున్నారేమో? అంతలో వాపులు, నొప్పులు, జ్వరాలతో చావును కోరుతూ వున్నారు. 
శరీరం చావువైపుంటే మనస్సు తప్పక [బ్రతుకాలని వుంది. అల్లుణ్ని చూచి “రామా, 
వచ్చావా,” అన్నది “రామ, ఇది నయంకాదా? సుబ్బికొడుకును చూడాలిగదా, తరువాత 
చచ్చి బూడిదలో కలిపినా తప్పులేదు” అని అభిలషించింది. 

రామ ఐతాళులు ధైర్యం నూరిపోసి “అత్తా, మీకెందుకు అన్ని చింతలు? మీకేమీ 
కాదు. పిల్లవాణ్ని చూద్దురుగానీ, సుబ్బీకూడ చూద్దామని సిద్ధమయింది” అన్నారు. 

“ఆ పిల్లవాని ముఖాన్ని చూడటానికే భగవంతుడు నన్ను మిగిల్చినాడు కాబోలు 
ఇందాక. లేకుంటే గతసంవత్సరమే నేనెందుకు చావలేదు” అని సమాధానం చెప్పింది. 

ముసలిదానికి మునిమనుమని జపమే తగిలింది. అందుకే ఐతాళులు ఇక్కడినుండి 
అక్కడికి అక్కడినుండి ఇక్కడికివెళ్ళి చూచివచ్చేవారు. అక్కడ ఐతాళులెదుట లచ్చడు ఏమీ 
ప్రసంగించలేదు. అందుకే వారు వానిసంగతి నెత్తికి అంటించుకోలేదు. ఒక్కొక్క సారి 
సత్యభామకూడ తల్లినిచూచి వస్తుండేది. చివరకు మంచంపట్టిన అవ్వ ఆశ ఎక్కువైంది. 
“ఏమండీ నన్ను ఇలాగే చావమంటారా? మునిమనుమణ్ని ఎత్తుకోవద్దా? నేను ఈనాడో 
రేపో అని వున్నాను” అనిచెప్పి ఏడ్చింది. ఎదురుగుండా కూర్చున్న మాదప్పయ్య గారు, 
ఐతాళులు ఏమీ చెప్పజాలరైరి. ఆమె చావుఘడియలు సమీపించినవనేమాట వాస్తవమే. 
ఒకళ్ళ నొకళ్లు చూచుకొవాలి? చావనున్న ముది అవ్వ - నాల్గురోజుల పసికందు. 
మాదప్పయ్య ధైర్యం గొప్పది. “సరే-పల్లకీలో పంపండి. ఆ ఆశవుంటే ఆమె చావనే 
చావదు అన్నారు. 

సాయంకాలం ఎండపడ తగ్గింతరువాత మాదప్పయ్యగారు పల్లకీలో ముసలిదాన్ని 
'కోడిగ్రామం' చేర్చే అతి సాహసం చేయించారు. వెంట అల్లుడు, దారిలో ఏమవుతుందో 
అనే భీతి. ముసలిది మునిమనుమని చూచి నవ్విన ఆ నవ్వు అప్పుడు ఆమె కళ్లల్లోని 
కళ, చావడానికి ముందు వచ్చే సొగసు అనవచ్చు. 

మునిమాపువెలుగు పొయ్యేలోగానే సుబ్బిపక్కకు అవ్వ పల్లకి దిగింది. దగ్గర 
సుబ్బియిక్క మగశిశువు. ముసలిది తన మసకకళ్ళను విప్పారతెరచి “ఇస్తారా నాకు 
అన్నది. సత్యభామ ఆ చిన్న పసికందును తన తల్లిచేతిలో పెట్టింది. అక్కడికే ముసలామె 
కళ్లు మూతలుపడ్డాయి. చుట్టూరా వున్నవారి కళ్ళల్లోనుండి ముత్యాలసరాలు పడ్డాయి. 
ముసలిది 'నేను ఇంక వెడతా-ఆశవద్దు అన్నది. ఒక నిమిషం కండ్లు మూసుకుంది. 
తిరుగ తెరచి మగనితో “ఇక్మడ వద్దు. అక్కడికే వెడదాము” అన్నది. పతికి సరిగా సైగచేసింది. 

మళ్ళీ ఒక ఊరేగింపే వెళ్ళిపోయింది. ముసలిదాన్ని పడుమున్నూరి మంచంపై 
పరుండబెట్టారు. ముసలిదానికి దీర్భ శ్వాస పట్టుకుంది. ఆమె (బ్రతుకు వేడితగ్గింది. 
మాదప్పయ్య గారు నూరింతలు ముసలివాళ్ళయిపోయారు. ఐతాళులు ఆవూరూ, ఈవూరూ 
తిరిగి గుజ్జు గుజ్జు అయ్యారు. అక్కడ లచ్చని ముఖంమాత్రం కనబడలేదు. 


శివరామ్‌ కారంత్‌ 181 


సుబ్బికేమో అవ్వ చచ్చిందని విని చాల దుఃఖం అయింది. నా దురదృష్టం” అని 
ఏడ్చింది. సరసోతి చూడు “నీ పిల్లవాణ్నిచూచి ఆమె తుదికోరిక అయినా తీరిందికదవే” 
అని సమాధానపరచింది. 

రామ ఐతాళులు పిల్లవాని నామకరణంకూడ ముగించి అక్కడి ఉత్తరక్రియల 
పితృశేషం, వైకుంఠసమారాధనలకూ వెళ్లారు. ఒక దానిలోని పొంగు, రెండవవార్తలోని 
క్రుంగువల్ల మాయమయింది. నవ్వుతూ గొప్పగా మీదపడిన తరంగం, నాల్లురెట్లు వేగంతో 
వెనుకకు లాగుకొని మట్టినికూడ తనవెంట సముద్రం అట్టడుగుకు తీసికొనిపోతుంటుంది. 
ఐతాళులకైతే ఇక మామగారు ఏమి తింటారో, ఎల్లా వుంటారో, ఒంటరిబ్రతుకు ఎల్లా 
గడుపగలరో అనేచింత చుట్టుకుంది. తమకుకూడ అరవై దాటింది. ఈ భ్రమలలోపడి 
ఎన్నాళ్లు 'నేను ఎప్పుడో” అనే యోచనతో లచ్చన్ని తలుచుకున్నారు. “ఎక్కడున్నాడు” అని 
అడిగితే, పారోతి “అక్కడే వుంటాడు” అన్నది. *వాడు ఇప్పుడు తాతగారికి విసుగు, ఏకాంతం 
లేకుండావుంటే వుండని” అన్నది. “వాడా అవ్వకు ఏమైనా సుఖము నిచ్చాడా? ఇక తాతను 
పాపం సుఖపెడతాడు - వాడు ఉపకారస్మృతి లేని కుక్క అన్నారు. వారి విరిగిన 
మనస్సును ఓదార్చడానికి పారోతి ఎంతో ప్రయత్నించింది. 

ఇంతలో సరసోతి “అన్నా-లచ్చనిపెళ్ళి చాల త్వరలో చేసిపెట్టు. ఎవరికెరుక ఇక్కడి 
పెత్తనాలు” అన్నది. 

నీకు మళ్ళీ అదేపిచ్చ సరసోతీ. మనముండే ప్రపంచం అనుకోవద్దు అన్నారు. 
“ఈ ఎందకాలంలోమాత్రం పెళ్ళిగొడవ వద్దు. ఆమాట ప్రస్తావించవద్దు” అన్నారు మళ్ళీ. 
చాలనాళ్లు తాతింట్లోనేవుండి లచ్చడు ఇంటికివచ్చాడు. ఇక బడి ముగియడానికి వారం 
ముందు తండ్రితో డబ్బులకొరకైనా మాట్లాడాలిగదా-తప్పదు. రామ ఐతాళులు వాణ్ని 
మాత్రం లెక్కించలేదు. ఎల్లాగయినా తనను గుర్తింపజేనుకోవాలని వాడేమో 
శీనమయ్యరింటి కి రోజుకు పదిమార్లయినా వెళ్ళివస్తుండేవాడు. శీనమయ్యకూడ 
ముసలివాడే అయినాడు. కాని ఊపిరి, విగువు, ఉక్రోశం, రాపిడి అన్నీ గట్టిగానే వుండినవి. 
ఏటి అవతలి ఆస్తి ఐతాళులు మూడువేలకు లాగేశారు అనేవిషయం అతనికి 
పిచ్చిపట్టించింది. రామ ఐతాళులు తమకు పరమశత్రువని అనుకున్నారు. వారి పొలంచుట్టు 
అన్నీ తమవిగానే చేసుకొన్నారు. ఈ ప్రయత్నాలు చాలనాళ్ళనుండి జరుగుతూనేవున్నాయి. 
చివరిపొలంకూడ దొరకాలనే ఆశతో తమపొలానికి ఒండ్రుమట్టి వేస్తున్నాననే చెబుతూ 
తమస్థలాన్ని మూరెడుఎత్తు చేయించాడు. నాల్గవ సంవత్సరం కొబ్బరిమొక్కలను నాటి 
ఒకగదిని వేయించి కాపలాపెట్టారు. నాల్గవ వానకాలం ఈ చుట్టూరూవున్న ఎత్తువల్ల 
ఐతాళులభూమికి వెళ్ళడానికి దారి సరిగా దొరకలేదు. వాన నీళ్లు తమ పొలంనిండా 
చేరి చెరువయినది. 'సరే, ఆ రామున్ని కోర్టుకులాగి నాకాళ్లు పట్టుకునేలాగు చేస్తాను” 
అని పంతాలు చెప్పుకున్నారు సీనయ్య. ఐతాళులు తమ పొలంకు పట్టిన గతిని వివరిస్తూ 


132 మరల సేద్యానికి 


కోర్టుకే ఎక్కాల్సివచ్చింది. వారి అభిమానంమాత్రం చిన్నదా? హైకోర్టు కూడ చూసి 
తీరతాను” అని పట్టుపట్టారు. సరే అదేమీ గొప్పసంగతి గాదు. కానీ ఆ పగవారింటికి 
తనకుమారుడు వెళ్ళివచ్చేది మంచిదికాదని ఐతాళులు చెప్పినా వాడు మళ్ళీ వెళ్లాడంటే 
సరిపడని సంగతి అయింది. 

ఎండకాలం అయింది. జూన్‌ నెలలో బడి మొదలైంది. లచ్చడు బడి చేరాడు. 
దేవుని దయతో లచ్చడు పరీక్షలో నెగ్గాడు. 

“వానికి చదువువద్దు ఇక్కడనే తింటూ పడివుండనీ” అన్నారు ఐతాళులు. 

“ఇక్కడ వాడుంటే మేమంతా ఏమి సుఖపడాలి వాని దిక్కునుంచి” అన్నది సత్య. 
సరసోతి “అన్నా తలవ్రాత ఎల్లాగుంటే అల్లాగే కానీ పంపు. నీ జుల్మానా చెల్లించుకో. 
దేవుడు పెట్టినట్లు కానీ” అన్నది. అందుకే లచ్చనికి విద్యాభ్యాసం సాగింది. 

నిరాటంకంగా లచ్చడు బడికి వెళ్లాడు, వానివెంట ఐతాళులకుకూడ కుందాపురం 
యాత్రలు తగిలినాయి. శీనడు కొత్త జట్మాసర్వీసులో ఎక్కితే, ఐతాళులు నడిచే వెళ్ళేవారు. 

ఇప్పుడు లచ్చడు ఐదవఫారమ్‌లో వున్నాడు. వచ్చే యేడాది మెట్రిక్‌ అవుతాడు. 
ఈసారికూడ కిట్టు ఉపాధ్యాయుల పొటేలుతప్ప వేరే గతిలేదు. హౌటేలు వృద్ధిలోకివచ్చి 
నట్లుంది. పెద్ద ఇల్లు బాడుగకు తీసుకున్నాడు. మేడ గదులున్నందుకు 'ఐతాళులూ, మ్‌ 
పిల్ల వానికి వేరే గది వద్దండి. మా మేడపైన అద్దెకుండని అన్నాడు. రామ ఐతాళులు 
అంగీకరించారు. కిట్టని మిద్దెపైననే మన ఆఫీసు అంటూ లచ్చడు ప్రకటించాడు. 
కిట్టనివెంట పాత స్నేహితులూ తప్పలేదు. 

కిట్టని భార్యకూడ వంటగది చేరింది. ఆ దోసకాయ పచ్చడి, అదేచారు, ఏదైనా 
రుచిగా, శుభ్రంగా తయారుచేస్తుంది. ఒకరూపాయి ఎక్కువ తీసికొని నెయ్యి, పెరుగుల 
ఏర్పాట్లుకూడ చేశాడు. మీరు ఏజాతి హొటేలుకో వెళ్ళవద్దు. కాఫీ, టిపినుకూడ ఇస్తాను” 
అన్నాడు కిట్టడు. భోజనం, పక్కన పహొటేలుకూడ బెంగుళూరినుంచివచ్చిన స్నేహితుణ్ని 
తోడుచేసుకుని ఏర్పాటు చేశాడు. కొంకణస్థుల సాంకర్యంనుండి కోటబ్రాహ్మణులను 
రక్షించిన పుణ్యం, ధర్మం కిట్టనికి దక్కింది. 

ఒక సంవత్సరంపాటు హొటేలు జోరుగా జరిగింది. లచ్చడుకూడ కిట్టనికి ఒక 
ఆశ్రయదాత, పోషకుడయ్యాడు. అక్కడే తన కార్యకలాపాలను జరిపితే తండ్రికి 
తెలుస్తుందని తన స్నేహితులను ఇతర[త్ర చేర్చేవాడు. ఆ సంవత్సరంమాత్రం కిట్టు 
ఉపాధ్యాయునికి ముళ్ళకంపమీద గుడ్డలాగా అయింది. ధర్మసంకటం, మింగజాలడు, 
కకృజాలడు. 

కిట్టుని పహొటేలుమేడలో లచ్చని దర్బారు. అల్లరి, గప్పాలు, హాస్యాలు, జూదాలు 
ముఖ్యమైన కార్యాలు, చదువుమాత్రం అంత ముఖ్యంకాదు. నరసింహ, జనార్దనలుకూడ 
వానిలాగే ఒకే క్లాసు, ఒకే చదువు. తాను చాల చురుకైనవాడే. వాని మనస్సు ఇప్పుడు 
పిల్లలవేటకు పడింది. వయస్సు ఎక్కువైంది. పిల్లచేష్టలుమాని తరగతిలోని, దారిలోని 


శివరామ్‌ కారంత్‌ 133 


ఆడపిల్లల విమర్శ వర్ణనలలో పడ్డారు. లచ్చని స్నేహితులలో వయస్సు పెద్ద అయిన 
జన్నడు ఈ పనిలో నిపుణుడు. వాళ్లు అన్నీ బూతులతోనే కాలక్షేపం చెయ్యసాగారు. 
జన్నడు ఒకటో రెండో సారులు రారా అక్కడికి అని (ప్రేరేపించాడు. లచ్చనికి అంత 
సాహసంలేదు. మొదట్లో జన్నని ధైర్యం, కవ్వింపులు వ్యర్థమైనాయి. జన్నన్నిచూచి లచ్చడే 
అపహాస్యం చేసేవాడు. అంతరంగంలో మాత్రం జన్ననిధైర్యం తనకు లేదే అనిమాత్రం 
చింతపడకపోలేదు. 

నరసింహుడు వానికి ఆత్మీయుడు, వాళ్ళిద్దరి మధ్యలో ఏమీ దాపరికం లేదు. 
ఏవైన ఆశలు తీరాలంటే వానిమూలాననే తీర్చుకోవాలి. నరసింహునికి కాఫీ బాగా తాపితే 
ఏమి పని అయినా చేసిపెడతాడు. అందుకే వాడు టపాపనిచేయడం మొదలుపెట్టాడు. 

లచ్చనిదృష్టి స్మూలుపిల్ల “సంజీవి” పై పడింది. ఆపిల్ల వచ్చేదారిలో ఇద్దరూ నిలబడేది, 
అంతాచూచి ఆమెకూడ కొంత అవకాశం ఇచ్చిందని అనవచ్చును. నరసింహుడు 
రాయబారాలు జరిపాడు. సంజీవి ఇంటివారు చూడడానికి మాత్రం సంసారులు. 
దారిద్ర్యంలో వేడినీళ్ళకు చన్నీళ్ళు కలిసినట్లు ఒక వుపవృత్తి బలాన్ని చేకూర్చుకున్నవారు, 
ఒక సాయంకాలం లచ్చడు వాళ్ళఇల్లు చేరాడు. నరసింహుడు ఎంత నిరీక్షించినా రోడ్డుపైకి 
రాడు. నరసింహుడు నిరాశతో పహొటేలు చేరాడు. లచ్చడు తరువాత వచ్చినందుకు లచ్చనిపై 
కిట్టుపాధ్యాయుడు కోపపడినాడు. లచ్చడేమో 'లెక్కలమాష్టారు పిలిస్తే వెళ్లవద్దా, అని 
సమాధానం సిద్ధంగా చెప్పాడు. 

తరువాత ఇద్దరూ రాత్రి భోంచేసి ఎక్కడనో తిరిగే అలవాటు చేసుకున్నారు. తమ 
గుంపులోని జన్ననికి తెలియకుండా కార్యక్రమం నడిపించాలి. దానికికూడ ఒక నెపాన్ని 
వెదకాల్సివచ్చింది. సంజీవి ఇంటినిదాటి ఒక మాష్టారు వున్నారు. వారింటికే ట్యూషనుకు 
కుదురుకున్నారు. ఐతాళులు కుమారుడు గురువుగారింట్లో మరింత శ్రమపడి, శ్రద్దతో 
చదువుతున్నాడుగదా అని ఊరకున్నారు. మరి రెండురూపాయలను లెక్కపెట్టలేదు. 

కాని కొత్తమోజులో లచ్చనిజేబు ఖాలీ అయింది. తదుపరి స్నేహితుని పోకిరీ 
పనులకు కూడ ఖర్చులు భరించాలి. తాతగారింటికి వెళ్ళి అబద్దాలు ఆడితే పప్పు వుడకదు. 
లచ్చడు కిట్టని హొటేలులో ఒక కోలాహలం రేపినాడు. స్నానాలగదిలో తన మెడలోని 
బంగారు గొలుసు పెట్టానని ఎవరు లేపారో వెదకించండి అని గొడవచేశాడు. తరువాత 
దొరకలేదని తృప్తి చెందినట్లు నటించి రెండునెలలదాకా ప్రణయలీల జరిపాడు. తండ్రి 
ఇది తెలిసి కుమారుని అజాగ్రత్తపట్ల శాపనార్థాలు పెట్టారు. కిట్టనికేమో హొటేలులో 
అపవాదువస్తే కళంకంగా భావించాడు. 

ఈ నడుమ జన్నడు ఒంటరిగా తపించిపొయ్యాడు. నరసింహుడు లచ్చడుమాత్రం 
తమ ట్యూషన్‌ పేరుతో అన్నీ కుదిరించుకున్నారు. ఒకనాడు వెంబడించి, దొంగతనం 
బయటవేసి వుడికించాడు. అందుకే ముగ్గురూ మానసంరక్షణ చేసుకున్నారు. 


134 మరల సేద్యానికి 


అంతాసరే, వారి జేబులమానం ఎవరు సంరక్షిస్తారు? లచ్చనికి కాఫీహొటేలులో, 
అంగడిలో, ఎక్కడచూచినా బాకీలే. స్కూలుఫీజు బాకీపడితే, హొటేలువారిదాకా తెలిసింది. 
ఐతాళులకుకూడ తెలిసింది. వారు వృథా కంఠశోషణతో తృప్తిపడ్డారు. ఉపాధ్యాయుని 
చేతిలో అన్నిఖర్చులు ఇచ్చి వచ్చే ఏర్పాట్లు చేశారు. అక్కడ తాతగారింటివారుకూడ డబ్బు 
లచ్చనికైతే ఇయ్యమని చెప్పారు. 

లచ్చడు ఏడిస్తే కుదరలేదు. తరువాత రోజూ సంజీవినుండి పిలుపు వచ్చేది. 
కాసులు లేని ప్రేమలు కుదరవు. వలలోపడ్డ లేడివలె అతని మనస్సు అయింది. చివరికి 
నరసింహునితోనే తన బాకీసొమ్మును తీర్చమన్నాడు. “ఒరే నేనిమ్మన్నాన ట్రా?” అని 
ఎదురుతిరిగాడు వాడు. లచ్చనికేమో కిట్టు, జన్నుడు మిగిలారు. 

ఐతాళులింట్లోకూడ విచిత్రసంఘటన జరిగింది. గోడ రంధ్రంలోని ఖజానాలో 
ముఫ్పై రూపాయలుదాకా నగదు మాయమైంది. ఐతాళులు ఆలోచించి సత్యభామను 
అడిగారు “మీరు నిన్న ఇంట్లోలేరు. అప్పుడు లచ్చడొక్కడే వున్నాడు. సాయంకాలమే 
తిరిగివెళ్లాడు అన్నది. 

వాణ్ని మళ్ళీ ఎల్లా, ఎప్పుడు ఎక్కడ అడగాలి, ఒక నెలతరువాతనే కదా. “నాన్నా, 
దేవునిపై ప్రమాణంచేసి చెబుతున్నాను. నాకేమీ తెలియదు” అనిచెప్పి తప్పుకున్నాడు 
లచ్చడు. 

ఐతాళులకు కొడుకంటే నమ్మకం చచ్చిపోయింది. తుదకు తామే వాడే నిలువు, 
అడ్డగీతల గుర్తులుకూడ నమ్మలేకపొయ్యారు. తమ ఖజానా ఆచోకీ ప్రపంచంలో ఎవరికీ 
తెలియదని వారి గట్టినమ్మకం. 

సరే, లచ్చడు డబ్బు చాలదని కొంతకాలంపాటు ట్యూషన్‌ మానివేసి, చీకట్లో 
అన్వేషణ మానివేశాడు. సంభావితుడయ్యాడా? ముఖ్యకారణం చేత గవ్వ లేదు. మరొకసారి 
వూరెడితే ఐతాళులుల ఖజానా ఎక్కడుందో గుర్తుకు రాలేదు. 

లచ్చడు హతాశుడైతే, జన్నడు ఆదుకున్నాడు. వానికేమో లచ్చనికంటే డబ్బు 
వసతులు తక్కువే. మాటలనేర్చుతోనే ప్రీలను వలలో వేసేసుకుంటాడు. నోరుతెరిచి ఏమీ 
అడిగి తెలుసుకోలేడు. తెలుసుకోవాలనివుంది కాని లచ్చడు అడుగజాలడు. అందుకే 
పొంచుండి జన్నని కార్యకలాపం గమనించాడు. హొటేలు యజమానురాలితోనే వాడు 
స్నేహం చేశాడు అని తెలిసింది. కిట్టు హొటేలుపనిలో మునిగివుంటాడు. జన్నడు తలనొప్పి 
అని బడిని ఎగగొట్టి ప్రణయంలో పడతాడు. ఒకనాడు లచ్చడు “ఒరే జన్న ఎంతమంచి 
మిత్రుడివిరా? నక్కవురా నీవు ఎన్నిసార్లు కాఫీ తాపినా గుట్టుమాత్రం బయటపెట్టవురా?” 
అన్నాడు. 'సరే ఏమిరా చెప్పు” అంటే లచ్చడు జ......ల.....జా అన్నాడు. జన్నడిని పొడిస్తే 
నెత్తురు చుక్కలేదు. “అవును లేరా?” అని ఒప్పుకోవాల్సి వచ్చింది. 


శివరామ్‌ కారంత్‌ 185 


ఇకనేమి? లచ్చని అంతరంగం ఆత్రంకూడ అంతే ఎక్కువ. యజమానురాలు 
స్నానాలగదిలో వున్నప్పుడే దూరి ఏమో మరచినట్లు చూచివచ్చేవాడు. తాను ఆమె 
వెళ్ళటానికి ముందుగా వెళ్ళి నాల్గణాలుబిళ్ల వదలేసివస్తాడు. తరువాత “ఏమండీ డబ్బు 
చూచారా? మీరు తీసుకుంటే పరవాలేదు అని చెప్పివస్తాడు. తరువాత వంటలగురించి 
“జలజమ్మవంట భీమపాకం, నలపాకంి అంటూ మరింత తినేవాడు. వీనివెంట జన్నడుచేరి 
ఆమెను ఉబ్బించేవాడు. ఈవిధంగా ఎన్నో ప్రయత్నాల ఫలితంగా ఆ బాలకూడ లచ్చన్ని 
వలచే స్థితి వచ్చింది. 

లచ్చడు మళ్ళీ పాసు అయ్యాడు. మెట్రిక్కు చేరాడు. జన్నడు ఫెయిలు అయి 
సహపాఠి అయ్యాడు. లచ్చనిపట్ల ఈసారికూడ ఐతాళులు ఉదాసీనంగానే వున్నారు. 
కిట్టనిహొటేలు స్థితి తగ్గుముఖం పట్టింది. కాఫీ హోటేలు భాగస్వామి సరిగాలేనందున 
మూయాల్సి వచ్చింది. అందుకే పగలల్లా భోజనాల హోటేలులోనే వుంటున్నాడు. జలజమ్మ 
పెత్తనం హోటేలులో తగ్గింది ఊరకే బడిపిల్లల వంటలోమాత్రం ఆమె శ్రద్ధ చూపాలి. ఈ 
జన్నడు, లచ్చడు తమ కార్యాలను నిరాటంకంగా సాగించడానికి కొంచెం కష్టమయింది. 
ఈ విద్యార్థులు మాత్రం గంటకు ఎనిమిదిమార్లయినా వంటగదిలోకిదూరి, “మంచినీరు” 
అని చేరి మాట్లాడితే కిట్టడు అనుమానంతో అసూయతో భార్యను బాగా నిష్కారణంగా 
దెప్పడం, తిట్టడం మొదలు పెట్టాడు. జలజాక్షి మనస్సు తిరిగి మరేదో వుపాయంగా 
అడ్డదారి మానలేదు. 

కిట్టు వుపాధ్యాయుడు అడకత్తెరలోని వక్క అయ్యాడు. జలజాక్షి రీతికూడ వానికి 
సహించలేదు. జనాన్ని తప్పించాల్సి వచ్చింది. రామ ఐతాళులెప్పుడైనా వచ్చికూర్చుంటే 
“మహారాజా, మామాట ససేమిరా వినడు. వానిమాటలు, చేష్టలు, దర్భారు, వాని వేళపాళలు 
మాకు నచ్చడంలేదు. వానినుండే ఇతరపిల్లవాండ్రు పాదైపోతున్నారు అని నిందించాడు. 
ఐతాళులుకూడ "క్షమించు మహారాజ, మీ హొటేలే లేకుంటే, వేరే హొటేలుచేరి యింకా 
చెడిపొయ్యేవాడే. ఈసారి మెట్రిక్‌తో వానిచదువు ముగించుతాం'” అన్నారు. 

కిట్టు వుపాధ్యాయునికి మళ్ళీ వుభయసంకటమే. ఉన్నకారణాన్ని విడదీసి 
చెప్పజాలడు. అన్నం ఖర్చు బాకీవున్నాడని జన్నణ్ని వెళ్లగొట్టెశాడు. వాడువెడితే లచ్చడైనా 
వూరకుంటాడేమోనని, తన కోపానికి కళ్లెం వేశాడు. జన్నడు వెళ్లగానే జలజాక్తికి వుద్వేగం 
ఎక్కువైంది. మగణ్ని తానే దెప్పే వంతు అందుకొంది. రెండవ సంవత్సరం గడువులో 
తాను అనవసరంగా పట్నం చేరానేమో అనేచింతతో భార్యతో మాటలను మానివేస్తూ, 
మళ్ళీ స్నేహం కలుపుకుంటూ ఎన్నో తంటాలు పడ్డాడు కిట్టు. 

జలజాక్షి ప్రేమించకుంటే మానె. కిట్టనికిమాత్రం దేహం, జీవం, లేవా? ఆశలు 
లేవా - భార్య ముభావం చూపితే కామం పగబట్టింది. గట్టిగా భార్యను దండిస్తే హోటేలులో 
అపవాదాలూ బయల్దేరి వూరినుండి పారిపోవాల్సి వస్తుంది, మళ్ళీ 'వంటవానిపని, మళ్ళీ 


136 మరల సేద్యానికి 


పెళ్ళి అని” అన్నీ సమస్యలే ఎదురవుతాయి. తానుకూడ ఎల్లాగో సరిపుచ్చుకుంటూ హోటేలు 
తనకుతానే తుదముట్టేదాకా వుందామని తానుకూడ చక్కని అడ్డదారి చూసుకున్నాడు. 

లచ్చని మెట్రిక్‌ పరీక్షలకు చదువు తాపీగా మెల్లిగా సాగుతున్నది - కాలం ఎంత 
వేగంగా సాగిందో చెప్పజాలడు. 


15 


ఎందుకబ్బా ప్రతిసంవత్సరం ఎండకాలం సెలవులు వస్తాయి అని లచ్చనికి 
బెంగవున్నప్పుడే ఎండకాలం రానేవచ్చింది. సెలవులుకూడ వచ్చినై. ఏప్రిల్‌కే పరీక్షలుకూడ 
అయిపోయినవి. చివరకు 'కోడిగ్రామమే” శరణ్యం అయింది. ఈ దరిద్ర వనవాసం ఎప్పుడు 
తప్పుతుందో అని చింతతో ఎదురుచూచాడు. కోడి వద్దంటే పడుమున్నూరు. అక్కడకూడ 
సుఖంలేదు. తాతయొక్క వయస్సు బలాన్ని, దేహాన్ని మింగేస్తున్నది. ఆ ముసలి కబోదితో 
తనకేమి పొత్తు? అంతా చప్పగా వుందని దొంగతనంగా కుందాపురంకూడా వెళ్ళివచ్చేవాడు. 
కాలేజీ, స్కూళ్లు, కోర్టులకుకూడ సెలవులు రాగానే హోటేలుకు సెలవులిచ్చి కిట్టు 
వుపాధ్యాయుడుకూడ వూరికి వచ్చాడు. తన చుట్టుపక్కల్లోనే జలజమ్మకూడ నివాసం 
చేస్తున్నదని తెలుసుకొన్న లచ్చనికి పట్టపగ్గాలే లేవు. ఏదో మిషతో సుబ్రాయ వుపాధ్యాయుల 
ఇంటికి వెళ్లాడు. తాను వూళ్ళోనే వుంటున్నట్లు సూచించాడు. 

“పిల్లవానికి పెళ్ళి చేయరాదా?” అని సరసోతి అన్నపై ఒత్తిడి తెచ్చేవేళలోనే 
సుబ్రాయ వుపాధ్యాయుల భార్యకూడ ఏమో నీలాపనిందలు సరసోతి చెవిలో వేసింది. 
ఆమెకు ఎక్కడలేని గాబరా పుట్టుకొచ్చింది. ఒకసారి తాను పసులను తోలుకొని వస్తుంటే 
సాయంకాలం లచ్చడు దొంగగా జీడిచెట్లలో దూరాడు. 

సగం కళ్ళుమూసుకుని సరసోతి అటువైపు చూచింది. “అరే, లచ్చన్న, 
వాడెందుకు ఇక్కడ?” అనుకున్నది. అటూ ఇటూ అలాగే చూచింది. మరొకప్రాణి 
కనబడింది. ఆ జీవి కదలింది. సుబ్రాయ వుపాధ్యాయుల ఇంటివైపే అల్లా తప్పుకొన్నది. 
జలజాక్షి అని సంశయం కలిగింది. 

ఆమెకేమో ఆ రోజు జ్వరంవచ్చిందా అనే సంశయం కల్లేటంత వేడెక్కింది. ఇల్లు 
చేరింది. ఆమెకు తన గుట్టు తెలిసిందే అనుకుంటూ లచ్చడు మెల్లిగా ఏమీ తెలియనట్లు 
నటిస్తూ ఇల్లు చేరుకున్నాడు. ఐతాళులు రాత్రి పదిగంటలకు పౌరోహిత్యాలుచూచుకుని 
ఇల్లు చేరారు. సరసోతి ప్రాకారద్వారంవద్దనే అన్నకొరకు ఎదురుచూస్తూ నుంచున్నది. 
“ఏమమ్మా నిలబడ్డావు?” అన్నాడు అన్న ఆమెకు కన్నీటిధార కట్టింది. తాను విన్నది, 
చూచింది అంతా కలిపి వర్ణించి చెప్పింది. రెండేండ్లనుండి లచ్చనిముఖం చాల 
పీల్చుకుపోయింది, ఎందుకో, వూళ్ళత్రిప్పటలో బలహీనతయేమో అనుకున్న సరసోతి 
అంతా ముగించి, “ఎలాగైనా సరే. ఒక బుద్ధి హితోపదేశం చెప్పు వింటే సరే. లేకున్న 


శివరామ్‌ కారంత్‌ 187 


సరే, తరువాత పెండ్లి తప్పక చేసివేయి. ముందే నామాట వింటే, ఈ గతి పట్టెదికాదు 
వానికి” అన్నది. 

ఐతాళులు ఇంట్లో జపం ముగించుకున్నారు. అంతదాకా నోరు విప్పలేదు. చివరకు 
“రారా, లచ్చ అని కేకపెట్టారు. లచ్చడు నిద్రపోయినవానిలాగా నటించాడు. మరొకసారి 
తండ్రిపిలుపు వినగానే, 'ఈ ఇంట్లో నిద్రకుకూడా నోచుకోరాదేమో” అన్నాడు. తరువాత 
లేచివచ్చాడు. ఐతాళులు ఒరే కిట్టు వుపాధ్యాయుని మర్యాద చెడగొట్టినావు -అని 
సుబ్రాయరు చెప్పినా వినిపించుకోలేదు. నీవు ఇలాంటిపనులు చేసే బదులు పెళ్ళీ కావాలని 
స్పష్టంగా చెప్పితే బాగుండలేదా? జలజమ్మతో నేస్తం అని తెలిస్తే నీకేమైనా వూళ్ళో 
వుప్పురాయి పుడుతుందా? పోనీ నిన్ను కన్నవారికి ఏమి వెలవుంటుంది?” అన్నారు. 
లచ్చన్న ముఖంమాడ్చుకొని, “వపరెవరో చెప్పినవన్నీ నమ్మి మీరుకూడ అన్యాయంగా 
మాట్లాడుతారు సరే కానీ” అన్నాడు. “అవునురా, ఈ సాయంకాలం సరసోతి మీ ఇద్దరినీ 
చూచిందికూడ అబద్ధమా?” అన్నారు ఐతాళులు. లచ్చడు చలించలేదు. “ఆమెనా, పగలే 
కళ్లు కానరావు అంటుంది. సాయంకాలం కూడ కనబడుతుందా?” అని కోపంతోనే 
వ్యంగ్యంగా పలికాడు. 

రామ ఐతాళులు చెయ్యి పైకెత్తారు. కొట్టేశక్తి లేదు. లచ్చనితీరు తెలుసు. దానికి 
మందు లేదనుకున్నారు. ఒకే సమాధానం చెప్పారు. “నీవు ఈవిధంగా వుందేలాగుంటే 
ఇంట్లో వుండకు. నీకు, నాకు బుణం తీరిందనుకో. నేను తండ్రిని కానులే. నీవు 
కొడుకేకాదు. నేను కష్టపడి జీవం పిండిచేసుకున్న ఆస్తి అంతా సుబ్బికేగాని నీకు రాదు. 
నాది తప్పు-క్షమించు అని చెప్పుకొనేదాక నీకు ఇంట్లో స్థానం, తిండి లేదు అనిరేగి 
వెళ్ళి పడుకున్నారు. సత్యభామకు అన్నీ తెలిసాక “నిజమేనా నా కొడుకు అలాంటివాడా” 
అనుకున్నది. లచ్చన్న మాత్రం స్తంభంలాగే నిలబడ్డాడు. చాలసేపు అలసి, ఇంటివెనుక 
ఇసుకదిబ్బమీద కూర్చున్నాడు. ఆకాశంలో చుక్కల్ని లెక్కపెట్టాడు. తెల్లవారింది. తలవంచాలి 
అంటే సిగ్గు, గర్వం. తండి వెళ్ళగొడితే ముందుగతిలేదు. అదికూడ తెలుసు, మరునాడు 
వుదయం పొన్నచెట్టు పైననే నివాసం. 

పారోతికి లచ్చని చరిత్ర అర్థమయింది. వాని చేష్టలకు ఆమె శరీరంకూడ బాగా 
తపించింది. వాణ్ని వెళ్ళగొడితే చెయ్యి జారిపోతాడని అనుకున్నది. ఆమె చాల 
ముసలిదయింది, సరసోతికంటె చిన్నదైనా నడిచేశక్తి లేకండా పొయింది. సముద్రతీరం, 
ఇసుకలు, పొలం, కాలువ అన్నీ వెదకి కొడుకునుగురించి బెంగపెట్టుకుంది. మధ్యాహ్నం 
తాను భోంచేయలేదు. 'సరసోతీ, నువ్వయినా సరిగా బుద్ధి చెప్పరాదా” అన్నది. రామ 
ఐతాళులు తిరుగజాలరు అని తెలుసు. సరసోతికూడ 'పారోతీ, నీకు వట్టి భ్రమ. ఒకసారైనా 
కొంత గట్టిగా, బింకంగా వుండాలి. లేకుంటే వాడు బాగుపడడు. వానికి ఆకలైతే ఇంటికే 
వస్తాడులే” అన్నది. ఆ రోజంతా పారోతి పస్తు పడింది. మళ్ళీ వెదకడానికి వెళ్ళింది. 


138 మరల సేద్యానికి 


పొన్నచెట్లు మొదట్లో తిరిగింది అక్కడ కొనకొమ్మలో వూగుతూ లచ్చరాయడు 
వేంచేసియున్నాడు. “బిడ్డా, నా మాటైనా వినరా, ఇంటికి రా” అని పిలిచింది. లచ్చడు 
దిగివచ్చాడు. మాట్లాడలేదు. “ఇంటికి రారా” అన్నది. “వారు నన్ను రానియ్యరులే' అన్నాడు. 
“తప్పు చేసినవారు తప్పు చెయ్యనండీ అని చెప్పుకోరాదేమిరా” అన్నది. లచ్చడు గొల్లుమని 
వెక్కివెక్కి ఏడ్చాడు. అప్పుడు పారోతిమనస్సు కరిగింది. తనతో చిన్నతనాన “పెద్దమ్మ' 
అని వెంటతిరిగి ఆడుకున్నదంతా జ్ఞాపకం వచ్చింది. వాని చిన్ననాటి చేష్టలన్నీ 
కళ్ళకుకట్టినట్లు జ్ఞాపకం వచ్చినాయి “లచ్చ, మర్యాదను మించి బతుకు దండుగరా,” 
అన్నది. 

“అవును.” 

“సరసోతితోనైనా చెప్పుకోరా, తప్పయిందని- అంతకష్టమా.! 

“చెబుతాను. కాని వారి ఎదుటమాత్రం వెళ్ళను” అన్నాడు. 

“నువ్వ చక్కగావుంటే వారిదేమిరా తొందరగా చల్లబడుతారు. వారంటే రాయి 
అనుకున్నావా? కొడుకుద్వారా సద్గతులు పొందాలని రెండవ పెళ్ళి చేసుకున్నవారికి నీవు 
అక్కరలేదా చెప్పు? నీ మీద పగ అనుకున్నావా? అన్నది. 

పారోతి పరుగెత్తివెళ్ళి సరసోతిని సంధికి, సమాధానానికై తెచ్చింది. 

లచ్చడు అవమానంతో 'నాదే తప్పు అని ఒప్పుకున్నాడు. 

“ఇక నీవు ఇల్లాంటి పనులు చెయ్యకు - చేసింది మాపుతానా?” అన్నది. 

“సరే.” 

“దైవం మేలుచేస్తే నీకు తగ్గదాన్ని తెచ్చి పెళ్ళిచేయిస్తా అన్నది సరసోతి. 

“సరే.” 

“చూదురా, శీనమయ్య కొడుకులు బోలెల్లో గరిటెలుతిప్పి, డబ్బాలనిండా ధనం 
కుమ్మరించి తండ్రిని ఎల్లాగు సంతోషపెడుతున్నారో తండ్రికి మంచిపేరు తెస్తేసరి - 
వేరే పేరు మోపితే “కోడి ఐతాళులురాి అని భయపడేవారు ఏమంటారు?” అని 
వుపదేశించింది. 

జడివాన, హోరుమనిగాలి తరువాత కొంత స్తబ్దత కల్గినట్లయింది. వారింట్లో 
ఐతాళులకు పిల్లవానితో మాట్లాడాలని లేదు. కానీ కోపం మానేసి, “పోనీలే మంచి 
యోగ్యురాలైన పిల్లను తెచ్చికడుతాను. ఆమె వలననైనా వీడు గౌరవంగా బదుకనీ అన్నారు. 
అప్పటినుండి జాతకాల పరిశోధన చెయ్యజొచ్చారు. సరసోతి “అన్నా ఈకాలంవాడు 
తానే పిల్లనుకూడ చూస్తాను అంటాడేమో. చేతులు, కాళ్ళు, ముక్కు కన్ను చక్కగావుండి 
ఎ(ర్రగా బుర్రగా వున్నపిల్లనే చూచికట్టు' అన్నది. 

“సరేలే” అన్నారు. 


శివరామ్‌ కారంత్‌ 189 


“ఏడునాళ్ళు ఎండలో ఎక్కడెక్కడో తిరిగివచ్చారు. తెలిసినచోట్లల్లా జాతకాలు 
అడిగారు. అడుగటానికి ముందుగనే ఊరివాళ్ళు రాయబారాలు నడిపారు. ఐతాళుల 
నియమాలు రెండు. జాతకాలు కుదరాలి, పిల్లవాడు అంగీకరించాలి - అని. 
పడుమున్నూరివారుకూడ అల్లాగే కన్యాన్వేషణ చేశారు. ఇంతలోగా వానిభవిష్యత్తు 
చూచుకోవాలి. మెట్రిక్కుతరువాత ఏం చెయ్యాలి? కుందాపురంలోనే గుమాస్తాగా చేరాలా? 
లేక మరేమైనా చెయ్యాలా? అనే విచారం, యోచన జరిగింది. సరసోతికిమాత్రం 
ఇకముందు వానికి చదువు అక్కరలేదు అనిపించింది. ఆమెకేమో అన్నతరువాత 
పౌరోహిత్యం ఆగిపోతుందే అనే బెంగ. దానికి తగినట్లే వుపదేశించింది. 

రామ ఐతాళులు 'ఏమైనాసరే బాగా ఆలోచించాల్సివుంది. చెప్పు. ఈ లచ్చడు 
ఇంటి భూమి సాగుచేసుకుంటాడంటావా? వాడు అంతా మూడుకాసులకు అమ్మి పోకుంటే 
గొప్ప అన్నారు. కొడుకు ఇంగ్లీషువిద్యతో గొప్ప పేరుప్రతిష్ట తెస్తాడనేనమ్మకం ఎన్నడో 
మాసిపోయింది. కానీ ఆ మెట్టుతో తృప్తిపడితే ఎలాగు?” అనే చింత. ఆశలు లేకపోలేదు. 
యోచన చేస్తుండగానే ఐరోడు వకీలు వాసుదేవయ్యగారు తమగ్రామానికి వచ్చారని వార్త 
తెలిసింది. ఆ వకీలుగారింటికి అప్పుడుప్పుడు పౌరోహిత్యం వెడతారు ఐతాళులు. కోడినుండి 
తూర్పుకు ఆవలి వొడ్డునవుండే (గ్రామం ఐరోడి. అక్కడ ఉత్తరంతీరాన నిలబడితే 
కొబ్బెరచెట్లు, తోటపెంకుటిల్లు వారిదే. అంటే వకీలుగారు మే నెలలో కోర్టుల సెలవులు 
వూళ్లోనే గడుపుతారు కాబోలు. మిగిలిన నెలల్లో మంగళూరిలో వకీలుపని. ఇల్లు ఆస్తి 
తమ్ముడు చూచుకుంటాడు. మంచి అనుకూలమైన ఇల్లు. ఊరివాళ్ళు ఏమైనా ఆ వకీలుగారి 
సలహాకే వెడతారు. మంగళూరి వకీలు అంటే గొప్ప దర్గావారే. “హరి, హరీ? అనుకుంటూ 
రామ ఐతాళులు వెళ్లారు. వారంటే వకీలుగారికి చాల ఇష్టం, గౌరవం, వారురాగానే చాప 
పరపించారు, ఉపచారం జరిగింది. 

“మా పిల్లవాడు మెట్రిక్‌ చేశాడు. పాసు అవుతానంటున్నాడు. వానికేమి ముందుగతో 
ఆలోచన చెప్పాలి -ఊళ్లోనే వుంటే ఏం చేయాలి?” అని సలహాను అడిగారు. రామ ఐతాళులు 
బాగా కలిగినవారని విని వకీలుగారు 'బి. ఏ పూర్తి చేయించరాదా? లేకుంటే. డాక్టరుగా, 
లేకుంటే మరొకపనికి పంపండి” అన్నారు. 

'డాక్టరా?’ అని ఆశ్చర్యంతో ఐతాళులు సమాధానం చెప్పారు. 

“మీరేమో వైదీకులు. పీనిగలను కోయాలి కాబోలు” అన్నారు వకీలు. 

“మీరు చాల వినోదం ఆడుతున్నారే. ఆ వృత్తి వద్దులేండి, మరేమైనా చెప్పండి.” 

వకీలుగారు 'మా కాలంలో మెట్రిక్కుకే చిన్న వకీలుపని దొరకేది. ఈ రోజుల్లో 
వకీలంటే బి.ఎ., బి.ఎల్‌., అవాలి? మొదట్లో రెండేండ్లు బి.ఎ. తరువాత చూద్దురులేండి.” 
అన్నారు. 


“సరే అలాగా? 


140 మరల సేద్యానికి 


అది అలాగే-దేనికైనా మీ పిల్లవాని అభిరుచి తెలుసుకోవద్దా?” 

'వాణ్నేమి అడిగేది? అంత బుద్ధివుందా?” 

'బుద్ధివుండసీ, పోనీ, తండ్రికాదు చదువుకొనేది. కొడుకే కదండీ. వాణ్ని పిలుచుకొని 
రండి, ఇంగ్లీషు నేర్చినాడు కదా? చూద్దాం. పట్నం ఇంగ్లీషా, పల్లెటూరి ఇంగ్లీషా 
మాట్లాడుతాను” అన్నారు. ఐతాళులు అల్లాగే అని అక్కడే భోజనాలు ముగించుకొని వూరికి 
తిరిగివెళ్ళారు. 

వారు వెళ్ళాక వకీలు వాసుదేవయ్యగారి తమ్ముడు నారాయణయ్య “అన్నా నీ 
కూతురికి వరుణ్ని ఎక్కడెక్కడో వెదుకుతావుగదా ఈ పిల్లవాణ్నికూడా చూడరాదా? 
ఐతాళులు స్వయంగా ఆమాట ప్రస్తావించడం సబబుగాదు. “గొప్పవారు, మా ఇంటికి 
పిల్లనిస్తారా' అని చెప్పగలరుకూడ, వారేమి పనికిరాని అసామీకారు. ఈనడుమ 
కోడిలోవుండే ప్రతియొక్క తోట శీనమయ్యగారిని విడిస్తే వీరికే ఆయకంగా వుంది” అన్నారు. 

“అయితే అంత గట్టివారా? భద్రంగా వున్నారా?” 

“మనగ్రామంలోనే వందరూపాయలకుమించి సర్మారుశిస్తు చెల్లిస్తారు. కోడీలో 
రెండువందలపన్ను చెల్లిస్తారేమో: నగదు పదివేలైనా దాపరికం. వారి నాల్గుమూర్ల పంచను 
చూచి వారి అంచనా వెయ్యరాదు.’ 

“తమ కూతురి జాతకం వారి కుమారునితో కలిస్తే ఒక గొప్పసమస్య 
తీరిందనుకోవచ్చును గదా” అని వకీలుగారు కూడ యోచించారు. వారికి నలుగురు 
మగపిల్లలు, ఇద్దరు ఆడపిల్లలు. పెద్దదానికి వయస్సు అవుతున్నది. పేరు నాగవేణి. ఆమెకు 
పండ్రెండవ సంవత్సరం, సరే ఇప్పుడు కాకుంటే ఇంకెప్పుడు? అని తండ్రికి దిగులు, 
తాము మంగళూరివకీలు అయినా బంధుత్వం ఊళ్ళోనే కుదరాలి. 

మరునాడు వాగ్దానం ప్రకారం పొద్దుపొడిచిన గంటలోనే ఐతాళులు వచ్చారు. 
వారివెనుక శుభ్రంగా దుస్తులుధరించి, తల దువ్వుకొని జుట్టు ముడివేసుకొన్న కుమారుడు 
లచ్చడుకూడ వచ్చాడు: కోటు, షర్టు చేతిలో దుకాణం వాటర్‌ప్రూఫ్‌ గొడుగు. 

వకీలుగారింట్లో తలవాకిట్లోనే నారాయణయ్యగారు ఎదురువచ్చి హో, 
తండ్రికొడుకులు ఇద్దరూ వచ్చారా? రండీ కూర్చోండి, అన్న కొత్త సాగుపొలం చూడటానికి 
వెళ్లారు. అక్కడ ఈసారి నూరు కొబ్బెరచెట్లు నాటారు. చూద్దాం అని వెళ్ళారు.” 
“సరేలెండి-ఈవేళ పూర్వం, అపరం, శాంతి ఏమీలేదు. కూర్చుంటాను” అన్నారు ఐతాళులు. 
వారు ఏమో మాట్లాడేలోపుగానే లోపలినుండి పిల్లలు ఆడుకుంటూ కేకలతో బయటికి 
వచ్చారు. జడవేసుకొని, నల్లని చిన్నపావడా కట్టుకొన్న నాగవేణి, చిన్నది, అన్న తమ్ముడు, 
చెల్లెలు అందర్నీ తీసికొని ఆటకు బయటికి వెడుతుందేమో, వచ్చింది. నాగవేణి చిన్నదైనా 
ఏపుగా పెరిగింది. బడిలో చదువుకుంటుంది. ఆటలకోసం బయటపడినవారిని పినతండ్రి 
చ, అల్లరి, ఇంట్లోకి పొండి. అక్కడ నలం చాలదా, బయలులో ఆడుకొండి. 


శివరామ్‌ కారంత్‌ 141 


ఇక్కడెందుకువచ్చారు?” అని బెదరించారు. ఆ గుంపు శాంతంగా అక్కడినుంది మాయమై 
వెళ్లింది. 

“వాళ్ళందరూ మా అన్నగారిపిల్లలు, సెలవులలో ఇంటికివస్తే ఇల్లు మిద్దె పీకి 
'పెదతారు అన్నారు నారాయణయ్య. 

“ఆ చిన్నపిల్లకూడ మీ అమ్మాయికదా:” అన్నారు ఐతాళులు. “మా బిడ్డకు 
ఎనిమిదేండ్లు. ఈమె పెద్దది. అన్నకూతురు, నాగవేణి, వాళ్ళనెందుకు చూస్తారు, ఎప్పుడో 
మూడేండ్ల కొకసారి వచ్చేవారు” అన్నారు నారాయణయ్య. 

లచ్చన్నదృష్టి ఆ బాలికవైపే సాగింది. తండ్రి ముందువిద్య సాగించడానికి సలహాలకై 
వచ్చారనితెలిసి, వానికి మరొక వూహ కూడ కల్గింది. ఇంతదాకా కళాహీనమైన ముఖం 
ఎందుకో విచ్చుకుంది. నారాయణయ్యగారు అక్కడనే చావట్లో వారికి స్థానమిచ్చి 'ఐతాళులూ 
మీకు కాఫీ ఇష్టమా? పెసరగంజియా లేక ఎడనీరా?” అని అడిగారు. 

“మాకెందుకు? అంతా వుష్ణం అవుతుంది. ఈకాలంవారికేమో కాఫీలు కావాలి 
నాకేమీ వద్దు? అన్నారు. 

'వూరకుంటారా, వద్దు. మీకు పెసరగంజి, పిల్లవానికి కాఫీ చేయించుతాను” అని 
లోనికి వెళ్ళారు. 

తండ్రి, కొడుకులు వియ్యాలవారిలాగా కూర్చున్నారు. తంద్రిమాత్రం కొడుకుముఖం 
నేరుగా చూడలేదు. ఈ మూగతపస్సులమధ్య వకీలుగారే తోటను చూచుకొని వెనుకకు 
వచ్చారు. రాగానే, “అవునా, ఐతాళులూ: వాడేనా మీ కుమార మహారాజు? ఎక్కడ? 
కుందాపురమా. ఉడిపా చదువుకున్నది?” అనడిగారు. 

కొంచెంసేపటిలోనే కాఫీ వచ్చింది. పెసరగంజి, నూనెలోవేయించిన మంచి 
అప్పడాలు వచ్చాయి. ఆ ఉపాహారానికి వకీలుగారుకూడ కూర్చున్నారు. “చూశారా? 
ఐతాళులూ పాతకాలం వెళ్ళిపోయింది అనడానికి మీ కొడుకే తార్మాణం, కాపీ 
తాగుతున్నాడు. నాకేమో దినము కాఫీ తప్పదు” అన్నారు. అయ్యో: మీరా, వకీలుగారు, 
తాగితేబాగు, పట్నంగాలిలో కాఫీ అవసరమే. మావూరి తోడేళ్ళ కెందుకంట, తోడుతినక 
కాఫీలు పీపీలు. శీనమయ్యలాంటి ముసలివాళ్లు బెంగుళూరు చూచానని కాఫీ తాగేది 
న్యాయమా? ఏమైనా అర్థముందా చెప్పండి” అన్నారు ఐతాళులు. అల్లాగే మాటలు, 
శీనమయ్యగురించి చర్చ జరిగింది. వాళ్ళ పిల్లల సంపాదన, హొటేలువలన సంపాదనలు 
అన్నీ మాట్లాడారు. వకీలుగారు-ఈ వకాలత్తు ఎవరు వ్యాజ్యం వేస్తారు? అని 
ఎదురుచూచేదానికంటే అదే నయం” అన్నారు. 

“అవును లేండి, మా సుబ్రాయ వుపాధ్యాయుడుకూడ అంతే. ఈసారి ఇంటికి 
పెంకు కప్పుతాడట, కొడుకేమో కుందాపురంలో చిన్న గుడిసె హౌొటేలు పెట్టుకున్నాడు” 


142 మరల సేద్యానికి 


అన్నారు ఐతాళులు. “అయితే కోటవారి హొటేలు కుందాపురంలో వుందన్నమాటి అని 
వకీలుగారు కూడ తమ జాతి అభిమానాన్ని ప్రకటించారు. 

సరి, వచ్చినవారిని మధ్యాహ్నం భోంచేసి వెళ్ళమని ఆహ్వానించారు వకీలుగారు. 
ఐతాళులు త్వరపడుతూ, వకీలుగారూ 'వచ్చినసంగతి ముందు ఏం చేయాలో చెప్పరైతిరి?” 
అన్నారు. ముందు యోచన అంటే కుమారుణ్ని మాట్లాడించి చూడాలి, వాడు చెప్పిందాని 
కంతా మౌనంగానే సమాధానం నేర్చుకున్నాడు. తండ్రి ఎదుట సిగ్గుపడతాడేమోనని 
వకీలు గారు తండ్రికి తెలియనిభాష ఇంగ్లీషులోనే అన్నీ ప్రశ్నించారు. లచ్చనికి భోజనం 
సమయంలో ఉభయసంకటం ఏర్పడింది. చివరలో కూర్చున్న సదాశివుణ్ని మాట్లాడించినట్లు 
కాదు. వచ్చి మెరుపుతీగెలాగు వెలిసివెళ్ళిన ఆ చిన్నారిని కూడ చూడలేకపోతినే అని 
చింతపట్టుకుంది. ఏమీ చెయ్యనియ్యకుండా వకీలుగారి ప్రశ్నల జడివాన విడువదు. 

భోజనం తరువాత లచ్చడు వారిని తప్పించుకున్నాడు. ఈ ఇంగ్లీషువీరునితో 
మాట్లాడటానికి సదాశివుడు సిద్ధమయ్యాడు. ఇద్దరూ ఏమేమో మాట్లాడుతూ మిద్దెక్కారు. 
వకీలుగారేమో చావట్లో బాతాఖానీ వేస్తున్నారు. 'పిల్లవాదేమో చురుకుగానేవున్నాడు, వీలుంటే 
ఎఫ్‌.ఏ. చేయించండి. ఐతాళులు ఖర్చు వెచ్చాలకథ తెలుసుకున్నారు. “మొత్తం నెలకు 
ముప్ఫైలెండి అన్నారు వకీలుగారు. హొటేళ్ల వివరాలు అన్నీ తెలుసుకున్నారు. వకీలుగారు 
“మీకు అన్నీ సర్దుకుంటాయి, ముప్పైరూపాయల తాహత్తులేదా” అన్నారు. ఐతాళులు పేదరికం 
నటించలేదు. 

మాటలవరుసలో 'ఐతాళులూ, మీ పిల్లవానిజాతకం ఒకసారి పంపండి. చూద్దాం. 
లేకుంటే మీరే మా నాగవేణిజాతకం వెంట తీసికొని వెళ్ళండి” అన్నారు. ఐతాళులకు 
నోటమాట పెగల్లేదు. వకీలుగారే “ఏమండీ, పలుకరు?” అన్నారు. "కాదండీ, తమలాంటి 
వారికి వైదీకం గొడ్ల పిల్లవాడా” అన్నారు. “అది వెనుకటి కథ, ఈ కాలంలో ఇంగ్లీషు 
చదువే చూస్తారు. ఇతర పురాణాలు ఎవరడుగుతారు? మీ పిల్లవానికి మా పిల్ల జాతకం 
పొంతనం కుదిరితే వద్దంటారా? అనగా ఐతాళులు హర్షమే ప్రదర్శించారు. 

సరే, సాయంకాలం 'వాదెక్కడ? అని ఐతాళులు విచారించారు. సదాశివునివెంట 
వాడు దిగివచ్చాడు, గంటా రెండుగంటల స్నేహంతోనే యుగయుగాల స్నేహాలున్నట్లు 
చేరుకున్నారు. వెళ్ళేటప్పుడు లచ్చజ్ఞ వానితో “రావయ్యా మా ఇంటికి కూడి అని 
ఆహ్వానంచెప్పాడు. ఐతాళులతో వకీలుగారు చూడండీ ఇద్దరు ఇంగ్లీషు చదువరులు 
ఎల్లా జత చేరారో, మా పెద్దకుమారుడు సదాశివుడు, వాడుకూడ మెట్రిక్కే అందుకే 
చూడగానే దోస్తీ కుదిరింది” అన్నారు. 

ఐతాళులు నాగవేణి జాతకం వెంటతీసికెళ్లారు. రాత్రి ఆ గుడ్డిచిమిణీలాంపులోనే 
స్ఫుటంచేసుకుంటూ, “ఈ పడుచుకు ఈ వరుడు ఖాయం” అన్నారు. వకీలుగారు 
ఒప్పుకున్నారు. ఇంకేమి దిగులు, పిల్లను పిల్లవాడుసహా చూశాడు. వాని అభిప్రాయాన్ని 


శివరామ్‌ కారంత్‌ 143 


ఒకసారి అడిగి తెలుసుకుంటే, రేపే మాటలు జరుపుతాననుకుని తీర్మానించారు, ఆ 
రాత్రి ఆడవాళ్ళతో, దైవం మేలుచేస్తే ఇంకొకలగ్నం బాధ్యతకూడ తీరేట్లున్నది. వానివిద్య 
ముందు బడడానికి, సరియెనస్థళం దొరికినట్లే, నేను ముసిలితనంలో వానిచింతతో 
నలిగిచావాల్సినపని లేదు” అన్నారు. 

ఇక్కడ లచ్చడు 'తననేమో వెంటబెట్టుకొని పోయిందే లగ్నం ప్రస్తాపానికని, ఆ 
పాపిష్టిజాతకం కుదురకుంటే ఎల్లాగురా” అనే యోచనలో వున్నాడు. సరసోతి వాని దగ్గరకు 
రాయబారం వెళ్ళింది. 'ఒరే, అల్లుడూ: నీవు ఈవేళ వెళ్లావే వకీలుగారింటికి: ఒకవేళ 
వాళ్లు వాళ్ళ బిడ్డ వివాహం గురించి అడిగితే నీవు వద్దంటావా? అనవుగదా! అల్లాంటి 
మంచి సంబంధం మళ్ళీ ఎక్కడా దొరకదురా,” అన్నది. మీరు చెబితే నేను వద్దంటానా 
అత్తా?” అన్నాడు లచ్చడు. “పోనీలే, పిల్లవాడు సన్మార్గంలో పడే వేళ అయింది” అనుకుని 
తీర్మానించింది సరసోతి. 

మధ్యాహ్నం భోజనం తరువాత, ముహూర్తం చూచుకొని, రెండు జాతకాలు 
వెంటబెట్టుకుని ఐతాళులు ఐరోడుకు వెళ్ళారు. “నేనూ రానా!” అని అందామని లచ్చడు 
అదుర్దా వున్నా నాయన ఏమంటారో అనే భయంతో వారు వెళ్ళేదాకా తూర్పుదిక్కే చూస్తూ 
వారు సరిగా ఏరు దాటారో లేదో గమనించారు. ఐతాళులు వెళ్ళి సాయంత్రానికి 
ఇల్లుచేరారు. అంగళంలో కాళ్లుపెట్టి నేలకు రూడిస్తూ “సత్య, సరసోతీ చూడండే. దేవుడు 
నడిపిస్తే అన్నీ తమంతటే వచ్చేస్తాయి, అన్నారు. “ఏమి, ఏమి?” అని అడుగగానే. 
“వాళ్ళందరూ చదివిన వారు, సరిగా చదువురానివాడు లచ్చడే” ఈ సంగతులు లచ్చడు 
వినాలని చెవులు నిక్కించుకుని కూర్చున్నాడు. ఈ వేసంగి సెలవులలోపుగానే పెండ్లి 
చేసేస్తారట. అల్లుని భారమంతా తమదే అన్నారు వకీలుగారు అని ఎంతో చెప్పి శుభవార్తను 
తెలిపారు. 

మరునాడే పడుమున్నూరికి వార్త పంపారు. అక్కడ ముసలివారుకూడ విన్నారు. 
వార్త పంపారు. 'లచ్చణ్ని ఒకసారి పంపండి. నాకు ఇంక ఎన్నాళ్లో లేవు. వాడు మంగళూరు 
వెళ్ళిపోతే అక్కడినుండి తిరిగి వచ్చేదాకా నేనుంటాననేధైర్యం లేదు” లచ్చడుకూడ తాతగారి 
ఆశీర్వాదాన్ని పొందడానికి పడుమున్నూరు వెళ్ళాడు. ఐతాళుల ఇల్లుకూడ పెండ్లింటి 
సందడితో మోగుతున్నది. పందిరి, నేలవసతి, అప్పడాలు, వడియాలు ఎన్నో చెయ్యాలి. 
సుబ్రాయ ఉపాధ్యాయులే సర్వస్వం సాగిస్తానన్నారు. సరసోతి, సత్య, పారోతి ముగ్గురు 
కూడ విరామంలేకుండా కష్టపడుతున్నారు. పెండ్రిసంగతి పదునాల్లు గ్రామాలకు 
వ్యాపించింది. ఊరకే ఐతాళుల కుమారుని పెళ్ళి అంటే అంత సంబరం కాదు. మంగళూరు 
వకీలుగారు. ఐరోడి మోతుబరి ఇంట్లో పెళ్ళి అట అనే వార్త మరింత రక్తికట్టింది. 

ఊళ్లో చాలమందికి కొంత వినోదాన్నికూడ కల్గించింది. విని ఆనందించిన 
వారున్నారు. అసూయపడినవారూ వున్నారు. జాతిపోనీ సుఖపడ్డాడు” అన్నవారున్నారు. 


144 మరల సేద్యానికి 


'వకీలుగారి ఖర్మ, ఈ వైదికం బ్రాహ్మడి వియ్యం అందాడు” అన్నవారూ లేకపోలేదు. 
శీనమయ్యరు వకీలుగారి దుర్గతికి జాలిచూపారు. వాసుదేవయ్య మంగుళూరులో 
పేరుమోసిన వకీలు. సీనమయ్య పొలంవ్యాజ్యం కుందాపురంలో చెడిపోయింది, అపీలుకు 
వాసుదేవయ్యగారిదగ్గర వెళ్ళాలన్న రోజే పెళ్ళిసంబంధం కుదిరిన సంగతి తెలిసింది. 
అతనికి సమాధానం లేదు. కాని వ్యాజ్యం రికార్డు చేతపట్టుకొని అక్కడికే వెళ్ళాల్సి వచ్చింది. 
వకీలుగారింటి ముందుకూడ పందిరి వ్యవహారం చూస్తే, వివాహం సిద్ధం చేస్తున్నారుగదా” 
అనో, ఎందుకో “ఇల్లాంటివారి బెడద, సంబంధం ఎందుకండీ” అని మాత్రం అనలేక 
పొయ్యారు. ఊరకే ఇంటికి వచ్చారు శీనమయ్య. 

వకీలుగారి వియ్యంకులు అనగానే రామ ఐతాళులుకూడ పిసినిగొట్టుతనం 
సడలించారు. అల్లా (ప్రవర్తించాలని వుద్దేశ్యంకూడ లేదు. లగ్నం నిశ్చయమైన దినమే 
బిడ్డను, అల్లున్ని మనుమల్ని పిలిపించారు. లచ్చడుకూడ వెనుకటి అవతారం చూపలేదు. 
మనస్సులోని ముచ్చట తీరుతుందనే కారణం కాబోలు, చక్కగా మాట కథ అందరితో 
సభ్యంగానే ప్రవర్తించాడు. సుబ్బిమగడు ఇంగ్రీషురాని బావ. వానిపట్ల అంతమంచి 
అభిప్రాయం లచ్చనికి అంతరంగంలో బొత్తిగా లేదు. 

వైశాఖ బహుళ సోమవారం అందరూ చేరారు. బాణాసంచా, తుపాకీలు, నగారాలు, 
తప్పెటలు, మంగళవాద్యాలు అన్నీ చప్పుడు చేసినాయి. మధ్యాహ్నానికే పట్టంచుపంచలు 
తోటనిండా ఆరవేసి యున్నాయి. తూర్పు మైదానాలవారు ఐతాళులింటికి వచ్చారు. 
వియ్యాల వారికేమో తూర్పువైపు చేరేవారిసంఖ్య రెండువైపులవారూ వచ్చి శీనమయ్యరును 
ఆహ్వానించారు. వారికి వెళ్లాలని లేదు. వెళ్లకుంటే బాగుండదు. అందుకే పెళ్ళికొడుకు 
సమారాధనకు వెళ్ళకుండా పెండ్లికూతురివారింటికే వెళ్ళి అక్కడి గుంపులో చేరిపొయ్యారు. 

సాయంకాలం పెళ్ళివారి వూరేగింపు. గట్టునుండి నదీతీరందాకా పెళ్ళికొడుకు 
గుంపు. మేళంవారు, ఛత్రం, తోరణం, పల్లకి, వక్కృతోరణాలు, ఉడుపీబ్యాండ్‌ (వకీలుగారే 
పంపింది), దానివెంట రెండేనుగులు కూడ వూరేగింపులో పాల్గొనాలి. ఈ అన్నీ 
నారాయణయ్యరు ప్రత్యేక అభిలాష. ఐతాళులేమో 'సరేనండీ, నాకుకూడ ఒక్కడే ఒక్కడు 
కుమారుడు, అన్నిముచ్చటలు తీరుద్దా'మని రెండు జతల మదపుటేనుగులనే తెప్పించారు. 
గోధూళి వేళకు అన్నింటి తో నదిదాటి వెళ్ళిపందిరిలో చేరారు. ఐతాళులు రెండుసార్లు 
శీనమయ్యగారున్నారో లేరో చూడమన్నారు. వారింట్లో లేరని తెలిసింది. 

అరవైసెంట్ల నేలలో పెద్దపందిరి. చేరువవగానే రెండుగుంపులు ఎదురుకొన్నవి. 
పెళ్ళి కూతురితరపువారు ఎదురువచ్చినప్పుడు బ్యాండ్లు ఆకాశంవైపు మొగ్గీ మిన్ను విరిగేట్లు 
మోగాయి. బాణాసంచా లెక్కనేలేదు. ఉన్న భారీటపాకాయలను అమాంతం కాల్చేశారు. 
ఆ చప్పుళ్లమధ్య వరోపచారం జరిగింది. ఇంతలో ఐతాళులగుంపు ఆడవారు పాటలందుకొని 


శివరామ్‌ కారంత్‌ 145 


వర్షాన్నే కురిపించేశారు. ఆ పందిరిలో ఎక్కడచూచినా ఎర్రకొబ్బెర బొండ్లాంగుత్తులు 
కట్టిన స్తంభాలు, పోకగుత్తులు, చివరలలో అరటిగెలలు వేలాడుతున్నాయి. స్తంభాలమధ్య 
మామిడాకులతోరణాలు, 'బయని” ఆకుల అలంకారం, సభామంటపంలో దిండ్లు, 
జముఖానాలు చిత్రాలతో అమర్చిన పెండ్లిమంటపం ఎత్తుపైన అమర్చబడినవి, 
చాలనందుకు వుడిపినుండి కృష్ణమేళంకూడ వచ్చింది. ఐతాళులజన్మలో మొదటిసారి 
'దౌలత్‌జాదాి నడచింది. ఈ వైభవంమధ్య లచ్చడుతోకూడ మైమరచి కూర్చున్నాడు. 
అగ్ని ప్రతిష్టించబడింది, పొగలు చిమ్మింది, ఎదుట కూర్చున్నవారికి పంఖాలేకుంటే, 
విసనకర్రతో గాలి విసరేవారు, పన్నీరు చల్లేవారు, పానకాలు వెండిగ్లాసులతో నింపి 
పంచేవారు వరుసగా కార్యకలాపంలో మునిగివున్నారు. పెళ్ళి యజమానితనము వూరికిపెద్ద, 
ఇంటికి పెద్దఅయిన నారాయణయ్య గారే స్వీకరించాక దేనికి కొరత చెప్పండి? 

నారీబ్బందం పాటలను 'జనకారాయడట, మిధిలానగరమటు అనీ సీత్రాకళ్యాణాన్ని 
ఎన్నో స్వయంవరాలకథలను పాడేవారు. పెద్ద పిడుగువంటి గాలివచ్చింది. మంటపంలో 
హోమంపొగను, అగరువత్తులపొగను పారదోలి దుమ్ము వడవేసింది. అందరూ అన్నీ 
మానేసి ఏమిది అని భయపడ్డారు. కారుమబ్బులు ఒకసారే కమ్మినాయి. మెరుపులు 
వరుసగా మెరిసాయి. సభలో కూర్చున్న ఐతాళులేమో “భగవంతుడు ఏమి చేస్తాడో” అని 
మొరపెట్టుకున్నారు. వాన వచ్చేట్టుంది. మీరు దక్షిణలు ఇయ్యండి. కన్యను ధారపోసే 
లగ్నానికి తొందరలేదు. పందిరిపైన పెంకు కప్పించాము. ఏమీ పరవాలేదు, వచ్చినవారు 
ఎల్లాగూ వచ్చారు. ఆశీర్వాదం చెప్పకుండా వెళ్లరు. ఎంత వర్షమైనా పరవాలేదు అన్నారు, 
నారాయణయ్య చెవిలో. మంటపంలో మంత్రఘోష వర్షానికంటె త్వరగా సాగింది. 
పెళ్ళికూతుర్ని లోపలి గుడారంనుండి వకీలుగారు ఎత్తుకొనివచ్చి హాజరుపరచే సమయానికే 
వర్షం పటపట పడింది. లచ్చనికి అమ్మాయి మాలవేసింది. వాడు కూడ వుత్సాహంతో 
పూలదండ వేశాడు. 

ఐతాళులు దక్షిణలు పంచే సమయంలోనే ఈ మాలికాధారణ మొదలుకాగానే 
“ఇక భయంలేదు. నిర్విఘ్నంగా సాగనీ అని సంతృప్తిగా ఇంటికి మూడణాలు, పెద్దవారికికూడ 
మూడణాలే దక్షిణ లెక్కించారు. తరువాత పెద్దలకు పావలా పావలాచొప్పున చెల్లించెశారు. 
“భళీ, ఐతాళులు గృహస్థులందరికీ బుద్ధిచెప్పారు. ధారాళంగా దక్షిణలు పంచారు” అని 
అందరూ తృప్తితో వుంటుండగానే ఆ పందిట్లో నేలంతా తడి బురద పొలంగా మారింది. 
ధారామంటపంలో (పెండ్లి అరుగు) కార్యకలాపాలు నిర్విఘ్నంగా సాగినాయి. సరసోతికూడ, 
పారోతి ప్రక్కననేవుండి లగ్నంలోని వైభవం చూస్తూనే అలసిపోయింది. “అయితే పారోతీ, 
ఈ అన్న జాతకంలో లగ్నాలప్పుడే వాన రాసింది” అన్నది. పారోతికి తన పెళ్లి జ్ఞాపకం 
వచ్చింది. “ఆవేళ కూడ దేవుడు ఈలాగే నడపాడు కద, ఈవేళ కూడ అంతే” అన్నది 
పారోతి, 


146 మరల సేద్యానికి 


లచ్చడు, నాగవేణి పీటలమీదినుండి లేచే సమయాన వాన పూర్తిగా ఆగింది. 
పెండ్లి సభ కూడ పలుచబడింది. ఐతాళులు కోడికి వెళ్ళేసరికి రాత్రి సగం అయింది. 
వెన్నెల, దిబ్బల ఇసుక స్వచ్చంగా ఊరేగింపును చూచి నవ్వింది, సంతోషించింది. 

పెండ్లి నాల్దురోజులు మంచివుత్సాహంతో జరిగినవి. పెండ్లికూతురు పెండ్లికొడుకు 
తమింటికి వెళ్ళారు. ఇల్లు అందరితో నిండింది. ఈ పెండ్లి తరువాతనే ఐతాళులు కొడుకుతో 
సూటిగా, విశ్వాసంతో మాట్లాడినారు. 

ఇక పదిహేనుదినాలకు సెలవు లైపోతాయి. కాలేజీ చేరాల్సింటే మరి నాల్లుదినాల 
తీరిక, అంతదాకా ఏం చెయ్యాలి? ఏరుదాటివెళ్ళేది. వాపసు వచ్చేది. ఒకసారి నాగవేణిని 
తాతగారింటికి పిలుచుకొనివెళ్ళాడు. తాత ముసలితనంమూలాన ఎక్కడకు కదలరు. 
అంత దాకా వాడు ఆ పిల్లతో మాట్లాడాలని ఎంతో ప్రయత్నం చేశాడు. కుదురలేదు. 
ఆమె సిగ్గుతో ముద్దగా మారింది. ఎప్పుడూ ఆడవాళ్ళమధ్యలో వుండి ఆశీర్వాదం, 
నలుగులప్పుడు మాత్రం మగని పక్కన వుంటుంది. అప్పుడే ఒకళ్లనొకళ్లు చాటుగా 
చూచుకున్నారు. ఆమెతో తప్పక మాట్లాడాలని ఎంతో వుంది, అనుకుంటే అవకాశం 
దొరకనే దొరకదు. ఏమైనాసరే అనుకుంటే బావకూడ తయారవుతాడు. 

అందుకే తాతగారివూరికి ప్రయాణంవలన మంచి అదను దొరికింది. తానే 
భార్యవెంట తొనసెవరకు నావలో వెళ్లాడు. తరువాత ఇంటిదాక ఏమి మాట్లాడినా 
ఎవరేమనుకోరు. నావ వదలగానే కొంత మొదలు పెట్టినాడు. నాగవేణి ముఖంచూచి 
చిరునవ్వు నవ్వాడు. ఆమెకూడ తలవంచి నవ్వింది. “నువ్వు మూగదానివా? అన్నాడు. 
“మీరు?” అన్నది. తొనసెగట్టు దిగగానే ఆమె మాటలమల్లక్క అయింది. మగనితో 
మాట్లాడాలని తనకు కూడ వుంది, అందరెదురుగా వూరకే దొంగచూపులతో వుండేది, 
నాలుక కదలదు. 

లచ్చనికి తాతగారింట్లో మంచి వుపచారం దొరికింది. మనుమనిభార్య అంటేకూడ 
వారు మంచి అక్కరచూపారు. 'దానికిమాత్రం అదృష్టం లేకపోయిందే' అని తన భార్య 
గురించి చెప్పారు మాదప్పయ్య. తాతగారింట్లో స్వేచ్చగా వుండవచ్చునని లచ్చడు వారు 
చెప్పగానే అంగీకరించి నాల్గునాళ్ళున్నాడు. ఐతాళులు 'పదహారునాళ్ల పండుగికు తప్పక 
రమ్మన్నారని ఇద్దరూ వెళ్లారు. మధ్యాహ్నం జనం ఎక్కడివారు అక్కడి కెళ్ళగానే “బావా 
సముద్రం వెడదామా” అన్నాడు సదాశివునితో లచ్చడు, చెవిలో 'చెల్లెలినికూడ తెస్తావా?” 
అన్నాడు. వాని వెంటనే వెళ్ళాలి తప్పదు. నాగవేణి అన్నతో మాట్లాడుతూ బయలుదేరింది, 
లచ్చడు అదివరకే వారిని నిరీక్షిస్తుండినాడు. ఆ సంగతి వూరివాళ్లు చూచిచెప్పరా? సరసోతి 
వానిదగ్గరచెరి “ఇదేమిరా నాయనా, పెండ్లి అయిన వారానికే పెళ్ళాన్ని వేసుకొని 
తిరుగరాదురా? ఊళ్లో ఏమంటారో తెలుసా” అన్నది. ఐతాళులు కోపంతో రేగి, “ఈ 


శివరామ్‌ కారంత్‌ 147 


కాలంలో మానంలేనివాళ్లు, నేనైతే పారోతివచ్చాక సంవత్సరం దానివైపే చూడలేదు” 
అన్నారు. 

వానగాలికి వైశాఖం ఎండలు చల్లబడ్డాయి. వకీలుగారు సకుటుంబంగా 
మంగళూరికి ప్రయాణం చేశారు. సదాశివుడు ఐతాళుల వద్దకు వచ్చి “చూడండీ 
నాన్నగారేమన్నారంటే, మ్‌ లక్ష్మీనారాయణకూడ మంగళూరు మావెంట రావాలట) 
అన్నాడు. లచ్చడు ఆ తరుణాన్నే ఎదురుచూచాడు. ఐతాళులు సదాశివునివెంట వెళ్ళి 
వకీలుగారిని దర్శించారు. అక్కడ తీర్మాన మయిందేమంటే “అచ్చడు వారి ఇంటిలోనే 
ఇల్లరికంవానిలాగా వుంటూ, మంగుళూరిలోనే విద్యాభ్యాసం చేయాలి, ఎఫ్‌.ఏ. తరువాత 
ఏమైనాసరే చూద్దాం” అని సమాధానంతో వుండాలని. ఐతాళులకేమో తన తలపై బరువు 
తగ్గిందనే తృప్తి. “వాడు బొత్తిగా బుద్ది చాలనివాడు, తమరి అనుగ్రహం. మీరే 
తల్లిదండ్రులులాగు బుద్ధిచెప్పంది' అన్నారు. 'మా బిడ్డశ్రేయస్సు కూడ వుంది కదండీ, 
పరవాలేదు” అన్నారు వకీలుగారు. ఐతాళుల ముఖంలో 'నా కుమారుడు నా మానం 
కాపాడుతాడో లేడో” అనే అధైర్యం, భయం కూడ వున్నవి. 

లచ్చడు మళ్ళీ తాతగారింటికి వెళ్ళివచ్చాడు. ఈసారి మాదప్పయ్యగారు వాణ్ని 
కావలించుకుని, “లచ్చ, మంచిసంబంధం దొరికింది. ఇప్పుడు నువ్వే పెద్దమనిషి, నీ 
కులం, వంశం, అన్నీ పెద్దవి. ఇక పిల్లచేష్టలు మానేసి బుద్ధివంతుడై వంశమర్యాదలు 
కాపాడు నాన్నా-నీవు మళ్ళీ నన్నుచూసేసరికి వుంటానో లేనో జాగ్రత్త అంటూ తగినట్లు 
వీడ్కోలు చెప్పినారు. 
వారు చెప్పిందే నిజమయింది. లచ్చడు మంగుళూరికి వెళ్ళాడు. ఇక్కడ వానలు 

ఎక్కువైనాయి. పగలు, రాత్రి సముద్రఘోష చెవులను చిల్లులు గొట్టెస్తున్నది. ఊళ్ళో 
కొబ్బెరచెట్లన్నీ అల్లాడి బోదెలన్నీ పెళపెళమనాల్సి వచ్చింది. నదులేమో ఎర్రని కొత్త 
నీరును నురుగులు కక్కుతూ సముద్రానికి చేర్చి అసహ్యంగా వుందినవి. ఆ చిటపటలు, 
చరవరలు, జడివానలలో మాదప్పయ్యగారికి శీతజ్వరం తగిలింది. పక్కనుంది లేవకముందే 
ఇహలోకయాకత్ర ముగించుకొన్నారు. వారి మంచంపక్కన సత్య, సుబ్బి, పిల్లవాడు. 
ఐతాళులుకూడ చివరిక్షణాలలో చూచారు. మాదప్పయ్యగారి కుమారుడు అనాధుడయ్యాడు. 

మాదప్పయ్య మరణవార్త లచ్చడు కాలేజీచేరిన ఒక వారానికి ఐతాళుల వుత్తరం 
ద్వారా తెలిసింది. “ఇక పడుమున్నూరితో బుణం తీరింది. ఆ మేనమామకు, నాకు 
అంతంతే” అనుకున్నాడు. 

దీనితరువాత నెలకూడ కాలేదు. లచ్చనికి తండ్రినుండి మరొక వుత్తరంలో 
పెదతల్లికి కూడ చాల బాధ కల్లిందని, మంచం పట్టిందని, వాణ్ని తప్పక చూడాలని 
కలువరిస్తున్నదని, నవరాత్రి సెలవులువుంటే తప్పక రావాలని, లేకుంటే కొంత ఆలస్యమైనా 
పరవాలేదని సూచింపబడింది. ఆ ఒక్క క్షణంలోనైన చిన్ననాటి నుండి సవతి తల్లికూడ 


148 మరల సేద్యానికి 


తనపై చూపిన ప్రేమ జ్ఞాపకం రాకుండ వుండలేదు. మూన్నాళ్ళలో వూరికి వెళ్ళాల్సే 
వచ్చింది. జట్మాలో వూరికి చేరేసరికే పారోతి చివరిగడియలు సమీపించినట్లు తోచింది. 

చావుఘడియలకు ఐతాళులు, సత్య, సరసోతి ఆమెపక్కన చేరి సేవ చేస్తున్నారు. 
ఐతాళులు తాము ఆడిన మాటలన్నీ స్మరణకుతెచ్చుకొని పశ్చాత్తాపంతో ఏడ్చారు. “ఏమే 
నా నుండీ ఎన్నికష్టాలో పడ్డావే...” అని ప్రకటించారు. ఆమెకు నీరసంగావున్నా తెలివి 
తప్పిపోలేదు. “లచ్చ”.... “లచ్చడు వచ్చాడా? చెప్పరైతిరి అంటూ పలవరించింది. 
'వస్తున్నాదేమో' అన్నారు. సరసోతి ఆమె ఎగపోతనుచూచి “పారోతీ, నోట్లో తీర్థం 
వేద్దాం-నారాయణ అని పలుకగలవా' అన్నది. ఆమెచూపు సరసోతికేసే మళ్ళింది. 'నాకు 
ప్రాణం వుంది. చాలకుంటే చెవిలోకూడ నారాయణనామం చెప్పమ్మ అని అంటూ ఇతర 
ఆశలను ప్రకటించింది. 'మరేమీ ఆశలేదు. లచ్చనితోనే పని” అన్నది. మళ్ళీ “వారికి 
చెప్పండి, నా తలను తొడపై వుంచుకొమ్మని' అని క్షీణస్వరంతో అన్నది. సత్యభామ 
ఎదుటనే వున్నది. ఐతాళులు దేవునిగదిలో జపం చేస్తున్నారు. సత్యభామ కూడ అనుకున్నది. 
నా నుండి ఈ జీవి ఎన్నిసంకటాలకు గురి అయిందో” అని. తరువాత వెక్కి వెక్కి ఏడ్చి 
మగనివద్దకు వెళ్ళింది, “రండీ, ఆమెకాలం సమీపించింది. తొడపై తలనైనా వుంచుకొండి. 
ఆమె ఆశ తీర్చండి” అన్నది. 

ఐతాళులు జపంచేసే నోరు వణకింది. పారోతి పక్కకు పరుగెత్తి వచ్చారు. అప్పటికి 
ఆమె నాలుక ఆడటంలేదు. దీర్హశ్వాసం వెళ్లుతున్నది. ఆ చారడేసికళ్లతో పారోతి ఐతాళులు 
వచ్చింది, తన తలను తొడపై పెట్టుకొని కూర్చున్నది గమనించింది. సరసోతి గంగాజలం 
నోటిలో వెసింది. కాళ్లవద్ద సత్యకూర్చున్నది. పారోతి ముఖం ప్రశాంతంగా వుంది. కాస్త 
నిష్కల్మషమైన నవ్వుతో 'నా కింకేమి కావాలి?” అనే తృప్తిని ప్రకటించింది. 

అన్నీ క్షణంలోనే. ఆ ఇల్లంతా హోరుమని ఏడ్చింది. సరసోతి ఏడవాలంటే ధ్వనికూడ 
వెళ్ళదు. తన కడుపు సంకటాన్ని ఆమె చేతులతో బాదుకొని బిగబట్టుకుంది. ఆమె 
మనస్సులో నీడ తప్పినతరువాత, లక్ష్యం లేకుండ ఎందుకు బదుకాలనుకున్నది. 

ఇరుగు పొరుగువారు వచ్చారు. వచ్చినవారంత “ఆమెకేమి పుణ్యాత్మురాలు” అన్నారు. 
పార్వతిని కాల్చడానికి కట్టెలు కొట్టేవేళకైన మంగుళూరినుండి లచ్చడు, ఊపిరి 
చేతబట్టుకొని వచ్చాడు. వసారాలో రోదనధ్వని విని “అయ్యో ఆమెను జీవంతో 
చూడలేకుండా పోతినే ఎంత పాపిని....” అని పలవరించాడు. 

పదుమూడునాళ్లు దుఃఖం అనుభవించాడు లచ్చడు. బయటకుపోయినా, 
చెట్లకిందగాని, పొలంలోగాని ఎక్కడవెళ్ళినా పారోతిరూవు, గత చరిత్ర వాణ్ని 
వెంబడించినట్లయింది. 

ఆ ఇంట్లో అందరూ అదేవిధంగా అనుభవించారు. 


శివరామ్‌ కారంత్‌ 149 


16 


లచ్చడు మంగుళూరికి మరలివచ్చి తన ఎఫ్‌.ఎ. ఉద్యమంలో పరిశ్రమించాడు. 
ఈ మధ్యలో కొత్త ఆవరణం, వాతావరణం, ఎవరైనా వాణ్ని “లచ్చా” అని పిలిస్తే కోపంతో 
రేగుతాడు. “లక్ష్మీనారాయణ” అని పిలువాలి, తానేమో పెద్దమనిషయ్యానని అతని వూహ. 
సదాశివుడుమాత్రం ఎట్లాగు పిలిచినా పరవాలేదు. 

లచ్చనికి మామగారింటి ఉపచారాలు బాగా నచ్చినవి. వాని బావకూడ రసికుడే, 
సరసుడే. చక్కగా మాట్లాడగలడు. వాని చేష్టలకు అంతులేదు. ఒకళ్ళొకళ్ళు పొడుపులవరకూ 
వచ్చేదాక హాయిగా మాట్లాడేవారు. వాడు కూడ చమత్యారి. ఏమాత్రం నొప్పించకుండ 
దాటేస్తాడు. అందుకే లచ్చణ్ని కొంతవరకు కవ్విస్తాడు. తమాషా చూస్తాడు. కొంత ముఖం 
ఎగ్రబడిందంటే చెల్లెలిని పిలుసుకొనివచ్చి “చూడు, మీవారు పిలుస్తున్నారు” అని పంపి 
ఆమె నగుమోముతో వానికి మనశ్శాంతి చేకూర్చుతాడు. తరువాత వెంటనేవచ్చి హాస్యం 
చేస్తాడు. 

నాగవేణితో స్నేహంకూడ లచ్చనికి హితకరమే. తానేమో మామగారింట్లో, 
మామగారు గొప్పవకీలు. వారియొక్క ప్రతిష్టనుచూచి అయినా హోటేలు కిట్టుపాధ్యాయుణ్ని 
బెదరించినట్లు ఇక్కడ కుదరదు. వారిని నిర్లక్ష్యంకూడ చెయ్యరాదు. ఇల్లటం అల్లుడైనాక 
ఇష్టం వుండనీ వుండకుండాపోనీ మెల్లకుండ, పిల్లిలాగుండాల్సే వచ్చింది. ఇష్టం వచ్చినట్లు 
తిరగడానికి, ఇస్పేట్లు పేకాటకు అవకాశం దొరకలేదు. మొదట్లో ఇవన్నీ చాల కష్టం 
అనిపించింది. 'ఈ మామ హంగులువద్దు, వేరే హోటేలులోనే వుందామనుకున్నాడు. 
అయితే నాగవేణి స్నేహం ఎందుకు వదులుకోవాలి? దూరంగా వుండగలడా? తన 
జాణతనం వర్ణించాలి. విశ్రాంతివున్నప్పుడు కొంత మాటకథ జరుగాలి. తానేమో మంచి 
తెలివిగలవాడని పాఠం చెప్పించుకొనేవాళ్లుకూడ కావాలే. సదాశివుడు చాల తెలివి, 
చురుకుగలవాడే. లచ్చని కంటె చాల చురుకు. ఇద్దరు ఒకేతరగతివారే. నాగవేణి ఇంకా 
ఆరవతరగతే. తనకు రానివి ఎవరివద్దనో చెప్పించుకోవాలి గదా! అందుకే మగనివద్దకే 
వెడుతుంది. ఆమె ఒకసారి రాకుంటే తానే వెళ్ళి 'ఏమైనా పాఠం చిక్కులువుంటే అడుగు” 
అంటాడు లచ్చడు. సదాశివుడు లేనప్పుడే లచ్చని సాహసం. సదాశివుడైతే మొహమాటం 
లేకుండా “ఏ, నాగవేణీ, ఎందుకే అవన్నీ వానికేమి వస్తుందని ఆశ్రయిస్తావు? అని 

రెండుసంవత్సరాలు ఒకవిధంగా అగచాట్ల పంజరం అంటే మామగారిల్లు అని 
అర్థమయింది. ఎక్కడైన ఫలహారం హోటేలు కనబడితే దూరుదామని అనిపిస్తుంది. జేబు 
తడుముకునే ధథైర్యముంటుందా? ఏదో అబద్ధమాడి మామగారితోనైనా డబ్బు దోచుదామంటే 


150 మరల సేద్యానికి 


సదాశివుడు అన్నీ చెబుతాడు. వద్దన్నా డబ్బు సదాశివునిద్వారా వస్తుంటుంది. ఇంకెట్లా? 
ఎందుకు అడగాలి? ఎవరిస్తారు? 

రెండవ సంవత్సరం విద్యాభ్యాసంకూడ అయింది. వాడు ఇల్లు చేరుకున్నాడు. 
వెళ్ళే ముందు నాగవేణితో “వస్తావా? అన్నాడు. నాగవేణి “సరేకాని నాన్నను అడగండి” 
అన్నది. మామగారిని అడిగి భార్యను పంపమని చెప్పడానికేమో ధైర్యంలేదు. అందుకే 
కనుబొమ్మ ముడివేసి కోపం నటించాడు. నాగవేణికూడ వేసరుకుంది. దానికి మరొక 
కారణంకూడ లేకపోలేదు. సెలవులకు వారు వూరికి వెళ్లుతున్నారు. వానికెందుకు 
అంతతొందర? కాని వాని కోపంచూచి, నాగవేణి “అప్పా, నువ్వు ఊరికి ఎప్పుడు వెళతావో 
ఏమో, నేను వెంట వెళ్ళనా?” అన్నది. 

వాసుదేవయ్యగారు “నువ్వు నావెంటనే వెడుదువుగాని, ఇప్పుడు వద్దు” అన్నారు. 

“ఎందుకు?” అని అడిగే అవకాశం, ధైర్యం ఆమెకు లేదు. వకీలుగారే “అల్లా 
వెళ్ళటం వానితండ్రి కిష్టంలేదు. వారు పాతపంథావారు. శెలవులలో ఇంట్లో ప్రస్తం (కార్యం) 
ముగించారంటే ఎంతకాలమైన వుండిరావచ్చు? అన్నారు. నాగవేణికూడ తాను 
సమర్హాడినపడుచు కదా తండ్రిమాట వాస్తవమే అని గ్రహించుకుని వూరకున్నది. లచ్చడు 
వెళ్ళేరోజు, “నీకేమో, తండ్రి చాలముఖ్యం, నేను అక్నశ్లేదులే” అనిచెప్పి ఆ పిల్ల కన్నీటిని 
ఒలకించే వెళ్ళాడు. ఆమె చాల మనస్సు నొచ్చుకున్నది. వాడు వెళ్ళాక తానెందుకు 
రాలేదో అంతా వివరంగా వ్రాసింది. 

ఒక వారంతరువాత వకీలుగారు తమవూరికి వెళ్ళారు. లచ్చడు తన 
ఏకాంతజీవనాన్ని తన ఇంటిగదిలోనే గడిపాడు. మామగారు వచ్చారనితెలిసి ఒళ్ళు 
గగుర్పాటు చెందిందేమో మళ్ళీ మామగారింటికి వెళ్లాడు. చెల్లెలితో అన్నివిషయాలను 
విన్న సదాశివుడు శహో బావగారికి కోపం తగ్గిందా?” అని హాస్యంతోనే స్వాగతం చెప్పాడు. 

సెలవురోజులు పరీక్షవలితాలు తెలినినవి - సదాశివుడేమో ఎవ్‌.ఎ. 
మొదటిమెట్టులో లచ్చడు రెండవదర్ణాలో పాసయినాడు. కోడికికూడ వార్త తెలిసింది. 
రామ ఐతాళులకుకూడ చాల ఆనందమే. వకీలుగారింటికి వెళ్ళి “అంతా మీ దయనండీ, 
మీబిడ్డ చేతివరుస, ఆమె పాణిగ్రహణం చలువి అన్నారు. లచ్చడు అక్కడే వున్నాడు. 
వానికి ఇటువంటి పొగడ్తలు సరిపడవు. పెద్దలేమో లచ్చని నిషకముహూర్తం (కార్యం) 
విషయం ప్రస్తావించారు. ఐతాళులు, “అలాగేనండీ. ఈ సెలవులే మంచిది, తరువాత 
వాడు మరెక్కడ చదువాలో ఏమో? ఈ కాలం పిల్లవాండ్రు-మధ్యలో అడ్డదారి పట్టరాదంది' 
అన్నారు. 

ఈ సెలవులలోనే లచ్చడుకూడ సంతోషం, సంకోచాల మధ్య బాధపడ్డాడు. ఏటికి 
అవతల, ఇవతల గుంటలనీళ్ళు తాగి వూరకుంటున్నాడు. సరసోతికూడ 'నాల్గురోజులు, 
నువ్వు, నాగవేణీ హాయిగా వుండిపొండిరా ఇక్కడ మాకు ఆనందం) అన్నది. “అవును, 


శివరామ్‌ కారంత్‌ 151 


వకీలుగారికూతురు అక్కడ తిండి తీర్ధం, ఉపచారాలకు కరువేలేదు. మీరేమో దాన్ని 
అంట్లు తోమడానికే పెడతారు” అన్నాడు. సరసోతి నవ్వుకుంది. 'మీ అమ్మనే అడుగురా? 
మీ అమ్మ కొత్తకాపురంలో ఎంతపని చెప్పామో, ఏమేమి చేసిందో అడిగి తెలుసుకోరా? 
ఏమో ఆమె స్వతః బుద్ధితో పనిలో దిగింది. మేమెందుకు చేయిస్తాము” అన్నది. “పోనీలే, 
ని భార్యకు ఏమేమి చేసిపెట్టాలో అడిగిచెప్పరా, ఏమైనాసరే సంవత్సరంలో మున్నూట 
అరవై అయిదు నాళ్లుకూడ అక్కడేవుంటే మంచిదనిపించదురా:” అన్నది సరసోతి. 

లచ్చనికి అత్తమాటలు సూటిగా నాటుకోలేదు. అందుకే రామ ఐతాళులనుండి 
చెప్పించితే బాగు అని యోచించింది. లచ్చనితో చెప్పటానికి మారుగా ఐతాళులే ఐరోడుకు 
వెళ్ళినప్పుడు చూద్దాంలే అనుకున్నారు. ఒకనాడు వకీలుగారితో “అక్కడికి ఒకవారం 
పంపండి కోడలిని” అని అడిగారు. వారేమో “అదేం భాగ్యం, నెలంతా, సెలవు 
లయిపోయేదాక వుంచుకోండి మీ పిల్ల కాదా” అన్నారు. నాగవేణికికూడ లచ్చని ఇంటివారు 
ఎలాంటివారో తెలుసుకుందామని వుంది, అందుకే మామగారివెంట నేరుగా కోడిగ్రామం 
వెళ్ళింది. 

నాగవేణి వెన్నంటి లచ్చడుకూడ ప్రయాణంచేశాడు. తన భార్యను తెచ్చేవిషయానికీ 
తనకు పరాజయం కల్గిందే అని బాధ. తం(డ్రికదా అని మౌనం వహించాడు. ఆమెకు 
అత్తగారింట్లో వుపచారాలకు ఏమాత్రం లోటులేదు. ఆపిల్ల తనకుతానే 'నేనే అలుకుతాను, 
తోముతాను” అని పైబడిచేస్తే వూరకున్నారు. ఆమె స్వయంగా అత్తతో 'అత్తా నేను సుబ్బమ్మ 
వదినెను సరిగా చూడనేలేదు. మాట్లాడలేదు. నేను మంగుళూరికి వెళ్ళివచ్చేలోగా 
పిలిపించండి” అని కోరింది. సరసోతి 'నీ మగనికి చెప్పమ్మా పిలుచుకొని రాసీ’ అన్నది. 
లచ్చనితో ఆమె అదే చెప్పింది. “చెల్లెలిని పిలుచుకురాండీ, నేను చూడక్కరలేదా?” అన్నది. 
అతడు “ఆమెకు కూడ నీలాగే రెండుకళ్ళు, రెండుకాళ్ళు అంతే” అన్నాడు. “అయితే నేను 
రెండుకళ్ళు, కాళ్ళున్నవాళ్ళను చూడక్కర్లెదా” అని సమాధానం చెప్పింది. 

లచ్చడే మందర్తిలో వున్న చెల్లెలింటికి వెళ్ళాల్సి వచ్చింది. ఏం చెయ్యాలి? ఇక్కడ 
ఐతాళులు కానీ నరసోతికాని వెళ్ళాలంటే నాగవేణికూడ వొప్పుకోదు, ఆ 
ముసలిమామగారిని నడిపించేది ఇష్టం లేదు. అందుకే మగణ్నీ బాధించి మందర్తికి 
వెళ్ళడానికి ప్రోత్సహించింది. రామ ఐతాళులకు ఆసంగతి తెలియగానే, ఆ పడవవాడు 
గోవిందుణ్ని పిలిచి తెల్లవారగానే నాగవేణి, లచ్చన్ని ఇద్దర్నీ బారకూరిదాకా చేర్చాలి. 
తరువాత మందర్తికి విడిచిరావాలని ఏర్పాటుచేశారు. వచ్చేటప్పుడు సుబ్బిని ఆమె మగణ్ని 
పిల్లవాణ్ని పిల్చుకొని రావాలి. లచ్చనినోరు వకీలుగారింట్లో రెండేండ్లు మూతబడింది. 
ఇప్పుడు తండ్రికి ఎదురాడటానికికూడ వెనుకంజ వేసింది. 

తెల్లవారుజామున ఇద్దరూ బయలుదేరినారు. ఐరోడు మంగుళూరులలోనే 
తిరుగులాడిన నాగవేణికీ ఆ కొత్తవూరిలో తిరుగుతుంటే సంతోషంతో మనస్సు నిండింది. 


152 మరల సేద్యానికి 


పరిచయాలు చేసుకోవాలి అనే ఆత్రం. లచ్చని జడత్వంచూచి “మీరేమో అన్నీ చూచినవారు, 
నాకు ఆశవద్దా?” అన్నది నాగవేణి. తెల్లవారి నావలో వెళ్ళాలంటే ఆమెకూ ఉత్సాహమే. 
ఆ దృశ్యాలకు ముగ్దురాలైంది. ఆ ద్వీపాలు, తోటలు మంగుళూరిలో వస్తాయా? ఈ 
అందం అక్కడ లేదే” అన్నది. గోవిందుడు మార్గదర్శకుడైనాడు. నాగవేణి “అదేమిటి? 
ఇదేమిటి?” అని ప్రశ్నించింది. పాడు పల్లెలు, గుడి, చెరువు, వీధులు అన్నింటి వివరాలు, 
చరిత్రలు తెలుసుకుంది. గోవిందుడు తన స్థలపురాణ జ్ఞానాన్ని విస్తరించి చెప్పినాడు. 
లచ్చడేమో “నీకెందుకు అంత అధిక ప్రసంగం? ఆ పాడు గుడితో ఏమి విశేషాలట?” 
అని మగని అధికారాలను చెలాయించుకున్నాడు. జాముపొద్దు కాగానే మందర్తికి బావ 
ఇంటి వద్దకే చేరినారు. 

ఆరోజు మందర్తిలో వుడిపికి పర్యాయపు సంబరం ఆనందం అయింది. సుబ్బి, 
ఆమె మగనికి లచ్చని వెనుకటి ప్రవర్తన జ్ఞాపకంవచ్చి ఆశ్చర్యం, మార్పుకు ఆనందం 
కల్లినవి, నాగవేణికి ఎక్కడా దొరకని వుపచారాలు చేశారు. రెండు మూన్నాళ్లు అక్కడనుంచి 
కదలరాదని ఏర్పాటు. మందర్తిలో దశావతారమేళం (భాగవతుల ఆట) చేరింది. మేళంవారి 
కార్యక్రమాలలో చివరిఆట ఆడవలసి వున్నది. నాగవేణి ఏ చిన్ననాటనో బయలునాటకం 
చూచి వుండినది. తరువాత ఆ అవకాశాన్ని పోగొట్టుకో దలచలేదు. రాత్రి అంతా 
రెప్పవాల్చకుండ సుబ్బి, మగడు, లచ్చడు, నాగవేణి వీధిభాగవతాన్ని తిలకించారు. 

నాగవేణికి చుట్టూరూ వున్న అడవి, గుట్టలు, ఆ వానరసేనలను చూచి ఎంత 
చక్కగా వుందో ఈ మందర్తి అని ఆరుదినాలు సుఖంగా వుంది. అందరూ ఇల్లు 
చేరుకున్నారు. సుబ్బి, ఆమె నాల్లేండ్ల పిల్లవాడు “సజ్జ (బుల్లి అబ్బాయి) కూడ కోడికి 
వెళ్ళారు. 

ఆ దినం సరసోతి, సత్యభామలు చాల సంతోషించారు. లచ్చనికి భగవంతుడే 
సద్బుద్ధి నిచ్చాడని, ఈ మంచిగడియ పార్వతికూడ చూచివుంటే ఎంతో బాగుండేదే అని 
దుఃఖించింది సరసోతి. 

మే సెలవులు గాలిలాగా కొట్టుకుపోయినాయి. రేపే జూన్‌ నెల, వకీలుగారు 
మంగుళూరికి వెడతారు. తానుకూడా ముందు పై చదువుకు వెళ్లాలి. నాగవేణి ముందేమి 
చెయ్యాలని తోచకుండా వుంది. ఐతాళులేమో 'పిల్ల బాగా ఎదిగింది. మేముమాత్రం 
ఆమెను భరింపలేమా? వెనుకటిమాట వేరు. ఇప్పుడు శోభనంకూడా అయిందిగదా” 
అని అన్నారు. మంగుళూరిలో లచ్చని విద్యావ్యాసంగము వుండబోదు అని తెలిసింది. 
వకీలుగారేమో వాణ్ని మద్రాసుకు పంపాలన్నారు. ఐతాళులు సరే అన్నారు. ఒక్కసారి 
మట్టికి మాసిన ఐతాళుల ఆశలు మళ్ళీ ఉదయించినవి. లచ్చనికేమో తాను కూడ 
గొప్పవకీలు కావాలని ఆశ పుట్టినట్లు తెలిసింది. కాని నాగవేణికి దూరంగా రెండేండ్లు 
వుండాలనే చింత ఒకటి. కాని, మంగుళూరులో నాగవేణి వుంటే సరిపడదు. 


శివరామ్‌ కారంత్‌ 153 


“'మూడవఫారం కానీలే నాన్ని అన్నాడు లచ్చడు. ఐతాళులు “ఆడపిల్లలకు ఎందుకులేరా 
అంత చదువు అన్నారు. సరసోతికూడ ఒకసారి “నాగవేణి నెల తప్పినట్లుంది” అన్నది. 
సరే ఆ తీర్మానం తరువాత చూసుకోవచ్చు ననుకున్నారు. 'బిడ్డను మంగుళూరికే పంపండి” 
అని వకీలుగారన్నారు. 'సరే అలాగే” అన్నారు ఐతాళులు. 

బి.ఎ. చేరడానికి ఆవేళలో మంగుళూరికి వెళ్ళాలని వాని అభిలాష. అందుకే 
వాళ్ళవెంట తానుకూడ సిద్దమయ్యాడు. నాన్నతో “ఒక చిల్లిగవ్వకూడ వాళ్ళను అపేక్షించేట్లు 
పెట్టకండి. బి. ఎ.నేర్వాలంటే చాలఖర్చు. వాళ్ళకేమో సదాశివుని ఖర్చుంటుంది అని లచ్చడు 
జాగ్రత్త చెప్పినాడు. 

ఐతాళులు చిన్నవాళ్లతో బుద్ది చెప్పించుకున్నవారేమో కాదు. 'సరే లేరా, డబ్బులేదని 
నీ చదువు ఆగదులే” అన్నారు. ఇంకా తనపైన తండ్రికా గౌరవం పుట్టలేదే అని 
నొచ్చుకున్నాడు లచ్చడు. 

ఐతాళుల ఇంటి జా(త్ర కట్టేశారు. లచ్చడు, భార్య మంగుళూరు వెళ్లారు. కూతురు, 
మనుమడు మందర్తి వెళ్ళారు. మళ్ళీ ముగ్గురే మిగిలారు. సరసోతి “ఇదేమన్నా? ఈ 
ఇల్లంటే మనం ముగ్గురే శాశ్వతం, గట్టి అనిపిస్తుందని హాస్యం చేసింది. 

రామ ఐతాళులకు ఈ నడుమ బలహీనతమూలాన పౌరోహిత్యంకూడ 
తగ్గించుకోవాల్సి వచ్చింది. 'ఏటి అవతలకు నడువటానికి చేతగాదు. నడిచి ఎవరు చస్తారు?” 
అని చెప్పాల్సి వచ్చింది. అందుకే ఇంట్లో వేసరిక వస్తే ఎప్పుడో ఒకసారి 'సత్యా, నేను 
పనిలేకుండ కూడ వుండలేను. ఇంటిలో వ్యవసాయం చక్కగా జరగటంలేదు, పుల్లరి 
సక్రమంగా సాగుతున్నది. ఏమైనాసరే ఒకసారి మందర్తికైనా వెళ్ళివస్తాను అన్నారు. 
ఐతాళులలాగు వారి వియ్యంకులు కూడ ముసలివారే. ఇద్దరూ కూర్చున్నచోటనే కూలబడి 
మాట్లాడడం పరిపాటి అయిపోయింది. ఐతాళులకేమో మనుమణ్ని తొడపై పండుకోబెట్టి 
లాలించే అలవాటు. చాల ఇష్టం. సుబ్బికిమాత్రం తండ్రి ముఖం చూచి ఆనందంతో 
చేసేపనులన్నీ ఎంతో తేలికగా కనిపించినవి. తరువాత ఏదో మిషతో నెలకు 
నాల్గురోజులైనా మందర్తిలో గడపి అలవాటు పడ్డారు ఐతాళులు. ఒక్కొక్కసారి మనమణ్ని 
కూడ వెంటబెట్టుకుని వచ్చేవారు. 

“అవునయ్యా నేను ఇంకేమి చెయ్యాలి? ఏం చేయగలను? అక్కడినుండి పిలుపు 
రావాలి అంతే” అంటూ వచ్చేవారు. కాని తమ మనస్సులోని ఒకలోటు తీరలేదు. శీనమయ్య 
పెంకుటిల్లు డాబా తూర్పున కనబడుతుంటే ఒకవిధంగా వ్యసనంగా వుందేది. ఈమధ్య 
కొందరు బెంగుళూరికి వెళ్ళివచ్చి అక్కడిలాగే పెంకులు వేసే అలవాటు పెట్టుకున్నారు. 
ఆరో ఏడో ఇండ్లు ఎక్కువైనవి. సుబ్రాయ వుపాధ్యాయులుకూడ ఇంటికి పెంకులు 
వేయించారు. ఐతాళులకు తమ ఇంటిలోపం తీరలేదు. “ఏమన్నా నీకు పెంకుటింటి 
దయ్యమే పట్టినట్లుందే” అని సరసోతి అన్నది. మళ్ళీ “ఏమన్నా నీకు ఇంటికి పెంకులేకుంటే 


154 మరల సేద్యానికి 


చావుకూడ రానన్నదా అన్నా” అని హాస్యంచేసింది. చూడు, ఈ ఇంటిలో నీ తరువాత 
ఎవరు గొప్పగా ఇక్కడే వుంటారు? ఎందుకీ నీ బెంగ? లచ్చడుంటాడా చెప్పు” ఐతాళులు: 
“లచ్చడు వుండడు. ఎవరూ వుండరు. కాని మనమే చక్కగావుండి, దాన్ని చూచుకుంటూ 
తృప్తిగా చావాలి.” సరసోతికి అన్నయొక్క ఆశ ఎంత లోతుగా దట్టంగావుందో బోధపడింది. 
సరసోతి అభిప్రాయంలో పనసచెట్లనుకొట్టే హనుమాచారిని తప్ప ఇంకెవ్వరైనా వడ్లవాడు 
వచ్చినాసరే “ఇంటిపని ముగించు” అని సరసోతి అనుమతి తెల్పింది. “ఈ వర్షాలు పొయ్యాక 
మంచి గట్టిరాళ్ళ పునాదివేయించి ఇల్లు కట్టు. మేడకూడ కట్టెయ్యి అన్నది. ఐతాళులు 
ఆమె మళ్ళీ గేలిచేస్తా వుందని అన్నారు. “లేదన్నా గేలికాదు. నాకేమో అంతా కొత్త వింతగా 
తోస్తున్నది. నీ అనంతరం అన్నీ ఎవరికని? సరిగా ఆలోచిస్తే, నీ తరువాత రొక్కం 
అంతా లచ్చడు నాశనం చేశేలాగానే వుంది. మంచి ఇల్లు, పొలంచేసి, ఇంకా డబ్బుంటే 
మంచి బంగారం కోడలి మెడలో వేసెయ్యి, లేకుంటే చాలా కష్టం” అన్నది సరసోతి. 
మళ్ళీ సుబ్బికికూడ ఏమైనా ఇస్తే సరి. అదికూడ కడుపున పుట్టిందికదా” అన్నది. సత్యభామ 
కూడ కూతురికి కొంత బంగారం పెట్టేవిషయంలో ఏకీభవించింది. 

ఈ మాటలన్నీ వాస్తవమే అని ఐతాళులకే స్ఫురించింది. త్వరలో క్రొత్త ఇంటిపని 
చేపట్టారు. మంచి ఆస్తినికూడ కొనటానికి ఏర్పాట్లు చేశారు. నగదుడబ్బు మిగిలితే లచ్చడు 
మూన్నాళ్ళలో హారతి పడ్డాడు అని అర్థం చేసుకున్నారు. ప్రతినెల మద్రాసునుండి లచ్చని 
జాబులో 40, 50 రూపాయిలకు తాకీదు వచ్చేది. కుందాపురంలో ఒకరిని అడిగి 
తెలుసుకుంటే లచ్చడు మామగారి ఇంటినుండికూడ కొంతడబ్బు తెప్పిస్తున్నట్లు 
అనుమానంతోచింది. ఒక స్నేహితునిద్వారా మంగుళూరికి వుత్తరం వ్రాయించారు. 
అక్కడినుండి ఏమీ వార్త రాలేదు. వారికి విసుగువచ్చింది. 'నేను చెల్లించే జుల్మానా చెల్లిస్తాను, 
తరువాత వాని తలవ్రాతి అన్నారు. డబ్బు సక్రమంగా పంపుతూవచ్చారు. 

వారి మనస్సు పూర్తిగా ఇంటిపనిలో మునిగింది. వారికి తీరికలేదు. ఇంటి 
పాయాలెక్కలు దినదినము మార్చుతూ కొంత బాధపడ్డారు-'మేడ కావాలా వద్దా అనే 
ప్రశ్న వచ్చినా, తరువాత తగినంత మంచిఇల్లే కట్టించారు 'ఐతాళులుకూడ ఇల్లు 
కట్టేస్తున్నాడయ్యా. ఆ ముసలిమోడు, గొడ్డు. ఎందుకని లంకంత ఇల్లు?” అని శీనమయ్య 
హాస్యం చేశాడట. సరసోతి విని “అన్నా నీకెందుకు కోపం? వాని అలవాటే అది. 
బాధపడవద్దు-నీ మనస్సార పని సాగించు అన్నది. 

ఉగాదివేళకు ఇంటికి పెంకుపూర్తిఅయింది. “లోపలి గోడలగచ్చు, నేలగచ్చు అంతా 
చేయించి గృహప్రవేశం (బ్రహ్మాండంగా చెయ్యాలి. వకీలుగారినికూడ ఆహ్వానించాలి” అని 
యోచిస్తూవున్నప్పుడే లచ్చడుకూడ మద్రాసునుంచి మే నెల సెలవులకు వచ్చాడు. “ఏమిరా 
వంటరిగా వచ్చావు? నాగవేణి రాలేదా? వకీలుగారు సెలవుల్లో ఏరోజురా రాకడ? మీ 
బావ ఎల్లాగున్నాడురా?” అని ఎన్నో ప్రశ్నలు వేశారు. వాడేమో సరియైన సమాధానం 


శివరామ్‌ కారంత్‌ 155 


ఇయ్యలేదు. “ఏమి సరసోతి? ఎందుకు వీడు వంటరిగా వచ్చినట్లు?” అంటే సరసోతి 
“నెల లుండవచ్చులే, వూరుకో” అన్నది. సరసోతి తీరికగా వానితో మాట్లాడి సరియైన 
సమాధానం తెప్పిద్దామని ప్రయత్నించి విఫలురాలైంది. వాడెందుకో నిరుడు ఎంత 
వుల్లాసంగా వున్నాడో ఈసారి అంతే నిరుత్సాహంతో వున్నాడు. ఒక్కసారి ఐతాళులు, 
“లచ్చ, ఈ ఇల్లు మనకు సరిపోతుందా? మళ్ళీ కట్టారా” అని అడిగారు. వాడు అప్పుడు 
హుషారుగా సమాధానం ఇచ్చాడు “ఇక్కడ ఎవరుంటారని ఇంత ఇల్లు” అని. తరువాత 
సరసోతినిచూచి, “నేను పదిరూపాయలు ఎక్కువ అడిగితే పంపరుగాని ఇంటికిమాత్రం 
వర్షంలాగు కురిపిస్తున్నారు? ఈ పల్లెకెందుకు? ఒక రూపాయి కిరాయి వస్తుందా?” అని 
తండ్రిపై వ్యాఖ్యానం చేశాడు. వాడు అంతా స్వార్థంలో వున్నాడు, మిగిలినవారిచింత 
లేనేలేదు. 

సరసోతి ఇంటిపని వట్టించుకోకుండా తెలియనిదానిలాగే “ఏమిరా? వకీలుగారు 
నీకు డబ్బేమీ పంపడంలేదా?” అన్నది. 

“వారికేం కొడుకులు లేరా? ఎంతని పంపగలరు చెప్పు” అన్నాడు. 

“పోనీలేరా? వచ్చేయేడు నువ్వు సుఖంగా చదువుదువుగాని అన్నది. గృహప్రవేశం 
లగ్నం ఏర్పాటయింది. వకీలుగారికి ఆవిషయం ఆహ్వానంగా వుత్తరమూ వెళ్ళింది, 
సమాధానం రాలేదు. ఐతాళులు “లచ్చన్నా దాని కెన్నినెలలురా. ఏమిసంగతి చెప్పు అన్నీ 
వ్రాయరాదా?” అన్నారు. 'పోనీలేరా నీవైనావెళ్ళి అందరినీ పిలచుకొనిరారా” అన్నారు. 

నాకు చేతగాదు. నావెంట దాన్ని పంపమని అడగలేదనుకున్నారా?” అన్నాడు 
లచ్చడు. 

అయితే అడిగినా పంపకుండావుండటానికి కారణమేమోనని ఐతాళులు చాల 
గాబరాపడ్డారు. తల్లిగారింట్లో చాలనాళ్లు గోముగా అల్లారుముద్దుగా పెరిగినపిల్ల. ఆమె 
చాల మంచిదే. అత్తగారింట్లోకూడ చక్కగా ప్రవర్తించింది - అని అనుకుని చక్కగా 
ఐరోడికే వెళ్ళారు. నారాయణయ్యగారింటికి వెళ్ళి తమకష్టాలు చెప్పుకున్నారు. వారు 
అనవసరంగా మాట్లాడకుండా 'ఐతాళులూ, మీ అబ్బాయికి మరొకపెండ్లి చేయించండి, 
అన్నకేమో అల్లుడంటే ఆసక్తి చచ్చిపోయింది” అన్నారు. 

ఐతాళులగుండె జారిందేమో అనిపించింది. తమ కుమారుడేమి తప్పుచేశాడో 
ఏమో? “ఏమీ వివరం తెలియకుండా ఒకసారిగా అంత దారుణంగా వార్త తెల్పడానికి 
కారణమేమి?” అన్నారు. వారి ముదిమికళ్ళలో ఎంతో దుఃఖం కనబడింది “నారాయణయ్య, 
నాతప్పుంటే చెప్పండి? లచ్చని తప్పులు చెప్పండి. బుద్ది చెబుతాను” అన్నారు. 

నారాయణయ్య చేసేదేమీలేక, తమ ఇంటిగుట్టునే బయట పెట్టవలసివచ్చింది. 
“చూడండి, మీకోడలు మీ ఇంటినుండి గర్భిణిగా వెళ్ళింది. మంగుళూరికి వెళ్ళిన 
రెండునెలలలోనే చాల కడుపునొప్పి వ్యాధి తగిలింది. ఆమెకడుపు పోయింది. ఆమె 


156 మరల సేద్యానికి 


ప్రాణంకూడ నెమ్మదిగా లేదు. చివరకు డాక్టరుగారికి చూపారు. మీ కుమారుడు సంపాదించి 
ఇచ్చిన రోగాల మూలాన ఆ బిడ్డ జీవితమంతా రోగంతో బాధపడవలసిందేనటి ఐతాళులు 
తలవంచుకున్నారు. కలలోకూడ తలపని ఒక పిడుగే నెత్తిన పడినట్లయింది. 

“అన్న అభిప్రాయం - నాగవేణికి మగడు ఇంక లేడనకున్నాను-అని అన్న 
అంటున్నాడండి” అన్నారు నారాయణయ్య. 

ముందుమాట లనవసరంలేకుండా, ఐతాళులు ఇంటికివెళ్ళి “ఏమో, ఏమేమి 
చూడాల్సివచ్చేరా....?” అనుకుంటూ కొడుకును కొట్టడానికే వెళ్లారు. నువ్వు పాడయినా 
పరవాలేదు. ఆ పాపంలేని పిల్ల జీవితం అన్యాయం చేస్తివిరా?” అని తిట్టారు. 

లచ్చడు కోపంతో వెళ్ళిపొయ్యాడు శీనమయ్య ఇంటికి. 

శీనమయ్య యేమో 'మీ నాన్న అంటే నాకు ద్వేషం. నువ్వు కాదురా, మీ నాన్ననీ 
చదువుకు డబ్బు ఇవ్వడంటే నేనిస్తా ఏమీ పరవాలేదు” అన్నారు. ఈ లాలన తండ్రి 
కొడుకులవైరం స్పర్థలకు నాంది అయింది. సరసోతి పదిసార్లు వెళ్ళింది శీనమయ్య 
ఇంటికి. లచ్చణ్ని రమ్మని బతిమాలింది. సత్యభామ కన్నీరు కార్చింది. లచ్చనిసమాధానం 
ఒక్కటే, “ఎవరెవరి అన్యాయం మాటలోవిని, నా మర్యాద తీసేశారు అని. సరసోతి వాని 
అబద్దాలకు మాత్రం లొంగేస్థితిలో లేదు. 

సరే, పిల్లవాడు రాకుండానే గృహప్రవేశమూ జరిగింది. శీనమయ్య గారికి ఐతాళుల 
స్వభావంగురించి మరింత హాస్యంచేసే అవకాశం దొరికింది. లచ్చని ఇతిహాసంకూడ 
తెలిసివచ్చింటే ఇంకేమయ్యేదో. తనకైన అవమానాన్ని లచ్చడు తండ్రికి తనపై ద్వేషం 
అనే తెరకప్పి అణగద్రొక్కి తాత్మాలికంగా జయమేపొందాడు. జూను నెలకే సంవత్సరానికి 
కావలసిన డబ్బును సేకరించుకొని ప్రోనోటు వ్రాసిచ్చి మద్రాసుకు వెళ్లాడు. 

ఇక్కడ నాగవేణి బ్రతుకుకు గొప్ప గ్రహణం పట్టుకుంది. నిరుటి సెలవులలో 
మగనితో బాధపడి డిశెంబరు శెలవులకు తప్పక రాండి” అని వీడ్కోలు చెప్పింది. కాని 
ఒక నెలకే “నాకేమో ఏదో ఘోరవ్యాధి పట్టుకుంది” అని వ్రాసింది. “తల్లిని కాలేకపోయినా 
రోగంమాత్రం కడుపులోనే వుంది అని వ్రాసింది. వాసుదేవయ్యగారు బిడ్డకుగాను పడ్డ 
కష్టాలు ఇంతింతనిగాదు. 

అల్లుణ్నిచూచి భయపడి దూరముంచారు. నాల్గునెలలు సరిగా డబ్బుపంపారు. 
వాడే కోపంతో 'మీ బుణం నాకు వద్దు అని జాబు వ్రాశాడు. సదాశివుడు ఇంటి కథలు 
విని వాణ్ని బాగా తిట్టాడు. అందుకే లచ్చనికి అందరితో పగ వచ్చింది. నాగవేణి కూడ 
చివరకు 'తన బదుకును, కాపురాన్ని పాడుచేయడానికి వచ్చిన ప్రాణి అని భావించింది. 

నాగవేణికి ఆరుమాసాలనుండి ఆరోగ్యముగావున్నా ముఖానికి తగిన కాంతి 
రాలేదు. ఆమెకు పగలల్లా చింతలే. ఒక్కొక్కసారి “అయిందేమో అయింది, వారిని విడిస్తే 
ఇంకేమి గతి? నాతండ్రికి చాలినంత మంది మగపిల్లలున్నారు. నేను ఇక్కడేవుంటే వారికే 


శివరామ్‌ కారంత్‌ 157 


భారం” అని అప్పుడప్పుడు చింతచేస్తుంది. మళ్ళీ మగనికే జాబువ్రాసి క్షమించమని 
వ్రాసుకుందామని అనుకుంది. నారాయణయ్య ఐరోడినుండి తండ్రికి వ్రాసిన జాబు 
అంతలోనే అందింది. లచ్చడు ఐతాళులతో వైరంకట్టుకుని వెళ్ళిన సంగతి అన్నీ వ్రాశారు. 
“ఇక ఆ పిల్లవాడు చెయ్యి జారినట్లే అని వాసుదేవయ్యగారు తీర్మానించారు. వారి భార్యకూడ 
కోపంతో సహకరించింది. నాగవేణిమాత్రం ఆకాశంచూస్తూ బిలబిల కండ్లు విడుస్తూ 
కూర్చున్నది. 

లచ్చడేమో అప్పు చేసిన రొక్కంతో మద్రాసులో సుఖంగా వూరేగుతున్నాడు. 
తరువాత మరిన్ని రూపాయలు తండ్రికి జబర్దస్తీగావ్రాసి తెప్పించుకోవడానికికూడ 
వెనుకాడలేదు. ఐతాళులకు ముసలితనంలో ఆ స్వేచ్చ చాల అతిగా తోచింది. ఐతాళులు 
వాసుదేవయ్యగారికి వ్రాయించారు: “నా దురదృష్టం వల్ల మీ నాగవేణి దారికి అడ్డంగా 
నిలబడ్డాడు లచ్చడు. నా ఆస్తి స్వార్దితం-మీ బిడ్డను, నాకోడలిని చక్కగా చూచుకుంటాను. 
ఆమె ముఖమైనా ముసలితనాన కొడుకుకు మారుగా చూచే అవకాశం ఇస్తారా అని. 

వకీలుగారేమో డిశెంబరు సెలవులలో వచ్చేప్పుడు బిడ్డను తమ వూరికి 
వెంటతెచ్చారు. మరునాడు స్వయంగా బిడ్డను అత్తవారింట్లో దిగబెట్టివచ్చారు. అక్కడ 
ఐతాళులు చాల దుఃఖంతో సంకోచంగానే వాసుదేవయ్యగారికి సరిగా వుపచారాలు చేశారు. 
“చూడండి-ఈ మేడ, ఈ గోశాల అన్నీ ఎవరికి? నేనేమో ఆఖరి గడియలవాణ్చి' అన్నారు 
ఐతాళులు. సత్యభామవచ్చి నిలబడింది, కోడలినిచూస్తే ఆమెకు కన్నీరు కారింది. 
కోడలినిచూసి 'వస్తివా బిడ్డ అన్నది. నాగవేణి పెద్దలకు నమస్కరించింది. “చూడండి మీ 
కోడలు వుంది, ఇష్టముంటే మీవద్దనే వుంచుకోండి, యోచించి, సంకోచించకండి, 
ప్రయోజనం లేదు” అన్నారు. వకీలుగారు, ఐతాళులు 'పోనీలేండి, ఎవరి తలవ్రాత వారిదే. 
నా ఆస్తిలో మూడువంతులు నా స్వార్జితం. దాన్నంతా కోడలిపేర వ్రాసేస్తాను. కొంచమే 
సుబ్బికి వ్రాస్తాను. మా తాతగారి సొమ్ము కొంచం లచ్చడు తిననీ - అమ్ముకోనీ, 
పెంకులుపీకి గడ్డివేయనీ పరవాలేదు” అన్నారు. 

వాసుదేవయ్యగారు ఐతాళుల ఇంట్లో ఒకదినమున్నారు. తరువాత కన్నీళ్లు 
నింపుకున్నారు. నాగవేణి “నేను ఇక్కడ నాల్గునాళ్లుంటాను” అన్నది. 

అప్పటినుండి నాగవేణియే ఆ ఇంటికుమారుడు. చదువుకున్న పిల్లనే, శ్రీమంతుల 
బిడ్డనే ఎన్నివున్నా ఆమె వినయాన్ని తప్పకుండా చెప్పుకోవాలి. సత్య, సరసోతులే ఆ 
పిల్లను గంటగంటకు సమాధానపరుస్తూ “అమ్మా బ్రహ్మవ్రాతను ఎవరైనా చెరిపేస్తారా? 
నన్ను చూడు అని సరసోతి అంగలార్చుతుంది. “సరే దుఃఖినులు అభాగినులలో తాను 
కూడ ఒకతె అయినాను’ అని నాగవేణి భావించుకుని కుదుటబడింది, మళ్ళీ చింతాక్రాంతు 
రాలైంది. 


158 మరల సేద్యానికి 


ఐతాళులు తుదిసారిగా మకర సంక్రాంతి తదుపరి సాలిగ్రామంజాత్రకు వెళ్ళారు. 
తమ కులదైవం నరసింహస్వామి సేవలు, మొక్కుబడులు చెల్లించుకొని వచ్చారు. 
ఇంటిల్లిపాది వెళ్లారు. అక్కడ “స్వామీ: మా లచ్చన్నకు మంచి బుద్ధి నీవూ ఇయ్యజాలవా?” 
అని ఎన్నో విధాల అడుగుకున్నారు. తిరిగివచ్చాక ఐతాళులకు జ్వరం తగిలింది. నెల, 
రెండునెలలు పేరుకు జ్వరమే, ఎందుకో వారు నానాటికి తీసికట్టయి క్షీణించారు. ఏప్రిల్‌కు 
లచ్చడు బి.ఏ. ముగించుకుని వచ్చాడు. తండ్రి మంచం పట్టాడన్నవార్త తెలిసికూడ ఇంటికి 
వెళ్ళలేదు. శీనమయ్యగా రింట్లోనే బస చేశాడు. సరసోతి 'నేను ఎల్లాగయినాచెప్పి వాణ్ని 
పిల్చుకొని వస్తాను అని అన్నది. ఐతాళులు, “పోనీలే, నాకు వాణ్ని చూడాలనే లేదు,” 
అన్నారు. కాని మనసులో వాడు వేరేఇంట్లోనైనా పడివుంటే అక్కడికి తామే వెళ్ళిచూచి, 
నచ్చజెప్పాలనే తోచింది. శీనమయ్య పార్టీవాడైతే ఒక చిక్కే అందుకే వాణ్ని చూచే ఇష్టం 
మానుకున్నారు. 

చైత్ర బహుళ అమావాస్య వచ్చింది. ఐతాళుల ఇంట్లోకూడ చీకటి మూడింది. ఆ 
తెల్లవారి సరసోతి, నాగవేణి, సత్యభామ సముద్రస్నానం చేసివచ్చారు. వారి ఒంట్లో 
వేదెక్కింది. చెమటలు, ఎందుకో శరీరంపై స్మారకంకూడ లేదు. నాగవేణి తన మామ 
ఆకారం చిన్నపిల్లవానికంటె తీసిపోయినందుకు చాల వాపోయింది. “మామగారూ, నేను 
వెళ్ళి వారిని స్వయంగా పిల్చుకొనిరానా? అన్నది. ఆమెకు మామ శుశ్రూష అంటే 
నచ్చిన బతుకైంది. అతని చివరికోరికలు తీర్చగలననే తృప్తికలిగింది. 

“అమ్మా నీవువెడితే వాడు వచ్చేఘటమా, నీకంటె అక్కరగల శీనమయ్య లేడా?” 
అన్నారు. నాగవేణి ముభావంగా వుండాల్సివచ్చింది. సుబ్రాయ ఉపాధ్యాయులువచ్చి “ఈ 
రాత్రిగడిస్తే మరి నాల్దసంవత్సరాల ఆయుస్సు వుంటుంది” అన్నారు. శీనమయ్యకు కూడ 
ఆ సంగతి తెలిసింది. వారి మనస్సు పట్టు తప్పింది. 

“అతడు ఎంత పటంగి (దుష్టుడు) అయినా చచ్చేవేళకు చూడకుండ వుండరాదు” 
అనుకుంటూ శీనమయ్య సముద్రం ఒద్దువెంట ఐతాళుల ఇంటికి వెళ్లారు. ముఖంవాల్చి 
ఐతాళుల వద్దకే వెళ్ళారు. ఐతాళులకు అప్పుడు తెలివివచ్చి, “ఓహో శీనడా” అన్నారు. 

“అవును ఐతాళులవారూ,” అన్నాడు. నేను చచ్చాక అయినా పగమానుకోరా, 
'నా కొడుకుకు మంచి హితబోధచేసి సంసారిగా చెయ్యరా” అన్నారు ఐతాళులు. శీనమయ్యరు 
పిల్లవానిలాగా ఏడ్చారు “నేను పొరబాటుగా అని వుంటే క్షమించండి” ఐతాళుల 
కాళ్లుపట్టుకొని. ఆ పూర్వంగాని, తరువాతగాని ఎలాగున్నారోకాని అప్పుడుమాత్రం 
చిత్తశుద్ధితోనే వున్నారు. ఇద్దరు ఎన్నో ఏండ్లు వగ కక్కినారు. ఆనాడు 
స్నేహపూరితనయనాలతో కూర్చున్నారు. 

నాగవేణి వెంటనే పరుగెత్తి వారిస్నేహం సంగతి సరసోతికి నివేదించింది. సరసోతి 
నాగవేణిని వెంటబెట్టుకొని శీనమయ్య ఇంటికి వెళ్ళింది. తలవాకిట్లోనే లచ్చడు 


శివరామ్‌ కారంత్‌ 159 


కూర్చున్నాడు. నాగవేణిని మొదట్లోచూచి “ఎలా వచ్చిందబ్బా” అనుకున్నాడు. ఆమె కన్నీటితో 
తడిసిన చెక్కిళ్ళను గమనించి “ఏమి?” అని అడిగాడు. “వారు చావుబతుకుల్లో వుంటేనైనా 
చూడరా?” అన్నది. వాడు ఆమెవెంట ఇంటికి వెళ్లాడు. అందరూ ఇల్లు చేరారు, ప్రాకారం 
లోపలికి వెళ్ళడానికి లచ్చనికి కష్టం అనిపించింది. నాగవేణి మామగారిదగ్గరకు వెళ్ళి 
“వారు వచ్చారు, కుమారులు’ అన్నది. “అమ్మా నీవు మా ఇంటి మహాలక్షి, నీపైన నాకు 
కోపమా? వాణ్ని తీసుకురా” అన్నారు. మగని చేతులు పట్టుకొని మామదగ్గరకు తెచ్చింది. 
లచ్చనికి బుద్ధి భ్రష్టమయింది. తోచలేదు. శీనమయ్యరునుచూచి కొంత ధైర్యం, వెలుగు 
వచ్చాయి. మయ్యరు, “లచ్చజణ్ఞ! వారిపాదాలు పట్టుకో, వారితో మనకెందుకు వైరం? 
చాలు, ఇంక పగపూనితె మంచిదికాదు. దేవుడు మెచ్చడు” అన్నారు. లచ్చడేమో 
బురదముద్దలాగ తప్పగా నేలకు కూలబడినాడు. 

ఐతాళులకు రాత్రి అంతా సగం జ్ఞానం, సగం మూర్చ. నవగ్రహదానం, గోదానం, 
భూదానం అన్నీ వారి తెలివి ఘడియల్లో జరిపించారు. ఐతాళులు ఒరే, నీకు బుద్ధిచెప్పే 
శక్తి సామర్థ్యం లేదురా? చెయ్యిపట్టిన ఆడదాన్నిమాత్రం మర్యాదతో కాపాడు. నీమీద 
ధైర్యం చాలక అంతా ఆ పిల్లపేరట వ్రాసినారా. శ్రద్దగా కాపాడుకో” అన్నారు. లచ్చడేమో 
ఒక విధంగా మూగవానివలె నిలబడ్డాడు. 

అమావాస్య ఘడియలు ఆఖరు లోగానే ఐతాళులు గతించారు. పారోతి చావుతో 
సగం చచ్చిన సరసోతి శరీరం క్షణంలో చీపురుపుల్లలాగయిపోయింది. బంధుబలగాలకు 
ఈ వార్త తెల్పాలని మంది వెళ్ళారు. సుబ్బి పరుగెత్తుకొని వచ్చింది. ముందు కార్యక్రమం 
నెరవేరాలి. శీనమయ్యరే ఆ శవాన్ని మోసినారంటే మిగిలిన పరమవైరుల మనస్సు కూడ 
చల్లారింది. సరసోతి కంట తడికూడ పెట్టలేదు. ఆమె కన్నీటి ఊట ఎనాడో ఎండిపోయింది. 
మాటలుకూడ బంద్‌ అయింది. ఆమె తరువాత పెదవులు విప్పి మాట్లాడే శక్తికూడ 
లేకుండా వళ్లు గట్టిగా ప్రయత్నంతో తెరచిచూసేది. చెల్లెలు, భార్య, తల్లి, అందరూ 
ఏడుస్తుంటే లచ్చనికి “ఈ సంసారం నరకంరా, దీనిలో పది సుఖాలకు పది వేల కష్టాలే 
సత్యం” అనే వైరాగ్యం, వేదాంతం బోధపడ్డాయి. కాని అవి కథలోని వాక్యాలలాగే 
శృశానవైరాగ్యం అని తెలిసివచ్చింది. ఉత్తరక్రియల తరువాత చెల్లెలు తదితర బంధుజనులు 
వెళ్లాక వాని వైరాగ్యం, తండ్రి చావు దుఃఖం మాసిపొయ్యాయి. కాని ఇంట్లో ఎక్కడచూచినా 
అంధకార బంధురమే. కాని వెంటనే శీనమయ్యరింట్లో బస చేసేది ఇష్టంలేదు. తనకు, 
తండ్రికి వైరంపెంచిన శీనమయ్యరే తండ్రికి లొంగేట్లు చేశాడే అని తోచింది. ఇంట్లో 
ఏమైనా సుఖమా? నాగవేణితో తొలిరోజుల్లాగా ఏమైనా వుత్సాహంతో మాట్లాడగలడా? 
ఎవరో వియ్యాల వారిలాగా ఆమె ప్రవర్తిస్తున్నది. తండ్రి సాధించినపగ ఆమె కూడ 
కొనసాగిస్తున్నట్లే భావించాడు. నాగవేణి మాత్రం ముందు చూపులేని పసిపిల్ల, జరిగిన 
అన్యాయం మరచిపోయి వాణ్ని శ్రద్దగా తనకు తానే ఎన్నిమార్లో పలకరించింది. కాని 


160 మరల సేద్యానికి 


త్వరలో ఆ స్నేహం ఎక్కువైతే మళ్ళీ నరకయాతన వస్తుందా? అని సంశయంకూడ 
కలుగకుండా వుంటుందా? వెంటనే చప్పబడుతుంది. సరసోతి, సత్యమాత్రం నాగవేణి 
ముఖంచూస్తే దానికి నిజంగా అన్యాయమే జరుగుతున్నదని భావిస్తూవచ్చారు. లచ్చని 
దుష్టచేష్టలకుగాను వారే క్రుంగి కృశించారు. 

లచ్చడేమో తన కామ తృప్తిని బయట తీర్చుకునే అలవాటు పడ్డవాడు. సెలవు 
రోజుల్లో కిట్టు వుపాధ్యాయుడు వచ్చాడని తెలిసింది. తరువాత మాయోపాయాలతో జలజకు 
చేరువయ్యాడు. 

బి.ఎ. ఫలితాలు వచ్చాయి. ప్యాసయ్యాడని తెలిసి మరింత గర్వించాడు లచ్చడు. 
ముందుగతి ఏమి? అది గొప్పప్రశ్నగా మిగిలిపోయింది. ఊళ్లో నరకంలో వుండగలడా, 
మరి ముందుకు చదువాలా? ఉద్యోగం చూచుకోవాలా? దారి మొదట్లో కనబడలేదు. 
ఒక తీర్మానానికి వచ్చాడు. “అమ్మా మీరంతా ఇక్కడే వుండండి. నాన్న ఏమో నాగవేణికి 
వీలునామా ఎలాగూ వ్రాసేశారు. ఆమెతో భిక్షాన్నం ఎందుకు తినాలి? ఈ బి.ఎ.అంటూ 
వుంది కదా! ఒక మంచి వుద్యోగం వెదుకుకుని వెళ్తాను. ఇక్కడ నేనుమాత్రం ఏమి 
చేయగలను - వెడతాను అన్నాడు. 

సరసోతికేమో ఇక, ఇంటిభవిష్యత్తు మళ్ళీ అంధకారంలో మునుగుతున్నట్లు 
తోచింది. నాగవేణితో 'నువ్వమ్మా ఏమిసంగతి చెప్పు” అన్నది. అందుకు వాడే దానికేం, 
అక్కడ ధనవంతులు గొప్పవకీలు తండ్రిగారు, ఇక్కడ తానే యజమానురాలు, కావాలసినంత 
తినటానికి వుంది” అన్నాడు నిష్ణురంగా. మళ్ళీ శీనమయ్య ఇంటికి అప్పుకు వెళ్లాడు. 
శీనమయ్యరేమో “ఒరే ఎందుకురా అప్పులు మళ్ళీ. నీవు యజమానుడు కదరా,” అన్నారు 
తండ్రి మరణవేళలో చేసిన ఏర్పాటును లచ్చడు వివరించిచెప్పాడు. 'పిత్రార్దితం మాత్రం 
వ్రాయలేదు. అదికూడ ట్రాసింటే నేను చిప్ప ఎత్తుకొని తిరుగాల్సివచ్చేది. మా తాతగారి 
భాగం వుంది” అన్నాడు. శీనమయ్యరు వాడు భార్యనుండి దూరంవెళ్ళేదానికి 
అంగీకరించలేదు. లచ్చడేమో “మీకు వీలుంటే నా ఆస్తిపైన నమ్మకంతో అప్పు ఇస్తారా, 
ఉద్యోగం దొరికేదాకా నేను ఆమె బుణంలో పడదల్బలేదు” అన్నాడు. 

ఐతాళుల ఇంట్లో మగపురుగు లేదని తెలిసి ఐరోడునుండి నారాయణయ్యగారు 
అప్పుడప్పుడు వచ్చి చూచేవారు. 

“మీరేమి చేస్తారమ్మా: నాగవేణి ముందుగతి ఏమి? ఆమె నా ఇంటికివస్తే నా 
ఆక్షేపణ లేదు” అన్నారు. 

సరసోతి యేమో “అనటానికి ఏముంది? కావాల్సిందికూడ ఏం మిగలలేదు, 
నేనేమో నాల్గునాళ్లుందేదాన్నిి ఇక్కడే ప్రాణం విడుస్తానండి అన్నది. సత్యభామమాత్రం 
“కొన్నాళ్లు అన్నదగ్గర కెళ్ళాలి అని కోరింది. మళ్ళీ ఎందుకో వద్దులే అనుకొన్నది. “నాగవేణి 


శివరామ్‌ కారంత్‌ 161 


కావాల్సింటే చిన్ననాటినుంచి సుఖంలో పెరిగింది. ఎందుకు కష్టపడాలి? తండ్రగారింటికి 
వెడితే వెళ్లని. భర్తయొక్క సుఖం అంతంతే, ఏకాంతవాసంలో ఎందుకు నలిగిపోవాలి 
అని సత్య చెప్పింది. 

నారాయణయ్యగారు మళ్ళీ ఒకనాడు నాగవేణిని వెంట తీసికెళ్ళాలనే ప్రయత్నంతోనే 
వచ్చారు. కానీ నాగవేణి వెళ్ళడానికి ఒప్పుకోలేదు. కొన్నాళ్ళనుంచి ఆ సరసోతి స్నేహం, 
వాత్సల్యం చూరగొన్న నాగవేణికేమో ఆ ఇంటినుండి బయటికివెళ్ళే అభిలాషలేదు. సరసోతి 
యొక్క విచిత్ర, విలక్షణ విశిష్ట వ్యక్తిత్వం నిండివుండే ఆ ఇంట్లో ఆమెను వదలిపోవాలని 
లేదు. ఆ ఇంటిపట్ల మంచిభక్తి కుదిరింది. 

నారాయణయ్యగారేమో నిరాశతో ఇంటికెళ్లారు. తమ మేనల్లుడు రాకుండా, 
చెప్పకుండా వెళ్ళిపోయాడే అని మాదప్పయ్యగారికొడుకు జనార్దనకూడ చెల్లెలిని కొన్నాళ్లు 
వూరికి పిల్చుకొనివెళ్ళాలని వచ్చాడు. ఒక సంవత్సరముయినా ఆమె తనవద్ద వుండాలని 
పట్టుపట్టాడు. సరసోతి నాగవేణితో “అమ్మా! ఎందుకు నీకీ కష్టం-సుఖంగా వెళ్ళిపో 
అన్నది. నాగవేణి కన్నీళ్లు కురిపించింది. “మామగారి వాక్చరిపాలన, బుణం 
చెల్లించడానికైనా వుంటాను. వారికెప్పుడైనా మంచిబుద్ధి పుట్టి వస్తే పిలిస్తే వెడతాను. 
అప్పుడు అత్తను వెంటతీసికెడతాను. లేకుంటే మిమ్ములనువిడచి పోను” అన్నది. 

నాగవేణి లేతవయస్సు. అనుభవంలేని మనిషి, భావుకత ఎక్కువ, మమత ఎక్కువ. 
హృదయం విశాలమై ఉదారంగా మాట్లాడింది. సరసోతి నాగవేణికి “మామ్మ అయింది. 
నాగవేణి పెద్దపిల్ల అంతే. సరసోతి ఇంటిపెద్ద. కసపు నూకి, దీపాలుపెడితే నాగవేణి 
వంట చేస్తుంది. వాళ్ళకు వ్యవసాయం, దోసకాయలతోటలు ఏ గొడవలు లేవు. “ఎవరికి 
కావాలి, అన్న పేరు వున్నన్నాళ్లు ఎవరైనా తినని, మనకింత తిండి జరిగితేచాలని 
స్వంతవ్యవసాయం మానేశారు. 

ఇంతలో ఆరునెలలకే వకీలుగారినుండి వుత్తరం వచ్చింది. ఆమె మగడు బళ్లారిలో 
వున్నాడని ప్రభుత్వ వుద్యోగి ఒకడు చెప్పాడట. తరువాత అంతకంటె ఎక్కువ తెలియదని 
కూడ వ్రాశారు. 'ఆ పనివల్ల ఎవరికేమి లాభం?” అన్నారు. 

ఇప్పుడు, నాగవేణి నిజంగా ఒక తపస్విని. సరసోతి వుపదేశించిన 'నమః శివాయ” 
మంత్రం, జపమాలలే ఆమెకు కాలక్షేపం, తోడు అయినవి. చాల వేసారినప్పుడు ఒకరోజు 
ఐరోడువెళ్ళి చిన్నాన్నను చూచివచ్చేది. ఆ ముసలిది (సరసోతి) వున్నన్నాళ్లు ఇంటిభూమి, 
ఆదాయం, వ్యయం, బాధలు ఆమెవే. తనకు కష్టంలేదు. నారాయణయ్యవచ్చి గుత్తలు 
వసూలుచేసిచ్చేవారు. వకీలుగారు భూమికాని, డబ్బుకాని ఎక్కడ ఎవరికివ్వాలో, చక్కని 
సలహాచెప్పి వ్రాసేవారు. లచ్చనికి సంక్రమించిన పొలం, పుట శీనమయ్య చూస్తున్నారు. 
అది నాగవేణి చేతికి రాదేమో? 


162 మరల సేద్యానికి 


లచ్చడు ఇల్లువదలి మూడేళ్ళు అయినవి. మరొక్కసారి అతడు ఊరిలో అందరిని 
చూచాడు అప్పుడుకూడ నేరుగా ఇంటికిరాకుండా శీనమయ్యరు ఇంట్లోనే దిగాడు. ఒక 
వుదయం ఇంటిలో కనబడ్డాడు, ఇల్లంతా చప్పన. 

ఇంట్లో జనం ముఖాన కళలేదు. నాగవేణి చెరువులో మునిగి ఇంటికి వస్తున్నది. 
ఆమె దూరంనుండి తమింట్లో ఎవరినో చూచింది. ఆమె త్వరగా అంగళంలోకే వెళ్ళింది. 
వచ్చిన వ్యక్తిని త్వరగా పోల్చుకోలేకపోయింది. ముఖంపైన మంచి మీసాలున్నవి, వేషం 
పరదేశందే. లచ్చడు డౌలుగా వచ్చాడు - “ఓహో నేను గుర్తుకు రానైతినా?” అన్నాడు. 
నాగవేణి వానిస్వరంకూడ సరిగా గుర్తుకు తెచ్చుకోలేకపోయింది. కొంచెం నవ్వి, గంభీరంగా 
దుఃఖంతో ముఖం పెట్టుకొని “నన్నేమి దెప్పకండి” అన్నది. వెంటనే వెక్కి వెక్కి ఏడ్చింది. 
లచ్చడు ఇంటి అరుగుమీదనే కూర్చున్నాడు. సరసోతి విసురుగావచ్చి సరసంగా “ఒరే, 
ఎప్పుడురా రాక? ఎక్కడనుండి?” అని ఎన్నోప్రశ్నలు వేసింది. వానికి ఎప్పుడు వచ్చాడో 
సరిగా చెప్పడానికి సిగ్గేసింది. 

“ఒరే ఎత్తి ఆడించినవాళ్ళను మరచినా పరవాలేదురా, అగ్నిసాక్షిగా పెండ్లాడిన 
పిల్లను మరువవద్దురా? దాన్ని ఎందుకురా ఇంతగా ఏడిపిస్తున్నావు?” అని అడిగింది. 
తండ్రి చావు గడియల్లో తాను అందరి ఎదుట చేసిన వాగ్గానం వెంటనే లచ్చని కళ్ళఎదుట 
తాండవమాడింది. వాడు మౌనంగా వున్నాడు. ఆ ఇంట్లో ఏమో చీకట్లోకి కొన్ని 
సూర్యకిరణాలు ప్రసరించినంత హాయి కలిగింది ఆ లచ్చని రాకవలన. 

లచ్చనికేమో ఆ వయస్సుతో పొంగుతున్న నాగవేణి రూపం కూడ వెన్నెలను 
ఈనినట్లు తోచింది. ఈ రూపరాళిని ఇంట్లో మూల్లేట్లుచేసి ఎందుకు వెళ్లానో అని ఒకసారి 
తోచింది. భోజనం చేసేప్పుడు ఇంట్లోవాళ్ళందరు వాణ్ని వియ్యంకులలాగు శ్రద్దగా 
గౌరవించారు. మధ్యాహ్నం భోజనాలయ్యాక “నేను బళ్ళారిజిల్లాలో ముఖ్యఅధికారిగా 
వున్నాను. దూరం నిజమే-మంచి అనుకూలం తరువాత నా పనితనం మెచ్చుకొని 
తహసీల్దారుగా చేస్తారట. జీతం తక్కువకాని, పై ఆదాయం వుంటుంది. అంతా లాభమే” 
అని తన పరిస్థితి వర్ణించి చెప్పాడు. 

రాత్రి అయింది. భోజనం వుపచారాలుకూడ జరిగాయి. చిన్ననాటి నవ్వును 
తెచ్చిపెట్టుకోవాలని నాగవేణి బాగా సాహసించి యత్నించింది. అప్పుడే లచ్చడు 
వెళ్ళనున్నాడు. ఎక్కడికి” అని అడిగితే, 'శీనమయ్య ఇంటికి” అన్నాడు 'నిన్నవచ్చాను, ఈ 
వేళకూడ వెళ్ళద్దా అన్నాడు. 

“ఏమండి, ఎందుకండీ? ఇది మన ఇల్లు కాదా? నేను పరస్త్రీనా?” అని నాగవేణి 
ప్రశ్నించింది. దుఃఖంతో వణుకుతూ ఈ మాటలు పలికింది. 'నీకు నేను అవసరమో, 
కానో తెలుసుకుందామనే వచ్చాను. తెలుసుకోకుండా బయలుదేరాను” అని లచ్చడంటే 
నాగవేణి దుఃఖంతో “మళ్ళీ ఆ పొడుపులు ఎందుకు?’ అని ఏడ్చింది. 


శివరామ్‌ కారంత్‌ 163 


లచ్చడు నాగవేణి యౌవనాన్ని మళ్ళీ తన అదుపులో పెట్టుకున్నాడు. ధర్మం, 
హృదయాలమధ్య కట్టివేసిన ఆమె స్నేహం, ప్రాణం అన్ని ఆలోచనలనీ మరచిపోయి, 
వానిశయ్యలో భాగస్వామినిగా మార్చేసినవి. ఆమె ఉగ్రవైరం మరచింది. 

తన లీవు (సెలవు) పూర్తి అయ్యేదాక ఇంట్లోనేవుంటూ వూళ్ళో తిరుగులాడినాడు 
లచ్చడు. నాగవేణి ఇంటిలో ధనధాన్యాల దాపరికాలన్నీ వానికి చెప్పేసింది. 

ఒకనాడు ఆ వినోదాలకుకూడ ఆఖరువేళ వచ్చింది. 'నేను వెళ్ళాలి, లీవులేదు. 
నేను బళ్లారికేవెళ్ళి పనిలో చేరుకోవాలి.” అన్నాడు. నాగవేణి “ఎందుకండీ ఇక్కడవుంటే 
వీలుకాదా” అన్నది. సరసోతికూడ ఆమోదించింది. తరువాత నాగవేణి, “వెళ్లండి మమ్ములను 
ఇద్దరినీకూడ వెంట తీసుకెళ్ళండి” అని వత్తిడిగా చెప్పింది. ఇంటిపనులు పినతండికి 
అప్పజెప్పవచ్చునని ఏమేమో ప్లాను వేశారు. అలాగే కానీ అన్నారు. సరసోతికేమో ఎల్లాగైనా 
నాగవేణిని లచ్చనితో అన్యోన్యంగా జత కలపాలని, తానేమో అదే ఇంటి మట్టిలో 
చేరిపోవాలని గట్టి ఆశ. ఆ దినాలు ఎప్పుడొస్తాయో అని మీనమేషాలు ఎంచుకుంటూ 
కూర్చున్నది. 


17 


బళ్లారినుండి మణేగారు (రెవిన్యూ ఇన స్పెక్టరు) లక్ష్మీనారాయణరాయని వుత్తరాలు 
అప్పుడప్పుడు కోడిగ్రామానికి వస్తుండేవి. నాగవేణికూడ ప్రత్యుత్తరాలిస్తుండినది. ఈలాగు 
ఇద్దరి పరస్పర స్నేహాలు తండ్రి కింకా తెలిసిరాలేదు. నాగవేణేమో “మమ్ములను ఇక్కడే 
మెడలు విరిచి, మురుగనియ్యకండి” అని వ్రాస్తుండింది. ముఖ్యంగా ఆమెకు సరసోతి 
ఇంకా కష్టపడేది ఇష్టంలేదు. వాడేమో 'నేను ఎప్పుడూ సర్మూట్‌ (పర్యటన) చేస్తుంటాను. 
అప్పుడప్పుడు స్థానచలనం, బదిలీలు” అని సమాధానాలువ్రాస్తే కొన్నాళ్ళకు “మీకు ఆ 
దిగులక్కరలేదు. నేను తల్లి నవుతున్నాను. మీరు తండ్రి. కొత్తవర్పాట్లు చెయ్యకండి” అని 
వ్రాసింది నాగవేణి. మరి ఆరుమాసాలలోగా ఆ రాయడు కేరళనుండి జాబులు వ్రాయడం 
మొదలుపెట్టాడు. 'కొందరిస్నేహితుల సహాయంతో నాకు ఆబ్బారీలోకి బదిలీ అయింది. 
ఈ పనిలో మరింత పై రాబడి. ఇన్‌స్పెక్టరుగా వేశారు. తరువాత త్వరలో మన జిల్లాకే 
వేసేఅవకాశం వుందిలే” అని ముద్దుగా వ్రాశాడు. 

లక్ష్మీనారాయణ కేరళకు వచ్చింది నిజమే. ఉద్యోగం దొరికింది వాస్తవమే-కాని 
వానికి దురాశ మెండు. మరొక ముందుమెట్టు ఎక్కాలనికూడ వుంది. వాని ఇలాఖాకూడ 
డబ్బు దోచేదానికి అనుకూలమే. వాడు ఏ పేరుతో రానీ లంచం, నజరానా, కానుకలు 
అని ఏ విధంగా వానిచేతిలో రొక్కంపడినా మొహమాటం, నామోషీ లేకుండా స్వీకరిస్తాడు. 
కాని ఖర్చు, మిగులు ఎంత అనిమాత్రం ఎవరైనా ప్రశ్నిస్తే వానికి అప్పులే ఎక్కువ అని 


164 మరల సేద్యానికి 


తేలింది. వాని దర్భారు జబర్దస్తీలుకూడ చాల పైమెట్టువే. తన వుద్యోగశాఖలో మంచి 
చాతుర్యం దక్షతతోనే ప్రవర్తిస్తూండేవాడు. కొన్నాళ్ళకే కొంత వృద్ధికలిగింది. మరొక్క 
పైమెట్టు దొరుకుతుందనే నమ్మకంకూడ కలిగింది. 

కాని వాని దుడుకుతనం, దుబారాలమూలాన మనశ్శాంతి ఎక్కడిది? వానికి స్రీ 
వ్యామోహం అతి. ఎంత చేతికివచ్చినా ఆ పాతాళంలోకి పడవేసేవాడు. ఎప్పుడూ వట్టి 
చేతులే-ఒకసారి ఇంటికివ్రాసి డబ్బు తెప్పిస్తామనుకున్నాడు. *నాకు ఆదాయం 
చాలదు-పంపండి అంటే వింటారా? అందుకే మరొకసారి వ్రాసేటప్పుడు, 'నువ్వు-అక్కడ 
వడ్డీకి ఎవరెవరికిచ్చావో, చాల తక్కువవడ్డీ ఇస్తారు. ఇక్కడ డబ్బంటే కరువు-చాలవడ్డీ 
లభిస్తుంది. ఇంట్లో కొంచెం బియ్యం వుంచుకుని, మిగిలిన బియ్యం కూడ అమ్మి డబ్బు 
పంపితే నేను అంతా ఎక్కువ వడ్డీకిచ్చి మంచిలాభం పంపుతాను అని ఏదో యుక్తితోనే 
వ్రాశాడు. 

ఆ జాబు వచ్చినప్పుడు నాగవేణి చాల అలసటలో బాధపడుతుండినది. ఆమె 
ఆరునెలల గర్భిణి. ఆ జాబు సారాంశంకూడ ఆమె మనస్సును పాడుచేసింది. 
నారాయణయ్య గారే బియ్యం విక్రయించి లోగడనే మరెవ్వరికో వడ్డీకి ఇచ్చేశారు. “ఉన్నది 
వున్నట్లు వ్రాయడమా వద్దా అని పినతండ్రితో ఆలోచించి చెప్పాలనుకుంది. సరసోతికూడ 
ఆ కాగితం సంగతి అడిగింది. “ఏమి, వాడు ఇంటికి రాడా, ఎప్పుడు వస్తాడట, వ్రాశాడా?” 
అని విచారించింది. ఆ పత్రం సంగతి తెలుసుకొని సరసోతి సరిగ్గా చెప్పింది, “చూడు 
ఇక్కడినుండికూడ డబ్బు తెప్పించుకుని పాడుచేద్దామని చూస్తున్నాడేవాడు, చేతికి బాగా 
నెలకు యాభైవస్తే ఏమి లోటు? ఖర్చులకు చాలదా చెప్పు” అన్నది. నాగవేణి భర్తను 
నమ్మకుండా ఎలాగుంటుంది? ఏదో విధంగా మిగత బయట ఇచ్చామంటే తప్పు. వాడు 
“అవునులే. నువ్వే యజమాని, నన్నెందుకు అడుగాలి, తగినంత ధైర్యం లేదా నీకు?” 
అని వ్రాస్తాడేమో అని భయం. ఏమి చేయాలో తోచకుండ పినతండ్రికి వర్తమానం 
పంపింది. వారు ఆలోచించి “సరే”. ఇక్కడ కూడ చక్కగా అధికంగా వడ్డీ వస్తున్నది. 
పినతండ్రిగారే వున్న బియ్యం ఎంత మిగిలిందో అంతాకూడ ఎక్కువధరలకే విక్రయించి 
డబ్బేమో తమ పేరుమీదనే వడ్డీ కిచ్చేశారండీ” అని వ్రాయమని ఆదేశించారు. 

ఆ జాబు వచ్చేలోపుగా లచ్చనినుండి మరొకజాబు వచ్చింది. “500 రూపాయలు 
వెంటనే పంపు. చక్రవడ్డితో వాపసు ఇప్పిస్తాను” అని వ్రాశాడు. 

నాగవేణి ఎల్లాను మొదటివుత్తరానికి వ్రాసిన సమాధానం చేరివుంటుంది 
పరవాలేదని తెలిసికొని వూరకుంది. ఆ నెలలోనే పై పైన ఎన్నో జాబులు ఇంటికి 
లచ్చడు వ్రాశాడు. చివరికి విసిగి, నాకు ఒంట్లో బాగాలేదు, రెండువందల రూపాయలు 
తక్షణమే పంపు అని వ్రాశాడు. సరసోతికిమాత్రం వాని జాబులు ఎన్ని వచ్చినా, ఎల్లాగు 
వ్రాసివున్నా నమ్మకం కుదరలేదు. నాగవేణి ఆమెను చూచి భయపడి వూరకున్నది. వెంటనే 


శివరామ్‌ కారంత్‌ 165 


పినతండ్రివద్దకే వెళ్ళి ఏడ్చింది. నారాయణయ్య “అమ్మా, నీకు భ్రమ. వాణ్ని పాడుదారి 
తొక్కిస్తున్నది నువ్వే అని తోస్తున్నది. చేతిలో డబ్బు ఖాలీఅయితే, ఇంట్లోనే వుండిపోనీ' 
అని వ్రాయమన్నారు. కానీ కొంతసొమ్ము ఎలాగో లక్షీనారాయణకు చేరింది. దానిపైన 
మరొక జాబులో అలాటి కారణాలే వ్రాశారు. “సాధ్యమైనంత త్వరలో వూరికే వచ్చేసివుండు, 
పరవాలేదు. ఇక్కడ తీరికగా హాయిగా మంచి చికిత్స చేయించుతాం. అందులో నీ భార్యకు 
నెలలు నిండాయి. ఎక్కడికీ ఆమె వెళ్ళీ డబ్బుప్రయత్నం చెయ్యజాలదు. ఇంట్లో మగవాడు 
లేకుంటే చాలా కష్టం) అని మరిన్ని బుద్ధివాక్యాలు చేర్చి వ్రాశారు. 

చాలరోజులదాకా ఆ వుత్తరానికి తగినసమాధానం రాలేదు. నిజంగా వానికి రోగం 
రాలేదు. మరేమి తొందర, దుర్హటన సంభవించలేదు. ఇంటినుండి దబ్బులు లాగాలి అనే 
ధోరణి గలవానికి ఈ నారాయణయ్య ముసలిగొద్దు. ఏమిట్రా మా ఇద్దరిమధ్య? మా 
నాన్న ముల్లెను నేను తింటే వీనికేం అని తిట్టుకొంటూ కేరళలోనే వుండిపొయ్యాడు. 
“ఒరే భార్య కాన్సు అంటే గద్దురోజుల్లో తియ్యనిమాటలైనా ఆడకుంటే ఎల్లాగు అనికూడ 
తోచలేదు. 

నాగవేణికేమో నవమాసాలు నిండినవి. పినతండ్రిమాత్రం ఆమెకాన్సు తమ ఇంట్లో 
జరపాలని ఆమెను ఎంతో బతిమాలారు. కాని ఆమె అందుకు అంగీకరించితేగా? “మా 
సరసోతి అత్తవుంటే ఏమీ పరవాలేదు” అన్నది. సరసోతికేమో ముదిమి: ఆపైన ఒక 
సంపూర్ణ ఆయుర్దాయమంతా చీకుచింతలతోనే గడిపి నలిగిన జీవం: “బిడ్డా, నాచేత 
నేమవును-సత్యభామ వుంటె బాగుండేది” అని లోలోన కుమిలిపోయింది సరసోతి. 
పనివాళ్ళను పడుమున్నూరికి తరిమి ఆమెను వెంటబెట్టుకురావాలని ఆజ్ఞ చేసింది. 
సత్యబామ వెంటనే తొందరగా వచ్చేసింది. అన్నిరోజులు నాగవేణిని వదలిపెట్టిందే గొప్ప 
అపరాధంగా భావించి పశ్చాత్తాపపడింది. సరసోతికి ధైర్యం చేకూరింది. 'నాగవేణీ చూడు, 
భగవంతుడే నీకు తోడుగా సత్యను పంపాడు. పరవాలేదు? అని సరసోతి చెప్పింది. 
సత్యవచ్చి కోడలికి ఒక ఇంటిపని కూడ పెట్టకుండా జాగ్రత్తగా చూచుకున్నది. తన 
కుమారునినుండి వచ్చిన వుత్తరాలు ఏమని తెలుసుకొని “మీ రెవ్వరూ నాకు వాని కథ 
చెప్పకండి. వాని పేరుకూడ నేను వినదల్బలేదు” అన్నది సత్య. 

ఫాల్గుణమాసం వచ్చింది. పున్నమినాడు ప్రొద్దుటినుంచి నొప్పులతో నాగవేణి 
పొర్గాడుతున్నది. సంగతితెలిసి నారాయణయ్యగారి భార్య కూడ పరుగెత్తివచ్చింది. ఎందుకో 
పగలంతా విపరీతమైన నొప్పులను నాగవేణి సహించాల్సి వచ్చింది. ఆమె ముఖంలో 
ఎన్నో కష్టాలకు ఓర్చుకొని తట్టుకునేస్తోమత కనబడింది. భీష్మించిన ముఖముద్రనుచూచి 
సరసోతి ఆమెదగ్గరనుండి కదలకుండా కూర్చున్నది. సత్యభామమాత్రం వంటశాల 
(ప్రసూతిగదికి మధ్య అల్లాడుతున్నది. నాగవేణి పళ్లు బిగించినముఖం చూచినప్పుడెల్ల 
పినతల్లిమాట లొక్కటే. “ఆమెకు పాపం, బయకలు (వేవిళ్ళు) లేవు. సీమంతం లేదు. 


166 మరల సేద్యానికి 


అచ్చటముచ్చటలు లేవు. మగడైనా దగ్గర వుండాలా?” అని అనేది. నాగవేణి 
మనస్సులోమాత్రం “ఇంకెన్ని బాధలు, కష్టాలు చూడాల్సిందో ఏమో” అనేదిగులే 
చుట్టుకుంది. వెనుకటికి మూడునెలల్లో కడుపు పోయినసంగతి మరువగలదా? ఆ విషయం 
సరసోతికికూడ తెలియదు. పినతల్లికి మాత్రం తెలుసు. అన్నీ జ్ఞాపకం పెట్టుకుని, నాగవేణి 
ఆశలు, నిరాశలు అన్నీ ఆ భీకరంగావున్న ముఖంలోనేచూస్తూ పినతల్లి “ఎందుకమ్మా 
దిగులు, పరధ్యానం. మొదట్లో అయినట్లు కాదులే? దేవుడు చల్లగా కాపాడుతాడు లేమ్మా 
అని నోరు జారి నాలుక కొరుక్కుంది. నాగవేణి గావుకేక వేసింది. “వద్దు పిన్నీ వద్దు” అని 
ఏమో అనబోయింది. సరసోతికిమాత్రం 'మొదట్లోలాగు” అని అర్థం కాలేదు, ఆ సంగతి 
ఆమెను అడిగింది కాని, పినతల్లి మౌనం, నాగవేణి కేకలువిని ఇక ఆమె నాగవేణి 
ముఖంవైపుచూచి, ఆ వివర్ణతను చూచి మౌనంగావుండి తగినట్లు “విమీ పరవాలేదమ్మా. 
ఊరకే భయపడవద్దు, మన ఇంటి నరసింహస్వామి నిన్ను శిశువును సుఖంగా 
వుంచుతాడులే” అని ధైర్యం నూరిపోసింది. 

నాగవేణి ఆ కేక తరువాత సొమ్మసిల్లి పడింది, అందరూ చుట్టుచేరారు. కళ్ళకు 
చన్నీరు తడిమి గాలివీచారు. ఒకమూలకు కూర్చునియున్న చాకలిదికూడ దగ్గరకు 
వచ్చింది. 

సగంరాత్రివేళ అందరి ముఖాలేమో కొండమల్లెల్లాగు వికసించినవి. నాగవేణి 
బాగా అలసిపోయి పడికునివుంది. ఒక గంట క్రితం మగశిశువు జన్మించాడు. ఎదురుగానే 
కూర్చున్న సరసోతి '“నాగమ్మ బిడ్డ అని అనింది. ఆ పిల్లవాడు ఆమెమాట విన్నవానిలాగా 
కేకలతో ఏడ్చాడు. ఆ పిల్లవాని ముఖంచూసి కేక వినగానే నాగవేణి ముఖం 
స్థలకమలంలాగు వికసించింది. దేవుడు చెయ్యి విడువడు: ఎవరు చెయ్యి విడువనీ 
పరవాలేదు అన్నది సరసోతి. నాగవేణేమో “అల్లా అనకండి. వారుకూడ తప్పక వస్తారు” 
అని నమ్మకం ప్రకటించింది. 

మరునాడే కేరళకుకూడ శుభవార్త వ్రాశారు. “పిల్లవాని నామకరణానికి తప్పక 
రావాలి అని ఒత్తి వ్రాశారు. నాగవేణి చాల బలహీనతలోవున్నా తన ప్రక్కలో ఆ ఎర్రని 
లేత పసికూన ఏడిస్తేకూడ ఎంతో ఆనందంతో వాణ్ని చూచుకున్నది. 

ఆరవనాడు పినతల్లి ఐరోడుకువెళ్లి త్వరలోవస్తానని వెళ్ళింది. మధ్యాహ్నం అందరూ 
భోంచేసి కూర్చున్నారు. శిశువుకూడ హాయిగా నిద్రపోతున్నది, అప్పుడు నాగవేణి అవును 
ఆ రోజు నేనే కేకలుపెట్టాను....” అన్నది. 

“అవునులే ఒక్కొక్కసారి అల్లాగే అవుతుంది. నీవు చాల గాబరాపడ్డావుకదా” అని 
అడిగింది సరసోతి. 

'నేనేమో అక్కడలేను. ఆ కేక విని దగ్గరికొచ్చాను. ఏమైనా చూశావా” అని అడిగింది 
సత్యభామ. 


శివరామ్‌ కారంత్‌ 167 


“ఏమీ చూడనూలేదు, ఏమీ లేదు. మా పినతల్లి ఏమో చెబుతుంటే వద్దని సంకేతం 
చేశానేమో” అన్నది నాగవేణి. 

ను, వెనుకసారి ఏమయింది చెప్పు.” 

నాగవేణి నవ్వుకుంది. మీకు తెలీదులెండి. అప్పుడు మూడుమాసాలకే.....” అని 
జ్ఞాపకంచేసుకుని ఏడ్చింది. 

పినతల్లి ఆరా(త్రికి వచ్చి వెనుకటి కథ చెప్పింది. భర్త వలన ఆమె ఎంత 
నలిగిపోయింది, గర్భస్రావం అంతా వర్ణించింది. ఈసారికూడ పిల్లగతి యేమో అని 
భయపడిందో యేమో” అని సమస్యను పూర్తిచేసింది పినతల్లి, 

దానికి సరసోతి ఒకసారిగా నిర్ధారించి చెప్పింది. “ఏమైన చెప్పు. ఈ స్రీజన్మ 
ఎన్నో పాపాల జన్మలఫలం అని అనవచ్చును. ఇక్కడ నరకాలే అనుభవించాలి, సుఖం 
దక్కదు తల్లి” అన్నది. 

నాగవేణిమాత్రం “తంతి వచ్చిందా? వుత్తరం వచ్చిందా? తంతికి వుత్తరం 
కొట్టారా?” అని విచారిస్తూనే వుంది. ఆమెకేమో కుమారునికి నామకరణం జరపాలని 
పతిదేవుని ప్రక్కన పీటలమీద కుమారుణ్ని ఒడిలో వేసికొని కూర్చోవాలని చాల అభిలాష. 
వారిపై ఆత్మీయత వుట్టిపడకున్నా భవిష్యత్తులోనైనా బాగా బ్రదుకాలనే ఆశ - తొమ్మిదవరోజే 
వుత్తరం వచ్చింది. నారాయణయ్యగారు హంగారకట్టి తపాలాఫీసునుంచి తెచ్చి పంపారు. 
అది తంతి. వీరు పంపినతంతి వీరికే వెనుకకువచ్చింది. దాన్నిచూచి “వారికి మరెక్కడో 
ట్రాన్స్‌ఫర్‌ అయివుండవచ్చు” అన్నది నాగవేణి. “బదిలీ అయితే అక్కడికే తంతి వెడుతుంది. 
వాడు ఎక్కడ గొడవలుపడి తిరుగుతున్నాడో” అన్నారు నారాయణయ్య. 

శుద్దస్నానంతోనే నాగవేణిస్నానం మైల పోయింది. నామకరణం జాతకర్మ పుణ్యాహ 
వాచనాలు ఇంకా జరుగలేదు. ఆశ మిగిలింది. అందరూ ఒకసారి పిల్లవాణ్ని వూరకే 
“సజ్జు అని, పుట్ట అని, బుల్లబ్బాయి” అని పిలువసాగారు. మూన్నాళ్ళు 'సణ్జ అన్నారు. 
“పుట్టి అనేది ముద్దుపేరు అయింది. ఆ పుట్టన్న వుపచారాలలో తన సంసారం 
మరచిపోయింది నాగవేణి. రెండునెలలోనే వాసుదేవయ్యగారు వచ్చారు. బంగారు 
మొలత్రాడు కట్టారు. చాలసేపు నాగవేణి ఇంట్లోనే గడపేవారు. మనుమనితో ఆడుకొని 
చాల ఆనందించారు. ఆమె వంటరిగావున్నప్పుడు తండ్రి 'నాగూ నీవు గర్భిణి అనగానే 
నా గుండె నీరైంది. మళ్ళీ ఇదివరలోలాగే ఆ నొప్పులు మళ్ళీ వస్తాయేమో అని భయం 
వదలలేదు. సరే సురక్షితంగా కన్నావంటే చాల సంతోషమమ్మా' అన్నారు. 

నాగవేణి చెల్లెలు పండ్రెండేళ్లది కృష్ణవేణి మాత్రం అక్కను చూడాలని అప్పుడప్పుడు 
వస్తుండేది. నాగవేణి తండ్రితో “అప్పా: ఈసారి కృష్ణవేణికి పెళ్ళి కదా" అన్నది. “నీవు 
పెళ్ళి అంటే భయం పుట్టించావు. నీవు అనుభవించే నరకం చాలదా ఆమెకు నీ కష్టాలు 
రాకుంటే చాలు’ అన్నారు. “ఏమోలే నా తల వ్రాతలో వున్నది. దానికి ఎందుకు వస్తుంది 


168 మరల సేద్యానికి 


చెప్పు?” అన్నది నాగవేణి. 'కుందాపురంలో వున్నప్పుడే ఈ పిల్లవాడు ఎల్లాంటి వాడు? 
అని విచారించుంటే బాగుండేది. ఇప్పుడేమో అందరూ చెప్పేదేమంటే మొదటినుంచి 
వాని తలవ్రాత అంతేనని అన్నారు వకీలుగారు. 

నాగవేణికి మరింత వ్యధ కలిగింది. లచ్చని పూర్వవృత్తాంతం తండ్రికూడ 
చెప్పలేదు. మగడు మంగుళూరిలోనే చెడిపొయ్యాడనుకున్నది. ఏ విధంగానైనా తండ్రిని 
బాధించి “వారిని ఒకసారైనా రప్పించు నాన్నా. వారు ఈ పిల్లవానికి ఎల్లాగయినా తండ్రి 
అవుతారుగా?” అని అందామని, ఏమోలే అనుకుని అభిలాష తెలిపింది. అప్పుడు తండ్రి 
“అది కల్తీ బంగారం ఎప్పుడైనా అపరంజి బంగారం అయ్యేనా? ఎందుకు? ఎలా” నేను 
వాని సంగతి తెలుసుకుంటున్నాను. దగ్గర ఎక్కడాలేడు. ఒకసారి తన అధికారులతో 
పోట్లాడి కేరళ నౌకరీ మానేశాడని తెలిసింది” అన్నారు. తండ్రి మాటల వలన నాగవేణికి 
నిరాశ ఎక్కువైందేకాని సుఖం లేదు. 

నిజానికి వాసుదేవయ్యగారు మంగుళూరికి వెళ్లడానికిముందే పెద్దకుమారునికి, 
చిన్న కూతురుకు తప్పక పెండ్లి చేసెయ్యాలని ఏర్పాట్లు చెస్తున్నారు. కొడుకు వారిలాగ 
వకీలు అయ్యాడు. అతడు పెళ్ళికి యోగ్యుడే. అతడు లగ్నమే వద్దనేవాడు. అంగీకారానికి 
వేచి ఉండడం అయింది. ఎన్నో జాతకాలు వచ్చిపడ్డాయి. చక్కని సంబంధం ఏరి 
కోరుకోవాలని వుంది. ఆడపిల్ల సంగతి అల్లా కాదు. ఆ వరుని చరిత్ర కూలంకషంగా 
తెలుసుకోవాలి. లేకుంటే దుస్సాహసం తగదు. “అయిన ఒకలగ్నమే చాలు అంటున్నారు 
వారు. అవసరమైతే వరుణ్ని ఇంట్లో వుంచుకుని, గుణగణాలు గమనించి గీటురాయిపై 
పరీక్షించిన పిదపగాని బిడ్డలకు పెళ్ళి చెయ్యరాదని వూహించారు. ఏమీ తెలియకుండా 
“పునుగుపిల్లి” అని పట్టుకొనివస్తే కరుస్తుంది. కథ అడ్డం తిరుగుతుంది అనుకున్నారు. 

అలాంటి మోతుబరి పేరుమోసిన వకీలుగారికి సంబంధాలకు కరువా? లచ్చని 
చరిత్ర వల్ల భయమేసింది. కాని వూళ్ళో అందరూ చెడరుగా? మంచిచోటనే సంబంధం 
కుదిరింది. సదాశివుని పెళ్ళి. వాని భార్య అన్నకే చెల్లెలి లగ్నం. ఈ ఎదురుబదులు 
పెళ్ళిళ్ళ వలన ఒకరు మరొకరి నిష్టురానికి పాత్రులవాల్సి వస్తుందేమో అని మొదట్లో 
భయపడ్డారు. ఏమయినా నాగవేణిమాత్రం పసివాణ్ని ఎత్తుకుని ఐరోడులో జరిగిన 
చెల్లెలిలగ్నం చూచి వచ్చింది. అన్నగారి పెళ్ళి చూడలేకపోయింది. వానకాలంలో పెళ్ళిళ్ళు 
ముగిసినవిగనుక, తరువాత వకీలుగారు తమ వుద్యోగానికి వెళ్లారు. 

'కోడిగ్రామం” ఇంట్లో ముగ్గురు అనాధురాళ్ళు కూర్చున్నారు. 'వూరకే వాననీళ్ళను 
చూస్తుంటే లాభమేమి - ఏమైనా సాగుచేసుకుంటే బాగవదా” అని అంచనా 
వేసుకుంటున్నారు. సరసోతి “నాకు వీలైనంత చాకిరీ చేస్తాను అన్నది. ఆమె 
ఇంటి సమీపానవున్న పొలానికిమాత్రమే వెళ్ళి రాగలదు. చాల ఎక్కువపని చేతగాదు. 
సత్యభామ మగనికాలంలో వ్యవసాయంలోదిగి వుండలేదు, సరే కాలక్షేపం అయినా 


శివరామ్‌ కారంత్‌ 169 


అవుతుందని “ఒక తూమెడుగింజలు విత్తనం వేయిద్దామా” అన్నది. ఆ వానకాలంలో 
పేరుకుమాత్రం 'ఇంటిసేద్యం అంటూ బండచాకిరీ? చేశారు. దసరా కొత్తభోజనాలకు 
పొరుగింటి వడ్లు దంచి పాలు పాయసం చేసే గతి పట్టలేదు. నాగవేణి 'సరే వచ్చే యేడు 
మూడు తూములు విత్తించాలి, వులవలు, అనుములు వేద్దాం. ఈ కోతల తరువాత - 
దోసతోటలకు నీళ్ళు తోడలేము, వద్దులేండి” అని ఏమేమో పథకాలు వేసింది. ఆమెకు 
వ్యవసాయం లోతుపాతులు తెలియవు, కాని ఊరకే కూర్చుని తింటే మంచిదికాదు” అనే 
సరసోతి సూక్తిని ఆమె ఆమోదించింది. 

కాని ఆమె స్వప్పం సఫలమైతేగా - పుట్టన్న ఆరుమాసాలప్పుడు, యకృత్‌ (లివర్‌ 
వ్యాధి వచ్చింది. పిల్లవాని చురుకుదనం ఆటలు నిలబడినవి. ఏడ్చు. కేకలు - నాగవేణి 
మనస్సంతా వానిమీదే. వ్యవసాయం మానేసి పిల్లవాని చింతలో మునిగింది. ఇంటిలో 
పెద్దలు ఎక్కడెక్కడికో వెళ్ళి మందులు తెచ్చారు. వూళ్ళోని దేవుళ్ళకంతా మొక్కుబడిచేశారు. 
నవరాత్రినుండి మూడునెలలు ఇంటిల్లిపాది పడ్డ అగచాట్లు ఇంతింతనగాదు. అవి ఏమీ 
ప్రయోజనం లేకుండాపోయింది. ఒకనాడు ఆ పుట్టన్న వసారాలో పడుకున్నాడు, రోజూ 
ఏద్చినట్లు ఏద్వలేదు. నవ్వుతున్నాడు, 'తై తై” అని ఆడే పిల్లవాణ్నిచూచి “ఎందుకో వాడు 
బాగా తేజస్సుతో వున్నాడు” అన్నది నాగవేణి. తరువాత అదేనోటితో “ఎందుకైనా దృష్టి 
విడచానో ఏమో తరువాత ఒక్కనాడుకూడ బదుకలేదు” అని విలపించింది. 'తన చింతలు 
మాన్పడానికి కొడుకైనా మిగులుతాడేమోనంటే అదికూడ చెయ్యిజారిపోయిందే” అని 
మూడునాళ్ళు తుఫాను వర్షంలాగు ఏడ్చింది. వారి ముఖం కూడా చూడలేదే అని 
తలుచుకొని తలుచుకొని వెక్కివెక్కి ఏడుస్తుంది. సత్యభామ కూడ కోడలికి ఓదార్చేందుకు 
సమాధానం చెపుతుండేది. సత్యభామ తన పేగుకూడ తరుగుకొని పోయిందని తెలిసినా 
తన కడుపుతీపిని అదుపులో పెట్టుకొని 'నాగూ ఎందుకమ్మాబాధ. మన కోరికలు అన్నీ 
ఫలిస్తాయా? తలనవ్రాతలో వుండాలి కాని. దేవుడే బుణం తీరినవాణ్ని తీసికెళ్ళాడులే' 
అని చెప్పింది. సరసోతికి చావులే లెక్కలేదు, తానే చావుకు సిద్ధంగావుంది. నాగవేణి 
ఏడిస్తే ఆమె గుండెకూడ తరుక్కుపోతున్నది. అంతలో భారతకథ జ్ఞప్తికితెచ్చుకొని గాంధారి 
నూరుమందిని కన్నా ఎవరు మిగిలిరి చెప్పు. మనము కన్నాము, పెంచినాము అని 
అనుకోరాదు. వాళ్లకు ఇక్కడ రాసివుండాలమ్మా' అన్నది. ఆ కష్టంలో సరసోతి చెప్పేకథలు 
ఒక్కొకృతీరుగా నాగవేణికి ఉపశాంతినిచ్చాయి. 'జెనులే పెద్దత్తా మీరు చూచిన కష్టాలలో 
నేను ఒక అంశం కూడ చూడలేదు. ఈ దురదృష్టమే చాల కష్టాన్నిస్తుంది. సరే ఎల్లాగో 
ఓర్చుకునేది నేరుస్తానులే” అన్నది. 

లక్షీనారాయణరావుగారి వార్త ఇంతవరకు తెలియలేదు. శీనమయ్యరు మంచం 
పట్టాడని చూద్దామని వారి పెద్దకుమారుడు వచ్చాడు. సరసోతికూడ శీనమయ్యరు 
మృత్యుశయ్యవద్ద నిలబడింది. “వచ్చావా అమ్మా మీ లచ్చనిబిడ్డ కాగతి పట్టిందటి అన్నారు. 


170 మరల సేద్యానికి 


'నాలాంటివాళ్లను మొయ్యరాదా, ఆ పసివాణ్నే తీసికెళ్ళాలనా” అనికూడ దుఃఖం 
ప్రకటించారు. తరువాత సరసోతి బయటికి వచ్చేటప్పుడు-'చూడు నరసింహా, ఆ లచ్చని 
సంగతి, ఆచూకీ తెలిసిందా?” అని అడిగింది. 'తెలయకేమి? బౌరింగ్‌పేటలో సుఖంగా 
వున్నాడు. అప్పుడప్పుడు మా బెంగుళూరికి వస్తుంటాడు, మావద్ద కూర్చుంటాడు, అక్కడ 
వుద్యోగమో ఏమో - కొందరి వార్తల ప్రకారం అన్నీ పోగొట్టుకుని కూర్చున్నాడని. పదిహేను 
దినాల క్రితం కూడ కనబడ్డాడు. ఇంటి నుంది జాబు వచ్చిందని కూడ అన్నాడు అని 
అన్నాడు నరసింహయ్య. 

“అన్నీ అబద్దాలు నాయనా మూడేండ్లక్రితం వాడు ఇంటికి వచ్చాడు. తరువాత 
జాబు లేదు, జవాబులేదు. ఏవో రెండుసార్లే వ్రాశాడు. తరువాత అది కూడ లేదు. 
మొదట్లో ప్రతిసారి డబ్బుకే వ్రాసేవాడు. దబ్బు పంపకుంటే జాబులు లేవు” అన్నది సరస్వతి. 

ఆరోజు నరసింహుడు ఎక్కువ మాట్లాడలేకపొయ్యాడు. శీనమయ్యగారు 
చావుగడియల్లో వున్నారు. అన్నీ త్వరగా పరిష్మరించుకోవాలి. ఏడెనిమిదినాళ్లలో వారు 
అస్తమించారు. ఉత్తరక్రియల సమయంలో సరసోతికూడ దుఃఖాన్ని పంచుకుంది. అక్కడ 
ఇంటిని చూపెట్టుకొనేవారు లేరు. చిన్నవాడున్నా పరవాలేదా? పెద్దవాడుంటే పరవాలేదా?” 
- అనే ప్రశ్న ఏర్పడింది. ఊళ్లో పెత్తనం మూడవ కుమారుడు ఒరటునికి కట్టారు. ఊళ్లో 
రావలసింది వసూలు చేసుకోవాలి. లచ్చడు మయ్యరునుండి తీసుకొన్న అప్పు 
రాబట్టుకోవాలి, పిశ్రార్దితంపై అప్పు తీసుకున్నాడు లచ్చడు. దాని వడ్డీకూడ వసూలుకాలేదు. 
అన్నీ మూడు వేలకు మించింది. లచ్చణ్ని అడిగితే లాభంలేదని నరసింహడు నేరుగా 
ఐతాళులింటికే వెళ్లాడు. తరువాత 'సరసోతమ్మ, ఎలాగున్నారు” అని అవీ ఇవీ మాట్లాడినాడు. 
నాగవేణిని చూచి “ఆమె లచ్చని భార్యకదా” అని అడిగినాడు. 

అపురూపంగా వచ్చిన నరసింహమయ్యను సరసోతి బాగా ఆహ్వానించింది. 
“అవును, ఆమె మా నాగవేణే. లచ్చణ్ని కట్టుకొని ఒకనాడైనా సుఖపడిందా? మాకేమో 
మగడు లేదని చింత, ఆమెకు వుండీ వైధవ్యం అనుభవిస్తున్నది” అని తన కష్టాలను 
తోడిచెప్పింది. 

నరసింహనికి తన రాకకు కారణం చెప్పడానికి కొంత తడవే అయింది. ఆడవారి 
ఏడ్చు విన్నాక, తనగొడవ మొదలు పెట్టాల్సి వచ్చింది. నెమ్మదిగా 'నాకు ఇక్కడి కథలేమి 
సరిగా తెలియలేదు. మా ఇంటి రికార్డులో లచ్చనినుండి మూడువేల రూపాయలు బాకీ 
అని తేలింది. దాని గడువు తీరింది. అసలూ లేదు. వడ్డీ లేదు. నేను మళ్ళీ ఆరు మాసాలకు 
వూరికి వస్తాను. అంతలోగా తీర్మానం చేయించండి” అన్నాడు. 

సరసోతికి, సత్యభామకూ ఈ ఏర్పాట్లెమీ అర్థం కాలేదు. రామ ఐతాళుల అనంతరం 
జరిగినవి వారికేమీ తెలియలేదు. వెనుకటికి శీనమయ్యరిచ్చిన చేతిబదుళ్ళన్నీ కుదువకింద 
వేసి వ్రాశాడేమో, దాన్ని ఎవరు తీర్చాలి. సరసోతి ఇంటికి అంకితం. “అయ్యో పెద్దల 


శివరామ్‌ కారంత్‌ 171 


ఆస్తికూడ ఆడమానం పడవలసిన దుస్థితి ఎందుకు?’ అని ఏడ్చింది. ఐరోడుకు తెలిసింది. 
వకీలుగారు కూడ విన్నారు. ముందు వచ్చేసెలవులలో అన్నీ చూద్దామని చెప్పిపంపారు. 

సెలవులలో వారు వచ్చారు. ఈ అప్పు వసూలుకొరకు మళ్ళీ నరసింహడు వచ్చాడు. 
వానినుండి అప్పు మొత్తానికి వ్యాజ్యం నడిపించుకొమ్మని చెప్పారు. లచ్చనికి కోర్టుసమ్మను 
జారీఅయినా వినిపించుకోక వూరుకున్నాడు. ఆ వూరికికూడ రాలేదు. ఆస్తిని వేలంవేయిస్తే 
ఇల్లు స్థలం నాగవేణికి వచ్చింది. రొక్కంమాత్రం ఖర్చయింది. “సరేలే వాడు ఆ పెద్దల 
ఆస్తి ఇల్లుకూడ అమ్మేసివుంటే ఏమీ మిగిలి వుండేది కాదు గదా” అని వకీలుగారు 
వోదార్చినారు. వేలంలో ఇల్లు తనకే దక్కినా నాగవేణి దుఃఖం తగ్గలేదు. “'మగడులేడు, ఏ 
పిల్లవానికి గాను బ్రతికానో వాడూ లేడు” అని ఆమె మరింత ఏడ్చింది. తండ్రియేమో 
“నేనే నాగవేణి ప్రాణం తీసేశానే, చేతులారి అని విలపించారు. 

లక్ష్మీనారాయణనికి బుద్ధి రాలేదేమని కాలం ఆగుతుందా? అది ఎవరినీ ఎదురు 
చూడదు. 

నాగవేణి గతకాలాన్ని బుతువులను లెక్కపెడుతున్నది. ముంగారుకు వరిపంట, 
కోడి జాత్రవేళకు వులవసేద్యం, మకరసంక్రాంతికి దోసతీగలు అని. లెక్కపెట్టే మధ్య 
మధ్యన '“ఏమిచేసి ఏమిలాభం? ఈ మంగళసూత్రం వల్లకదా ఇంత బాధ మనకు? వారి 
ముఖం చూచికూడ ఆన్నాళ్ళు అయింది. పుట్టన్నకూడ వెళ్ళిపోయి ఆన్నాళ్ళయింది” అని 
పలవరిస్తుంది. సరసోతి ఒకతే చంటిపిల్లలాగున్నది. ఆమెకుకూడ డెబ్ఫైఏళ్ళు వచ్చినాయి, 
కళ్ళకు మబ్బులు కమ్మినాయి. మసకలోనే తడుముకొని తెలిసిన చోట్లకు వెళ్ళివచ్చేది. 
అల్లాంటి సరసోతితోనే నాగవేణి ఏమేమో మాట్లాడుతుంటుంది. ఆమే ఆ ఇంటికొక 
దేవత. 

సరసోతి నాగవేణి చేతులుపట్టుకొని తనకు తెలిసిన చిన్ననాటి గాథలన్నీ చెప్పేస్తుంది. 
తన వీదతనం, అనాథజీవనంగురించి, ఎన్నోఏళ్ళు రామ ఐతాళులు, పారోతి గడిపిన 
సుఖ జీవనం, ఎన్నోచూచి చివరకు మొద్దులాగు ఎందుకుండాలనో తోచటంలేదని పశ్చాత్తాప 
పడింది. నాగవేణిమాత్రం 'నేనున్నన్నాళ్ళు మాత్రం మీరుంటే చాలు.” అనేది. 

“బిడ్డ, నీవు చిన్నపిల్లవు, ఎంతోకాలం బతికి వర్ధిల్లాలి. ఎప్పుడైనా వానికి బుద్ది 
వస్తే చాలు, నీ వద్దకు వచ్చి వుండిపోతాడు. నేనుండి చేసేదేముంది చెప్పు కాని, ఒకటే 
ఒకటి ఆశ మిగిలిపోయింది. అన్నకే చెప్పివుంటే చేయించేవాదేమో? ఇప్పుడెవరు 
చేయిస్తారు?” అన్నది సరసోతి. 

మీకేమి ఆశో చెప్పంది. మీ బతుకే ఒక యజ్ఞం. త్యాగం” అన్నది నాగవేణి. 
“అల్లా కాదులే. చచ్చేలోపుగా కాశీయాత్ర చేసివస్తే బాగు. కోదండ ఐతాళులు, రాముని 
తండ్రి మాత్రం నడచి కాశికి వెళ్ళివచ్చాడు. కుంభమేలావెళ్ళి గంగతీర్థం నేను తేవాలి, 
నాకు కళ్ళు గుడ్డి, మేనల్లుడు ధర్మ(భ్రష్టుడు, వ్రతాలు తీర్ధాలు వద్దులే అన్నది సరసోతి, 


172 మరల సేద్యానికి 


ఆరవ ఉగాది - అంటే పుట్టన్న నాగవేణిని వదలిపెట్టి ఆరేండ్లయినవి. ఆమె 
అప్పటి నుంచి బయటవెళ్ళదు. వెళ్ళినా ఐరోడు వెళ్ళి సాయంకాలానికే తిరిగివస్తుంది. 
సరసోతి కళ్ళు కానరాకుంటే పడి చెరువులో పడినా కష్టమే అనుకుంటూ భయంతో 
త్వరగా ఇంటిపట్టు చేరుకుంటుంది. ఆమెను విడిచి బయటికిపోతే కూడ అదేచింత 
తప్పదు. 

ఉగాది గడచింది. వైశాఖమాసానికి సెలవులకు వకీలుగారు వచ్చారు. బిడ్డతో 
మాట్లాడటానికి వచ్చి అందరినీ కుశలప్రశ్నలువేసి 'లచ్చడు మైసూరులో, బెంగుళూరిలో 
హౌటేళ్ళు తెరిచాడట. అప్పు, జూదం, మరొక్కటి - ఏదో ఒకపేరుతో అప్పులు. పరుగెత్తి 
వెళ్ళేది జరిగినవట. మొన్న నేను వూళ్లో లేకుంటే సదాశివునివద్దకు వచ్చాడట. చివరకు 
వూరికెడతాను, బస్సుఖర్చు లిమ్మన్నాడట. ఐదురూపాయలు దొరికినా పట్టుకెళ్ళాడట. 
భోజనానికి వుండమన్నా వుండలేదటి అని అన్నారు. 

సరసోతి 'పోనీలేండి ఇప్పుడైనా బుద్ధిరానీ. ఈ పిల్ల బతుకైనా బాగుపడనీ” అన్నది. 

“ఆమెను బతికించేదా? ప్రాణం తీసేదా? వానికేం” అన్నారు. “అయితే 
వూరికొచ్చాడా?” అడిగింది సరసోతి. 

“నేను మళ్ళీవుంటే రాడులే, ఒకవేళవస్తే డబ్బులు లాగుకుపోతాడు. డబ్బు 
వ్యవహారంలో దింపితే మాత్రం నావద్దకు పంపు అన్నారు. 

ఆ రాత్రి వాసుదేవయ్యగారు అక్కడే వుండిపోయినారు. వకీలుగారు కూతురితో 
చాల సేపు మాట్లాడినారు. చిన్నకూతురి కథ వుత్సాహంగా చెప్పారు. “ఇద్దరూ మద్రాసులోనే 
చాలా సుఖంగా వున్నారు. అల్లుడు మంచియోగ్యుడు, వుత్తరాలు వ్రాస్తుంటారు. 
నూరురూపాయల జీతం తెస్తాడు” అని సంతోషం వెల్లడించారు. నాగవేణి అన్నా తమ్ముల 
క్షేమసమాచారాలు అడిగి తెలుసుకుంది. వారు చాల సంతోషంతో వుండే మనసితిని 
గమనించి నాగవేణి 'నేనొకటి చెబుతా నాన్నా చేయించాలి, కాదనరాదు” అన్నది. “చెప్పు, 
ఏంచెప్పు” అన్నారు. ‘కచ్చితంగా చేస్తానంటే చెబుతా” అన్నది నాగవేణి. 'నాకు వీలైతే 
తప్పక చేస్తాను” అన్నారు. “పెద్ద పనికాదు, సరసోతి అత్త చాల ముసలిదయింది. ఆమె 
లేకుంటే ఈ ఇల్లు ఇప్పటి దాకా నిలబడేది కాదు. వారిది ఒక ఆశ తీర్చాలి.” 

“చెప్పు.” 

కాశీకి వెళ్ళిరావాలట. మీ ముందు చెప్పుకోడానికి సిగ్గేస్తుంది. ఈ ముసలిమూటను 
ఎవరు మోస్తారు, కండ్లు లేని కబోది అని బాధ పడుతుంది. వారికి ఈ పుణ్యం తెప్పిస్తే, 
అట్లయినా నా గ్రహచారం పరిహారమవుతుందో ఏమో చూడు” అన్నది. 

వాసుదేవయ్యగారు కొంతసేపు మౌనంగా ఆలోచించారు. 

“సరేనమ్మా! నాకూ వెండ్రుకలు తెల్లగయ్యాయి. నా ప్రాక్టీసు చాలవరకు సదాశివునికే 
వదిలేశాను. నిన్నుకూడ వెంటబెట్టుకొని వెడతాను” అన్నారు. 


శివరామ్‌ కారంత్‌ 173 


“నేను రాను. వీలైతే సత్యమ్మత్త వస్తుందేమో కనుక్కుంటా. నాకు ఇల్లే కాశి, 
కైలాసం” అన్నది నాగవేణి. బిడ్డకు నచ్చజెప్పటానికి కాలేదు. చివరకు ఆ ఇంటినుండి 
పెద్దలిద్దరే ప్రయాణం కట్టాలని ఏర్పాటుచేసింది నాగవేణి. వకీలుగారు ఆలస్యం 
చెయ్యరాదని మరునాడే ప్రయాణం ఏర్పాట్లు చేశారు. 

మరుదినమే నాగవేణి “అవ్వ, కాశీకి వెడతారంట. మీ ఇద్దరినీ వెంట తీసికెళ్ళతారు, 
అనగానే సరసోతి “అమ్మా నన్ను అంతమాత్రం అడిగితేనే ఆనందం, గుడ్డిదాన్ని వద్దని 
చెప్పు. ఎందుకు ఆ బాధ మీ నాన్నకు! నేను దారిలోచస్తే, నాకే పాపం, సత్య వెడితే 
చాలు,” అన్నది. నాగవేణి మొండిపట్టు పట్టింది. “ఏమైనా సరే మీరు వెళ్ళాలి అని 
ఏడ్చుకుంటూ పెద్దలను బలవంతం పెట్టింది. రైలు, మోటారు, డోలీలు, మీకేమీ 
పరవాలేదు. హాయిగా వుంటుంది” అన్నది. ఆమె కన్నీళ్ళే గెలిచినవి. ఇప్పుడు 
విత్తనాలయ్యాయి. కోతలకు వాపసు వస్తారు. ఏం పరవాలేదు అని నచ్చచెప్పింది నాగవేణి. 

వెళ్ళవలసిన దినము రానే వచ్చింది. నాగవేణికి మాత్రం అమితోత్సాహం, ఆనందం 
కల్లినవి. అంతకు ముందురాత్రి అత్తతో గొంతు ఎండేటన్ని మాటలు మాట్లాడినా ఆశ 
తీరలేదు. వకీలుగారు కూడ వచ్చి ఆహ్వానించారు. సరసోతి తీరా వెళ్ళే సమయానికి 
గద్దద కంఠంతో “చూడూ, నేను చూస్తానో లేదో, భగవంతుడే నిన్ను రక్షించాలి. నాదేమీ 
పరవాలేదు” అని చెప్పింది. 

“మీరు ఎందుకురారు, మీ కాళ్ళు పిసికే బుణం ఎక్కడికీ పోదులెండి, సుఖంగా 
యాత్ర చెయ్యండి” అన్నది నాగవేణి. 

ముసలిదాన్ని పల్లకీలో పరుండబెట్టి సాగనంపాలని నాగవేణి కోరిక. కానీ “అల్లా 
కాదు. నడువాలి, నేనే యాత్రవెడతాను. పెద్దలు కాళీకే నడిస్తే, నేను బస్సుదాకా నడవలేనా” 
అనుకుంటూ సరసోతి నడచింది. చివరకు పడవవద్దకు నాగు చేతిలో చేతులు వేసి 
పట్టుకొని వెళ్ళింది. నాగవేణి ఐరోడుకు వెళ్ళి అక్కడ అందరూ ప్రయాణం చేసేదాకా 
వుండి, కన్నీళ్ళతో వీడ్మోలిచ్చి వచ్చింది. 

నాగవేణి చెక్కిళ్ళపై అ(శ్రుధారలే కనబడినవి. ఆమె పినతండ్రి “వుండమ్మా? ఒక 
రాత్రి అయినా వుండు అన్నారు. 

“లేదు, వద్దు. ఇంట్లో దేవునికి దీపం వెలిగించాలి. ఇంటిదీపం ఇన్నాళ్ళు ఒకనాడైనా 
ఆరలేదట. ఆ ఆచారాన్ని నేనే నిలబెట్టకుంటే ఎల్లాగు?” అన్నది. పినతండ్రి ఏమీ అనలేదు. 

నాగవేణి వెంట వాసుదేవయ్యగారు పంపిన బంట్రోతు కూడ వెళ్లాడు. ఇద్దరూ 
అక్కడ చేరేసరికి ఆ ఇంటివద్ద ఎవరో తిరుగులాడుతున్నారు. “అమ్మా వాడెవడో దొంగమ్మా 
లేకుంటే మీరు లేనిదిచూచుకొని తిరుగులాడుతాడా?” అన్నాడు మనిషి, 

“దొంగ కేముందిలేరా అని నాగవేణి ఆ వ్యక్తివైపు చూసింది. ఎవరో కనుపించారు. 
అవును. ఆమెను అతను గుర్తించలేదు. వూరకే నిలబడ్డాడు. ఆ రూపం చింకిపాతలతో 


174 మరల సేద్యానికి 


కప్పాడు. రూపమేమో వికారంగా వుంది. సరిగ్గా పోల్చుకులేకపోయింది. క్రాపింగు 
చెదరింది. ఏడురోజులుగా మాసినగడ్డం, నిద్రలేనికళ్ళు, ఇవన్నీ విచిత్రవ్యక్తిత్వానికి కళలుగా 
మారినవి. 

మనిషి 'ఎవరక్కడ?” అన్నాడు. 

వ్యక్తి మాట్లాడలేదు. 

“ఎవరు....” అని గద్దించాడు. ఇంట్లోవాళ్ళు లేనప్పుడు ఎందుకున్నావు? అన్నాడు. 

ఆ వ్యక్తి నవ్వాడు. 

నాగవేణికి సంశయం తీరింది. దగ్గరకువెళ్ళి “మీరా? ఎప్పుడు వచ్చారు? 
భోంచేశారా? అని కుశలప్రశ్నలు వేసింది. 

“అయితే, వచ్చాను, గుర్తు చిక్కిందా? అన్నాడు. 

పనిమనిషియొక్క ముఖంచూస్తూ నాగవేణి 'వారేరా, ఆయన,” అని సంతోషంతో 
పొంగిపోయింది. 

ఆ రాత్రి విచిత్ర భావోద్రేకం, ఉన్మాదాలతో కలగాపులగమయింది నాగవేణి. ఈ 
అపరూపమైన కలయిక ఆమెకు ఆశ్చర్యం కలిగించింది. కాని సరసోతివుంటే చాల 
ఆనందించేదే అనే వ్యథ కూడ కల్గింది. అంతలో పతిని చూచిన సంతోషాన్ని కొడుకు 
చావుయొక్క జ్ఞాపకంవచ్చి చంపేసింది. ఆమెయొక్క నీరసమైన మానస సరోవరాన్ని పతి 
రాక అల్లోల కల్లోలం చేసింది. 


18 


లక్ష్మీనారాయణ వచ్చి మూన్నాళ్ళయినా ఇంట్లోకూడ అతిథిలాగే ప్రవర్తించాడు. 
నాగవేణికి అతిగా పైబడి ఉపచారం చేస్తామంటే మనస్సు నెమ్మదిగా లేదు. అతనితో 
ఆత్మీయత ఎన్నడో ముక్కలుగా తెగిపోయింది. ఆ పుట్టన్న చావువలన మగడంటే 
ఒకవిధంగా రోత పుట్టింది. కాని ఇంటికివచ్చిన మగణ్ని “వెళ్లండి” అని వెళ్ళగొట్టె దుష్టురాలు 
కాదు నాగవేణి. అలా చెప్పడంకూడ వుచితం కాదని తోచింది. “భోంచెయ్యండి, స్నానం 
చెయ్యండి, పడుకోండి” అని అన్నీ చెబుతుండేది కాని తానేమో ప్రక్క అమర్చి ఇంట్లోకివెళ్ళి 
పడుకునేది. బయట మగణ్ని విచారించడానికి తండ్రిగారి మనిషికూడ వుండేవాడు. 
లక్ష్మీనారాయణ వూరికి రాకముందు అన్నీ విచారించుకుని వచ్చాడు. 

కానీ ఊరకే నిరాశతోకూర్చునే పరిస్థితిల్లో లేడు లచ్చడు, మూడునాళ్ళు 
నోరుమూసుకుని వున్నాడేమో నాల్గవరోజు ప్రసంగం మొదలుపెట్టాడు. నాగవేణి వంటింట్లో 
పచ్చికట్టెలను వూదలేక కండ్లు పోగొట్టుకుంటూ ఏడ్చేసమయాన, “నాగవేణి నన్ను 
వుండమంటావా? వెళ్ళమంటావా” అని ప్రశ్నించాడు. 

'నె నట్లా చెప్పానటండీ.” 


శివరామ్‌ కారంత్‌ 175 


“నువ్వు చెప్పవూ, సరిగా మాట్లాడవూ.’ 

“నాదగ్గర ఏముందని మాట్లాడగలనంది. మమ్ములను తృణీకరించి వదిలివెళ్లారే, 
ఇన్నాళ్లూ నన్ను కాలదన్నారే, ఎందుకండీ? మళ్ళీ మా నెత్తిన నిందలువేస్తే ఎల్లాగండీ” 
అన్నది. 

“జరిగిందేమో జరిగింది. నా అదృష్టమే చెడ్డదిలే. ఏమిచేసినా బరకత్తు (వృద్ధి) 
లేదు. ఎంత కష్టపడినా ఒకటికి రెట్టింపు నష్టమే కలుగుతున్నది. లాభాలులేవు. ఆ గొడవ 
లెవరికి చెప్పాలి?” 

నాగవేణికి వానిమాటలు బోధపడలేదు. 

“బయట కష్టపడింది చాలు. ఇంక ఇక్కడే వుండాలని వున్నాను” అన్నాడు. 

నాగవేణి ఏమీ పలుకలేదు. లక్ష్మీనారాయణ యోచన చేశాడు. 

“అయితే ఇక్కడ వుండవద్దా? నీ అభిప్రాయం చెప్పు. ఎవరికీ భారంగా వుండాలని 
నాకుమాత్రం ఇష్టమా? ఇదంతా మా నాన్న ఆస్తి అయినా మీ అందరిధర్మం, బిచ్చం 
పాలు చేశాడు. మర్యాద లేకుండ చేశాడు. ఇక్కడ వుంటానన్నాను. నీకు ఇష్టం లేకుంటే 
ఇక్కడ వుండను. నాకున్న ఒకముక్క ఆస్తినికూడ మీ నాన్న అప్పు తీర్చేనెపంతో కాజేశాడు. 
మీకున్నాగాని నేను అడుక్కునేలాగ చేశారుగా:” 

నాగవేణి అందాక వూరకున్నది విరక్తితోను, విసుగుతోను వాని విషంకక్మే మాటలను 
ఓర్వలేకపోయింది. “నా సుఖం కొరకే అప్పులు చేశారా? నరసింహమయ్యరుకు చెల్లించిన 
డబ్బు ఎవరిదంటారు? మీకు దండుగ ఇచ్చినట్లే కాదా? పెద్దలు చేసిచ్చినిల్లు మట్టిపాలు 
కావలసిందేనా? మీరు అనుభవించరాదని నాకు ఒక్కదానికే అని అన్నానా?” అన్నది. 

అది తెలివిలేనిమాట గాదు. లక్ష్మీనారాయణ వూరకేవున్నాడు. తరువాత 
మూడునాళ్ళు తిండి, నిద్ర, ఒరటుమయ్యరువద్దకు వెళ్ళివచ్చేది ఇవే అతని కార్యక్రమం. 
ఊళ్ళో క్షారం అన్నీ అయినాయి. బిచ్చగానికిమల్లే వుండే వికార స్వరూపం మాసిపోయింది. 
లక్ష్మీనారాయణ వెనుకటి రోజులలాగు నిండుగ, పుష్టిగల విగ్రహంతో లేడు. వూరకే 
చర్మంతో కప్పిన ఎముకలగూడు మాత్రమే. అతణ్ని చూచి నాగవేణికి సుఖం అనిపించలేదు. 
ఒకనాడు భోంచేసే సమయాన “ఈ ఎండినకట్టెతో శువ్కంగా ఎందుకు? 
బదుకాల్సివచ్చికూడ వూరకున్నారెందుకు? సరియైన బెషధం సేవించరాదా? ఇక్కడ లేకుంటే 
ఉడిపికైనావెళ్ళీ రండి” అన్నది. 

“డాక్టరు మందంటే డబ్బు కురిపించాలి? ఊరకే అవుతుందా?” 

“నేను ఇయ్యనన్నానా? అని అన్నది. ఆరోజే ఐదు రూపాయలు ఆమెవద్ద స్వీకరించి 
లక్ష్మీనారాయణ ఉడిపికి వెళ్ళివచ్చాడు. మూన్నాళ్ళు గడిపిన తరువాత “తాగటానికి 
పాడుమందిచ్చారు? ఎవరు తాగుతారని? అన్నాడు. 


176 మరల సేద్యానికి 


“నయం కావాలంటే తాగాల్సిందే, మళ్ళీ యాభైరూపాయ లెక్కడినుండి తేవాలి? 
నాన్నవచ్చాక ఇప్పిస్తాను.” 

'మళ్ళీ చూడు నా ఇంట్లోనే నేను భిక్షాటనం. నీవు అర్జీపెట్టి, మీ నాన్న శాంక్షన్‌ 
చెయ్యాలి. అందాక నా వ్యాధి నయంకాకుండా శవయాత్ర కెళ్ళినా సరేనా?” అన్నాడు. 

నాగవేణి పెదవి కొరుక్కుంది. ఇప్పటికే కొన్ని శృశానయాత్రలు కండ్లార చూసింది. 
తన పసుపుకుంకుమ సమస్య రాగానే ఏదో పెద్దమెరుపు తనలో దెబ్బతీసినట్లే అయింది. 
ఆ పగలల్లా మొద్దుగా వున్నది. మరునాడు వుదయమే తన ఒకజత గాజులను ఒలిచి 
ఇచ్చి “తీసుకొండి. మంచిమందు తిని బాగుచేసుకొని రండి. ఇక్కడుంటే పాలు, పెరుగుల 
వుపచారం చేస్తాను. ఇంకెక్కడా దొరకదు. ఆలోచించండి” అన్నది. 

నాగవేణి కరుణను, జాలిని (వుపయోగించుకోవచ్చునని) చూచి “ముందు 
ఆశవుంది” అని తోచింది లచ్చనికి. 

మరునాదే ఒరటనివధద్ధకు వెళ్లాడు. ఆ బంగారునగలు కుదువవుంచి 
యాభైరూపాయలు తీసుకుని వుడిపికి వెళ్లాడు. వైద్యులను చూచాడు. అందాకా నిజం. 
వారు చెప్పిన పథ్యం వుండలేనని తెలుసుకుని మందును సీసాలో నింపుకొని తన భార్యవద్ద 
పథ్యం సరిగ్గా జరుగదులే అని నిశ్చయించి దక్షిణవాడలోని వేశ్యాగ్భహంలోనే మూన్నాళ్ళు 
బస చేశాడు. తరువాత వూరుచేరాడు. 

పదిరోజుల మందు దొరికింది. మందేమో తాగాడు. మంచిమందని ఏమేమో 
ప్రశంసించాడు. స్వంత ఇంట్లో పడివుండడమంటే వానికెపుడూ సరివడదు. 
భోజనానికిమాత్రం ఇల్లు చేరేవాడు. ఒరటమయ్యరు వద్దకెళ్ళి అనేకంగా వూళ్లోని అందరి 
గురించి కోతలు కోస్తాడు. ఒరటడు మోతుబరీవాడు. ఎందరో వస్తారు. అప్పులు, 
లావాదేవీలు, వ్యవసాయం. లక్ష్మీనారాయణ తన ఛలోక్తులతో, సరసప్రసంగాలతో 
కాలక్షేపం చేసి ఇల్లు చేరుతాడు. అతడు వచ్చిన సంగతి ఐరోడుకు తెలిసింది. 
నారాయణయ్యగారు మాత్రం “అమ్మా నీవు అన్నపానాలకు లోటు చెయ్యవద్దు. కాని 
నగదు రొక్కం ఇయ్యవద్దు. వ్యవహారాలు-అంతరంగం గదిలోకి రప్పించకు జాగ్రత్త అని 
హెచ్చరికచేసి వెళ్ళారు. 

ఒరటనికి మాటలకు తగిన జత కావలసి యుండేది. బెంగుళూరి నుండి వచ్చి 
రెండేండ్లయి ఊరు కొంత కొత్తగా మారినా, ఆ పట్నం బజారులలో షికార్లు చేసేవానికి 
ఈ పల్లె చాల వ్యర్థం అని తోచింది. అన్నభయానికి పల్లెలో వున్నాడేగాని ఇష్టంతో మాత్రం 
కాదు. బాల్యస్నేహితుడు లక్ష్మీనారాయణ దొరికితే బహుభాగ్యంగా భావించాడు. ఒరటని 
తల్లి మాత్రం జాగ్రత్తగా వుండుమని చెప్పింది. 'నేనుమాత్రం వాని చేతిలో దొరకడానికి 
చిన్న పిల్లవాడినా? కాలక్షేపానికి నేస్తం. ఏం పరవాలేదు” అన్నాడు ఒరటడు. 


శివరామ్‌ కారంత్‌ 177 


లచ్చడు ఊరికి వచ్చి నెలన్నర అయింది - వేళకు సరిగా భోజనం, స్నానం, 
నిద్ర అన్నీ జరిగితే ఆ క్షామ రూపం పోయి కొంత చైతన్యం ఏర్పడింది. వ్యాధి మాత్రం 
పూర్తిగా మానలేదు. ఆ సందర్భంలోనే రెండు జతల గాజులు, యాభై రూపాయలు 
వాడు స్వాహాచేశాడు. వాని శరీరోపచారం పేరున ఆమె చెల్లించుకున్న కానుకలవి. 

లచ్చడు కాముకుడైనా నాగవేణిని మాట్లాడించే సాహసం చాలలేదు. ఇద్దరు పిల్లలు 
చనిపోయారే, సావాసం చాలు అంటే ఏం చెయ్యాలి - అని భయం. సాయంత్రం 
కాగానే ఆమె అతి జాగ్రత్తగా వ్యవహరిస్తుంటే వాడు గమనించడా? ఒక్కసారి “నేను 
అయితే ఒక కుష్టురోగి అనుకున్నావా?” అని ఆమెను దెప్పాడు కూడ. నాగవేణి ఏమని 
చెప్పగలదు? ఒక్కసారి పెద్దవాళ్లు యాత్రనుండి వస్తే అన్నీ సర్దుకొంటాయి అని నమ్మకంతో 
ఉంది. 

యాత్రలు అంటే ఈ రోజుల్లో యుగాలు పడతాయా? కోదండ ఐతాళుల కాలంలో 
అయితే సగం రైలు, సగం నడకలాగు ఈ కాలం గుంపుల యాత్రకాదు. కాళ్లు నేలకు 
తాకనీయకుండా కాశీలో దిగవచ్చు. తిరిగి రావచ్చు. ఏడువారాలలో కాశీ, రామేశ్వరాలు 
చూచుకొని వకీలుగారు పరివారంతో ఇంటికి వచ్చేశారు. నాగవేణి పరుగెత్తికొని వెళ్లి 
వారికి స్వాగతం చెప్పింది. సరసోతి చెవిలో “మీరు వెళ్లినరాత్రే వారు వచ్చారు” అని 
చెప్పింది. 'పోనీలేవే, వున్నా వకటే, వెళ్లినా ఒకటే” అన్నది. 

సత్యభామ, సరసోతి ఇల్లు చేరారు. వాళ్ళ ఇల్లు కూడ జాత్రల ఇల్లే అయింది. 
ఊళ్లోని పెద్దవారు, సుమంగళులు వచ్చి యాత్రావిశేషాలు అడిగి తెలుసుకొన్నారు. అందరూ 
సరసోతికి “అవ్వా మీరు బహు పుణ్యాత్ములమ్మా: యాత్రలుకూడ చేసివచ్చారు” అని 
చెబుతూ కాళ్ళకు సాష్టాంగ నమస్మారాలు చేసేవారికి కరువేలేదు. సత్యభామనుకూడ 
“ధన్యురాలైతివి?” అని పొగడినారు. 

ఇంటికి వచ్చిన నాటినుండి సరసోతి ముఖంలో నవ్వు తొలకిసలాడుతున్నది. 
“నాగూ, మహాతల్లివమ్మ, మీ నాన్నగారి ధర్మాన యాత్రలు బాగా జరిగాయి. నీవునా 
కోరికలు తీర్చావు. ఆ పుణ్యం నీకు ఫలించకుండ వుండదులే” అని ఆశీర్వదించింది. 
ఆమె ఆనందం తనదిగా భావించి నాగవేణి 'మీ అందరి పుణ్యంతో వారికి కొంత బుద్ధి 
వచ్చి వుంటే చాలు” అన్నది. లచ్చడు ఇంట్లోనే వున్నాడు. సరసోతి దైవం మేలుచేస్తే ఏమి 
కాజాలదమ్మ?” అన్నది. సత్యభామమాత్రం “ఇంట్లో వుండే రోకలికైన మొలకలు, చిగుళ్లు 
వస్తాయి. కాని వాని కెక్కడ? బుద్ధి ఎక్కడ?” అని మనస్సులో అనుకుంది. జనం వెళ్ళాక 
సరసోతి లచ్చనితో “ఎల్లాగున్నావురా? అని అడిగింది. “ఉన్నాను, వూరు వద్దంటుంది. 
కాడు రమ్మంటుంది. యముడుకూడ వద్దంటాడు అన్నాడు. “అదేమిటి? యముడంటే 
మాలాంటి వాళ్ళకు.” అన్నది సరసోతి. 


178 మరల సేద్యానికి 


“అన్నీ విషంతో అన్న మాటలని తెలియవా నాగవేణికి?” ఆ సంధ్యకు లచ్చడు 
దగ్గరగా వచ్చినపుడు “ఏమండీ ఎందుకు ఆ పెద్దవాండ్లతో ఆ పరిహాసం, ఇంట్లో ఎవరైనా 
మీ చావును కోరారా ఏమి? పెద్దలతో ఇలాగేనా మాటలు?” అని అన్నది. లచ్చనికి 
గుండెలో మండింది. “ఆస్తి మదంతో అనవే. బుద్ది చెప్పు. కానీ, మీకు బుద్ది చెప్పడం 
కష్టమా” అన్నాడు. 

నాగవేణి ముఖం ముడుచుకుంది. “ఎందుకండీ, మాటలు ఎక్కడికో లాగుతారు. 
పెద్దల మనస్సు నొప్పించరాదని నేనంటే వూరకే” అన్నది. నువ్వు ఇంటి యజమానురాలని 
తెలుసు. లేకుంటే మూడునాల్లు వందలు పంపకుండా దేశాంతరం నెట్టేశారు. ఈ 
సంవత్సరమేమో వనవాసం చేశాను. ఇప్పుడు చూడు, నీకు కావలసిన వాళ్ళంటే కాశీ, 
రామేశ్వరం యాత్రల ఖర్చులు భరిస్తావ. ఏమీ మనస్సుకు బాధ లేకుండా ఖర్చులేమో 
చేస్తావు. అన్నీ అలాగే వుంటే నేను అనరానిమాట లేమన్నాను? నేను యమునికి కాకుండా 
ఇంకెవరికి పనికి వస్తా లోపల బాధపడే మాటలు బయటికి రాకుండా వుంటాయా?” 

నాగవేణి ఈ మాటలకు మాటలు పెంచితే లాభం లేదని ఇంట్లోకి వెళ్లిపోయింది. 
సత్యభామ వచ్చి కోపంతో మండిపోయింది. “నీవు అప్పు చేసిన మూడువేల రూపాయలు 
ఎవరురా తీర్చారు? మేము యాత్రకు వెళ్లివస్తేనేరా నీకు కండ్లుమంట? నీకు బుద్ధి 
చక్క్మగావుంటే ఎందుకొచ్చేవిరా ఇన్ని కష్టాలు?” అన్నది. 

సరసోతి “సత్యా, వూరుకో. వాడు అనాలి. ఈ ఇంట్లో ఎవరింక? నేనేమో 
ఆరుమాసాలలో (వెళ్ళే) దాన్ని - ఈ మాటలుకూడ వినే పోతాను,” అన్నది. 

ఆ సాయంకాలం ముసలిదాని మనస్సులో కాశీయాత్రతో తృప్తి వున్నా నాగవేణి 
బుణంలో-అంటే మనస్సు లేకున్న లచ్చని బుణానికి పడ్డట్లు అయిందని కొంత 
చివుక్కుమన్నది. ఇంక ఎన్నాళ్లుండాలి వీళ్ళ బుణంలో అని కూడ తోచింది. మనసులో 
బిగబట్టుకోలేక పోయింది. సత్యభామతో “నువ్వు ఇక్కడనే వుండాలి. నీ మగని ఆస్తి, 
నేనేమో వేరే గోత్రాని కెళ్లాను. లచ్చనికి నేను ఇక్కడుంటే సరిపడటం లేదు. నాకొరకు 
నువ్వు ఏమి ఖర్చు చేసినా, వానితో పోట్లాడుతూండేది న్యాయంకాదు. రేపు పొద్దుబుడితే 
మందర్తి వెడతాను. వాళ్లేమో నన్ను చచ్చేరోజు బయటికి నెట్టరు కదా?” అన్నది. నాగవేణి 
కూడ కొంత ఉద్విగ్నతతో “పెద్ద అత్త నోటిలో ఇల్లాంటి మాటలా - కారణం” అని 
ఏడ్చింది. తరువాత “అత్తా, ఇది వారేమీ సంపాదించిందికాదు. పెద్దలు వదలిన ఆస్తి. 
అన్నీ తెలుసు గదా! ఈ ఇల్లు చక్కగా నడచింది అంటే మీ మూలాననే. మీరు వెళ్లాలని 
ఎవరన్నారు? ఇక వారు అలా అనరు. వారు ఇల్లు వదలి ఐదేళ్ళు అయింది. మీరు లేని 
ఆరు వారాలు ఎంతకష్టంతో దుర్భరమైనాయో వారికేం తెలుసు? నాకేమో మీరు లేకుంటే 
జీవించినట్లే లేదు అన్నది. 


శివరామ్‌ కారంత్‌ 179 


ఈ మాత్రం గట్టి జవాబు ఇవ్వడానికి ధైర్యం భర్తపై కోపమే. ఆమె మళ్లీ నొప్పి 
పడింది. “పోనీలే వాడు ఎలాగైనా చేయి పట్టుకున్నవాడు. వాణ్ని ఏమనకు. నేను వున్నా, 
పొయ్యినా వానితో పగ పూనవద్దు' అన్నది సరస్వతి. 

లచ్చడు కూడ వచ్చాడు. 'నీవు వకీలుగారి కూతురు. అంతా చట్టం. నీ హక్కులోని 
ఇంట్లో నీవు వుండు - నేను మళ్లీ దేశంపై వెడతాను” అన్నాడు. ఆరాత్రి వాడు ఇంట్లో 
భోంచేయలేదు. వెళ్లి పొయ్యాడు. దూరమేమీ వెళ్ల లేదు. మిత్రుల ఇంటికే. ఒరటనికి 
లచ్చని మాటలు బాగా నచ్చినవి. అందులో ఇరుగు పొరుగువాడే కదా! ఆశ్రయం 
ఇయ్యకుండా వుంటాడా? 

తరువాత రెండు నెలలు వానింట్లోనే వుంటూవచ్చాడు. ఇంటికి అడుగుపెట్టడు. 
ఊళ్లో ఎవరైనా కనబడితే నాగవేణిని వారి ఎదుట ఆడిపోసి సాధింపుమాటలు చెప్పి 
పంపుతున్నాడు. నాగవేణికి మాత్రం గుండె బద్దలైపొయ్యేది. “కొత్తమగణ్నిచూచి 
పాతమగడురోత చీదరి అని కూడ సాహసించి చెప్పే పంపాడు. అందువలన నాగవేణి 
మనస్సు మరింత కఠినం అయింది. సానుభూతికి మారుగా పగనే ఎక్కువైంది. కాని 
మగనికి సమాధానం చెప్పడానికి ఆమె వెళ్ళలేదు. సత్యభామ మాత్రం అన్నీ విని కాళింగుని 
లాగు పడగలెత్తింది. “ఇల్లాంటి పిల్లలు పుట్టనేమి? వారు గిట్టనేమి?” అన్నది. 
సరసోతికిమాత్రం కాశీయాత్రవల్ల, ఎంతైనా తృప్తి కల్గింది కానీ లచ్చని చరిత్ర, 
అఘాయిత్యంవల్ల మనస్సులో తుఫాను చెలరేగింది. 'నేను త్వరగా కన్ను ముయ్యాలి. 
కాని ఇది దక్షిణాయనం.... అక్కడ స్వర్గద్వారం మూసి వుంచుతారట. మకరసంక్రాంతి 
తరువాతనే భగవత్సంకల్పం కలుగాలి” అన్నది. 

సత్యభామ “ఎందుకమ్మా ఎప్పుడూ అవేమాటలు. ఎలాగున్నా మీకు మాత్రం 
అకాలమరణం ఇస్తాడా దేవుడు?” అన్నది. 

ఒకనాడు, ఒరటని చిన్నకొడుకు వచ్చాడు. 'నాగవేణమ్మ వున్నారా? అన్నాడు. 
నాగవేణి వాని కేక విని బయటికి వెళ్ళింది. 

సరసోతి వాని గొంతు కనిపెట్టి ఎవరమ్మా అన్నది. అప్పుడు “నాన్న నాగవేణమ్మను 
ఒకసారి రమ్మన్నారు” అని చెప్పాడు. 

నాగవేణి 'నాకేం పని లేదను, ఎందుకో చెప్పు అని అడిగింది. “అది నాకు 
తెలియదు. మీవారి నెవరో పట్టుకొని పోతున్నారట' అని చెప్పి మరింత గాబరా పెట్టాడు. 

సత్యభామ 'వుండవే నువ్వెందుకు-నేనువెళ్ళి చూచివస్తాను అని ఆ పిల్లవాని 
వెంట ఒరటనివద్దకు వెళ్లినది. అక్కడి దృశ్యమే వేరు. లచ్చడు సివిల్‌ కైదీ అయి నిలబడ్డాడు. 
మలబారులో వాడు చేసిన అప్పుల ఫలితమట అది అంతా. జైలుపేరు విని సత్యభామ 
చాల గాబరా పడి ఇంట్లో చెప్పింది. నాగవేణి తన పతికి ఏమి అవమానం జరుగుతుందో 
అని భయపడింది. 


180 మరల సేద్యానికి 


“వాడు ఎల్లాంటి వాడైనా సరే జైలుకు వెడుతుంటేకూడ చూడాలా?” అన్నది సరసోతి. 

నాగవేణి స్వయంగా వెళ్లాల్సి వచ్చింది. అక్కడ ముందుమార్గం అడుగాల్సి వచ్చింది. 
వారి అప్పుల బాటకు ఎనిమిదివందల పై చిలుకు ఇస్తే వదలుతారటి అన్నాడు ఒరటడు. 
ఇయ్యటానికి నగదు రొక్కం వుంటుందా? తండ్రికి చెప్పి తెప్పించటానికి వీలుంటుందా? 
తరువాత ఆలోచించి ఒరటడు ఆ బుణం చెల్లిస్తానని, నాగవేణి కాగితం వ్రాసి ఇవ్వాలని 
తీర్మానించాడు. 

అన్నీ ముగించి నాగవేణి ఇల్లు చేరింది. “ఏమైంది” అని సరసోతి అనే మాటలకు 
అన్నీ వివరంగా చెప్పింది నాగవేణి. 'ఇదొక్కటేనా? ఇంకెన్ని వస్తాయో ఇల్లాంటివి” అని 
అనుమానించారు. ఒక్క సంవత్సరం ఒరటని ఇంట్లో మకాము చేశాడు లచ్చడు. ఇంటికి 
రాలేదు. అప్పుడప్పుడు ఒరటనివెంట ఉడిపియాత్రకూడ చేస్తాడు. తన మేటి విద్యలన్నీ 
ఒరటనికి నెర్పించాడు-అందుకే ఇద్దరి స్నేహం మంచి గట్టిగ పెరిగింది. ఒరటని తల్లికి 
కూడ వానిచేష్టలు బోధపడ్డాయి. ఆమె భయపడి పెద్దకొడుకుకు జాబు (వాయించింది. 

మకరసంక్రాంతి సమీపించింది. నరసింహడు తమ ఇంటి పరిస్థితులను విని 
గాబరా పడి బెంగుళూరు వదలి వూరికి వచ్చేశాడు. వచ్చిందేమో ఒరటనికి బుద్ధి 
చెప్పడానికి. పైకేమో ఇంటిదైవం జాత్ర, తరువాత వెడతాను అని చెప్పాడు. వాణ్ని 
లచ్చనినుండి వేరు చెయ్యడానికి నరసింహడు చూడు, ఇంటివారికంటే నీదేమిరా 
అతిచేష్టలు? భార్య తరుమగొడితే నువ్వెందుకురా వాణ్ని వుంచుకున్నావు? అని తమ్మున్ని 
గద్దించాడు. ఒరటడు వితండవాది. పైపెచ్చు లచ్చనికి శిష్యుడు. అందుకే నరసింహనితో, 
వాడు నెలనాళ్లుంటే, ఏదో ఒకవిధంగా జగడం, కోతలు, పొడుపులతో గడిపాడు. ఇక 
తమ్మునికి ఇంటి వ్యవసాయం పెత్తనం ప్రయోజనం లేదని, తానే చూచుకోవాలని 
నరసింహడు తీర్మానించాడు - ఒరటనితో లచ్చడు తన హక్కుభాగం కొరకు పోట్లాడాలని 
ప్రేరేపించాడు. అందువల్ల శీనమయ్యరు ఇంట్లో రెండు ముక్కలైనవి. 

తరువాత విభాగం ఏర్పడినప్పుడు ఐదు ఇళ్లు అయినాయి. మిగిలిన తమ్ములు 
పెద్దన్నతో సహకరించారు. ఒరటడుమాత్రం తనభాగం తీసుకొని తండ్రి ఇంట్లోనే ఒక 
భాగంలో వుంటూ వచ్చాడు. తల్లికూడ వానికి శత్రువయింది. ఒరటని అన్న ఒకడు 
పెద్దన్న తరపున వూళ్ళో వుంటూ ఆస్తి చూచుకొంటున్నాడు. 

దీనివలన లక్ష్మీనారాయణకు ఒక పని దొరికింది. కలహాలు చాడీలు అవీ ఇవీ 
చెప్పి ఒరటనికి మేత పడుతున్నాడు. ఒరటని ఇంట్లో వేర్పాటుకాగానే నాగవేణిపై 
అప్పుడబ్బుకు వత్తిడి తెచ్చాడు. అందుకే ఆమె తండ్రివద్దనుండి డబ్బుతెచ్చి ఇవ్వాల్సివచ్చింది. 
దాని తరువాత బౌరింగుపేటలో లచ్చడు హొటేళ్ళు తెరచి చేసిన అప్పులబాపతు వారంట్లు 
కూడ వచ్చాయి. అన్ని అప్పులవారంట్లు వూరుచేరాయి. అందరూ తగాదా చేసి జైలుకు 
పంపుతామని బెదరించేవారే. నాగవేణి ఎల్లాగూ భర్తను జైలుకు పోనివ్వదని తెలిసికొని 


శివరామ్‌ కారంత్‌ 181 


ఎందరో ఈలాగు ఎగబడ్డారు. మాటలతో తిట్టినా, భర్తను ఎలాగు కృష్ణ జన్మస్థానం 
పంపగలదు? - అనుకుంటూ తనకు రావలసిన బాకీ లన్నింటిని రాబట్టి అప్పులు 
తీర్చింది. చాలనందుకు ఆస్తి పైన కూడ భారం పడింది. అప్పులు తీర్చడానికి వచ్చిన 
వాసుదేవయ్యగారు 'లచ్చణ్ని పిలచి ఈ అప్పులు తీర్చితీర్చి ఇల్లంతా గుల్ల అయింది. 
ఇష్టముంటే ఇంట్లో భోంచెయ్యి-లేకుంటే జైలులోనైనా వుండు. ఇంట్లోనయినా వుండు. 
నీ అప్పులు మాత్రం తీర్చము. ఇంట్లోనే వుండు, ఆరోగ్యం బాగుచేసుకో. ఆడవారిని 
వేపుకుతినకు. లేకుంటే వూరువిడచి పో” అని అన్నారు. 

“సంకట బందాగ వెంకటరమణా-ఆపదలకు ఏడుకొండలవాడు' అన్నట్లు తానేమో 
అప్పులు తీర్చలేడు. ఒరటని ఇల్లు వదలి తన వసారాలోకే రావలసివచ్చింది. “ఏమో నా 
[గ్రహచారం బాగాలేదు. నాకూ కష్టమే-మీకూ కష్టమే- అని పశ్చాత్తాపపడ్డాడు. ఒరటని 
ఇంటికి మాత్రం వెళ్ళి వస్తున్నాడు. కాని ఇంట్లో హాహాకారం లేవనెత్తలేదు - నాగవేణి 
ఒత్తిడితో తన శరీరాన్నికూడ చక్కగా చూచుకుంటున్నాడు. 

ఈమధ్యన సరసోతి క్రమంగా, దినదినం క్షీణిస్తూనే వున్నది. ఏమైనా సరే ఏ 
పనికి తనకు తోడుగా ఎవరూ రాకూడదని ఆమె హఠం. గోడలు, కిటికీలు, పంచలు 
పట్టుకొని అటు ఇటు తిరుగుతూ అన్నీ చక్కబెట్టుతుంది. ఒకనాడు “పోనీలే ఆ లచ్చని 
[గ్రహచారం గురించి ఒక శాంతి నడపిద్దాం. ఏమైనా అన్నీ చక్మబడతాయేమో చూద్దామని 
జాతకం చూపిస్తే మంచిదని” తన సంకల్పాన్ని అభిలాషను ప్రకటించింది. సత్యభామ 
తన కుమారుని జాతకం మంచిగా తెలిసిన వారికి చూపించి వచ్చింది. “అది ఏలినాటి 
శనియట. ఇప్పుడు విడిచే రోజులొచ్చాయి. ఇప్పుడు చండికా హోమం, పాపవన శాంతి 
చేయించి నలుగురు (బ్రాహ్మలకైనా భోజనం పెట్టాలి” అన్నారు. లచ్చడు స్వయంగా బ్రాహ్మల్ని 
పిలచివచ్చాడు. శాంతిహోమం సమయాన ఇద్దరూ ప్రక్కన పీటలమీద కూర్చోడానికి 
రావాలి. ఇన్నాళ్లు వేరుగా వుండి పేచీలు పడి ఒక్కసారే ప్రక్కన కూర్చోటానికి నాగవేణి 
అంతరంగం ఒడంబడలేదు. కాని చేబట్టినవానికి మంచిరోజు లొస్తాయని అందరూ 
అంటే తానుమాత్రం అద్దు ఎందుకు తగలాలని వూరకుంది. ఉన్నంతలో నవ్వు ముఖంతో 
అన్ని పనులు చేసింది. నారపట్టుతో మడిగా శుచిగా కూర్చున్నది. ఆరోజు వచ్చిన 
(బ్రాహ్మణుల గుంపు సుఖంగా సుష్టుగా భోంచేసి మనసార దీవించి వెళ్లింది. 

లచ్చడు ఆ రోజునుండి చాల వుల్లాసంగా వుంటూవచ్చాడు. అదొక వేషమే. 
నాగవేణి మనస్సును ఎన్నివిధాల వలపించాలో అన్ని ప్రయత్నాలు చేశాడు - ఎనిమిది 
మాసాలదాకా వాని ప్రవర్తనలో చక్కని మార్పులు వుంటే చూచి సత్యభామకూడ “ఒరే, 
ఈ బుద్ది అప్పుడే దేవుడిచ్చివుంటే ఎంత బాగుండేది.” అన్నది. ఇంటిలో ఎవరూ వాన్ని 
కోపం వచ్చేలాగు మాట్లాడరు. ఏమీ బుద్ధివాదం చెప్పరు. వాడే స్వయంగా శాంతిహోమం 


182 మరల సేద్యానికి 


ఏర్పాట్లు చేసుకున్నాడు. “ఈసారి ఒక తూమెడు విత్తనమైనా వెయ్యాలి’ అని చెప్పి అందరికీ 
ఉత్సాహం పుట్టించి ప్రయత్నాలు చేశాడు. 

వానకాలం కాలుబెట్టింది. లచ్చని మొదటి వ్యవసాయంకూడ ఫలవంతమైనది. 
అలాగే ఇంట్లో అందరి మనస్సులూ చిగుళ్లు తొడిగినవి. ఇంట్లో అందరూ సంతోషంగా, 
లచ్చడు కూడ చాల చనువుతో, అన్యోన్యంగా ప్రవర్తించాడు. 

ఒకరాత్రి లచ్చడు వానఫలితంగా దగ్గుతో చావడిలో కూర్చొని దగ్గుతున్నాడు. 
అందరి భోజనాలయ్యాక వాడు 'నాగవేణీ చూడు శొంఠి, మిరియాలువేసి పొంగించి 
కషాయం చేసి పట్టుకురా. చాల శీతం అయింది. లేకుంటే రేపు విపరీతమయితే వికటిస్తే 
కష్టం” అన్నాడు. శొంఠివగైరా కషాయం తయారుచేసి లచ్చనిదగ్గరకు వెళ్ళింది ఆమె. 
అక్కడే ఇద్దరూ కూర్చున్నారు. మాట్లాడుతున్నారు. కషాయం తాగాడు. కారంతో కొంత 
బాధపడ్డాడు. ఇకముందు చేయాల్సిన వ్యవసాయం పనులు, తియ్యని కలలు వర్ణించాడు. 
వానిచేతులు ఏవో తడుముతూ నాగవేణి చేతులు అందుకున్నవి. “చూడు నాగవేణీ మనం 
వేరై ఎన్నాళ్ళయింది. ఏండ్లు గడచాయి కాబోలు” అన్నాడు-వాని గొంతు గద్దదస్వరం 
అయింది. వానిచేతి స్పర్శ ఆమెలో కొంత తికమకచేసింది. ఈసారి మగడు 
వచ్చిననాటినుండీ ఇద్దరూ ఒకపక్కలో వుండలేదు. ఆ సంగతి జ్ఞప్తికి వస్తే చాలు ఆమెకు 
భయం, కంపం పుట్టేవి. ఆ రాత్రి ఎందుకో ఎదిరించలేక పోయింది. పతియొక్క బాధ 
తనకు తెలియదా? తనకు కోరిక లేదా? అప్పుడప్పుడు పతివున్నా ఎందుకీ వైధవ్యం? -అనే 
ప్రశ్నకూడ ఎదురయ్యేది. కాని ఆ పతి స్నేహపు పరిణామాలను తలుచుకొని భయపడేది. 
తండ్రిగారు కూడ ఆంక్ష విధించారు. కాని ఆ లేత హృదయం, శరీర వాంఛలు పిచ్చి 
ఎత్తించినవి. తనవాడైనా అదనుచూస్తున్నాడు లచ్చడు. లొంగిపోయింది. ఆ రాత్రి 
మరొకసారి వరుసగా. భయపడవలసిన పరిస్థితి ఏర్పడింది. 

తరువాత ఎన్నో దినాలు అలాగే గడిచాయి. ఆమె తన వివాహం తొలిరోజులు 
వచ్చాయిలే, శని తొలగింది అని పొంగిపోయింది. 

ఆ సంవత్సరం పంటలు పాడు కాలేదు. లచ్చని పెత్తనంవలన ఇంటికి భర్తీగా 
గింజలు వచ్చిపడ్డాయి. “ప్రతిసారి ఇంత కఠినంగా పని చెయ్యరాదు. పేరుకు 
రెండుతూముల వ్యవసాయం చాలు. ఊరకే అలసిపోయి సన్నగిల్లరాదు' అని అన్నాడు. 
వర్లసంచులు పడ్డాయి. గడ్డికూడ నాల్లు వాములనిండా అయింది. బలిపూజ (వంటపూజ) 
నరకచతుర్దశి దినం ఇంట్లో నాలుగుదిక్కుల కాగడా లుంచారు. దీపావళినాటికి నాగవేణి 
సరసోతితో మెల్లిగా “ఏమో మీ రేమంటారో భయంగా వుంది. నేనేమో మళ్ళీ.... 
క....డు.....పుతో వున్నాను” అని వణుకుతూ చెప్పింది. 

ఆమె 'సరే, ఏమి? ఎందుకు? ఆ శని తొలిగిందేమోనమ్మా అదెల్ల మన 
మేలుకొరకే-భయపడకు. వానికి సరిగా బుద్ధి వచ్చింది. దేవుడు చల్లగా చూస్తాడులే” 


శివరామ్‌ కారంత్‌ 183 


అనింది. “ఏమో మీ పుణ్యంమూలాన నేను అమ్మ అని పిలిపించుకోవాలి అని ఏమీ 
తోచకుండ నేలమీదబడి ఆమె పాదాలు ముట్టుకొన్నది. నాగవేణి శరీరాన్నంతా తడుముతూ 
సరసోతి 'భగవంతుణ్ని ప్రార్థించుకో - అన్నీ ఇస్తాడు - నడుపుతాడు అన్నది. 

“నాకేమో మీరే దేవుడు” అన్నది నాగవేణి. సరసోతి సిగ్గుపడింది. “నాకు చింత 
మొద్దుకున్నన్నేళ్లు వచ్చాయి. అంతే. అందుకే కాబోలు నేను గొప్ప అని నమ్మావు. నిరుడు 
ఉత్తరాయణానికి వెళ్ళాలంటే కాలేదు. ఈసారి మకరానికి పిలుపు రావాలి.” 

“నేను ప్రసవించాలి. మీరు తప్పక నా బిడ్డకు పాలు పట్టాలి” అన్నది నాగవేణి. 

మకరసంక్రాంతి వస్తున్నది. ఆవారంలోనే సాలిగ్రామజాత్ర. వారి కులదైవం 
నరసింహస్వామి. సరసోతి లచ్చనితో “ఒరే, నాగవేణిని మెల్లిగా నడిపించి జాత్ర దర్శనానికి 
తీసికెళ్లురా, ఇద్దరూ వెళ్లి దేవునికి కాయ, పండ్లు-కర్పూరం అర్చించి రావాలిరా' అన్నది. 
లచ్చనికి దేవుడు, మొద్దు, అన్నీ సమానమే. కాని నాగవేణిని, సత్యను వెంటబెట్టుకుని 
మెల్లిగా వెళ్ళి నైవేద్యం చేయించి వచ్చాడు. నాగవేణి సరసోతికి కొబ్బెర, పళ్లు, ప్రసాదం, 
తెచ్చిచ్చి ఆశీర్వాదం పొందింది. 

ఈ సంతోషాలమధ్య ఒరటనింటి కేమో హాజరు తప్పదు. వానికి వాని తమ్ముళ్ళు 
అన్నలపై చాడీలు చెప్పేపని నడుస్తూనే వుంది. ఒరటడు 'లచ్చణ్లా' ఈ ఆస్తితో ఏమీ 
సాగదు - అన్నలు, తమ్ముడు చక్కగా హొటేళ్ళలో సంపాదిస్తున్నారు, నేను వూళ్ళోనే 
పడివుంటే లాభంలేదు. మైసూరులోకూడ మావాళ్లు ఒక హౌొటేలు తెరచారట - నిండా 
లాభాలేనట - నేను ఈ ఆస్తిని కట్టుగుత్తకు ఇచ్చివేసి మైసూరిలో ఒక స్వంత హొటేలు 
తెరుస్తాను అన్నాడు. లచ్చడు “భేషుగ్గా వుంది” అన్నాడు. 

ఆ వైశాఖమాసంలో కోడిగ్రామంలో రెండు కొత్తవార్తలు. ఒరటడు వూరువిడిచి 
వెళ్ళాడు. నాగవేణి నవమాసాలు నిండకుండానే కొడుకును కనింది. అక్కడ ఒరటడు 
అన్నగారి “శ్రీరామా రెస్టారెంట్‌ కు నేరుగా ఎదురుగుండా ఢిల్లీదర్భారు రిస్టోరెంట్‌ 
తెరచాడు-తన కార్యకలాపం అంతా లచ్చనికి ఉత్తరాలలో వ్రాస్తున్నాడు. 

నాగవేణి ప్రసవానికి పుట్టిల్లు వెళ్లలేదు. సరసోతి ఎంతో చెప్పి చూచింది. “వారు 
ఇంట్లో వుంటే నే నెల్లా విడచి వెళ్లాలి?” అన్నది. తొమ్మిదో నెలలోనే బిడ్డ నొప్పులు, 
కాన్సు అన్నీ అయ్యాయి. పిల్లవాడేమో సన్నగా, పీలగా దుర్చలుడుగానే వున్నాడు. వాణ్ని 
చూచి అదికూడ మూడవ అవలక్షణమేమో అని చింతచేసింది. ఆ ప్రసూతికి సహాయం 
తక్కువ లేదు గాని నొప్పులబాధ దుర్భరమైంది. శిశువుకు తల్లిపాలు పడలేదు. సత్యభామ 
శిశువు నెత్తుకొని ఆవుపాలను దూదితో తడిపి పిండి నోరు తడిపేది. తల్లికి పిల్ల శుశ్రూష 
చేసేటంత బలంకూడ వుండలేదు. లచ్చడు వుడిపికి వెళ్లి ఆమెకు తగిన బెషధాలనుకూడ 
తెచ్చిపెట్టాడు. తియ్యని మాటలుకూడ ఆడి సంతోషింపజేశాడు. కాని వాని మనస్సు 
మళ్లీ వెలిబాట పట్టినట్టే పసికట్టింది నాగవేణి. 


184 మరల సేద్యానికి 


శిశువుకు మూడునెలలలో కడుపుబ్బరం, ఇతరబాధలు వచ్చాయి. కాని 
చురుకుదనం ఆటపాటలు బాగానే వున్నాయి. నిరాశకు తావుమాత్రం లేదు. మే నెలలో 
వకీలుగారు వచ్చి ఎన్నో మందులు చెప్పి చేయించి “అమ్మా, ఎల్లాగయినా నీవు డాక్టరు 
మందు తాగాల్సిందే. తప్పదు, వెనుకటికైతే నాగవేణి ఒప్పదు” అన్నారు. వకీలుగారు 
చెప్పినపుడు ఆమె “కానీ భగవత్సంకల్పం” అని ఒప్పుకుంది. లచ్చనికి ఉపచారం 
బాధ్యతకూడ తక్కువైంది. 

నవరాత్రి వేళకు ఆరోగ్యం బాగయింది. ఒళ్లు పట్టలేదు అంతే. అందుకే సత్యభామ 
అతిజాగ్రత్తగా కాపాడింది. నాగవేణి సందేహాలు పోవు. కానీ సరసోతి మాటలు దేవుడే 
కాపాడుతాడు అనే పలుకులను స్మరించుకొని స్వస్థురాలవుతుంది. 

ఆమెకు క్రమేణ మగని బెంగపట్టుకుంది: పిల్లవాని బెంగ తగ్గింది. లచ్చని ముఖంలో 
ఆ నవ్వు ఎందుకో తగ్గిపోతున్నది. ఎందుకో అతడు తనకు తానే లోకువగా, 
చూచుకుంటున్నాడు. మాటలో మళ్ళీ నిష్ణురత కూడ వచ్చేసింది. “ఏమండీ-ఎందుకల్లా 
వున్నారేం?” అంటే వూరకొంటాడు. నాలుగైదుసార్లు బుజ్జగించి అడిగితే “నాదీ ఒక 
బతుకేనా-వెధవ ముండలాగు...... ? అన్నాడు. 

“అలాగంటే?” 

“నీవు అశనార్థం (భరణం) వేస్తే తింటాను. చదివి, ఏమి చేసినా, నేను 
జీవించలేకున్నానే....... శ్‌ 

'మీకేమిటండీ లోటు? ఈ ఇల్లు వాకిలీ అన్నీ మీవి కావా? చెప్పండి.” 

“ఇల్లు, అన్నీ నావే-వూరివాళ్లేమంటారో వింటే తెలుస్తుంది.” 

“అంటే” 

“దినం గంజి తాగాలంటే భార్యనే అడుక్కుంటాడురా: ఎందుకురా వాని బతుకు? 
అంటారు. విని విని విసుగొచ్చింది.” 

ఆమె మరేమీ మాట్లాడలేదు. తరువాత చాలనాళ్లు, అలాగే వున్నారు. ఒకనాడు 
లచ్చడు కొడుకును చేతిలో వుంచుకుని 'నాగవేణీ, పిల్లవాణ్ని వూరకే, బుల్లోడు-అంటే 
బాగుంటుందా-మనిషికి ఒకపేరు వద్దా; అన్నాడు. 

'సరే పుట్టినరోజు వరకు ఆగండి - ఇప్పుడేమి తొందర?” 

వాని పేరు పెట్టించి వెళ్ళాలని వున్నాను, ఎక్కడికైనా వెడతా” అన్నాడు. 

“అయితే మళ్ళీ వదలిపెట్టి వెడతారన్నమాట' 

“నిన్ను విడవాలని లేదు. బయటపడే సుఖంకూడ అంతంతే-కాని, నా కూలితో 
నా పొట్టపోసుకుంటాను. నా బావలు ఒకడు వకీలు... ఒకడు డాక్టరు - నా స్నేహితులంతా 
పెద్ద వుద్యోగాలలో వున్నారు. నేనేమో ఇంటికి దయ్యంలాగున్నాను. ఇల్లాగే ఒకచోట 
కూర్చుని వుండజాలను అన్నాడు. 


శివరామ్‌ కారంత్‌ 185 


'నాల్గునాళ్ళు ఆగండి” అన్నది నాగవేణి. ఆ నాల్గునాళ్లలో ఆమె మనస్సు లేత 
తరంగాల లాగు జ్యేష్ట ఆషాఢాలలో సముద్రం కెరటాలు ఎంతపైకి లేస్తాయో ఎన్ని 
ఆటుపోట్లకు గురియౌతాయో దానికంటె జోరుగా, హోరుగా కల్లోలపడింది. భావన కన్నీరుగా 
మారింది. వాని సంగతి తలుచుకుంటే మనస్సనే సముద్రం నురగలపై నురగలే 
కక్కుతున్నది. తరువాత ఒకనాడు “నాకు కావాలని నేను ఆస్తి వుంచుకోలేదు. మీ పేర 
బ్రాయించేస్తాను. మీ మనోవ్యథ బోధపడింది. మీరు విసుగుతో జీవిస్తే నాకు మాత్రం 
సుఖమా?” అన్నది నాగవేణి. 

సాలిగ్రామం పండుగ కాగానే ఒకనాడు అతి చమత్కారంగా లచ్చడు భార్యను 
వుడిపికి పిలుచుకొని వెళ్లాడు. తరువాత ఏదో నెపం పెట్టి బ్రహ్మావరంలో ఆమె ఆస్తిని 
తనపేరట చేయించేశాడు. ఆమె ఇంట్లో ఎవరితోకూడ ఆసంగతి చెప్పలేదు. 

ఇంట్లో పెద్దవాళ్ళేమో “ఉడిపి కృష్ణుని దర్శనానికే వెళ్ళారులే” అనుకున్నారట. 

ఎండకాలంలో పిల్లవానికి సంవత్సరం కూడ అయింది. వానికి ఏమి పేరు పెట్టాలి? 
చర్చ జరిగింది - నల్గురు (బ్రాహ్మలను పిలిపించి భోజనం సంతర్పణ, నామకరణం 
చేయించండి. తాతపేరు నిలబెట్టండి” అన్నది సరసోతి, సత్యభామ “అల్లాగే కానీ అన్నది. 
మామ మమతను చవిగొన్నది ఏలా మరుస్తుంది నాగవేణి. లచ్చనికి ఒళ్ళంతా తండ్రిపై 
పగవున్నా సరసోతిమాట విన్నాడు. పుట్టిన పండుగనాడే నామకరణం చేయించారు. 
రామ ఐతాళుల ప్రేతాత్మ తృప్తిపడింది కాబోలు. 

ఆ నామకరణం తరువాత ఒక నెలకే ఒరటమయ్య మైసూరునుండి తిరిగి వచ్చాడు. 
అతని 'ఢిల్లీదర్భారు - హొటేలు ప్రారంభమై చాలనాళ్ళయింది. చాల జోరుగా సాగుతున్నది. 
అన్నగారి హొటేలులో ఒక పురుగుకూడ తినదని కోతలు కోశాడు. వాడు వూళ్లో మంచి 
మాటలతో తన ఆస్తిపై అప్పు తీసుకొని, ఢిల్లీదర్భారు శాఖలు బెంగుళూరిలో కూడ 
తెరుద్దాము అని ఏర్పాటు చేశాడు. లచ్చనికి కూడ ఆ ఒరటనివాటాలో వుంటే 
బాగనిపించింది. తానేమో ఆస్తికి యజమాని, సర్వాధికారి. తనసంగతి ఒరటనితో 
చెప్పాడు-ఇద్దరూ కొత్త హొటేలు ఏర్పాట్లలో వాటా పంచుకోవాలని ఒకడు మైసూరిలో 
ఒకరు బెంగుళూరిలో వుండి మేనేజరు పని చేయాలి అని తీర్మానించారు. 

అన్ని నిర్ణయాలు ఎక్కడో బయట జరిగాయి. నాగవేణి చెవిలోకూడ వెయ్యలేదు. 
ఆమె ముసలి గూబలకు చెప్పి ఏమీ పడనియ్యదని తెలుసు. “నేను ఉడిపికి వెడతాను. 
నాల్గు నాళ్లు మందు తినివస్తాను' అని వెళ్లాడు. రాముణ్ని ఎత్తుకొని, “వాని కేమన్నా 
తెమ్మంటావా? అనికూడ అడిగినాడు లచ్చడు. 

ఒకవారం, పదిహేనురోజులు. లచ్చని జాడలేదు. వార్త లేదు. సరసోతి కూడ 
లచ్చణ్ని చూడాలని అభిలాషపడింది. సత్యభామ మాత్రం “అది కుక్కతోక - ఎప్పుడూ 
వంకరయే” అన్నది. కాని నాగవేణికి సరసోతికి ఆ సందేహం కలుగలేదు. “తప్పకుండా 


186 మరల సేద్యానికి 


వస్తాడులే” అని వారు నమ్మారు. అంతలో సంవత్సరం తరువాత నరసింహమయ్యరు 
వచ్చే అలవాటు ప్రకారం వచ్చాడు. తమ్ముని పథకాలు తెలుసు. లచ్చని కథ చెప్పాడు. 
'బెంగుళూరిలో మళ్ళీ నాకు ఎదురుగా పోటీకి హొటేలు తెరుస్తాడట. నన్ను ముంచుతారటి 
అన్నాడు. సరసోతి చాల దిగులు పడింది. 

నాగవేణి మౌనంగా కూర్చున్నది. తరువాత కొడుకును ఎత్తుకొని కన్నీళ్ళు కార్చింది. 
సరసోతితో “నేనే నా కొడుకు నోటికి మట్టిగడ్డ ఇచ్చాను. వారు మోసం చేస్తారని నమ్మలేదు. 
కలలోకూడ అనుకోలేదు.” అని తన ఆస్తి వానికి ధారపోసిన సంగతి చెప్పింది. దాని 
వ్యధ కూడ చండ్రనిప్పుల మంటలాగయింది. ముందు దారి తెలియకుండ వారి 
పినతండ్రిని పిలిపించారు. నాగవేణిపై ఆయన అతిగా కోపగించాడు-'నాగూ, మాకు 
ఒకమాట కూడ చెప్పకుండా వ్యవహారం జరిపితే ఎల్లాగమ్మా?” అన్నారు. ఆమెకొరకు 
బెంగుళూరు వెళ్ళి మాట్లాడారు. 'నా ఆస్తికి మీ బిడ్డకాళ్లు పట్టేలాగు మీరేగా చేశారు” అని 
మాట్లాడాడు లచ్చడు. 


19 


సత్యభామ సామాన్యమైన సంకటాలలోనే నొప్పిపడి తికమక అయింది. ఈ సారి 
మళ్లీ తన కొడుకు తెచ్చిపెట్టిన ముప్పును తలచుకొని మరింత కుమిలిపోయింది. తన 
కోడలు కొడుకు మోసానికి బలిజెతున్నదని ఆమె వూహించుకోలేక పోయింది. “ఏమమ్మా 
- మేము పెద్ద ముసలిగొడ్లున్నామే. ఒక పొల్లుమాట అయినా నాతో అనలేదే: వానికి 
తల్లి తోడు ఏమీ వుండదు. అందరినీ వెళ్లగొట్టితే ఏమిచేస్తావు? రేపు ఇల్లు అంతా ఆమ్మేస్తాడు. 
చచ్చేటప్పుడు మాకు ఈ గతి తెచ్చిపెట్టావుగదూ,” అని శోకించారు. సరసోతి “పోనీలే: ఆ 
పిల్లను ఎందుకు బాధిస్తున్నావు? గ్రహచారం చెడగొడితే ఎవరేమి చేస్తారు? వాని ప్రవర్తనను 
చూచి మనమే నమ్మేశాము. ఆమె ఏమిటి?” అని ఓదార్చింది. 

సత్యభామకేమీ నెమ్మదిలేదు-ఆ ఇంటినుంచి ఎవరో వచ్చి వెళ్ళగొడతారు అనే 
భయం పుట్టుకొచ్చింది. నేను ఆ పిల్లముఖం, దుఃఖం చూస్తూ కూర్చోలేను. సుబ్బి ఇంట్లో 
నాల్గునాళ్ళు వుండివస్తా నని సత్యభామ వెళ్లిపోయింది. సూరడు వెంటవెళ్లాడు. 

ఇప్పుడు ఇంట్లో నాగవేణి, సరసోతి, రాముడు మాత్రం వున్నారు. నాగవేణికి 
తన పిచ్చి, మందమతి తలచుకొని ఆశ్చర్యం కలిగినది. అయితే ఇప్పుడేమీ దారి లేదు. 
తన మగడు ఇంటికేమో రాడు. అన్నీ పోగొట్టుకున్నాక తప్పక వస్తాడు. సరసోతి పూర్తి 
గుడ్డిదయింది. పిల్లవాణ్ని చేతిలో పెట్టుకొని ఆడిస్తుంది. అప్పుడప్పుడు నాగవేణిని పిలిచి 
“ఎడవకమ్మా, చింతచేయవద్దు. దేవుడే కష్టాలిస్తే ఎవరు తప్పిస్తారు?” ఇంకేమి చెప్పడానికి 
నోరాడలేదు. నాగవేణి ఏమో “ఇక ఎందుకు బదుకాలి? ఈ పిల్లవాడు పెద్దవాడై తన 


శివరామ్‌ కారంత్‌ 187 


నరకాన్ని ఎందుకు పంచుకోవాలి. దానికంటే తాను చనిపోతే ఏ బాధ లేదు. అందరికీ 
సుఖమే కదా అని తీర్మానించింది. 

సత్య మాటలు నిజమైనాయి. మూడునెలలకే ఇల్లు, పొలం, తోట అన్నీ 
లెక్కలేకుండా వచ్చినంతకే అమ్మివేసినట్లు తెలిసింది. ఉడిపిలో ఒక (శ్రీమంతుడు లచ్చని 
దగ్గర కొన్నాడట. వాడేమో డబ్బు తీసికొన్న వెంటనే వెళ్ళిపొయ్యాడు. వారేమో తొందరగా 
గడబిడ చెయ్యకుండ ఆరేడు నెలల్లో నోటీసు ఇచ్చారు. దానిలో ఇల్లు, ఆస్తి స్వాధీనం 
చేయించాలి అని వుంది. 

నాగవేణికి ఆ రోజు ఒక మెతుకు తిండికూడ సహించలేదు. పిల్లవానికి పాలు 
త్రాగించి, సరసోతికిచ్చి తానేమో పిన్నయ్య వద్దకు వెళ్లింది. ఆయన ఉడిపికి వెళ్ళి కొన్నవారి 
ఇంట్లో పెద్ద సంప్రతింపులు జరిపారు. వారికేమి దయ? “నేను 8000 రూపాయలు 
ఇచ్చానండి. ఎలాగ వదలమంటారు?” అన్నాడు. తిరిగి కొనటానికి కుదరలేదు-అన్న 
కూతురి కన్నీళ్లు చూచి తక్కువ కట్టుగుత్తకు కౌలుకు తీసుకొని వచ్చారు. అదే గొప్ప 
వుపకారమయింది. 

నారాయణయ్య ముసలమ్మ వద్దకు వచ్చి 'ఇలాగ అయింది. ఇప్పుడు మళ్ళీ దున్ని 
బతికే రోజులు వచ్చాయి. నాకు చేతనైనంత సహాయం చేశాను. పూలమ్మిన చోటనే 
కట్టెలు అమ్మవలసి వచ్చెనే” అని దుఃఖించారు. సరసోతి మాత్రం వలవల ఏడ్చింది. 
“నాగవేణీ, దేవుడు ప్రేతాత్మ తృప్తిపడింది కాబోలు. నాన్నవద్ద వుండవచ్చు. ఆ పిల్లవాడు 
పెద్దవాడై గంజనీళ్లు పోస్తాడులే. తండ్రి దుర్మార్గం రాదని నమ్మకం. నేనందాక వుండాలా? 
నీవు ఈ బిక్షకు వుండేదా సహించలేదే -గుత్తకుకట్టి మిగిలేదేమిటి?” అన్నది. 
'నారాయణయ్య మేమున్నాము లెండి. మీ ఇంటినీడ తప్పించరాదని మాత్రమే ఈ ఏర్పాటు. 
మీరు ముగ్గురు మా ఇంట్లో వుండండి పరవాలేదు. నాకేం భారం కాదు- అన్నారు. 

సరసోతి నాగవేణిని పిలిచి 'పొమ్మా బాబాయ్‌ మాటలు విను. నీవు, పిల్లవాడు 
వెళ్ళండి. లేకుంటే మీ నాన్నవద్ద వుండు. ఎల్లాగు రాముని ఇల్లే ఇది. మరిన్నినాళ్లు ఇక్కడే 
తోసిపోతాను. నేనూ సత్య, కాశీలోనే వుంటే ఎంతో బాగుండేది. క్షేత్రంలో చావు ప్రాప్తం 
అయ్యేది. ఇప్పుడు అదీ లేదు” అన్నది. 

నాగవేణి పినతండ్రితో “మీరు వెళ్ళండి. ఫరవాలేదు. ఎండకాలం దాకా బియ్యం 
గడుస్తుంది. నాన్నవచ్చాక చూద్దాం” అని చెప్పి పంపింది. ఆ పిల్లవాడు తల్లి కన్నీళ్ళు 
చూచి ఏడ్చాడు. వానికి ఆకలేమో అని సాయంకాలం గంజి కాచింది. సరసోతి రాత్రి 
భోంచెయ్యదు. తనకా అవసరంలేదు. పిల్లవాణ్ని పస్తు చంపరాదు. వానిపై శ్రద్ధ తీసికొన్నది. 
సరసోతి చెయ్యి పట్టుకొని పడుకోబెట్టి, తానుకూడ పడుకుంది. తరువాత ఒకమాట 
కూడ లేదు. ముసలిది కూడ మాట్లాడలేదు. 


188 మరల సేద్యానికి 


రెండు మూడు దినాలు అలాగే అయింది. ఒక సాయంకాలం వాసుదేవయ్యగారు 
అతివేగంగా ఇంటికి వచ్చారు. తమ్ముని ఉత్తరం అందింది. బిడ్డకావురం 
మట్టిపాలవుతుందని, ఆమె కడుపేద అయిందని విన్నారు. ఏమీ మార్గం తోచకుండా 
అక్కడికి వచ్చారు. వారి సంసారంకూడ పెద్దది. ఇంట్లో ఎందరో భోజనాలు. ఖర్చుకుతగిన 
ఆదాయమే వుంది. లోటు లేదు. నలుగురిని అదనంగా భరించాలంటే కష్టమే. కాని 
విడువగలరా? వేరే గతి లేదు. అందుకే బిడ్డతో చర్చించడానికే వచ్చారు. 

నాగవేణి అయ్యో బాబాయి వ్రాశారా? నేను చెప్పానే. ఎండకాలం దాకా 
పరవాలేదన్నానే-ఎందుకిచ్చారో మీకు తొందర.” వాసుదేవయ్య నవ్వారు. “అమ్మా నీకు 
బుద్ధి వుంటే బాగుండేది. ఈ పిల్లవాడు, ముసలివాండ్లు, వాళ్ళను కట్టుకొని ఏమని 
సాగుచేస్తావు? మిగిలేదేమి? మీ అత్త బిడ్డవద్దనే వుంటే, నీవు పిల్లవాడు నావద్దకు రాండి, 
ముసలి ఆవిడ తమ్మునివద్ద వుంటుంది. నేను ఎప్పుడో నిన్ను పిలిచాను. వచ్చేవుంటే 
ఇన్ని కష్టాలు రానే రావు గదా” అన్నారు. 

నాగవేణి ముఖం పాలిపోయింది, సత్యభామ బరువు మోయడం తండ్రికి మాత్రం 
ఇష్టంలేదని స్పష్టమయింది. సరసోతి మాటలనుబట్టి “'వూళ్లోనే బిచ్చమైనా ఎత్తుకొని 
తింటాగాని వూరు విడువను’ అని ధ్వనించింది. తానేమో తండ్రికి చెడ్డపేరు తేవడానికి 
పుట్టింది, కష్టాలకు భయపడి మళ్లీ వెడుతున్నానని పేరు రారాదని ఆమె భావించింది. 
నాగవేణి వాళ్ళిద్దరి విషయం ఎంతో ఆలోచించింది. తండ్రిమాటలు ఆమెకు చెవిలో 
బడనే లేదు. తండ్రికి వంటచేసి వడ్డించింది. “మీరు వేసవి సెలవుల్లో వస్తారుగా - 
అప్పుడే అన్నీ తీర్మానిస్తాను అన్నది. “చూడమ్మా ఇంకా పిల్లవాడు రెండేండ్లవాడు. ఇక 
ఇరవై ఏండ్లు ఎవరు చూడాలి? అక్కడికే వచ్చేదారి చూడు, ఫరవాలేదు” అన్నారు. ఆ 
మనుమణ్ని చూస్తూ అన్నీ మాట్లాడారు వారు. ఆమెకు తెలుసు ఎవరింట్లోనూ ఆ సరసోతి 
వుండజాలదని, వాళ్ల పినతండ్రి భార్య మంచి గడుగ్గాయి. ఆమె స్వార్థంలో భర్త యొక్క 
బెదార్యం ఏమూల బడుతుందో? “ఇంతదాకా ఇక్కడే బదికి మళ్ళీ నీడ ఎందుకు తప్పాలి?” 
అనే శుష్మాభిమానం. అందుకే “ఫరవాలేదు -ఇప్పుడేమీ వద్దు అని పంపించింది. 
వకీలుగారు 'నేను ఇప్పుడే నారాయణయ్యతో మాట్లాడి రేపే వచ్చేస్తాం సర్దుకో. కోర్టుకాలం. 
ఎక్కడా కదలటానికి లేదు. త్వరపడు” అన్నారు. 

నాగవేణి, సరసోతి తీవ్రంగా చర్చించుకున్నారు. మీ అత్తసంగతి చూడు, ఈ వేళ 
కాకుంటే రేపు ఇంటికి రాదా? మళ్లీ బిడ్డవద్దకే వెళ్లాలా? లేకుంటే పడుమున్నూరు 
వెడుతుందా? నా సంగతి వదులు, నాకు ఈనేల చాలు. చచ్చేఘడియలు లెక్కబెడుతూ 
పరాయికొంపలో బాధపడే ఇష్టంలేదు” అన్నది. అదీకాక తన స్నేహితురాలు సిరి చెడి 
పరులపంచబడి బాధలు, యాతనలు పడే కథకూడ వర్ణించింది సరసోతి. నాగవేణి 
మాట్లాడలేదు. రాత్రి పండ్రెండు దాటింది. పడుకుంటే నిద్రరాదు. ప్రక్కన పిల్లవాడు 


శివరామ్‌ కారంత్‌ 189 


నిశ్చింతగా నిద్రపోతున్నాడు. చూచి నవ్వుకుంది. వెంటనే ఏడ్చింది. “రామ, రేపు వారు 
వస్తారు. నిన్ను ఎత్తుకొని వెళ్లి సాకుకుంటారులే అని వాని వళ్లు నిమిరింది. 

అలాగే పక్కలోనుండి లేచి, పెద్దత్త పాదాలకు మొక్కి మెల్లిగ బయలుదాటి వెళ్లింది. 
చల్లగాలి వీస్తున్నది. ఆకాశంలోంచి నేలకొలది చుక్కలు తొంగి చూస్తున్నవి. నోట్లో రామ, 
రామి అంటూ ప్రాకారందాటి ఇసుకదిబ్బ ఎక్కింది. పడమటిగట్టుకు వెళ్లింది. అక్కడ 
ఆమె మనసు ఆగలేదు. సముద్రానికి దారితీసింది. రొమ్ము వాల్చకుండ నడిచింది. ఆమె 
వేగాన్ని ఆ సముద్రం కెరటాలుకూడ ఆపలేకపొయ్యాయి. ఒక్క వూపు వూపేవరకు ఆమె 
మత్తును ఆవేగాన్ని హెచ్చింపజేసినవి. అక్కడ ఎక్కడనుండో నక్క ఒక్కటి వూళపెట్టింది. 
“హయ్యో, హుయ్యో' అని మొత్తుకుంది. అదేమో ఎండ్రకాయలు తినడానికి వచ్చింది. 
వేరేవాళ్లు తన వెన్నుపై కాళ్లు మోపితే ఓర్వలేకపోయింది. 

ఆమె సముద్రంనుండి తిరిగి ఏమీ తెలియనట్లే నదీముఖానికి వెళ్లింది. పెద్ద 
చావచుట్టలో అన్నట్లు ఇసుకదిన్నె నదీసంగమాన్ని అడ్డగించి వున్నది. ఆ ఏటినీళ్లు కిలకిల 
నవ్వుతూ సముద్రంలోకి నిరంతరంగా దుముకుతున్నవి. ఆ మట్టి దిబ్బలు “నువ్వు వద్దు” 
అనేలాగు నీటిని వెనుకకు నెట్టెస్తున్నవి. 

నాగవేణికి తన ఆఖరు గడియ వచ్చిందని మళ్ళీ నిశ్చయమయింది. మనస్సేమో 
కొడుకువైపు లాగుతున్నది. ఒక్కసారి సరసోతి మనస్సులో ప్రత్యక్షమయింది. ఆమె కొరకే 
ఇన్నాళ్లు జీవించింది. క్షమించండి" అని మనస్సులోనే ప్రార్థించుకున్నది. ఎలుగెత్తి ఆకాశం 
బాగా చూచుకుంది. చుక్కలుకూడ రెప్పవాల్చకుండ ఆమెకేసి చూచాయి. మళ్ళీ ఆమెకు 
ధ్యాన భంగం అయింది. ఇప్పుడు అరచింది నక్కగాదు, కుక్క ఆమె వెంట నీడలాగే 
వచ్చింది. దానివెంట మనుషుల కేకలు. ఎవరో తనవద్దకే వస్తున్నారు. కుక్కకూడ తన 
వద్దకే మొరుగుతూ వెంటబడింది. ఇక ఆలస్యం చెయ్యరాదని మట్టిదిబ్బనుండి నీళ్ళదిశకు 
దూకింది. 

కుక్కకూడ దూకితే, ఏమిది అని ఇద్దరు మనుష్యులు పరుగెత్తి వచ్చారు. మనిషి 
నీటిలో వుంటే, కుక్క మొరుగుతుంటే వారూరకుంటారా. చీకట్లో నాగవేణి నల్లని నీడలాగా 
మునుకలు వేస్తున్నది. ఒకడు “ఆమె కుక్క భయానికి జారిందిరా పాపం” అని వెంటనే 
దూకాడు. సముద్రంనీరు వెనక్కి - నదినీరు ముందుకు కొట్టుకునే స్పర్ధలో నాగవేణి 
కూడ సుడి తిరుగుతున్నది. స్మృతిలేదు. బెస్తవాడు చేతిలో ఆమె చెరగు చిక్కించుకుని 
ఈత గొట్టాడు. మరొక్కడు ఇద్దరినీ బయటికి లాగేశాడు. ఇంకా కుక్క మొరుగుతూనే 
వుంటే వాళ్ళు దాన్ని కొట్టి తరిమివేశారు. వారు గాబరాతో కొబ్బెరతోటలో వుండేవారిని 
పిలిచి దీపం వెలిగింపజేసి ఆమెను దించారు. ఆ ఇంటి బెస్తముసలిది ఉపచరించి 
“అమ్మ-మిమ్మల్ని చూశానమ్మా ఎక్కడో? అవును-అవును ఐతాళుల కోడలేగా?” అని 
అడిగింది. 


190 మరల సేద్యానికి 


జాను జెను అని నాగవేణి మరింత కేకలతో “మళ్ళీ వెయ్యండమ్మా సుఖంగా 
చావనియ్యరాదా? అన్నది. 

ఐతాళుల ఇంట్లో తెల్లవారురూముకే పిల్లవాడు లేచి అమ్మను వెదుక్కుని ఏడ్చాడు. 
సరసోతి “పడుకోరా. అమ్మ తెలివితప్పి నిద్రపోతున్నదేమో, పాపం-ఏడవకు” అని 
సమాధానం చేసింది. 'నాగూ, నాగూ,” అని సరసోతి పిలిచింది. “రాము డేడుస్తున్నాడే 
రావే” అని తారాడింది. రాముణ్ని మళ్ళీ సమాధానం చేసింది. “సరే అప్పుడే అంట్లు 
తోమడానికి వెళ్లింది కాబోలు. అయితే ఆ చెరువుకే వెళ్లివుంటుంది. నా కేకలు విని 
వస్తుందిలే. లేకుంటే ఇంక పొద్దు పోయిందంటూ ఆ పొన్నచెట్లకు సేవలు చేస్తున్నదేమో” 
అని సమాధానపడింది. తెల్లవారేవేళకు బయటనుండి ధ్వనులు “అమ్మా, అమ్మా అన్నాయి. 
సరసోతి “ఎవరు......ఎవరు’ “ఏమమ్మా మీ కోడలు తెల్లవారు రూమున కాలువలో పడాలని 
వెళ్లిందండీ - ఆ ఎండ్రకాయలవాళ్ళు లేకుంటే ఆమె దొరికేదికాదు” అని వర్ణించారు. 
'నాగూ ఏమమ్మా అలాంటి అఘాయిత్యం,” అని, “ఆమెదేం తప్పు, దేవుడే అన్ని 
కష్టాలిచ్చారయ్యా”' అని తమ కష్టాలు ఆ బెస్తలకు చెప్పింది సరసోతి. వారు తప్పుకుని 
వెళ్లారు. “అమ్మా, వద్దమ్మా, నీ కొడుకు ఒక క్షణం వూరకుంటాడా? నేనెలాగో సమాధానం 
చేశాను. మనమేనా లోకంలో కష్టాలు పడుతున్నామని? మనకంటె లక్షరెట్లు బాధలు 
లేవంటావా” అని ఏమేమో హితవు మాటలాడింది. 

పొద్దుపొడిచి రెండు గడియలలో తండ్రివచ్చారు. *ఐరోడులో ఏమీ కష్టం లేదట. 
అందరూ ఇప్పుడే వెళ్ళండి ఫరవాలేదు - నాగవేణీ, నువ్వేమో మంగుళూరికి రావాలి” 
అన్నారు. నాగవేణి వినజాలకపోయింది. ఆవులపాకలో దూరింది. దూడల మెడలు విప్పి 
తోలుకొని పోయింది. బిడ్డ రాకుంటే. సరసోతి 'నేనూ, సత్యభామ ఎల్లాగో బతుకుతాము. 
మీరు మనుమన్ని కాపాడాలి. నిన్న రాత్రి నదీముఖాన ఏరు దాటడానికి వెళ్ళిందటి 
అన్నది. వాసుదేవయ్యగారి యోచన ద్విగుణమయింది. అయ్యో నాబీడ్డను పూలల్లోపెట్టి 
పెంచాను. ఈ మండుటెండలో ఎందబెట్టాల్సి వచ్చిందే” అని వ్యధపడ్డారు. వారు బిడ్డను 
వెదకుతూ బయటికి వెళ్లారు. మళ్లీ ఆ నదీమార్గం పట్టారు. ఒకర్ని చూచి 'మాబిడ్డనండీ, 
రామ ఐతాళుల కోడలు అగుపించిందా?” అని అడిగారు. “ఏమండీ, ఇంటి వెనకాలే 
దూడలను మేపుతున్నట్లుందే” అని వుత్తరం వచ్చింది. 

“జానూ, ఆ పొన్నచెట్ల సమీపాన ఇప్పుడే చూచివచ్చానని” ఎవడో అన్నాడు. 

మళ్లీ ఇంటి వెనుకకు వచ్చారు. నాగవేణి పొన్నచెట్లలో తలపై చేతులుంచుకొని 
ఏడుస్తూ యోచిస్తున్నది. తండ్రినికూడ చూడలేదు. కాళ్లపై చూపుతో ఏమో ఆలోచన - 
వారు ఆమెవద్ద చేరి “ఎందుకమ్మా నీవు నిజంగా అల్లాగే చేశావా? లేక ఆవిడ అన్నీ 
కల్పించి చెప్పిందా!” అని నెమ్మదిగా మాట్లాడనారు. నాగవేణి గొంతెత్తి చూచింది. కన్నీళ్ళు 


శివరామ్‌ కారంత్‌ 191 


రాలినవి. “ఈ వయస్సులో వాళ్ళిద్దరూ పరులపంచ వుండగలరా చెప్పండి? పెద్దత్త ఇక్కడే 
కట్టపైన ప్రాణం విడుస్తానన్నది” అన్నది. 

“అందరితో నాకేం పని, నేనేంచెయ్యాలి? ఏమైనా ఏర్పాట్లు చేయవచ్చు. నువ్వుకూడ 
ఇక్కడే వుంటానంటే ఎల్లాగమ్మా?” 

“వారు అక్కడికి రారు. వారుండేదాకా నేనూ రాజాలను అన్నది. 

“అయితే ఆ పసివాని గతివమి? నీ గతి?” 

“ఏమైనాకాని ఇక్కడే వుంటాము గుత్త, కవులు అన్నీ ఇస్తాము. (బ్రతికినన్నాళ్లు 
అలాగే కాని. ఆయన బదికితే, వస్తే చూడనీ. రామ ఐతాళుల మనుమడు నన్ను వదలడు 
అనే వాక్యం ఫలిస్తుంది” అన్నది. 

“సరే ఇంత రాతిగుండె గలదానివి, నిన్న ఎందుకు అఘాయిత్యం చేశావు?” 

మీరు ఆ పెద్దత్తను వేరు చేయాలని వున్నారని దుఃఖం. నా కష్టం చూచి 
సరేపొమ్మన్నా ఆ దృష్టిలేని, కాళ్లులేని, బలహీనురాలిని, డెబ్బైఐదేళ్లదాన్ని విడువలేను. 
చావు అందరికీ ఒక్కటే, గడ్డితిన్నా బతుకుతారు” అన్నది. 

ఒకవిధంగా వాసుదేవయ్యగారికి బిడ్డ పట్టుదలకు గర్వం కలిగింది. “సరేనమ్మా: 
నువ్వే మగపిల్లవాడుగా పుట్టివుంటే చాల బాగుండేది. కాని పేగు తీపి, కడుపు తీపి బాధ 
అంతా కన్నీరవుతుంది. కనికరమే కల్లుతున్నది.” అన్నారు. 

మళ్ళీ 'సరే, నీ ఇష్టం. నీవంటి దాన్ని భగవంతుడు చెయ్యి విడువడు. ఇక్కడ 
ఇల్లాగే ఎందుకుండాలి? ఏటి అవతల మన పొలం వుంది. అది చూచుకుందువు గాని. 
ఈ కొంచానికి గుత్త ఇస్తే నీకేమి మిగులుతుందమ్మా. ఇంత యాతన లెందుకు? ఎవరికైనా 
ఇస్తే ఏమీ మిగులదే. చూడు” అన్నారు. 

“ఉంటే ఇక్కడే వుండాలి. ఇంటి యజమాని వెళ్లగొడితే ఆ ఇసుక దిబ్బలపై 
సర్మారి బయలుంది. అక్కడనే వుంటాను. వారు వస్తారు. అన్నీ చక్కబడతాయి. లేకుంటే 
తన కొడుకుకు తానే తెచ్చిపెట్టిన కష్టాలను చూస్తూ సంతోషించనీ” అన్నది. 

ఆమె మనస్సు ఈ విధంగా వుంది. ఇంటి పెద్దలపై మమకారం, గౌరవం ఎంత 
ఎక్కువో తన దుర్గతికి కారణమైన మగనిపై కూడ అంతే కోపం. తన చేతులు కాళ్లతో - 
మగడు విడచినా కాళ్లమీద నిలబడగలనని చూపాలని వుంది. 

సరే ఇంట్లోకి బిడ్డను పిల్చుకొని వచ్చారు. 'సరసోతమ్మా మీ బుణానుబంధం 
ఎల్లాంటిదో కాని, నేను దానిని తెంచదలచలేదు. దేవుడే చక్కగా అతికినలాగే వుంది. 
ఒకటి వినండి. ఎప్పుడైనాసరే మీకు నాతో అవసరం పడితే ఏమాత్రం వెనుకంజ వేయవద్దు 
నేను లేకున్నా నారాయణయ్యనే అడిగి తీసుకొండి. అంతైనా మీరు నా సహాయం 
పొందకుంటే నాపైన ఒట్టు” అని హామీ ఇచ్చారు. 


192 మరల సేద్యానికి 


బిడ్డ బలవంతంతో ఆ మధ్యాహ్నం భోంచేసి వెళ్లాలి. మనుమని నోటికాడి ముద్ద 
తాము తింటున్నట్లే భావించారు ఆయన. సరిగా తినలేక పొయ్యారు. మాటలలో “అమ్మా: 
ఈ సంసారం, నరకం దేవుడెందుకు చేశాడో ఏమో” అని అన్నారు. ఇల్లాంటి మనోవ్యథ 
ఎన్నడూ అనుభవించి వుండలేదు. ఆ రోజు వారిని ప్రవేశించిన దుఃఖం చనిపోయ్యేదాక 
వదలలేదు. 

వకీలుగారేమో వూరెళ్లారు - వారు వెళ్ళిన రెండు మూడు రోజులలోనే సత్యభామ 
ఇష్టంతో తన ఇంటికే వచ్చేసింది. సరసోతి నోటినుంచి ఆమెకు ఇంటి చరిత్ర తెలిసింది. 
“తన కోడలు మనిషికాదు-దేవతి అని భావించింది. నాల్లు దినాలకే వియ్యాల వాళ్లింట్లో 
సిగ్గేసింది “మన మెందుకుండాలి? ఆమె చూడండి మంగళూరినుండి వచ్చాక పుట్టింటికి 
ఒక తడవకూడ వెళ్లలేదు. నాన్నా బాబాయ్‌లు మాత్రం వచ్చి చూడాలి. తానేమో 
ఐరోడులోకూడ ఒక రాత్రి వుండదే పాపం! ఈ ఇంట్లో ఆమె చేసే చాకిరీ, తపస్సు వ్యర్థం 
కాదు. మేము కన్నీళ్ళు వదల్తే మనుమనికి కష్టం” అని సత్యభామ సమాధానపడింది. 

రామునికి రెండేండ్లు. ఉగాది అయింది. లచ్చడు మోసం చేసి వెళ్ళీ ఒక సంవత్సరం 
అయింది. ఆ ఒక సంవత్సరంలో ఐతాళులంతటి మోతుబరీ వంశం వారే కౌలిచ్చి బదుకాల్సి 
వచ్చింది. ముసలి సూరణ్ని పిలిపించి నాగవేణి తన ఏద్చేదో ఏద్చింది. “చూడు సూరడూ, 
నీ కొడుకులు పెద్దవారయ్యారు. నువ్వేమో ముసలివాడివి, నీవొక కాడి తోలితే మాకు 
మూడుతూముల పొలం చేతిలో వుందని గర్విస్తాము. మమ్ములను బదికించురో,” అని 
అడుగుకుంది. కట్టమీద కూర్చున్న సరసోతి “ఒరే చూశావా, భగవంతుని లీల అంటే 
చూశావా?” అన్నది. సూరడు తాత లగాయతు వాళ్ళ పాలికాపు, అందుకే “అవునమ్మా: 
మీకు కొంచెం అలికిస్తే కష్టపడతానా?” అన్నాడు. అల్లాగే సరసోతమ్మగారి ఆధ్వర్యాన 
మూడు తూముల నేలకు విత్తనం వెయ్యడానికి సిద్ధం చేశాడు. పదునయింది. ఎండకాలమే 
రెండు చినుకులు పడగానే మొలకలు తల ఎత్తాయి. నాగవేణి, సత్యభామ చలిలోకూడ 
రాముణ్ని ఆడిస్తూ పొలంలో ఒక కోడికూడ రాకుండ కాపలి కాశారు. 

ఎండ తీవ్రమయింది. తెల్లని మబ్బులు పడమట్లో కొండలు కొండలుగా 
పరుగెత్తాయి. వాటినిచూస్తే పెండ్లి, కార్యం ఉపనయనాలవారికే భయం. తరిపొలాల 
వారికి ఆనందమే. పొలం పచ్చబడింది. సరసోతికూడ “సత్యా, ఈ నీళ్లు మోటకు, ఏతాలకు 
కూలి ఇచ్చివుంటే కౌలు కట్టెవాళ్ళమే కాదు. దేవుడే రక్షించాడు” అన్నది. అలాగే రాముని 
కేకలు చూచి 'సత్యా, పిల్లవానికి వానకాలంలో తినడానికింత చేసిపెట్టరాదా? ఏమి 
లేకున్నా బియ్యంతో అప్పడాలైనా' అన్నది. నాగవేణి కలుగజేసికొని “వానికే అనుకొని 
బియ్యం ఖర్చుచేస్తే, కోతలు, కలుపులు అన్నిటికి బియ్యం కొలిచేదెల్లాగ?” అన్నది. సరసోతి 
నవ్వి “పోనీలేవే ఒక్కొక్కరు, మూడు ఏకాదశులు చేద్దాం. తరువాత కష్టాలుందవు.” అన్నది. 
నాగవేణి సిగ్గుపడి మెల్లిగా “ఎల్లాగయినా ఇదే ఖజానాలాగు కాపలాచేసి పెట్టుకోవాలి. 


శివరామ్‌ కారంత్‌ 193 


బియ్యంలేకుండా ఇంకేమైన పెట్టి చేద్దాం లెండి” అన్నది. ఊళ్ళో ఏమి కరువైనా ఆ 
జీడిపప్పు ముంతమామిడిపళ్ళ కరువులేదు. దాన్ని ఎవరూ తినరు, వాడరు. దాన్నే త్రీసి 
ఎండబెట్టి గింజల వడియాలు, అప్పడాలు చేసింది. “పోనీ ఇవి వానకాలంలో పాసిపోకుండా 
చూడాలి” అన్నది. సత్యభామకు మళ్ళీ బిడ్డ ఇంటి పనసకాయలు జ్ఞాపకం వచ్చాయి. 
నాలుగు పనసపండ్లు పడవేస్తే చాలు. కానీ ఎవరు మోసుకుని వస్తారు? నాగవేణి కూడ 
కష్టమే అని అంగీకరించింది. నరసోతి తన యౌవనకాలంలో బారకూరి 
మామిడితోపునుండి తెచ్చిన మామిదిపిందెల కథను వల్లించింది. “మీ అంత ధైర్యం-బలం 
వుండాలిగా” అన్నది సత్యభామ. కానీ మనుమని నోటి తురతుర అలాగే వుంచుతుందా. 
దానికిగాను తల్లిని బాధించరాదు అనుకుని మళ్ళీ సత్యభామ మందర్తికి వెళ్లింది. 
“రెండునాళ్లలో వస్తానమ్మా, ఫరవాలేదు” అని చెప్పి వెల్లింది. నాల్గునాళ్లయినాయి. 
సుబ్బీకొడుకు కూడ సత్యభామ వెంట పెద్ద ముల్లె మూట మోసుకొని వచ్చాడు. ఆమె 
తల పైకూడ పెద్ద గుడ్డలమూట. సత్యభామకు తన దేహపరిశ్రమపట్ల తనకే గర్వం కలిగింది. 
పట్టరాని ఆనందం కూడ కల్గింది. చిన్నవాడా, బావయ్యను చూడవూ. అప్పడాలురా, 
వాడు నీ కొరకే తెచ్చాడు” అన్నది. పిల్లవానికి “బావి అంటే ఏమిటో అన్నీ బోధపడలేదు 
గాని “అప్పడం” అంటే నోరూరింది. సత్యభామ బిడ్డ ఇంట్లో పనసకాయలు తెంపి, కోయించి 
అప్పడాలుచేసి ఎండబెట్టి మూటల్లో తెచ్చింది. తోడుగా గెణుసుగడ్డ, చేమగడ్డ ఇంకెన్నో 
రకాల అప్పడాలు, వడియాలు తెచ్చింది. అన్నీ మేనత్త పంపిన కానుకలేమో, ఆ బావయ్య 
రెండే దినాలుండి వెళ్లాడు. వానివెంటనే వానలు పట్టుకున్నది. 

అన్ని ఏళ్లల్లోనూ ఆసారి త్వరగా వానకాలం వచ్చింది. ఊళ్లో చెరువునిండా, 
పొలాల నిండా గోదురు (గోండ్ర) కప్పలవాద్యాలతో గింగురు మంటున్నాయి. సముద్రం 
హోరు, ఆర్భాటం కూడ ఎక్కువైంది. ఇసుకతిన్నెలను ఒకేసారి మింగేస్తానంటూ వరదలు, 
ఫరోష విని సరసోతి “వరుణదేవుని ఇష్టమెట్లా వుందో ఏమో, అంతా ఆపోశం 
పదతానంటాడా?” అన్నది. వానల తాళాలకు మొక్కలు నృత్యం చేస్తాయి. సత్యభామ, 
నాగవేణి, సూరని మనుమలతో పొలం చూచివచ్చారు. నాగవేణి కేమని చింత అంటే 
సూరని ఇంటినుంచి నాట్లకూలికిగాని, దేనికిగాని వాళ్లువచ్చి అడుగక పోవడం. 
రెండుకుండల బియ్యానికి గాను వాళ్లబుణంలో ఎందుకు వెళ్లాలి? అనుకొని నాగవేణి 
మూడు నాలుగు మార్లు అందరినీ పిలిపించింది. సూరడేమో వాళ్లింట్లో వుత్తర్వు చేశాడు. 
“ఒరే వాళ్ల ఇంటి వూరగాయ, అన్ని పదార్ధాలు, బియ్యం తిని బతికాము. ఆ ఐతాళులు 
ఒకసారి ఒక తూమెడు వడ్లకు ఎందరినో పీడించారుగాని నన్ను ఏమీ అనలేదు. అన్నీ 
మాఫీచేశారు. అలాంటివారింట్లో పేదరికంవస్తే ఈసారి కూలినాలి తీసికోరాదు.” సత్యభామ 
చెప్పినా వినరు. నాగవేణి స్వయంగా వెళ్ళి సూర, రా ఆ బియ్యం ఖర్చయితే కష్టం. 


194 మరల సేద్యానికి 


పురుగుపడితే కష్టం” అంటే, 'సరే మీ ఇంట్లో దాన్ని మా పేరుతో నిలువవుంచండి. 
కావలసినరోజు అడిగి తీసుకుంటాను” అన్నాడు. 

నాట్లయినాయి. వీలున్నప్పుడు నాగవేణి వెళ్లి కలుపుతీసి వచ్చేది. లేకుంటే పసుల 
వెంట వెళ్లేది. వానలేకుంటే రాముడు వెంటవెడతాడు. రాముని ఒంట్లో ఎంత బలహీనమైనా 
ముద్దుముద్దుమాటలు, తప్పటడుగులకుమాత్రం తక్కువలేదు. పెద్దలందరూ ఆ మాటలకే 
వినోదం పొందారు. తల్లికికూడ విశ్రాంతిలో వాణ్ని ఎత్తుకోవాలంటే వుత్సాహమే, ఎండ 
తగ్గినాకే ఎక్కడైనా ఎత్తుకొని వెళ్లేది. “అమ్మా సముద్రం చూత్తా అడిగాడు 'సముద్రమంటే 
ఏమిటి?” తల్లి “పెద్ద చెరువులేరా” అన్నది. “అయితే పెద్ద కలువలు, కమలా లుంటాయా?” 
అన్నాడు. సముద్రానికి పిల్బుకొని వెళ్లేదాక మారాము మానడు. నాగవేణికి కొడుకును 
నీటివద్దకు వెళ్లనియ్యాలంటే చాల భయం. రామునికేమో మట్టిదిబ్బలతో ముద్దులాడే 
సముద్రం కెరటాలను కౌగలించుకోవాలని ఆశ. సముద్రం నురగలను చూస్తే వాటికంటే 
శుభ్రంగా కిలకిల బిలబీల నవ్వుతాడు వాడు. నాల్లునాళ్ల కొకతడవయినా వానికి 
సముద్రతీరం షికారు కావల్సిందే. రాత్రి నిద్రలో కలవరిస్తూ వాడు తల్లితో ఆ మొర 
ఎవరుపెడాడు?’ అంటారు. “సముద్రం అంటే, “ఎందుకమ్మా, దాని కెవరు కావాలి? ఏం 
కావాలట?” అని అడుగుతాడు. వాడెప్పుడైనా ఏడిస్తే 'రామణ్ఞ, రారా, సముద్రం షికారుకూ” 
అంటే చాలు. అదేం నూరుగజాల యాత్ర. కాని వానికేమో భాగ్యం-రామునికి తిండి 
తీర్థాలకు లోటేలేదు. బామ్మ తెచ్చిన అప్పడాలున్నాయి. ఒకటి కాల్చి ఇస్తేనే వానికెంతో 
సంతృప్తి. మిగిలిన వేళలలో ఎప్పుడూ అవ్వతో, సరసోతితో మాటలు. 

వానకాలం వెలిసింది. మహాలయ అమావాస్య వస్తున్నది. ఊళ్లో అందరూ 
సముద్రంలో మునుకలువేసి పుణ్యం సంపాదిస్తున్నారు. సరసోతికికూడ అదే ఆశ పుట్టింది. 
ఆమె కాశీనుండి వచ్చాక సముద్రానికి ఒకసారికూడ వెళ్లలేదు. తాను నడవలేను, చన్నీట 
మునుగలేనని ఊరకే వుంటూ వచ్చింది. 'నాగూ, ఎన్నాళ్లుంటానే, ఈసారి మునిగివస్తే 
చాలు. కండ్లు కానరావుగానీ చేతులు పట్టుకొని నీళ్లల్లో ముంచండి. చాలు. లేకుంటే తడి 
ఇసకలో నుంచుని మునుకలు వేస్తాను. పితృపక్షంనాడైనా మునిగి రావాలని ఎంతో ఆశ. 
ఇక జాత్రవద్దు. క్షేత్రం వద్దు. తీర్ధం వద్దు. ఈమాత్రం చేయించు తల్లీ" అన్నది సరసోతి. 

ఆ దినం తెల్లవారే ఇంట్లో ఒకసారి స్నానం చేసింది. ఇంటిదైవం వద్దకు ఎవరి 
సహాయం లేకనే వెళ్లి మొక్కి వచ్చింది. తరువాత “సత్యా నువ్వు వస్తావా? నాగవేణా? 
నువ్వేనా. మెల్లిగా నిలబడి, ఆగి, సేదతీర్చుకుంటూ వెడదాము. ఒకేసారి వెళ్ళటానికి 
కాళ్లు ఆనవు. మునుకలు వేసేప్పుడు ఉపాధ్యాయుల భార్య సహాయం ఇప్పించు. ఇద్దరూ 
చేరి సుఖంగా స్నానం చేయించండి. నాగవేణి యేమో పిల్లవాణ్ని చూచుకుని ఇంటివద్ద 
వుండనీ అన్నది సరసోతి. 


శివరామ్‌ కారంత్‌ 195 


రాముడు ఇంటిలో వుండమంటే వుండగలడా? సముద్రానికి తాను గూడ వెళ్లాలని 
మారాము చేశాడు. తల్లేమో “ఉండరా, ఉండు, నిన్ను విడవలేను. భయమేస్తుందిరా, 
ఒంటరిగా అని ఎంత చెప్పినా మరింత మారాము చేశాడు. అందుకే నాగవేణి వాణ్ని 
చంక నెత్తుకొని సముద్రం వద్దకు వెళ్లింది. తరువాత అందరూ ఒకటిగా చేరారు. రాముడు 
అవ్వ చెయ్యి పట్టుకొని రామ్మా, నీకు స్నానం చేయిస్తానని” ధైర్యం చెప్పాడు. సరసోతి 
అడుగు మీద అడుగువేస్తూ సత్యభామ భుజాల సహాయంతో ముచ్చటగా సముద్రం అంచు 
చేరింది. సత్యతో “చూడు, పారోతి ఉన్నన్నాళ్లు ప్రతి అమావాస్య స్నానాలు సక్రమంగా 
చేస్తుండే దాన్ని' అన్నది, పారోతి స్మరణతో మరిన్ని కన్నీళ్లు రాల్చింది. అందరూ నీటి 
అంచు వద్దనే వున్నారు. అక్కడ కొందరు స్నానాలు చేస్తున్నారు. కొందరేమో తిలతర్పణాలు 
వదులు తున్నారు. రాముడుకూడ అన్ని దిక్కుల చూచాడు. “అమ్మా, నేను కూడ వాళ్ళలాగే 
చేస్తాను అంటూ మట్టి వుంటలతో “ఓం, వాం, రాం, వాం.... మంత్రాలు పలికాడు. 
వాని మంత్రాలకు బామ్మ నవ్వింది. “సత్యా, అన్న అవతారమే దిగింది చూడు వీనిలో. 
అతని యోగం పూర్ణంగా వుంది. వాడే వుంటే ఈ ఒడ్డు మంత్రాలతో మారుమోగేది” 
అన్నది సరసోతి. 

అందరూ స్నానాలకు సిద్ధపడ్డారు. రాముడుకూడ తానూ మునకలు వెయ్యాలని 
మళ్ళీ మారము. చివరకు సత్యభామ, నాగవేణి చేతులు పట్టుకొని మునుకలు వేయించారు. 
వాని కళ్లకు ఉప్పునీళ్లు తాకిడి అయినా ఫరవాలేదు, ఆ కెరటాల దెబ్బలకే హాయిగా 
నవ్వుతున్నాడు. “మళ్లీ ఇంకా-మరొకసారి” అని మునుగుతున్నాడు. రాముడు లెస్సగా 
స్నానం చేశాడు. ఎండ ఎక్కినాక ముసలామెకు కష్టం కలుగరాదని సుబ్రాయ ఉపాధ్యాయుల 
భార్యను వెదకారు. ఆమె తన చిరకాల స్నేహం సంగతి సరసోతితో మాట్లాడుతున్నది. 
నాగవేణి రాముని చేయి పట్టుకున్నది. సత్య ఉపాధ్యాయినీ ఇద్దరూ సరసోతి చేతులు 
పట్టుకొని ఇంటిదారి పట్టారు. సరసోతి స్నానాలు అయినాయి. ఒక బ్రాహ్మనికి దానంకూడ 
చేశారు. 

సరసోతికి మళ్లీ పూర్తి నిస్సత్తువ మూడింది. అక్కడక్కడ కొంతసేపు విశ్రమిస్తూ 
మాట్లాడుతూ ఇల్లు చేరారు. ఇంటి ముంగిట్లోకి రాగానే 'నాకు భోజనం వద్దు - అమృత 
పానకం ఇస్తే చాలు” అన్నది. నాగవేణి పిల్లవాణ్ని దింపి, ఇంట్లోకెళ్ళి అమృతపానకం 
చేసుకురావాలని వెళ్ళింది. రాముడేమో “అవ్వా నేను నీకు పానకం తాపిస్తాను కూర్చో” 
అని ఓదార్పాడు. ఎందుకో ఆ కొన్ని నిమిషాలలోనే ఆమెకు జీవమంతా కుమిలినట్లు 
సంకటమయింది, పడుకున్నది. నాగవేణి రామునిహఠం మూలాన వానిచేతితోనే సరసోతికి 
పానకం శాస్త్రం చేయించింది. కొంత తెప్పరిల్లుకుని “ఒరే, నీవైన బాగుండురా, అమ్మ, 
అబ్బలకు మంచి క్రీర్తి తేరా,” అని నవ్వుతూ ఆశీర్వాదం చెప్పింది. “ఏమోనమ్మా, కాశీనుండి 
నేను తెచ్చిన గంగతీర్థంకూడ పట్టుకొస్తే బాగుంటుంది” అన్నది. సత్యభామ గంగచెంబుకు 


196 మరల సేద్యానికి 


మెత్తించిన లక్క తీసేసి, ఒక మిల్లెడు (ఒక వుద్ధరిణి) గంగాజలం ఆ ఎండే పెదవులలోకి 
దింపింది. రాముడు కూడ అవ్వా, నేనుకూడ తీర్ధం వేస్తాను” అన్నాడు. 'బెనురా, నువ్వు 
గాక ఇంకెవ్వరు వెయ్యాలి?” అన్నది. ముసలి అత్తకు పానకం చేసే సమయంలోనే 
నాగవేణి తలలో గందరగోళం లేచింది. సూరనివద్దకు పరుగెత్తి ఒక మనిషిని పినతండ్రి 
ఇంటికి పంపింది. ఆమె తిరిగి వచ్చే వేళకు రాముడు గంగతీర్థం తాపుతున్నాడు. 
ఉపాధ్యాయులభార్య, సరసోతి భీకరంగా వుంటే చూచి, “ఎవరైనా మగవాళ్లుంటే బాగుండేది” 
అనుకున్నది. ఆమె సంకటపడుతున్నది. ఆ మాటలు నరసోతి వినింది. “ఈ 
చిన్నరాముడుమాత్రం మగవాడు కాడంటావా?” అని నవ్వింది. 

అవే ఆమె ఆఖరు మాటలు, ఎంతో ఆయాసంతో, సంకటంతో పడుకున్నది. 
రెండు నిమిషాలకే రాతివలె మొద్దయింది. నాగవేణి ఏడుస్తూ “అప్పుడే అనుకున్నాను ఈ 
బీభత్సం జరుగుతుందని. అత్త అన్నదిగదా పారోతీకూడ అమావాస్యనాడే పోయిందని 
అని జ్ఞాపకంతో మరింత వెక్కి వెక్కి ఏడ్చింది. ఆమె, ఈమెను పిలిపించింది కాబోలు” 
అనుకొంది. 

రాముడు అవ్వదగ్గరకళ్ళి తాకి, గీకి, పొర్గాడించి ఏమేమో మాట్లాడాడు. నాగవేణి 
చూడలేక వాణ్ని దూరంగా ఎత్తుకొని వచ్చింది. సత్యభామ నారాయణయ్యగారితో “ఆమేమో, 
ఇచ్చామరణం గలదండీ. మాలాంటి పాపులకథ ఏమో” అన్నది. 


20 

నవరాత్రి గడచింది. ఊళ్ళో అన్ని పొలాలు పక్వమైనవి. సముద్రం హోరు కూడ 
శాంతించింది. పెద్ద వల బెస్తలకు మంచి అనుకూలమైన కాలము. హంగారకట్టి నీటిలోకి 
కూడ పొరుగూరి పడవలు వస్తున్నవి. రామునికేమో ఇల్లంటే విసుగుపుట్టింది - అమ్మను 
ఊరికే “బయటికి తీసికళ్లు అని బాధిస్తాడు. పదిరోజులు సరసోతిని తలుచుకొని “అవ్వా, 
నేను వస్తా, అవ్వ ఎక్కడ?” అని పలవరించాడు. నాగవేణి రోజూ సాయంకాలం ఏటి 
వడ్డు, సముద్రం, అటూ ఇటూ తిప్పుకొని వస్తుంది. ఒకనాడు తమ తోటగా భావించే 
కొబ్బర తోటకు వెళ్ళారు. ఐతుపూజారి (ఈడిగ పూజారి) వద్ద రాముని తాతగారు కొన్న 
తోట అది. అది చేతులు మారింది. ఎందుకో నాగవేణి కాళ్లు అక్కడికే లాగినాయి. 
రామున్ని ఎత్తుకొని వెళ్లింది. అది నందనవనంలాగా వుంది. ఆ కొబ్బెరకాయ గెలలు 
వంగినేలను తాకుతాయా అనేట్లున్నది. సత్యభామ వెంట ఇదివరకు ఎప్పుడో ఒకసారి 
వెళ్ళివుండినది. అప్పుడు జ్ఞాపకంతో “మీ తలవ్రాతలో లేదు గాని, లేకుంటే ఇది మనదేరా” 
అన్నది. రాముడు కొబ్బెరకాయలను చూచి “అమ్మా అవి నాకివ్వవే అన్నాడు. “అవి 
మనవి కావమ్మ' అని నచ్చజెప్పి ఆమె వాణ్ని ఇంటికి తేవాల్సి వచ్చింది. 


శివరామ్‌ కారంత్‌ 197 


సరసోతి సూతకం పోయింది. ఆమెకు వూరి మగనింటివారు వచ్చి అక్కడే కర్మలు 
ముగించారు. ఆ ఇంటి స్థితిగతులు చూచి సత్యభామ అల్లుడు జాలిగొన్నాడు. “మా 
ఇంట్లో నాన్నవెళ్ళాక అన్ని భాగాలయినా, ఆస్తి మాత్రం మాలోనే వుంది. ఇక్కడి కథ 
భిన్నంగా వుందే” అన్నాడు. “ఏమైనా వకటే” అన్నది నాగవేణి. ఉత్తరక్రియలు చేసిన 
వారు ఎవరి దారిన వారి వెళ్ళారు. ఒక్కొక్కరు వెళ్లేనాడు రామునికి వెండి పావలా బిళ్లలు 
ఇచ్చి వెళ్ళారు. రాముడు “అమ్మా, ఇదేమి? ఎందుకు?” అని అడిగాడు. సత్యభామ తన 
పేదరికానికి కుంగిపోతూ 'దానినుండేరా అన్నీ జరుగుతుంటి అన్నది. నాగవేణి “ఏంలేదు 
బాబూ, నువ్వు దానితో ఆడుకోవాలి తెలుసా” అన్నది. తరువాత ఆ పావలాలు మెల్లిగా 
లాగుకొని వానికి ఆడుకోడానికి తాతగారి జంధ్యాలు వడికే కదురు ఇచ్చింది. రాముడు 
దానితోనే ఆడుకుని పొద్దు పుచ్చాడు. 

సూతకం అనుకుంటుంటే అన్నం, నీళ్ళు వద్దా? కడుపు తిప్పలకు పందిన పంటను 
మరుస్తారా? నాల్గునాళ్ళకు ఆ మేఘరాజుకు కోపంవస్తే అంతా భూమాతకే అవుతుందని 
- వెల్లగిస్తాదని తెలిసింది. 

కోతలు కావాలి. సత్య, నాగవేణి ఎన్నడూ, కొడవళ్ళూ, కత్తులు పట్టినవారే కారు. 
సూరణ్ని పిలుద్దామంటే వెనుకటి కూలికూడ చెల్లుబడి కాలేదు. సరే ఏమైనా కాని కోతలు 
వాళ్ళతో చేయించి ఇంట్లో కంకులు పడేస్తే, కొట్టుకొని దులుపుకొనేది ఇంట్లో నెమ్మదిగా 
చేసుకోవచ్చని నిశ్చయించారు, సూరడుకూడ తన దొరసాని పొలం మొదటనే కోసి 
తరువాత తనపని చూచుకున్నాడు. వానింట్లో పిల్లలందరూ ఎదిగిన వాళ్ళే. వాని మాట 
వింటారు. వానికి తీరికవుంది. అత్త కోడలు గడ్డిని వామిగా వేస్తున్నారు. రాముడు కూడ 
ఆ గడ్డిని తన చిన్నారి చేతులతో కొడతాడు. ఎత్తి వామిలో వేస్తుంటాడు. నాగవేణి మొదట 
సూరని బుణం చెల్లించాలి. ఎందరు కూలీల పనోచేశాడు అని అంతా లెక్కపెట్టి గింజల 
కుప్పలో కొంత వేరే పోసిపెట్టింది. సూరని రమ్మన్నది. ఆమె ఎందుకు పిలచిందోనని 
వస్తే, ఆమె 'ఒరే ఈ గింజలు నీ కూలి తీసికోరా. తరువాత మిగులకుంటే కష్టంరా?” 
అన్నది. “అమ్మ, ఈసారికూడ వద్దమ్మా నలుగురు వుచితంగా చేసి పుణ్యం సంపాదిస్తే 
తప్పా?” నాగవేణి 'సూరడూ, నాకు బుణం అంటే బాధరా, మా నాన్న పిలిచినా 
వెళ్ళలేదురా?” అని చెప్పి చక్కగా ఇంట్లోకి వెళ్ళింది. 

సూరనికి ఆ మాటలు విని చాల బాధ కల్గింది. ఆ షావుకారికి గుత్తకట్టాక, 
కూలీలిస్తే ఆమెకేమీ మిగులదని తెలియదా? అంతా పది తూముల బియ్యం మిగుతుంది. 
సంవత్సరం పొడుగునా చాలుతుందా? దానితోనే బట్టి, వుప్పు, పప్పు వద్దా? అని అన్నీ 
ఆలోచించాడు. రెండవదఫా విత్తనంవేసి నీరు కడితే బహుశా నాల్గు తూముల బియ్యమే 
దొరుకుతుంది. అంతే. “ఒరే, నువ్వు అలకరా, కోతలు మేము చూస్తాము” అని అన్నారు. 
మొత్తంమీద కట్టుగుత్త సేద్యం కూడ ఏమో యాతనతప్ప మిగిలేది లేదు. అని నిర్ధారణకు 


198 మరల సేద్యానికి 


వచ్చారు. అందుకే ఆ రోజునుండి పగలంతా బూడిద, ఎరువుమన్ను అన్నీ మోత - 
నీళ్ళుకట్టి కూరగాయల మళ్లుపెట్టేది - ఆ కార్యక్రమాలే మింగుతున్నాయి కాలాన్ని. 
వడ్లు దంచడానికి కూలి వెడదామంటే భయమే. కాన్ని మినుములు, నువ్వులు, అనుములు 
అనుకుంటూ కూరగాయల మధ్య కొన్ని పంటలు పెట్టుకున్నారు. 

విత్తనం అయింది. విరామవేళలలో వెనుకవుండే చెట్లకింద ఆకులను వూడ్చేపని, 
వడ్లు ఎండపోసుకునేది, అక్కచ్చు కాచేది, కొన్ని కొన్ని వడ్లు దంపుకుని దాచేది, అన్నీ 
కార్యక్రమాలే నాగవేణికి. ఈలాగు తీరికలేకుండ చేతులు మందమైనా జ్వరం తగిలినా 
ఫరవాలేదు. రెట్టలు పడిపోయేట్లు పని. కానీ బ్రతకాలిగా, రేపటి బ్రదుకు తెరువు 
అందులోనే వుంది. రాముడుకూడ వెంట వెంట పనికి వస్తుంటే నాగవేణికి చింత 
తగిలింది. “ఈ పసికూనకూడ ఈ మట్టికి, నీటికి, పొలానికి, గడ్డికేనా అంకితం?” 
అనుకుంది. సత్యభామయేమో “వానికీ ఇంత వుపనయనం చేసేస్తే, ఇంటివిద్య సాగుతూ 
వుంటుంది. నాల్గు అష్టకాలు అధ్యయనం అయితే మన కష్టాలకు గురికాడు. ఇంటికి 
గౌరవంగా కాయ, పండు, బియ్యం, డబ్బులు వస్తాయి. వారున్నప్పుడేమో ఎవరికి ఏమీ 
తెలియలేదు. ఇప్పుడన్నీ అర్థమయినవి” అన్నది. “ఎవరికెరుక, వాని తలవ్రాత వాడేమి 
వ్రాశాడో, వాని మేనమామల లాగు చదువుకొని హోదాకొస్తాడో, నా మామలాగు వైదీకం 
చేస్తాడో, లేక నరసింహుని లాగు హొటేళ్ళు తెరుస్తాడో? వారు మాత్రం ఎంతో చదివి 
చివరకు ఏం చేశారు? హొటేళ్ళకే ఎగబడ్డారుగా” అని కుమిలిపోయింది నాగవేణి. ఆమె 
నిరాశావాది కానేకాదు. కాని కొడుకు భవిష్యం ఏమవుతుందో మాత్రం కచ్చితంగా 
చెప్పజాలదు. 

ఇంటి వ్యవసాయం అవీ ఇవి అనుకుంటూ రాముణ్నిమాత్రం అత్తాకోడళ్ళు అశ్రద్ధ 
చెయ్యలేదు. నాల్లేళ్ళు వచ్చాయి. ఐదేళ్ళకు తమవూరిలోని పాఠశాలలోనే వేద్దామని 
తీర్మానించారు. ఆ బడి రాకతో శంకరవరుల బడి ఎన్నడో లేచిపోయింది, 
అతదెక్కడికెళ్ళాదో, ఎప్పుడైనా గింజలకు, యక్షగానాలకు మాత్రం వస్తాడట, అందాక 
రాముణ్ని పిల్లవానిలాగ ఆడిస్తూ, పాడిస్తూ వుండాలి. వానికి సముద్రం చూపడం, పశువులు 
కాసేటప్పుడు వెంటతీసికెళ్లడం, పక్కన వూళ్ళజాత్రలకు ఎత్తుకొని పోవడం ఇత్యాదులే 
వానికి వినోదాలు. సముద్రంలో కొట్టుకొని వచ్చే రంగురంగుల గవ్వచిప్పలు, పొన్నకాయలు 
వాని ఆటవస్తువులు, ఎక్కడైన తప్పెట్ల మోతలు వినబడితే “నన్నెత్తుకొని వెళ్ళు అని 
హఠం పడతాడు. అప్పుడప్పుడు పెద్ద వలల బెస్తలు కుందర్తినుండో, మారనకట్టనుండో 
మేళం భాగవతం తెప్పించి ఆడిస్తారు. రాముడుకూడ అక్కడికివెళ్ళీ ఒక గంట అయినా 
ఆటలు తిలకించి వస్తాడు. అమ్మ ఏమో “పడుకోరా, తెల్లవారురూమున రంగువేసుకొని 
భాగవతుల వేషాలువస్తాయి. అప్పుడు చూద్దువుగాని” అంటే వినడు. ఆట చూడాల్సిందే. 
సత్యభామ తెల్లవారురూమున మళ్ళీ వాణ్ని ఆటరంగంలోకి తీసికెళ్ళాల్సిందే. 


శివరామ్‌ కారంత్‌ 199 


సత్యభామమాత్రం ఆ రంగస్థలంలో అందరిదీ మైల వుంటుందని అసహ్యంతో బాధపడేది. 
మంది వెళ్ళాక ఆ వేషాలదగ్గరకు తీసికెళ్ళి రావణుణ్నిి భీమణ్ని అందరినీ అన్ని 
తోలుబొమ్మలను చూపించుకువచ్చేది. రాముడు ఇంటికి వచ్చి చూచినట్లే చెంబులు, తలెలు 
అన్నీ దగ్గర పెట్టుకొని వీధినాటకాన్ని వునః అభినయించేవాడు. ఆటవారి 
“తరనననా-అలల్లా-కూం, ఆం, ఆంి అంటూ రాగాలాపనలో అన్నీ చిందులుతొక్కి ఇంట్లో 
గందరగోళం లేపేవాడు. “ఏమిరా, ఎందుకురా, నువ్వేమీ మేళాంవాడటరా? అంటే అవును 
నేను 'ఉప్రళ్లి శేషుడు-రావణుడౌతాను-నేను ఇప్పుడు పాందేశ్వరు పుట్టయ్య-అర్జునుణ్ని 
అవుతాను. చూడు నాతడాఖా” అని బాగా నటించేవాడు. ప్రసిద్ధిచెందిన వేషధారులలాగు 
రాముడు గుర్తించి ఆడగలడు. 

ఒకనాడు ఆట హనుమంతుని దేవళంలోనే అయింది. రాముడు రాత్రే వెడదామని 
పట్టుపట్టాడు. ఎల్లాగో సత్యభామ వాణ్ని తెల్లవారురూములో తీసుకెళ్ళింది. ఎత్తైన 
ఇసుకదిబ్బపై నిలబడి ఇద్దరూ ఆటచూశారు. ఆనాటిలాగు వాడెన్నడూ చక్కగా ఆటను 
గమనించి వుండలేదు, దగ్గరగానే చక్కగా అన్నీ కనబడ్డాయి. ఆ ఇసుకదిన్నె పైననే వాడు 
'రుణతోం రుణ-తకిదిం తకిదిం అంటూ ఆట మొదలుపెట్టాడు. ఆ నాయనమ్మకు 
కూడ తన బాల్యం జ్ఞప్తికి వచ్చిందేమో. 

ఇద్దరూ ఆటచూచి తిరిగి వచ్చేశారు. వచ్చేప్పుడు రాముని తలపై మంచు చినుకులు 
పడ్డాయేమో తడితడిగా వుంది. అయ్యో, వీనికి చలిబట్టిందే. ఆటలో సరిగా కప్పలేదే” 
అని భయపడింది సత్య. దానితోబాటు ఏనాటి బాదరాయణ కథో జ్ఞాపకం వచ్చింది. 
పారోతి లచ్చణ్ని వులవచేనుకు తీసికొని వెళ్ళిన దృశ్యం. తానేమో కడుపు ఆత్రంతో 
ఆమెను చెడాబడా అన్నానే అని పశ్చాత్తాపపడింది. వాని కళ్ళెంబడి నీరుకారింది. సత్యభామ 
ముఖం మామిడిపిందెలాగు చిన్నబుచ్చుకుంది. ఎదురుగా నాగవేణి వచ్చింది. “అత్తా, 
రాముడు నిద్రపొయ్యాడా? బాగా ఆటచూశాడా?” అని ప్రశ్నలు వేసింది. సత్యభామ 
దిగులుతో ముద్దాయిలాగ, షి వేమంటావోనమ్మా, సరిగ్గా చూచుకోలేదు మంచు పడి 
శీతమయింది. అప్పుడు నా మనస్సు ఏ రాయల రాజ్యమేలుతుండిందోనమ్మా' అంది. 
“పోనీలేండి కాస్త మంచుపడితే ఏమంత శీతములెండి. ఎందుకంత చిన్నబుచ్చు 
కుంటున్నారు?” అంటూ నాగవేణి రాముణ్ని ఎత్తుకుంది. సత్యభామ 'జ్వరంవస్తే అనింది. 
“జ్వరమేకదా, మరేంకాదు గదా,” అన్నది నాగవేణి. సత్యభామ తనకు పారోతికి జరిగినకథ 
చెప్పింది. నాగవేణి, “ఆమె, పెద్దత్త బహుశా పూర్వజన్మంలో కవలపిల్లలేమో. లేకుంటే 
అంత అన్యోన్యంగా వుండగలరా? ఒకటే మంచిగుణం” అన్నది. 

రాముణ్ని తల్లి చాపపై పండపెట్టింది. ఇద్దరూ తక్కిన ఇంటిపనులు చూచుకున్నారు. 
రాముణ్ని నిద్ర లేపరాదంటూ పనులలో వాణ్ని మరచిపొయ్యారు. వాడు మధ్యాహ్నానికి 
నిద్ర మేల్మొన్నాడు. నాగవేణి వాని వంటిని నిమిరింది. “తల ఏమి, పళ్లంతా వెచ్చనైనది. 


200 మరల సేద్యానికి 


ఆమె నమ్మలేకున్నది. అత్త చెప్పిన కథవలన తన చేతులే వేడెక్మినయేమో” అనుకున్నది. 
పొయ్యి అంటించి నీళ్ళు కాగబెట్టింది. “ఎవరిదృష్టి తగిలిందో, గాలిసోకుడు తగిలిందేమో' 
అని ఒక ఇనుపగరిటె కాలబెట్టింది. ఎర్రగా కాగగానే కొడుకుకు దిగదుడిచివేసి నీట 
అద్దింది. అది చుయ్యిమని పొగలెక్కింది. ఆ ఆవిరికి పిల్లవాడు కళ్లు తెరచాడు. “అమ్మా 
ఏమి పని అమ్మా” అన్నాడు రాముడు. “ఒరే కాపడం, దృష్టిరా,” అన్నది. 

“దృష్టి అంటే?” 

“మళ్ళీ చెబుతా. నీకు జ్వరం వచ్చింది. ఊరకే పడుకో.” అని లోనికి వెళ్లి ఉప్పు, 
మిరపకాయలు తెచ్చి గరిటెలోవేసి దిగదుడిచి వేసింది. పొయిలో పటపట మనిపించింది. 
ఎసట్లో బియ్యం వేసి, అత్తకు తెలియకుండవెళ్లి ఉపాధ్యాయులింటి నుండి “సంబారం 
తీగె” (తిప్పతీగ) తెచ్చి దాని రసంతో శీతజ్వరం మాన్సాలనుకుని వెళ్లింది. 

ఇంతలో రాముడు “అమ్మా, అమ్మా ఆకలేస్తుంది” అని లేచాడు. సత్యభామ వాని 
ఘోష వినలేక ఎత్తుకుంది. “అయ్యో అనుకున్నంతా అయిందే ఖర్మ అని పెదవి కొరుక్కుంది. 
వానిగుండె గట్టిగా కొట్టుకుంటున్నది. ఆమెగుండె పగిలింది. పెదవి మళ్ళీ కొరుక్కుంది. 
“అవ్వా, అమ్మ ఎక్కడ? ఆకలే” అన్నాడు. నీళ్లల్లో మెతుకులేసి సత్యభామ గంజి కాచింది. 
సత్యభామ ధైర్యం నీరయింది. ఆమె ఒకేవిధంగా ఎందుకో ఏడ్చింది. “ఎందుకు బామ్మా 
ఏడుస్తావు? అని వాడినముఖంతో బాబు అడిగాడు. ఆమెకు పలుకే వెళ్లలేదు. ఈ దృశ్యం 
నాగవేణి వచ్చి చూచింది. చేతిలో మందుతీగె. ఆమెకూడ పిచ్చిగా ఏడ్చే అత్తనుచూచి 
ఆశ్చర్యపడి “ఎందుకత్తా, అంత (భ్రమ, కొద్దిగా వేడిచేస్తే ఇంతబాధ? నేనేమో దృష్టి 
తీసినాను. మందేస్తాను, ఫరవాలేదు” అన్నది. రాముడు “అమ్మా బామ్మ ఎందుకమ్మా 
ఏడుస్తుంది?” అని అడిగాడు. “కళ్లల్లో ఏదో దుమ్ములేరా' అన్నది ఆమె. నా గడచిన 
ఖర్మరా అంతా అన్నీ' అని ఆమె ఏడ్చింది. నాగవేణి రాముణ్ని ఎత్తుకొని అవ్వ దగ్గర 
దింపకుండ పొయ్యివద్ద కూర్చుంది. “చూడు, గంజికాగానే చల్లార్చి తాపుతాను- అని 
ముద్దుమాటలతో చెప్పింది. రాముడు పొయ్యివేడికి కూర్చున్నాడు. తల్లి అన్నం వార్చింది. 
మందు రసం తీసింది. అన్నం గంజిలో మరింత అన్నంవేసి బాగా కలిపేట్లు వుడికించింది. 
ఒక వుప్పురాయి వేసింది. వూరగాయ నంజుకొని తాగురా అన్నది. తరువాత ఎవరికీ 
ఊరుగాయ లేదు-పాలు, మజ్జిగల పేరే వినరు. తీపిమాటలే మృష్టాన్నంగా మారినవి. 
రాముని భోజనం ఆయాక “అమ్మా నీ కాళ్లపై పడుకుంటానే” అన్నాడు. ఆమె వాణ్ని 
కాళ్లమీద వేసుకొని జోలలాగు పడుకోపెట్టింది. పిల్లవాడు ఆ నాటకం సంగతి మళ్ళీ 
“చూడమ్మా, ఆ బండి భీమడు ఆటలో ఎంత తిన్నాడో ఆ మురమురాలు. నాకు కొంచెం 
కూడ ఇయ్యలేదమ్మా” అన్నాడు. 'సరేలేరా, ఆ సాలిగ్రామ జాత్రకు వెడదాం. కావాల్సినన్ని 
మురమురాలు పోసుకొచ్చుకుందువుకాని” అన్నది. తల్లికొడుకులు మాటల్లో పిల్లవాడు 
అలసి నిద్ర పొయ్యాక చాపపై పండబెట్టి, చీరముక్కను కప్పి వచ్చింది. 


శివరామ్‌ కారంత్‌ 201 


అన్నమయింది. అనుపానం, అనియోచన చేసింది నాగవేణి. తరకారి 
(కాయకూరలు) కనబడలేదు. చింతపులుసు పిసికి, కాచి, ఉప్పు మిరపపొడివేసి తిరుగబోత 
పెట్టింది- పచ్చిపులుసు. చింతచారు చేద్దామంటే గుజ్జుగా మారింది. అంతే చేసి అత్తతో 
“అత్తా, స్నానం చేశారా?” అని అడిగింది. అత్త ఎన్నిసార్లో కన్నీళ్లతో స్నానమాడి వుంది. 
స్నానం మళ్ళీ చేసివచ్చి కూర్చుంది. ఇద్దరూ భోజనానికి కూర్చున్నారు. నాగవేణి అత్తకేసి 
చూచింది. అత్త ఒక్కొక్క మెతుకును కష్టంతో గొంతులో దింపుతున్నది. అత్తపై కోడలికి 
కోపమే వచ్చింది. 'ఎందుకూరకే పిచ్చా ఏమి? దుఃఖపడుతున్నారెందుకు? పెద్దత్త చక్కగా 
దీవించే వెళ్ళారు. ఏమీ భయంలేదు. ఆమె పుణ్యం విడిచి వెళ్ళింది. వున్నది సుఖంగా 
భోంచేయ్యండి. అన్నీ ఫరవాలేదు” అన్నది. 

భోంచేశారు. ఆ దినమంతా సత్యభామ బిడ్డ పడుకున్న చాపనుండి లేవలేదు. 
సాయంకాలానికి చెమటపట్టింది. 'దేవుడా ధన్యురాలైతి” అని శాంతితో నిట్టూర్చింది. 

వచ్చే సోమవారమే సాలిగ్రామం జాత్ర-కులదేవుని గుడి అక్కడే. గర్భిణివేళ మగని 
వెంట వెళ్ళీవచ్చింది. అన్నీ జ్ఞాపకమున్నాయి. పిల్లవాని మురమురాల ఆశ వేరే పిల్లవానికి 
ఎంత ఆశో ఏమో. వెంటబెట్టుకొని వెళ్ళాలి, ఆ మురమురాలు ఇప్పించాలి-అని తోచింది. 
జాత్ర అంటే ఊరకేనా? అంతా ఖర్చులే. ఒక అణాయైన కావాలా? ఇంటినుండి కొబ్బెర 
కాయ పట్టుకెళ్ళినా పండ్లూ, తాంబూలం, కర్పూరం కావాలిగా, మూడు కానీలైనా 
మురమురాలు తేవాలి. మూడుకానీలు దక్షిణ. ఎక్కడినుండీ రావాలి. అత్తతో ఆ సంగతి 
ప్రస్తావించింది, “నేనుకూడ పిల్లవానికి జ్వరం విడిచిందని నరసింహస్వామికి 
మొక్కుకున్నాను. సరే. ఒక సేరుబియ్యం అమ్మితే ఖర్చు అవుతుందిలే అని తీర్మానించారు. 

రథం దినం వచ్చింది. ఊరి జనమంతా అక్కడే వున్నారు. పాతషష్టిపంచ రామునికి 
కట్టారు. అత్తకోడలు తెల్లవారురూముననే బయలుదేరారు. అక్కడ వెళ్ళగానే ఆమె పినతండ్రి 
కలిశారు. నాగవేణికి వారి ముఖం చూడటానికే సిగ్గేసింది. “అత్తా ఈ దారిలో 
వెడదామంటూ జనసంఘంలో దూరి అతన్ని తప్పుకుంది. కాని చుట్టూ తిరిగి గర్భగుడి 
ప్రదక్షిణం చేసి వచ్చేవేళకు పూజవద్ద పినతండ్రి వాళ్ళకు సాక్షాత్‌ ఎదుటనే వుంటే 
కాదంటారా? '“నాగవేణీ అన్నారు పినతండ్రి. నాగవేణి ఏడాదిలో ఎముకల గూడయింది. 
ఎవరికీ ఆమె గుర్తుపట్ట వీలులేదు. వూరంతా కొత్తచీరలు కట్టుకుంటే, ఆమె పాత చీరతోనే 
వుంది. కొడుకుకు కూడ పాతపంచ. ఆయన గద్దదస్వరంతో 'నాగవేణీ' అంటే బాబాయ్‌,” 
ఇద్దరి కళ్ళలో దుఃఖం, సిగ్గు ఏర్పడినాయి. చివరకు ఆ గుంపులో ఏమీ మాట్లాడజాలక 
పోయినారు. రామా రారా,” అని మనుమణ్ని ఎత్తుకున్నారు. “నీకు జాత్ర చూపుతా రారా” 
అని అక్కడ గుడ్డల సంతలోకి పిల్చుకువెళ్ళారు. ఒక గీతల అంగీకొని తొడిగించారు. 
“నాకా? అన్నాడు. జెను బాబూ” అన్నారు. 'నా పంచ నాకు ఇవ్వండి” అంటూ తన 
పాతపంచను కూడ వారి దగ్గరనుండి లాగుకున్నాడు. తరువాత వాణ్ని ఎత్తుకొని 'నావుడరి 


202 మరల సేద్యానికి 


పహొటేలుకు వెళ్ళారు. అక్కడ వానికి ఒక్కణాకు కారాలు, బెండు బత్తీసులు ఇప్పించారు. 
రాముడు నారాయణయ్యగారి తలపట్టి ఎత్తి “మీరు మంచివారు” అన్నాడు. నారాయణయ్య 
గారికి సిగ్గేసింది. “నాదేమి మంచితనంరా” అని వాని జేబులో ఒక అణావుంచి తల్లివద్ద 
తెచ్చివదలారు. 

ఆ తరువాత 'నాగవేణీ, అందరూ ఐరోడుకు రండి. సాయంకాలం వెళ్ళొచ్చు, 
అన్నారు. 'ఆ దూడలు” అన్నది నాగవేణి. సత్య “దూడలను నేను చూస్తా. నీవు వెళ్ళిరా 
అన్నది. నాగవేణికి మరుమాటలు లేవు. ఆమె మనస్సులో వద్దనుకున్నా పినతండ్రి పట్టు 
పట్టాడు. ఆ మమతతోబాటు పిల్లవానికి పండుగ భోజనం చేయించాలనే ఆశతో వెళ్ళింది. 
సత్యభామతో నాగవేణి మీరూ రావచ్చు” అన్నది. “ఆ పసులముందు గడ్డి వేయకుండా 
వచ్చాము. వాటినెందుకు వుపవాసం పెట్టాలి?” అన్నది సత్య. 

మరోదారి లేకుండా నారాయణయ్య నాగవేణిని, పిల్లవాణ్ని వెంట తీసికెళ్ళారు. 
ననీ వెందుకమ్మా వూరకే మోత?” అని పిల్లవాణ్ని తామే ఎత్తుకున్నారు. “నాకేం ఫరవాలేదు” 
అన్నారు. 'లేదు కొంతదాకా నడవని” అన్నది. “అయితే ఇల్లు వద్దా అని నారాయణయ్య 
నవ్వారు. అందరూ నడినెత్తిపొద్దుకు ఐరోడి చేరారు. ఆమె సరసోతి కాశీయాత్ర 
వెళ్ళివచ్చింది అని చెప్పిననాడు వెళ్ళింది. మళ్ళీ ఎన్నో ఏండ్ల తరువాత ఆమె స్వరూపం 
అందరికీ విచిత్రం అనిపించింది. అందరూ ఎంతో మర్యాద చూపారు. రాముణ్ని అందరూ 
ముద్దుగా పలుకరించారు. అందరూ దయచూపారు. మధ్యాహ్నం భోజనానికి కుడుములు, 
పాయసం, ఖారం అంతా చేశారు. రాముడు అమ్మ పక్కన కూర్చుని తింటూ ఆమె 
చెవిలో “అమ్మా, నువ్వు ఇవన్నీ చెయ్యవు గదవే” అన్నాడు. చేద్దాంలే” అన్నది నాగవేణి. 
ఒక చుక్క కన్నీరు పాయసంలో పడింది. చెరగుతో కన్నులు తుడుచుకొని మాట్లాడింది. 
భోజనాలయ్యాక ఇష్టాగోష్టి, సాయంకాలం రథం చూడాలని అందరి ఏర్పాటు. “నాగవేణి 
వుంటే ఇంట్లోనే వుంటాము.” అన్నారు. నాగవేణి “అత్త వంటరిగా వుండదు. నేను కూడ 
వెళ్లాలి అని హఠం బట్టింది. “రామా, ఇంటికి వెడదామా?” అన్నది. నారాయణయ్య 
భార్య కొంచెం గయ్యాళి అయినా నాగవేణిని చూచి జాలి పడింది. ఇంటికివెళ్లే బిడ్డతో 
'నాగూ. నువ్వు మొడిదానివి-చెప్పి ప్రయోజనం లేదు. పిల్లవాణ్నయినా నాల్టునాళ్లు వదులు” 
అన్నది. “నాకు మరెవ్వరు తోడు అన్నది నాగు. 

తరువాత నాగు పిల్లవాణ్ని వెంట పెట్టుకొని వెళ్లింది. నది ఒద్దువరకు నారాయణయ్య 
గారు వచ్చారు. నది దాటించి తరువాత ఇల్లు చేరారు. ఆ దినం ఇంట్లో అందరూ 
నాగవేణి కథలే చెప్పుకున్నారు. 

సాయంకాలం ముంగిట్లో రాముడు ఆడుకుంటూ జాత్రను తలుచుకున్నాడు. “అమ్మ, 
అక్కడ బొరుగులు కనబడ్డాయా అమ్మి అని ప్రశ్నించాడు. నాగవేణికి ఆ మరుపు లేదు 
కాని పినతండ్రి ఎదుట కొంచెం ఖర్చుతో అవి కొనాలంటే అవమానం అనిపించింది. 


శివరామ్‌ కారంత్‌ 203 


“ఒరే, నా మరుపుగాలి అన్నది. సత్యభామ “అదేం భాగ్యం? నేను మరువలేదు. తీసికోరా” 
అని ఒక పిడికెడుతెచ్చి ఇచ్చింది. “ఇంకా వున్నవిలే. రేపు తిందువుగాని” అన్నది. “సరే 
అని వాడు అంగీకరించాడు. ఆ బొరుగు గింజలను ఒక్కొక్కటి ఏరి శ్రద్ధగా తిన్నాడు. 
తరువాత చెరువుకు, బావికి, మందకు శ్రమతో పెద్దలవెంట వెళ్లివచ్చాడు. 

రాత్రి నాగవేణి పిల్లవాణ్ని పక్కలో వేసుకొని వానికి నిద్రవస్తే చూచి “ఒరే, ఆ 
కొత్తచొక్కా తీసిపెడదామా?” అన్నది. 'వుండనీ అమ్మా బాగా వుంది” అన్నాడు. తెల్లవారేదాకా 
దానితోనే పడుకున్నాడు. రాత్రి పిల్లవాణ్ని ముట్టి ఒళ్లుచూస్తే అంగీ అడ్డంగా వుంది. ఆ 
అంగీతో తన దుషితి కన్నెదురైంది. దానివెంట వాడు కడుపున వున్నప్పుడు మగనివెంట 
తేరుకువెళ్లి చూచివచ్చిన మధుర క్షణంకూడ జ్ఞాపకం వచ్చింది. 

ఊరంతా జాత్రకెళ్లి వచ్చింది. జాత్ర అయినా దానిగురించి ప్రసంగాలు తగ్గలేదు. 
ఆ వార్తల తరువాత మరొక విపరీత వార్త బయలుదేరింది. దూరమైన ఉడిపి, మరెన్నో 
వూళ్లనుంచి చావులజడివాన వార్త. ఏదో జ్వరమట ఇల్లంతా నాశనమట. అంతట ఎగబడే 
వార్తలే. “అవునా నాగూ' అని అత్త “నిజమేనా అత్తా అని నాగూ, అందరూ సూరణ్ని 
“ఏమటరా' అని అడుగడం-వాడు 'నిజమటి -అనడం అంతా ఒకసారి జరిగింది. 
“ఎవరెవరినో అడిగితే 'గానుగగూటంలాగు పిండే జ్వరమటి అన్నారు. ఇదంతా ఆడవాళ్లు 
తమ గాజులు పోగొట్టుకొన్న కథలని నవ్వి అది కాదనవలసి వచ్చింది. 

అందరూ నవ్వుకుంటూవుండే రెండుదినాలకే సూరనికి జ్వరం వచ్చింది. మంచం 
పట్టాడని వాని కోడలు చెప్పింది. ఆ సాయంత్రం కోడలుకూడ పడుకుంది అన్నారు. 
మరునాడు సూరనింట్లో అందరికీ జ్వరమే అని తెలిసింది. సత్యభామ దేనినీ నమ్మదు. 
అక్కడికి వెళ్లిచూస్తే, సూరని శృశానయాత్ర జరుగుతున్నది. వాని పెద్దకోడలుకూడ బదికే 
ఆశ లేదట. సత్యభామ భయంతో కాతరురాలై ఇల్లు చేరింది. “ఇదేమి విచిత్రం సన్నిపాతం 
అన్నా పదిహేను దివసాలు బాధిస్తుంది. మాయ జ్వరం క్షణంలో చస్తారట.” అన్నది 
భీతితో. 

ఆ రాత్రి గడచేలోగా సత్యభామకు పెద్దజ్వరం వచ్చింది. ఒళ్లు మండిపోతున్నది. 
నాగవేణి కంగారైంది. ఇంటి వెనుకలున్న మందుదినుసుల కషాయం కాచి ఇచ్చింది. 
“శీనమయ్యరు కొడుకువద్దగాని, సుబ్రాయ ఇంట్లోగాని మందు తెస్తాను? అన్నది. 
ఉపాధ్యాయుల ఇంటి ఇసుకదిన్నెవద్ద వెళ్లుతుంటే అక్కడే రోదనధ్వని వినవచ్చింది. అక్కడికి 
వద్దులే అని నరసింహమయ్య ఇంటికి వెళ్లింది. ఆ ముసలామె, నరసింహుని తల్లి 
చూపించింది. “నాల్గు చాపలపైన నలుగురు పడుకొన్నారు” అని. “ఏమి చేస్తున్నారమ్మా 
మందున్నదా?” అని అడిగింది నాగవేణి. అంతా దైవధీనం” అన్నది ఆమె. 

నాగవేణి వణుక్కుంటూ ఇల్లుచేరింది. ఆ సాయంకాలం పిల్లవాడు రాముడు కూడ 
జ్వరంతో పడ్డాడు. రెండు పక్కలమధ్య దైవధ్యానం చేసుకుంది నాగవేణి. ఇచ్చిందే మందులే 


204 మరల సేద్యానికి 


అనుకొని వాసనగడ్డి కషాయంచేసి ఇచ్చింది. ఎందుకైనా మంచిదని పిల్లవానికి కూడ 
కషాయం తాపింది. రాత్రి ఇద్దరి కావలితో జాగరణచేస్తే ఆమెకుకూడ ఒళ్లు వెచ్చగయింది. 
తెల్లవారితే ఒకళ్ల నొకళ్లు మాట్లాడించే ధైర్యమేలేదు. రామునికి తీవ్రమైన జ్వరం. 
సత్యభామకు నోట మాటకూడ రావటంలేదు. ఈ విధంగా వూరంతా రణరంగం లాగు 
పడిపోతారని ఎవరనుకున్నారు? ఆ క్షణంలో తన ఇల్లుకూడ ఈ వేషం దాల్పాలా? 

దినాలు ఎలా గడిచిందో ఎవరికీ బోధపడలేదు. కొన్నాళ్లకే ఎన్నో యుగాల జ్వరం 
వచ్చినట్లయింది. 

నాగవేణి కళ్లు తెరచే సమయానికి రెన్నాళ్లయింది. ఆమెకు పిల్లవాని స్మరణలేదు. 
అత్త స్మరణాలేదు. తానెవ్వరో ఏమవుతుందో అని కూడ బోధపడలేదు. ఆమెకు ఎవరో 
గంజి తాపుతున్నారు. మూడవనాడు తెలివివచ్చింది. నాల్గవనాడు కళ్లుతెరిచి లేచిచూస్తే 
జ్వరం తగ్గింది. నోట్లో గంజివేస్తున్నవారు పినతండ్రి అని తెలిసింది. “అరే, నేనెల్లా 
వచ్చాను? ఎక్కడికొచ్చాను?” అన్నది. 

మీ ఇంట్లోనే లేమ్మా” 

“ఎవరు పిలిపించారు.” 

“నేనే భయంతో చూడటానికి వచ్చాను.” 

తాను నాన్నాళ్లక్రితం మందుకు తిరుగులాడిన సంగతి నాగవేణికి జ్ఞప్తికి వచ్చింది. 
కారణం బోధపడింది. పిల్లవాని సంగతి అప్పుడు దిగులుపుట్టింది. “బాబూ, అత్తరా,” 
అని ఒకసారి పొర్తాడింది. అయితే పక్కన అత్తలేదు. ఎడమటప్రక్మన పొర్లింది. పిల్లవాడు 
కూడ కనబడలేదు. “అయ్యో అంటూ “మరింత గాబరాపడ్డది. ఏమీ భయపడవద్దు. 
పిల్లవాడు మా ఇంట్లోనే వున్నాడు, సుఖంగా వున్నాడు అన్నారు పినతండ్రి. అయితే 
“అత్త?” అన్నది. అయితే నారాయణయ్యగారు మౌనంగా వున్నారు. “ఎవరు బాబాయ్‌, 
ఎవరింట్లో వుంది? ఎవరు పిలుచుకెళ్లారు?” అని పలవరించింది. ఎన్ని అబద్దపు 
మాటలుచెప్పి ఆమెకు సమాధానం చెప్పాలని ప్రయత్నంచేసినా, “వద్దమ్మా, నువ్వెందుకు 
అలసిపోతావు' అని మరపించినా వినకుండా ఏడిస్తే చివరకు “దేవుడమ్మా, అనాల్సి 
వచ్చింది. 

నాగవేణి అప్పుడు మరింత ఏద్చి కొడుకువైపు చూచుకుంది. బాబాయ్‌ మీరందరూ 
అన్నీ అబద్దాలు చెబుతున్నారు. సూరని ఇంటిలాగు మా ఇంట్లో అన్నీ అయిందిలే” అన్నది. 
“లేదమ్మా భయంవద్దు, నిన్న జ్వరం తగ్గింది,” అన్నారు. “లేదులే అన్నీ శుద్ద అబద్ధం. 
నన్ను అందరూ వదిలిపెట్టారు.” అని వెక్కి వెక్కి ఏడ్చింది. నారాయణయ్య “లేదమ్మా 
నీపైన ఒట్టేసి చెబుతా, వాడు సుఖంగా వున్నాడు” అన్నారు. అయితే “అత్తి అని మళ్లీ 
ఏడ్చింది. “అత్త-బిడ్డి అనుకుంటూ ఏడ్చింది. మరొక జ్వరం వచ్చింది. ఆ సంసార 
భ్రమలోపడి సంతాపంలో మునుగుతున్నది. మరి నాల్లునాళ్లు తెలివిలేదు. అశక్తత - 


శివరామ్‌ కారంత్‌ 205 


బాధ పడింది. ఆ పిల్లవాడు, ఆ పేదరికం ఆ అత్తచావు అన్నీ పిడుగుదెబ్బలలాగు పనిచేసి 
నయమైన జ్వరం మళ్లీ తిరగబెట్టింది. అంతా భీకరచిత్రం సముద్రం పొంగులాగు 
ముంచుకెత్తుతున్నది. తాను గొప్ప రోగాన్ని అనుభవిస్తున్నట్లే తోచింది. 'ఇది మన ఇరుగు 
పొరుగుకు కూడ వచ్చిందా” అని సంశయం వచ్చి అన్నీ పినతండ్రిని అడిగి తెలుసుకుంది. 
మీ ఇంట్లో” అని అడిగింది. “అది వెళ్లింది - వీరు వెళ్లారు అని చెప్పారు. “సుబ్బి 
ఇంట్లో?” అని అడిగితే “ఒకరి సుఖదుఃఖాలు మరొకరు అడిగే నెమ్మది ఎవరికుందమ్మా 
అన్నారు. 

ఐదురోజులనుండి నాగవేణికి జ్వరం లేదు. పిల్లవాణ్ని చూడకుంటే ఏడుస్తుందని 
వాణ్ని తెచ్చి చూపారు. పిల్లవాణ్ని ఆపాదమస్తకం నిమురుతూ అయితే, అత్తకు ఉత్తర 
క్రియలు జరుపాలిగా'” అనింది. “అయితే, వాడు రావాలిగా. ఎక్కడున్నాడో తెలిస్తేగా” 
అన్నారు. వెంటనే మయ్యరింటికి వెళ్లారు. అక్కడకూడ సూతకమే. ఆ ముసలి ఆమె, 
మరి రెండు జీవులు కృష్ణార్చణం అయ్యారు. నరసింహుడు గాబరాతో బెంగుళూరినుండి 
వచ్చాడు, అక్కడ ఈ కొత్త సంక్రామక వ్యాధినిగూర్చి వర్ణించాడు. తల్లి చావుకు ఏడ్చాడు, 
చివరకు నారాయణయ్య “నరసింహయ్య ఎవరి గొడవ ఎవరు వర్ణిస్తారు? ఇంటింట 
దుఃఖాలే. ఏడిస్తే వస్తారా మా ఇంట్లో అంతే. ఒక్కొక్క ఇల్లు అమాంతం నాశనమైంది. 
పీనుగులను కాల్చి, పూడ్చేవారే లేరట.” అని అన్నీ మాట్లాడి 'మా నాగవేణి అత్త చచ్చింది. 
మా అల్లుని చిరునామా, అతని సంగతి తెలిసేదెలాగ? చచ్చినవారు ఎల్లాగూ రారు. ఒక 
పిండమైనా వేయించాలిగా. కొడుకు బ్రతికివున్నప్పుడు మరొక్కరు ఎల్లా చెయ్యాలి?” 
అన్నారు. దానికి నరసింహయ్య “వాడా మైసూరిలో మా తమ్మునివద్ద దర్శారుగా 
బతుకుతున్నాడట. డబ్బు ఎల్లావస్తే అల్లాగే జూదం, ముండ, ఇంకేమో దౌర్జన్యాలు 
చేసుకుంటూ బాగా భోగం అనుభవిస్తున్నాడు. ఇంక చాలనాళ్లు వాని ఆటలు సాగేట్లు 
కనబడవు అన్నాడు. 

ఏదో చిరునామా తెలుసుకొని నారాయణయ్య నాగవేణి ఇంటికి వచ్చారు. “అల్లుని 
మైసూరు చిరునామా తెలిసింది. వానికి టెలిగ్రాము పంపుతాను. లేకుంటే, రాకుంటే 
మరొక్క ప్రయత్నం చేస్తాను. నాగవేణి, మా ఇంట్లోనూ అదే దాడి. ఇదికూడ సూతకాల 
ఇల్లు. అదికూడ అంతే. కానీ అక్కడైతే వంటచేసేవారు గట్టిగా వున్నారు. నాకు ఇక్కడే 
కూర్చుంటే జరుగదు. రామ్మా వెడదాం. మా యజమానురాలి వైకుంఠ సంతర్పణ తరువాత 
వచ్చేస్తువుగాని -లేకుంటే, ఆ పుణ్యాత్ముడు రాగానే వచ్చేస్తువు” అన్నారు. 

నాగవేణి 'సరే, బాబాయ్‌ వెళ్లు. నేను ఫరవాలేదు. వండుకుంటాను. తింటాను. 
నా దిగులు పెట్టుకోకండి. చేతలు కాళ్లలో బలం వస్తున్నది” అన్నది. “అమ్మా, నువ్వూ, 
సర్వకాల సర్వావస్థలలో మొండిగా వుండవద్దు. పెద్దల మాటలకు మర్యాద పెట్టు? అన్నారు 
కొద్దిగా కోపంతోనే. వారికి నొప్పి కల్గిందని నాగవేణి 'ఈ పశువులకు కుడితి, తిండి, 


206 మరల సేద్యానికి 


గడ్డి అన్నీ ఎవరు చూస్తారు? ఇప్పుడు అన్నీ జ్ఞాపకమొస్తున్నాయి.” అన్నది. “ఏమి 
ఫరవాలేదు. అన్నింటిని మా ఇంటికి తోలించాను. ఏమీ భయపడవద్దు” అన్నారు. “సరే 
ఎండ తగ్గాక వెడదాం” అన్నది నాగవేణి. సాయంకాలం ఇద్దరూ ఐరోడికి వెళ్లారు. పిల్లవాణ్ని 
నారాయణయ్యగారు ఎత్తుకున్నారు. ఏరుదాటేటప్పుడు రాముడు “అమ్మా: నేను పెద్దవాణ్ని 
అయ్యాక నిన్ను ఎత్తుకొని నది దాటుతాను. సరేనా,” అన్నాడు. నాగవేణికి నవ్వు వచ్చింది. 
“సరే, కానీ” అన్నది. ఈలాంటి పిల్లవాని ముద్దుమాటలతో ఆ పేదరికంతో గుండెపగిలిన 
నాగవేణి కొంత వెలుగును చూస్తుందేది. ఆ గాఢాంధకారంలో వాని మాటలు మెరుపు 
తీగెలాగు వెలుగుతుండేది. 

“అమ్మా, అమ్మా, మాట, బామ్మను పాపం? వదిలేసి వచ్చామమ్మా ఆమె రావద్దా 
అన్నాడు. 

“బామ్మ పోయింది మళ్లీ వస్తుందా?” 

“అయితే ఆ సాలిగ్రామం తేరుకు వెళ్లింది కాబోలు.” 

“అల్లా అనవద్దు.” 

“ఎందుకు?” 

“నీకు తెలియదులేరా, పసివాడివి. ఆమె చచ్చిందంటే ఏమి అర్ధమవుతుందిరా 
నీకు?” 

“సరే లేమ్మా పెద్దవాడయ్యాక తెలుస్తుందిలే, పెద్దవ్వలాగు పడుకుంది కాబోలు” 
అన్నాడు రాముడు. 

“అవునులే” 

నారాయణయ్యగారి కనికరం, హృదయం ఆ పిల్లవాని మమకారంవల్ల 
ముద్దుమాటలవల్ల వుప్పొంగింది. “బాబూ, ఊరకేమాట్లాడి అలసట చేసుకోవద్దు. పడుకో” 
అన్నారు. పిల్లవాడు పడుకున్నాడు. గంటలోపల అందరూ ఐరోడి ఇల్లుచేరారు. నాగవేణికేమో 
ఒక అడవినుండి మరొక్క అడవికి వచ్చినట్లయింది. అక్కడ ఒక పెద్దమగవాడు పినతండ్రి 
గుండె రాయిచేసికొని, తన దుఃఖం నాగవేణికికూడ వెళ్లపోసుకోకుండా ధైర్యంగా చేతులు 
కాళ్లు బిగించి నడుస్తుంటే, ఆ ఇంట్లో అందరూ గంభీరంగా చింతలు మరిచి కూర్చున్నారు. 

నారాయణయ్యగారే హంగారకట్టకువెళ్లీ మైసూరుకి తంతికొట్టారు. లచ్చనికి 
నమ్మకం లేదేమోనని మరొక్కబదులు టెలిగ్రాంకుకూడ డబ్బుచెల్లించి వచ్చారు. వాని 
వుత్తరం రాగానే నాగవేణికి తెలియజేశారు. “అబ్బ, తల్లయినా స్మరణకు వచ్చింది కాబోలు” 
అన్నది. 'నేను పిండంలేకుండా అనాధగా చావాలి” అని ఆమె పాపం భయపడుతుండినది. 
ఆ గొడవ తీరింది” అన్నది. అంతా దేవునిదయ అని అనుకున్నది. 

చచ్చిన తొమ్మిదవనాటి సాయంకాలం లచ్చడు వచ్చాడు. తనకు ఆ సూతకాలు 
లేనట్లే మంచి సూటువేసుకుని దిగాడు. మోటారునుంచి దిగి నారాయణయ్యగారింట్లోకి 
వెళ్లాడు. అక్కడే నాగవేణి. పిల్లవాడు వున్నారని వానికి తెలియలేదు. వాళ్లింటి బయటి 


శివరామ్‌ కారంత్‌ 207 


కట్టమీద కూర్చున్నాడు. ఎవరో వేషంతో వచ్చారని చెబితే నారాయణయ్యగారు బయట 
వచ్చి చూశారు. ఆ లచ్చరాయడు అక్కడే వున్నాడు. “ఏమైనా దాహం తీసుకుంటారా?” 
అని విచారించారు. 

“నాకేమీ వద్దు. ముందు కార్యక్రమం చెప్పండి. ఆ ఇంట్లో ఎవరున్నారు? 
ఆవిడవుందా?” అని అడిగినాడు. 

'ఆమె పిల్లవాడు ఎల్లాగో బ్రతుకుతున్నారు. మీ అమ్మనుమాత్రం ఆ వ్యాధి పొట్టన 
బెట్టుకుంది. ఆమె పడుకుంది. అందరూ జ్వరంతో పడుకున్నారు. వూళ్లో ఎవరికీ ఆనాడు 
తెలివే లేదు. ఆమె ఒక రాత్రిలోనే పోయింది. నేనక్కడే ఆమెకు దహనసంస్మారం 
చేయాల్సివచ్చింది.” 

“అరే, వ్యాధి అని వ్రాస్తే నేను రాకుందేవాడినా? అన్నాడు లచ్చడు. 

వానితో మరింత మాట్లాడితే ప్రయోజనంలేదు అని తెలిసింది. 

“నువ్వేమో వుత్తరక్రియలు వుపక్రమించు. నాగవేణి చాల బలహీనంగా వుంది. 
ఆమెకు ఏ పనీ చేత గాదు. ఇక్కడ వుంటూ అన్నీ నెరవేర్చు. ఏమీ ఆక్షేపణలేదు. నీఇష్టం” 
అన్నారు. లచ్చడు “ఆవిడ ఎక్కడ?” అన్నాడు లోనికి పిలుచుకొని వెళ్లారు. నాగవేణి తల 
వంచుకొని కూర్చున్నది. పిల్లవాడు నిద్రపోతున్నాడు. చూచి ఏమీ పలుకకుండా లచ్చడు 
బయలుదేరాడు. 

“ఏది ఎలాగున్నా ఒరటనింటికి వెళ్ళి మాట్లాడుతాను. తరువాత చెబుతాను. రాత్రి 
భోజనానికి వస్తానులేండి అని చెప్పి గబగబా వెళ్ళిపోయ్యాడు. 

“మగనికి ఇక్కడ సరిపడినట్లు లేదు-ఒరటని ఇంటికి వెళ్తానన్నాడు. భోజనానికి 
వస్తాడటి అన్నారు నారాయణయ్య. 

“మీ కర్తవ్యం మీరు చేశారు. చెప్పారు. దేవుడు ఎల్లా బుద్ధి పుట్టిస్తే అల్లా చెయ్యని, 
వారిష్టం” అన్నది నాగవేణి. 

రాముడు లేచి తల్లి వద్దకు వచ్చాడు. నాగవేణి “ఒరే, మీ నాన్న వచ్చాడురా?” 
అన్నది. “అంటే ఎవరమ్మా?” అన్నాడు రాముడు. “చిన్ననాడు నిన్ను ఎత్తి దింపినారు” 
అన్నది. 

“అయితే ఇప్పుడు ఎత్తుకుంటారా? వద్దు పో, నేనే నడుస్తా - అన్నీ వచ్చు కదా 
నాకు. చెప్పు?” అన్నాడు. 

“జాను నీవు చాల పెద్దవాడివి కదా?” అన్నది. 

జాను రేపే మీసాలు వస్తాయి, అపుడు నీ అంత ఎత్తున పెరుగుతా, తెలుసా?” 
అన్నాడు. తల్లి నవ్వి నవ్వి వుబ్బిపొయ్యింది. 

రాత్రికి లచ్చడు వస్తాడేమో నని నారాయణయ్యగారు చాల సేపటివరకు ఎదురు 
చూచారు. వాడు రానేలేదు. మరునాడు అక్కడనుండి మనిషి వచ్చాడు. “వారు అక్కడే 


208 మరల సేద్యానికి 


అన్ని విధులను నిర్వహించుకుంటారట. అక్కడే అన్నీ అనుకూలంగా వున్నాయట అన్నాడు. 
నాగవేణి “అత్త కర్మలు మయ్యరింట్లో జరిగినా తాను అక్కడ వుండవలసిందేనేమో” అని 
కర్తవ్యబుద్ధితో ఆత్రపడింది. “అక్కదే అంటే-శీనమయ్యరిల్లా-తమ ఇల్లా అనే సంశయం 
తీర్చడానికి మళ్ళీ మనిషిని పంపారు. తన ఇంట్లో అయితే నాగవేణి తప్పక వెళ్ళాలని 
అనుకుంది. అప్పుడు మనిషి తిరిగి వచ్చి, “ఒరటుని ఇంట్లోనే అన్నీ జరుగుతాయి. 
బలహీనురాలు నాగవేణి రానక్కరలేదని కూడ ఆజ్ఞ ఇచ్చారు” అన్నాడు. 

అత్తగారి క్రియలను కళ్ళారచూచెే భాగ్యం లేదని నాగవేణి దుఃఖపడింది. 

'వానిష్టం వచ్చినట్లే చెయ్యని-పాపపుణ్యాలన్నీ వానికేలే” అన్నారు నారాయణయ్య. 

ఐదారు దినాలు క్రియలు, వైకుంఠసమారాధన అన్నీ బాగా వైభవంగానే సాగించారు. 
(బ్రాహ్మణులకు చేతినిండ దక్షిణలూ అందినాయి. నారాయణయ్యకు పదుమూడవ నాటికి 
రమ్మని పిలుపువచ్చింది. ఆయన నాగవేణిని, పిల్లవాణ్ని వెంటబెట్టుకొని వెళ్ళారు-తెల్లవారి 
వెళ్ళి “వంట లెక్కడైనా చెయ్యనీ, విస్తళ్లు మీ ఇంట్లో వేయించు, అక్కడ సంతర్పణలు 
నడిస్తే బాగు” అని నారాయణయ్య చెప్పి చూచారు. 

“ఇండ్ల దగ్గర వున్నా పరవాలేదు, కానీ అమ్మివేసిన ఇంట్లో మనకేం పని? అని 
డౌలు చూపించాడు లచ్చడు. 

నారాయణయ్య చిన్నబుచ్చుకొని వెనుదిరిగారు. తరువాత నాగవేణి పట్టు బట్టి 
తన ఇంట్లోకే వెళ్ళింది. పిల్లవాణ్నెత్తుకొని నారాయణయ్యగారు ఆ ఐతాళుల ఇంటికివెళ్ళి, 
తరువాత తమ ఇంటికి వెళ్ళిపొయ్యారు. వెళ్ళేనాడు వారి మనస్సు చాల వుడికిపోయింది. 
“అమ్మా, ఏమైనా సరే అతడు వస్తే, చనువుగా మాట్లాడకుంటేనే బాగు” అని హెచ్చరిక 
చేసి వెళ్ళారు. 

మరునాడు వుదయం లచ్చడు, అమ్మి వేసిన ఇంటికి వెళ్ళి నాగవేణితో చూడూ 
ఎందుకుంటావు ఈ ఇంట్లో. నావెంట మైసూరు వచ్చేసేయ్‌, నిన్ను వెంట తీసికెళ్ళాలనే 
నా యిష్టం. మీ పినతండ్రి అభిప్రాయం కూడ తెలుసుకొని వారు సరే అంటే వస్తావా? 
వచ్చేయ్‌” అని నాగవేణికి తెలియబరచాడు. ఆ మాటల్లో కూడ తగుపాటి విషం 
మిశ్రమయింది. “వారి నేం అడిగేది, వీరినేం అడిగేది? నాకు అన్నీ అర్థమయినాయి. 
అవుతాయి, ఒక్కొక్కరి నెత్తిపైన ఒక్కొక్కరి (భస్మాసురుని) హస్త ముంటుందని తెలియదా?” 
అన్నది. ఊరికే రెప్పలారుస్తూ కూర్చున్న రాముడు “అమ్మా, నే నిక్కడే ఈ ఇంట్లో వుంటాను. 
వారి వెంట ఎక్కడికో రానమ్మా' అని ఏడ్పు ధ్వనితో అన్నాడు. 
లచ్చని అభిమానం బాగా దెబ్బతిన్నాది. “సరేలే, ఆ చిన్న పసివానికి కూడ 

అన్ని మాటలు చేర్చించావు గదా: కానీ అనుకుంటూ మరి మారుమాటలాడకుండా 
వెళ్ళిపోయాడు. నాగవేణి ముఖం సూదిమొనలాగు సంకోచించుతున్నది. ఒకసారి 
మాడ్చుకున్న ముఖం మళ్ళీ ఏమో తలచుకొని ఏడ్చింది. 


శివరామ్‌ కారంత్‌ 209 


21 

నాగవేణి తన భవిష్యత్తులోని భాగ్యాన్ని ఎన్నుకోవలసిన గడియలు ప్రాప్తమయ్యాయి. 
ఆమె సంసారమంటే రాముడొక్కడే దిక్కుగా మిగిలాడు. లచ్చడు మళ్ళీ ఏమీ సమాచారం 
చెప్పకుండా మైసూరు వెళ్ళాడట. వాడు వేడుకొని వున్నా, వాని వెంట ఆమె వెళ్ళి 
వుండేది కాదు. ఆమె మనస్సు వానిపట్ల బాగా ముక్కలు ముక్కలై పోయింది. అవి 
ఎన్నటికీ అతుకజాలవు. “నాపైన కోపమున్నా ఫరవాలేదు. తన కొడుకును కరుణించి 
ముద్దాడనైనా లేదే - అల్లాంటి తండ్రి ఎక్కడైన వుంటాడా?” అనే చింతలో రక్తం 
వుడికిపోయింది. జీవన సంగ్రామం ఒంటరిగా రాముణ్ని చంకన బెట్టుకుని చెయ్యగలదా. 
ఆ పెద్ద ఇంట్లో వంటరిగా పసివానితో ఎలా వుండాలి? వ్యవసాయం ఒకతే చెయ్యగలదా? 
ఇదివరలో కలిసి ఏడ్చేవారైనా వుండిరి. పెద్దత్త, చిన్నత్త ఎవ్వరూ లేరే? ఆమె ఎప్పుడు 
ఎక్కడికి పోయినా, అన్నివైపులనుండి గాలి మాట్లాడిస్తున్నది. “ఏం, వంటరిగా వుంటావా? 
ఆ పసివాణ్ని కట్టుకొని అంత పని చేస్తావా? నీవా రెవరూ లేరా? నీ కన్నీటి కూటికి ఆ 
రాముణ్ని ఎందుకు బలిచేస్తావు? నీవు పోతే వాని గతి యేమి?” అనీ ఎన్నో ప్రశ్నలు 
వేస్తున్నది. ఆమె మనస్సులో తికమక, కలవరం ఏర్పడ్డవి. నీటివరద, క్రీణదశ రెండూ 
కలసి సుడిగుండం ఏర్పడినట్లే ఆమె హృదయం సుడిగుండంలాగు” ఒక్కొక్కసారి 
సుడిగాలిలోని పడవలాగు ఎక్కడికో లాగుతున్నది. రాముని దీననేత్రాలు కనబడగానే 
పెదవులు మౌనవ్యసనంతో తడబడుతాయి, కన్నీటిధార కారుతుంది. దేవుడే ఈగతి 
ఇచ్చాడే” అనిపిస్తుంది. తండ్రి ఇంటికే వెడితే ఓటమి, మగనితో పంతమాడిన తానే 
భిక్షార్ధినిగా వెళ్ళాలా? వెళ్ళకుంటే ఆ గంజినీళ్ళతోనే కాలక్షేపం. రాముడుకూడ మరొక 
భిక్షాటనకు బయల్టేరాల్సిందే-వాని మామలేమో వకీలు, వైద్యుడు, ఉపాధ్యాయుడు- 
అందరూ హోదాలలో వున్నారు. ఊళ్ళో చదివి ఎందరో కొత్తదారిలో పడ్డారు. కోడి 
(గ్రామంలోని అనుప, ఆకుకూరకంటె మంచి అనుపానంతో భోంచేస్తున్నారు. ఐతే ఆ 
ముసలివాడు తన వంశం మీద ఆశతో తనకే మొత్తం ఆస్తి అప్పగించి వెళ్ళాడే- అతని 
(ప్రైతం తిరుగుతుంటుంది. ఇంటి వెనుక పొన్నతోటలోనే అతణ్ని కాల్సారే-తన మనుమడైనా 
తన ఆశయాలను పూర్తి చేయాలని కోరదా ఆ (పేతం? 

సత్యభామ ఉత్తరక్రియల తరువాత ఒకమాసం గడిచింది. నారాయణయ్యగారు 
రెండుసార్లు వచ్చి “ఏమైనా అవసరమేమమ్మా' అని అన్నారేగాని తమ ధోరణిలో తప్పక 
వచ్చేసేయ్‌, ఇక్కడ వుండే అవసరం లేదని మాత్రం చెప్పలేదు రమ్మని కూడ అనలేదు. 
“నేను రాజాలను' అన్న రోజుల్లో రెండుసార్లు అడిగారు. ఈసారి “రావాలా” అనే స్థితిలో 
అడుగలేదే అనుకున్నది. 


210 మరల సేద్యానికి 


తన నవ్వులేని ముఖాన్ని మరింత కఠినంగా, క్రూరంగా చేసుకుని కూర్చుంది. 
పెదవి బిగబట్టి పని చేస్తున్నది. రాముడు “అమ్మా నాతోకూడ మాట్లాడవా?” అని అడిగాడు. 
“అవునురా, నీతోనే, ఇంకెవ్వరు మాట్లాడుతారు?” అన్నది. “అయితే, నా కొక కథ చెప్పమ్మా? 
అన్నాడు. ఏదో కథ చెప్పింది. ఎక్కడినుండి ఎక్కడికో చెప్పేసరికి ఆ పిల్లవానికి రసభంగం 
అయింది. “అమ్మా, ఏమి కథనే, ఏమో ఆలోచన, చింత, యాష్ట్ర అవ్వ రాదా? అని 
అడిగేవాడు. పిల్లవాడు ఆ చచ్చిన పుణ్యాత్మురాళ్ళను తలుచుకుంటున్నాదని మరపించే 
నిమిత్తం అక్కడిక్కడ వాణ్ని తీసికెళ్ళింది. 

ఆవేళ అల్లాగే. తదియనో, చవితో, మునిమాపుకే గంజి కాచి కూర్చుంది, 
ఆకాశంలో తేలిపొయ్యే మేఘాలను చూస్తున్నది. రాముడు, “సముద్రం చూద్దాం పదమ్మా' 
అన్నాడు. 'బాబూ, రేపు చూడవచ్చు, రేపు వెడదాం. ఇప్పుడు చీకటి పడుతుంది”. “లేదమ్మా: 
ఇప్పుడే వెడదాం. నువ్వేమో ఏమీ మాట్లాడవే,” అన్నాడు. 

“సముద్రంతో ఎవరురా మాట్లాడుతారు?” 

“సముద్రమే” 

“అన్నా అదా నీతో మాటలాడడం'” 

“జాను దానికి నేనంటే ఇష్టం. అది నన్ను పొగడేస్తుందిలే. రామ్మా వెడదాం” అని 
హఠం చేశాడు. పిల్లవాని యాష్టపోతే చాలులే అని తన భారం కూడ మోసుకొని సముద్రం 
వద్దకు వెళ్ళారు. అప్పుడే ఆకాశం ఎర్రబారింది. సముద్ర తీరానికి దక్షిణంగా దిక్చక్రం 
అంతా మసక మసక అయింది. సూర్యుడు ఎర్రగా ఆ మబ్బులనే ఇనుపపూచల పట్మారులతో 
పట్టిన ఇనుపముద్దలా గున్నాడు. తల్లి ముఖంచూచి రాము “అమ్మా నీముఖం అందంగా 
వుందా?” అన్నాడు. నాగవేణి నవ్వింది. పిల్లవాణ్ని చూచింది, వాని ముఖం ఎర్రగా 
బంగారులాగు, శాంతంగా నిమ్మకాయలాగు కనబడింది ఆ సంధ్యా స్వర్ణిమలో. 'నువ్వురా, 
సరిగ్గా మేలిమి బంగారు బొమ్మలాగున్నావురా:” అని లాలించింది. 

రాముని మనస్సు బంగారు తరగలతో నిండిన సముద్రం వైపే వెళ్ళింది. “అమ్మా, 
చూడు, ఎంతో బాగుంది” అన్నాడు. ఆ చిన్నారి అడుగులతో ఆ దృశ్యాన్న కావలించు 
కోవడానికే వెడుతున్నాడు. సముద్రం నీటిలో కాళ్ళను ముంచేదాకా వాని ఆశ తీరలేదు, 
తల్లి పరుగెత్తి వచ్చి “ఏమిరా, సముద్రంలోకే వెడుతున్నావు? పడితేరా?” అన్నది. “లేదమ్మా, 
ఎంతో అందంగా వుంది....” అన్నాడు రాముడు మైమరచి. 

ఇద్దరూ ఆ చల్లని ఇసుక పైన కూర్చున్నారు. పిల్లవాడు తన చెక్కిళ్ళను తల్లిచేతులలో 
నుంచి, ఆ సముద్రంలోకి దూకే సూర్యుణ్ని గమనిస్తున్నాడు. 

ఆ బంగారుబొమ్మ వెనుక దిగంతందాకా ఒక బంగారు స్తంభమే వుంది. నాగవేణి 
సూర్యదేవునివైపే ధ్యానిస్తున్నది. పిల్లవాడు మరొకసారి “అమ్మా, సూర్యుడెక్కడ?” అని 
అడిగాడు. 


శివరామ్‌ కారంత్‌ oll 


“సముద్రం లోనికి దూరాడేమో?” 

ఐతే మళ్ళీ రాడా?” 

రేపు మళ్ళీ వస్తాడు, రేపు తూర్పుగట్టునుండి వస్తాడు-రాత్రి అంతా తిరుగుతాడు.” 

“అమ్మా, అయితే పెద్దవ్వా, చిన్నవ్వకూడ అల్లాగే తిరిగి మళ్ళీ రాగలరా? నీవు 
బాధపడవద్దు- వాళ్ళు వస్తారు-నాకు తెలుసులే” అన్నాడు. 

పిల్లవాని మాటలకు నాగవేణికి ఏడ్పు వచ్చింది “అవును, జన్మలు తప్పవులే” 
అన్నది. పిల్లవాని కళ్ళు అక్కడే తూలుతున్నాయి. నాగవేణి మనస్సు అక్కడి నుండి లేవబుద్దే 
కాలేదు. వెనుకనుండి చవితిచం[ద్రుడు తూర్పు౩క్కాడు. ఆ ఆవరణం చాల శాంతంగా 
వుంది. మనస్సులోని కలవరం మాయమయి, ఏదో సంతోషాన్ని నవ్వులను తెచ్చి 
పెట్టేలాగున్నది. నాగవేణేమో పిల్లవాడు భుజాలమీద నిద్రపోతుంటే, అల్లాగే తీసుకొని 
వచ్చింది. “అరే, నాకుకూడ పిచ్చే, దేవునికి దీపమైనా పెట్టలేదే,” అనుకుని ఇంటికి 
వెళ్ళింది. ఇంటివెనుక ఇసుకదిబ్బకు వచ్చింది. కాలు తడబడింది: ఆమెకు ఎదురుగా 
ఎవరో నిలబడ్డారు. 

ఇంట్లో చాలసేపు ఆమెను నిరీక్షించి చివరకు ఇసుకదిబ్బలపై కూర్చున్న వారు 
నిలబడ్డారు-వాసుదేవయ్యగారే. కొద్దిగా ఆలస్యమైతే ఆ కోడి అంతా గాలించే వచ్చేవారు. 

తమ్ముడు చెప్పగా నాగవేణి ఒంటిపాటు అర్థమయింది. తాను ఏమన్నా బిడ్డ 
వినదని తమ్ముడిప్పుడే చెప్పాడు. అన్ననేమో చూచి పొమ్మన్నాడు. వారు వకీలు 
వృత్తినిమానినా విశ్రాంతి లేదు. వారే కావాలని కొడుకులకు వేరు వేరు ఇళ్ళు చేయించి 
వచ్చారు. ముందు యుద్దాలతో బతికి ఒకే ఇంట్లో వుండేదానికంటే సుఖంగా తమ తలవ్రాత 
కొద్దీ (బ్రతికేది నయమని అలాగే చేశారు. అందరూ సుఖంగానే సంపాదించుకుంటున్నారు. 
అల్లాగంటే తమదే దుఖ్ధితి. వకీలుపని పోగొట్టుకున్నారు. వున్నదంతా కొడుకుల కిచ్చేశారు. 
విరక్తులయ్యారు. కొడుకులు రమ్మంటే వెళ్ళి వస్తారేగాని అక్కడే వుండిపోరు. ఒంటరిగా 
ఆలుమగలు కాలక్షేపం చేసేది కష్టమయింది. అందులో నాగవేణి దిక్కులేనిదయిందని 
తెలిసి వచ్చింది-కాని వెంటనే వెడదామంటే తీరలేదు. నాగవేణి చెల్లెలు కృష్ణవేణి కాన్సుకు 
వచ్చింది. అక్కడ కొత్తగా మనుమణ్ని చూచి, ఈ కోడిగ్రామం మనుమణ్ని చూచి వెడదాం 
అనుకొన్నారు. ఆత్రంగా వచ్చారు. 

“ఇంత చీకట్లో కూడ ఎక్కడమ్మా, నాగవేణి” అన్నారు. ఆమె భుజాలపై వున్న 
రాముణ్ని ఎత్తుకొన్నారు. “సముద్రం చూద్దామని వెళ్ళాం. రామునికి ఎంత యాష్ట వచ్చినా, 
సముద్రం చూస్తే హాయిగా వుంటుంది. అన్ని ఆలోచనలు మరుస్తాడు “ఇంక ఎన్నాళ్ళు 
ఈ తరంగాల లెక్కలు చేస్తుంటావు” అన్నారు తండ్రి. బిడ్డ మరుమాటాడలేదు. తరువాత 
“సరే, ఎప్పుడొచ్చారు? అన్నీ విచారించింది. 


212 మరల సేద్యానికి 


“ఈ సాయంకాలం మోటారుదిగి ఇక్కడికే వచ్చాను. ఎనిమిదినాళ్ళ క్రితమే రావాల్సి 
వుంది. నీ చెల్లెలు కాన్సు, స్నానం తరువాతనే వచ్చాను.” 

“అయితే కృష్ణ కాన్పు అయిందా? ఏమి బిడ్డ, బాగున్నదా?” 

“మగపిల్లవాడు, ముద్దుగా ఆరోగ్యంగా వున్నాడు. అంతా తండ్రి పోలికలే. అతడూ 
వచ్చాడు. తనకు కాన్సు సంగతంటే ఎంతేనా అదుర్గా. తానే కంటున్నట్లు చేశాడు. తొందర, 
వట్టి తొందర.” 

“అది చాలా పుణ్యాత్మురాలప్పా.:” 

“ఏమి పుణ్యమో, ఏమి పాపమో, ఒక్కొక్కసారి ఒక్కొక్కరికి పరీక్ష జరుగుతుంటుంది.” 
అని బిడ్డకు సమాధానం చెప్పి బయలుదేరారు. 

ఇల్లు వచ్చింది. రాముణ్ని పడుకోబెట్టేసరికి వాడు నిద్ర లేచాడు. తల్లి పిల్లవాణ్ని 
చూచి తాత వచ్చారు చూడరా” అన్నది, “తాతా, తాతా, అని వాని సగం కళ్ళతో చూచాడు. 
మైసూరుపాకు ముక్కను ఒకదాన్ని వానికి అందించారు తాత. “నువ్వే తెచ్చావా? ఇందులో 
అమ్మ కే భాగం?” అన్నాడు రాముడు. 

అన్నీ నీకేనయ్యా, అమ్మకు వద్దు.” 

“తాతా, అమ్మకు కావాలి, పాపం. ఆమె సరిగా భోజనంకూడ చెయ్యదు” అన్నాడు. 
తండ్రి బిడ్డముఖం చూచారు - రామ, అన్నీ అబద్దాలేనారా? నేను తిన నా రా? 
అన్నది. కొంచెమే కొంచెం, కడుపునిండా తినవుగా,” అన్నాడు. 

వాసుదేవయ్య కూతురిముఖం చూచి, మళ్ళీ ప్రసంగం మార్చి “నువ్వే తినురా 
అన్నారు. పిల్లవాడు మైసూరుపాకం తింటూ తాతా బాగా రుచిగా వుంది. మీ ఇంట్లో 
ఎప్పుడూ ఇవే చేస్తుంటారా? సరే ఎప్పుడూ తెస్తుంటారా? చిన్న తాత జాత్రలో కారంసేవు 
తెచ్చి ఇచ్చాడు.” అని ఎన్నో చెప్పాడు. తల్లి సిగ్గుతో అక్కడ వుండకుండ వేరే చోటికి 
వెడుతూ “అప్పా, అన్నం వండుతాను. వంటలన్నీ వున్నాయి.” అని వెళ్లింది. “సరే వట్టి 
అన్నమే చాలు అన్నారు. వట్టి అన్నం ఎన్నడూ తిని ఎరుగరు. కాని బిడ్డ ఇంట్లో 
అంతకుమించి లభించదని గ్రహించారు. 

నాగవేణి మెల్లిగా వంటచేసింది. ఆ రుబ్బురాతిని గడగడ చేసింది. కొబ్బెరకాయ 
ఒలిచి తిరగమాత పెట్టింది. ఆ పనులలో తన వంట ఇల్లే కొత్తదిగా తోచింది. ఇన్నాళ్లూ 
దొరికింది వండుకుని తినింది. కావాలని వండుకోలేదు. సూరని కోడలొక్కతి వచ్చి మీ 
నాన్న కూర్చున్నారే రాత్రి తోడుగా పడుకోడానికి రానా వద్దా?” అన్నది. 'సరేలేవే పిల్లవాని 
జ్వరం తగ్గిందా చెప్పు అన్నది. “ఈవేళ తగ్గిందమ్మా ఆ అమ్మ పోయించింది చాలు 
అమ్మా అన్నది. వెళ్లేలోగా మళ్ళీ “అమ్మా, వారు కొడియలం (మంగుళూరు) రమ్మంటే 
వదులొద్దు' అని చెప్పి వెళ్లింది. 


శివరామ్‌ కారంత్‌ 218 


ఆ మొద్దుబారిన మనస్సుకు కూడ తండ్రి పిలుచుక పోవడానికి వచ్చారని 
స్ఫురించింది. బచ్చి వుపదేశం విని కాబోలు, సరేలేవే. దేవుడు ఎలా నడిపితే అల్లాగే 
జరుగుతుంది. నా రాముని తల(ప్రాత ఎల్లావుందో అలాగే కానీ” అన్నది. 

అంతలో వాసుదేవయ్యగారు “నాగు, పిల్లవానికి నిద్ర వచ్చేలాగున్నది. 
ఆవులిస్తున్నాడు. వానినైనా వడ్డించు. నేను తరువాత తింటానులే అన్నారు. “లేదు తాతయ్యా, 
ఇద్దరం కూర్చుందాము” అన్నాడు రాముడు. “అమ్మా తాతకు ఏమైన చేశావా?- నేనే 
చెయ్యాలా? తాతా నాకు పుల్లచారు, మజ్జిగచారు, మజ్జిగపులుసు. అన్నీ వస్తాయి - 
చెయ్యనా?” అన్నాడు. 

“అవును - నువ్వు మంచి తెలివిగలవాడివేరా? నీకు మైసూరుపాకు కూడ 
వస్తుందా? “అంటే.” “ఇప్పుడు తిన్నావే అది?” ‘కాదులే: గట్టిగా చేసివ, కాదు అది గట్టి 
నాంపలక.” అన్నాడు. (రాగులు రుబ్బిన పాలనుగాని, కునుమలుకాని, గోధుమ రుబ్బిన 
పాలుగాని కాచి బెల్లంవేసి గట్టిగా వుడికించిన పిండివంట నాంపలక). 

“సరేలే, నువ్వు చేస్తావా?” 

“అన్నానికి బెల్లంవేసి చేసేస్తానులే.” 

అంతలో నాగవేణి భోజనానికి లేవాలన్నది. తండ్రి కొక్కటి, కొడుకు కొకటి 
విస్తరాకు ముక్కలు వేసింది. వూరగాయ వడ్డించింది. ఆకులో అన్నం వడ్డించింది. రాముకు 
ఇష్టమైన “హాలుబాయి. నాంపలకి వడ్డించింది. తండ్రి దాన్ని రవ్వతో జేశారనుకున్నాడు. 
“ఈ వేళలో ఎందుకమ్మా ఇవన్నీ అన్నారు తండ్రి. “నాన్నా కృష్ణ ఇంట్లో ఎన్నో పిండివంటలు 
తింటారే? ఈ కాస్త పిండివేయించి తయారుచేస్తే కష్టమా, పిల్లవానికి చేసి చాల రోజులైంది” 
అన్నది. రాముడేమో తన పిండివంటను కడుపార భుజించినాడు. వాసుదేవయ్యగారు 
కూతురి (శ్రద్ధకు తృప్తిపడ్డారు. బిడ్డ మమత వాత్సల్యం ఆ హాలుబాయి రుచికంటె ఎక్కువగా 
ఉంది. 

'నాగూ నువ్వుకూడ ఆకేసి వడ్డించుకో' అన్నారు. ఆమె మళ్ళీ పట్టుపట్టి తండ్రికి 
వడ్డించడంలో నిమగ్నురాలైంది. రాముడు తల్లితో ఆ మాటలు ఈ మాటలతో వంటింటికి 
వెళ్లాడు. ఆమె మిరియాలపొడితో తిన్నది. “అమ్మా, నీకు నాంపలకి, 'తిన్నానురా' “అంతా 
అబద్ధం. తాతా అమ్మ వేసుకోలేదు. నువ్వు తెచ్చావేదాన్ని తెచ్చివ్వు అన్నాడు. 

వాసుదేవయ్య వంటింట్లోకివచ్చి “అవునా చేసిందంతా మాకే వడ్డించి వట్టి గంజి 
వార్చుకొని తింటున్నావా? అందుకేనా ప్రత్యేకంగా కూర్చున్నావు” అన్నారు. నాగవేణి 
నవ్వింది. “మీరు తినింది చాలు, నాకు సంతోషం. మీ బుణం తీర్చుకుంటానా ఎన్నిచేసినా?” 
అన్నది. వాసుదేవయ్యగారి మనస్సు కొరతవేసినట్లయింది. రామునితో 'సరే నువ్వు మళ్ళీ 
తిందువుగాని, ఇది అమ్మను తినుమను అన్నారు. ఆమె తినకుండ “వుండనీరా, నీకే 
రేపటికి వుంచుకో” అన్నది. రాముడు కోపగించుకున్నాడు - నువ్వే తినాలి. నీకని ఇస్తే 


214 మరల సేద్యానికి 


నేను ఎప్పటికీ తినను.” ఆ పిల్లవాని ఆనందానికి తినింది. “రుచి గదరా” అన్నది. “లేదమ్మా 
నువ్వు చేశావే ఆ నాంపలక మరింత రుచి తీపి.” తీపి బెల్లం నున్నని వెన్న అన్నీ అవే 
వానికి. 

“ఇది అంగడి తిండి కాబోలు” అన్నది. 

నాగవేణి భోజనం అయింది. చెరువుకు చేతులు కడుగుకోవడానికి వెళ్లింది. ఎంగిళ్లు, 
అంట్లు అయినవి. పిల్లవాని కొక చాప పరచింది. దానిపైన తాతగారి చినిగిన ఆకుపచ్చ 
శాలువపరచి రామూ పడుకోరా, చాల చీకటయింది” అన్నది. 

రాముడు “అమ్మా తాత కథలు చెప్పరా?” ఆమె 'వారికేం తెలుసు కథలు గితలు 
అన్నది. “నీకే తెలుసుకాబోలు” అన్నాడు. “నా కథమాత్రం నాకు తెలుసురా అన్నది. 
“అమ్మా కాళ్లపై వేసుకోవే పడుకుంటాను అన్నాడు. రారా నా తొడపై పడుకో” అన్నారు 
తాత. వాడు వారి పద్మాసనం తొడలపై ఒంటిని సర్దుకొని కాళ్లుచాచి పడుకున్నాడు. 
“మీకు ఇక్కడ వేస్తాను అని ఒక చాప, దానిపై ఖర్జూరం సంచిలో పెట్టిన దిండు పెట్టింది. 
వేరే బట్టలు లేవు అని నవ్వింది. 

“రా, కూర్చో” అన్నారు తండి నాగవేణిని. మాటల్లో “చూడు, ఈసారి 
మొండికేయవద్దు. ఇక్కడ ఇంకెవరైనా అడ్డు మాట్లాడుతారా? అత్త, పెద్దత్త చచ్చారు. 
ఐతాళులు ఏ లగ్నంలో ఇల్లుకట్టారో, ఇల్లువూడ్చి, అలికేవారు కూడ లేకుండపోతున్నారు. 
నీకు ఆ వ్యవసాయంగతి, పిచ్చి ఎందుకు? సరే. నువ్వు మట్టిలో దొర్లుతుంటే ఈ కొడుకుగతి 
చెప్పు? వానికి చదువే వద్దా? ఎందరో ఏదో కొలువుచేసుకుని సుఖంగా వుంటున్నారు. 
నా చిన్నతనాన వున్నచోట సుఖం మోక్షాలుండేవి. ఈ కాలంలో ఎన్నో అవసరాలు. 
మంచి డ్రస్సు, మంచితిండి. షష్టి పంచలతో ఇకముందు రోజులు నడువవు అన్నారు. 

భవిష్యత్తును గురించి ఇద్దరికీ తెలుసు. తన ప్రతివాదం వూరకే పట్టుదలకే కాని 
రామునికి నిష్ఫాయోజనమేనని నాగమణికి ఎప్పుడో తెలిసివచ్చింది. ముందు బతుకుంటే 
రామునికొరకే. వాని పడవ నడపాలి అన్నప్పుడు నాగమణి “సరే ఏం చెయ్యమంటారు 
నాన్నా” అని అడిగింది. 

“ఏం చెయ్యాలి? నాకు ఇంట్లో పొద్దుపోదు. నాల్గునాళ్ల తరువాత కృష్ణవేణి 
వెళ్ళిపోతుంది. ఇల్లు చిన్నపోతే విరక్తిపడుతుంది. కొడుకుల కాపురాలు బాగున్నాయి. 
మేమిద్దరూ (బ్రతికినందుకు మీ ఇద్దరినీ పెంచుకున్న పుణ్యం దక్కనీ. వానిష్టమొచ్చినంత 
చదువుకోని. చదువుకున్నవాళ్లందరూ లచ్చనిలాగే అవుతారంటే, నేను మాత్రం 
అంగీకరించను” అన్నారు. “అల్లాగే” అన్నది. "కానీ, ఇన్నీ విడిచి ఎల్లాగుండేది చెప్పండి” 
అన్నది. 

“ఈ ఇల్లు వాకిలి మోసుకొని పొమ్మంటావా? ఆ భూమి నీదేమి కాదు. అంతా 
కట్టుగుత్తదే కదా! వాడన్నీ తిన్నాడు గదా” అన్నారు. 


శివరామ్‌ కారంత్‌ 215 


“అయితే గుత్తకు హక్షైనా మనదేగా.” 

“ఆగుత్త అన్నీ పోతే ఏమి మిగులుతుంది? ఈ భూమి ఎవరికైనా ఇస్తే ఇంట్లో 
ఎవరుంటారు?” 

“ఏమైనా సరే తీరుగుత్త అన్నారు బాబాయి, ఎప్పుడైనా ఆశ పుడితే వచ్చివుండవచ్చు. 
రాముడు పెద్దవాడై తన ఇల్లు చూడాలంటే వుంటుందిగా. అందుకే పొలాలను మాత్రం 
మన స్వాధీనం కౌలుకు ఇచ్చేసి, ఇల్లు మన ఆధీనంలోనే వుంచుకుందాంి అన్నది. 

బిడ్డ మాటలకు మంచి విలువ వుంటుందని వారు నమ్మలేదు. ఆమెను 
నొప్పించరాదని 'సరే, అలాగే చేద్దాం” అన్నారు. నాగవేణి రాముడు, నాన్నా ఈ సముద్రాన్ని 
చూడండి వుండదే. ఎల్లాగు” అన్నది. అందరూ నిద్రపొయ్యారు. నాగవేణి తలలోని సముద్రం 
కూడ శాంతించింది. ప్రొద్దునలేచి వాసుదేవయ్యగారు 'ఈవెళే వెడదామా? పాత్రలు అనీ 
చాల తక్కువేకదా. నారాయణయ్య అన్నీ ఇంటికి తెప్పిస్తాడు. తన ఇంటి వాళ్లకే ఎవరికో 
లోసంచు గుత్తకు ఏర్పాటు చేస్తారు. ఇంకేమైనావుంటే చెప్పు?” అన్నారు. 

నాగవేణికి మళ్లీ ఆ బచ్చిమాటలే జ్ఞప్తికి వచ్చాయి. బచ్చిని పిలిపించింది, “బచ్చీ 
మాకు ఇక్కడి బుణం తీరిందనుకో? నాన్న వెంట రమ్మన్నారు. అలాగే నన్నానే అన్నది. 
బచ్చికూడ “అమ్మా, అదే మంచిదమ్మా. ఆ సరసోతమ్మా, మీ మామయ్య ఇక్కడి పొలంపై 
రక్తాన్ని చెమట చేశారనే నమ్మకంతో నువ్వు పిల్లవాణ్ని సతాయిస్తావు. తప్పు. వాని అదృష్టం 
బాగుంటే, ఎవరేం చేస్తారు? ఎక్కడుంటే ఏం?” అన్నది. తరువాత ఏమో ఆశతో “మీకు 
స్వాధీన కౌలు ఆట. వదలకండి. ఎవరికైనా ఇచ్చేటట్టుంటే మా జ్ఞాపకం వుంచుకొండి” 
అన్నది. వాసుదేవయ్యగారు విన్నారు. బచ్చి మగణ్ని పిలిపించారు. వానికి అన్నీ ముందే 
తెలుసు. “అయ్యగారూ మీవద్ద లోగుత్తకే వుండనీ. ఐతాళుల సమయాన మీ రైతులే 
మేము. ఇప్పటికీ మీ బుణం వుండనీ” అన్నాడు. వాసుదేవయ్య ఒకే మాటతో “సరే” 
అన్నారు, వారి భారంకూడ తగ్గింది. 

ఆ మధ్యాహ్నం భోజనాలయ్యాక అందరూ ఆ ఇల్లు వదలాలి. నాగవేణి కొడుకును 
చంకనెత్తుకొని తెలిసిన వారింటికి వెళ్లివచ్చింది. నరసింహమయ్యవారింటికి కూడ వెళ్లి 
వచ్చింది. సుబ్రాయ ఉపాధ్యాయుల భార్య “సరే అవశ్యం కానీ. భగవంతుడే అన్నీ 
నడుపుతాడు” అన్నది. వాసుదేవయ్యగారు ఇంటికి తొందరగా వెళ్లి ముఖ్యమైన సామాను 
వేరుగా కట్టి పెట్టారు. తరువాత ఆవులు-కాళీ, కపిల, సరసోతి, పారోతుల చంపి, కెంపి 
ఇంటిలో పెరిగినవి. వాటిని ఐరోడుకే పంపాలని నాగవేణి అభిలాష. సూరని పెద్దకోడలు 
బచ్చి, వాని కొడుకు కాళడు యజమానిని సాగనంపడానికి వచ్చారు. వారితో “ఒరే నీవు 
అన్నీ శ్రద్దగా చేసుకో. ఈ ఆవుల దూడలు నావిరా, మే మెప్పుడొచ్చినా గరిట పాలు 
త్రాగించాలి తెలుసా?” అన్నది. 


216 మరల సేద్యానికి 


కాళిని, కపిలను బచ్చికి అప్పగించినప్పుడు నాగవేణికి చాల దుఃఖం కల్గింది. 
రాముడుకూడ “పసులు వారికేనా” అన్నాడు. “వారు సాకి పెద్దగా చేసి నీకిస్తారటరా” 
అన్నది నాగవేణి. 

ఆ ఇల్లు వదులుతున్నామనే సత్యం వానికి బోధపడింది. వాసుదేవయ్యగారు 
ఐరోడుకు కూడ వెళ్ళివచ్చారు. 'రామ, రా, నాన్నా వెడదాం మా ఇంటికి అన్నారు. ఆ 
ఇల్లు వదిలించేస్తున్నా' వని రాముడు. పెద్ద కేక పెట్టాడు. 'నేనూ వస్తున్నానురా, నా 
వాళ్ళందరూ వున్నారు’ అని ఏమి చెప్పినా వ్యర్థం అయింది. “నాకు ఈ ఇల్లే కావాలి. 
ఇక్కడే వుంటాం” అన్నాడు. ఏడ్చాడు రాముడు, నాగవేణి చివరకు ఒరే మనం సముద్రం 
వెళ్ళి గవ్వచిప్పలు, శంకులు తెస్తాం పదరా” అంటే వూరకున్నాడు. 'వాడు కొంచెం నెమ్మది 
అయినాక సముద్రం తీరానికివెళ్ళి అన్నీ ఏరుకొనివచ్చి తరువాత ఒరే, ఇక్కడ నాకు 
భయం. తాతగారిల్లు చూచి వచ్చేస్తాము” అన్నది. “సరే, మళ్ళీ రావాలి- వస్తాముగదా” 
అని వాగ్దానం చేయించుకున్నాడు రాముడు. 

ఆ దినం ప్రయాణం మొదలుపెట్టారంటే, వెనుకటికి కాశీయాత్రకు వెళ్ళినంత 
ప్రయత్నమే అయింది. గుండెనిండా దుఃఖమే. రాముడు చూచి మారాము చేస్తాడని 
కన్నీళ్ళను మింగుకుంది నాగవేణి. వేడి నిట్టూర్పు, లోని కన్నీటితో తడిపి చల్లబడాల్సి 
వచ్చింది. నది ఒద్దుదాక బచ్చి, కాళడు, సుబ్రాయగారి ముసలి భార్యకూడ వచ్చారు. 
ఆమె పాదాలకు రాముణ్ని పడవేసి “'మామ్మా, వాణ్ని ఆశీర్వదించండి” అంటే, “సరే, 
దేవుడే మేలుచేస్తాడు లెండి అని ఆమె ఆశీర్వదించింది. ఆమె ఎదుట సరసోతి అమావాస్య 
స్నానం దృశ్యం కనబడింది. “నాగు, ఆ మహాతల్లికూడ ఇలాగే ఆశీర్వదించింది. నేను 
ఆమెకంటె ఘనురాలు కాను. ఆమె సత్యమే నీ వెంట వుంటుందిలే. వృద్ధిలోకి వస్తాడు. 
భయపడవద్దు” అన్నది. 

నది సాయంకాలం బాగా వెల్లువతో ప్రవహిస్తున్నవి. ఈవేళ కొంత తగ్గుముఖం 
పట్టిందేమో. నీళ్లు పిల్లవానికి తగులకుండ వాసుదేవయ్యగారు ఎత్తుకొని పట్టుకున్నారు. 
నాగవేణికూడ నడుములలోతు నీటిలో నడుస్తూ ఐతాళుల ఇంటి పెంకుపెంకును 
గమనిస్తూ వెనుకకు మళ్ళి మళ్ళి చూస్తూ వెడుతున్నది. తమ ఇల్లు చెట్లమరుగున 
దాగుకుంటే, శీనమయ్యరు పెద్దవాకిలికూడ కనబడింది. తండ్రిగారి ఇల్లు చేరేలోపుగా 
ఆమె మెడ వెనుకకు తిరగటం మూలాన బహుశా వాపెక్కిందేమో. 

నారాయణయ్యగారు నాగవేణిని, పిల్లవాణ్ని మరొక్కసారి ఇంట్లో దింపుకున్నారు. 
ఆప్యాయతతో చూశారు. రాముడు చిన్నతాతగారి మమతను, వాత్సల్యాన్ని మరువలేదు. 
అందరూ ప్రీతితో చూశారు. 

ఆ రాత్రి నాగవేణి మనస్సుకు మాత్రం శాంతిలేదు. దుఃఖం కాదు. చీకుచింత 
కాదు. ఎన్నో చిక్కువీడని యోచనలు చిలికేస్తున్నవి. 


శివరామ్‌ కారంత్‌ 217 


తన మామగారింట్లో జరిగిన ప్రతి సంఘటన కలగా మారి చలనచిత్రంలాగా 
సాగిపోతున్నది. తన పుట్టింటి నేపథ్యం కూడ దాని వెనుకనే కలలో (ప్రవహించింది. 
రేపు జరిగే సంగతులు కూడ సూచింపబడుతున్నవి. వెలుగు నీడలను, దివారాత్రాలను 
అన్నింటిని ఆ కలలలోనే కలిసిమెలిసి చూచింది. రాత్రి కలలోనే తన కొడుకును 
తడుముకుంది. ఉన్నాడో లేడో పరీక్షించుకుంది. వాడుగూడ తన పతిదేవునిలాగా 
పారిపోతాడాయేం-అనే భయంకూడ గాబరా చేసింది. ఎన్నో విచిత్రమైన సందేహాలు. ఆ 
సందేహాలకు హద్దూపద్దూ వుంటేగా? 

వాసుదేవయ్యగారేమో పిల్లవానితోబాటు మరునాడే మంగుళూరు వెడదామన్నారు. 
కాని నారాయణయ్యగారు తమ ఇంట్లోకూడ నిశ్చింతగా తినుకుంటూ మూన్నాళ్లైనా 
వుండనిమ్మని కోరినాడు. సరే తమ్మునిమాట మన్నించి, తన ముద్దులబిడ్డకు మరికొంత 
మనస్సు కుదుటబడాలనే రెండురోజులు అక్కడే వుండాలని నిశ్చయించుకున్నారు. ఆ 
సమయంలో రామునికి జతగాళ్లు దొరికారు. నారాయణయ్యగారి బిడ్డకూడ ఆడుకుంది. 
ఆమెతో వాడు పెద్ద మనిషిలాగు మీ ఇంట్లో సముద్రం లేదే” అని చెప్పాడు. అందుకొరకు 
నారాయణయ్యగారు హంగారకట్టెకు పిలుచుకొనిపొయ్యారు. అక్నడనుండి నదీ ముఖద్వారం 
అందంగా వుండేచోటు చూపించారు. సముద్రమే కావాలని రాముడు పట్టుపట్టాడు. రాత్రి 
ఇంటి కవెళ్లాక “ఇక్నడినుంచి సముద్రం రాదమ్మా, పెద్ద నది అడ్డమమ్మా. దూరంనుండే 
చూశాం. దగ్గరకు వెళ్లలేకుంటి మమ్మా అన్నాడు. 

నాగవేణికి తోచిందేమిటంటే వానికి సముద్రంపై ఆశ ఎక్కువగావుంటే మరొకసారి 
స్వగ్రామం చూచి రావలసిందే అని. 'మరొకసారి ఊరికెళ్ళి సముద్రాన్ని చూపుకొని 
వస్తాను. అన్నది. తండ్రికి ఆ సంగతి తెలిసింది. వారేమో 'ఒరే, నీకు పెద్ద బెస్తలవల 
ఇప్పిస్తా, వేసుకొని పడవలో వెద్దువు కానీ. మంగుళూరిలో పెద్ద సముద్రం వుంది సుఖంగా 
రోజూ సముద్రం చూబెట్టుతానులే' అన్నారు. వారు చక్కగా నటనచేసి అన్నీ చెప్పేసరికి 
నాగవేణి మనస్సుకేమో వెక్కిరించినట్టు దుఃఖమయింది. వాణ్ని మీరే అలాగంటే, వాడు 
మంకుపట్టుపడితే మరీ కష్టం” అన్నది. “ఏమీలేదు లేమ్మా, మన ఇంటివద్ద వచ్చీపొయ్యే 
మోటార్లను చూపితే హాయిగా ఆడుకుంటాడులే. ఆ సముద్రం మరుస్తాడులే. వాళ్ల 
ఆశలేమమ్మ, అన్నీ మూన్నాళ్లే అన్నారు. 

ఆమె నమ్మలేదు. తన కొడుకు సముద్రంపై ఆశను మరుస్తాడని కలలోకూడ 
నమ్మదు నాగవేణి. తనకుకూడ తన (బ్రతుకులో అంతర్భాగంగా వుంటూ వచ్చాయి 
సముద్రపు హోరు, కెరటాలు, సూర్యాస్తమయం అన్నీ, 

రాత్రి గడచింది. రేపయింది. నాగవేణి అనుకొనడానికి ముందుగ రాముడే లేచి 
“అమ్మా, సముద్రం చూడవద్దన్నారా? ఇక్కడ నాకు చాల వేసటగావుందే” అన్నాడు. 
“సాయంకాలం వెడదాం” అన్నది. మధ్యాహ్నం ఇంట్లో పిల్లలతో ఆడుకున్నాడు. మధ్యాహ్నం 


218 మరల సేద్యానికి 


భోంచేశాక చూచి” ఆవులే లేవు అన్నాడు. “ఉన్నవిరా, ఆ సముద్రం దగ్గర కొండలో 
మేతకు వెళ్లాయి అన్నది. “సరే అక్కడికే వెళ్ళి చూద్దాం” అన్నాడు. “అది మన వూళ్లోరా”. 
“అయితే అక్కడికే వెడతా” నన్నాడు తల్లి అక్కడ నీకు సరిగాకూడ తినిపించ లేదు కదరా. 
ఇక్కడ హాయిగా లేదా? పెరుగు పాలు తింటావురా, మనం రేపు తాత ఇంటి కెడితే 
ఇంకా మోటార్లు ఎక్కి తిరుగుతావురా” అన్నది. అన్నీ మోటారు కథలు చెప్పింది. 

మరునాడే స్నానంచేసి ప్రయాణం చేశారు. వాళ్ల సామాన్లన్నీ నది దాటినవి. 
ఇంటి వాళ్ళందరూ వకీలుగారిని, వారిద్దరినీ విడిచి రావడానికి నదివద్దకు వెళ్ళారు. 
మోటరు వచ్చింది. “అదా మోటరు? అని అడిగాడు రాముడు. 'నది అంచున నిలబడిందే. 
అది” అన్నది. 

బాబు అందరివెంట నది దాటినాడు. ఆ నావలు అవీ చూస్తూ చాల వుల్లాసంగానే 
వున్నాడు. మోటరు అనుకూలంగా వుంది. నారాయణయ్య 'రామ, వెళ్లిరా, సెలవులలో 
రండి” అని చెప్పారు. 'సరే చిన్నాన్న అని కన్నీళ్లు కారుస్తూ చెప్పింది. అంతలో అనుమానం. 
ఆ ఐతాళుల ఇంటినీరు తాగే ప్రాప్తం వుందో లేదో అని. 

అందరూ మోటరులో కూర్చున్నారు. నారాయణయ్యగారు అన్నకు వీడ్కోలు చెప్పి 
సెలవు తీసికొన్నారు. 

పగలంతా మోటారు ఎక్కేది. నదివద్ద దిగేది, మళ్లీ ఎక్కేది జరిగింది. రామునికి 
ఏమాత్రం విసుగు కాలేదు. నదులువస్తే వానికి పరమానందం. మంగుళూరిలో ఇల్లు 
చేరేసరికి సాయంకాలం అయింది. నాగవేణి వాళ్లమ్మ పిల్లను కౌగిలించి ఏడ్చింది. లోపలికి 
రమ్మని అన్ని వుపచారాలు చేసింది. పిల్లవాణ్ని శ్రద్ధగా చూచి ముద్దాడింది. కృష్ణ వాణ్ని 
తన గదిలోనికి ఎత్తుకొని వెళ్ళింది. నాగవేణి చెల్లెల్ని చూచి సంతోషించింది. పిల్లవాణ్ని 
చూసి ఒరే నీ తమ్ముణ్ని చూడరా” అన్నది. 

“నాతో ఆడుకోవటానికేనా' అన్నాడు రాము. అవును” అన్నది కృష్ణ. నాగవేణి 
చెల్లిని చూచి ఎన్నేళ్లయినవో, తల్లినిచూచి మూడేండ్రయినవి. ఆ చాలకాలం తరువాత 
చేరడం చాల విచిత్రమే. వాసుదేవయ్యగారి భార్య 'నాగూ పిల్లవానికి ఆకలేమో, పాలు 
తాగుతాడా,” అని అడిగింది. రాముడు “అవునమ్మా తాతకు, నాకు, అమ్మకు అందరికీ 
ఆకలి?” అన్నాడు. 

ఆమె త్వరగా అందరికీ వుపాహారం ఏర్పాట్లు చేసింది. వకీలుగారే రాముని కాళ్లు 
కడిగించి వంటింట్లోకి తీసికెళ్ళి పాలు త్రాగించారు. నాగవేణి చెల్లెలి ముఖమే 
చూస్తూకూర్చున్నది. కొంచెంసేపు మౌనం వహించారు. 

కృష్ణవేణి భర్త ఎందుకో లోనికి వచ్చాడు. లోపలున్నవారు ఎవరో తెలియనట్లున్నాడు. 
“అక్క నాగవేణి తెలియదా” అని పరిచయం చేసింది. ఆమెకు పట్టిన దుర్గతి కథగా 


శివరామ్‌ కారంత్‌ 219 


విన్నాడు, ముఖపరిచయం లేదు. 'ఎప్పుడొచ్చారు? ఏమిటి?” అని విచారించాడు. నాగవేణికి 
ఏమి సమాధానం చెప్పాలో తోచలేదు. 

తరువాత అన్న సదాశివుడు వచ్చాడు. లోనికి రాకముందే 'నాగవేణీ' అని బిగ్గరగా 
అన్నాడు. ఆమె లేచి నిలబడింది. “బాబు ఏడీ” అన్నాడు. “తాత వెంటవున్నాడేమో” అతడు 
రాముణ్ని వెదకి చేతినిండ ఆటసామగ్రి నింపాడు. అన్న ముఖంకూడ అపరిచితమే అన్నట్లు 
నాగవేణి శ్రద్ధతో చూచింది. వైద్యుడు అన్నకూడ వచ్చాడు. ఆ సాయంకాలం వారి 
బంధువులందరూ వచ్చి ఆమెను చూచారు. అందరూ వానిపై కురిపించే ముద్దులు 
మురిపేలు వాణ్ని తికమక చేశాయి. తెలియని రాము సంతోషిస్తే, తెలిసిన నాగవేణి 
సంతోషం గురించి చెప్పాలా? తాను ఇన్నాళ్లూ ఏమి పోగొట్టుకొన్నదో అని ఆమెకు 
తెలిసివచ్చింది. 


22 


నాగవేణి పుట్టింటికి వచ్చిన కొన్నాళ్లు జాత్రలాగు సందడిగా జరిగింది. ఇదివరకు 
కృష్ణవేణి ప్రసూతి గృహంగావున్న పుట్టిల్లు ఆమెకు ఆతిథ్య గృహమయింది. కృష్ణవేణి 
పసిపాపను ఎత్తుకొనే బదులు అందరికీ రామునితో ఆటలే విపరీతమైనవి. ఆమె ఇన్నాళ్లు 
వనవాసం చేసింది. ఇంట్లో అందరి దృష్టిలో ఆదర్శమూర్తిగా నెలకొనింది. ఆమె దుఃఖాల 
నెవ్వరూ చూచివుండలేదుగాని, విని వాడిన ముఖాలు ఈవేళ కరుణారసంతో వుప్పొంగి 
సంతోషంగా మారినవి. ఆమెకూడ తల్లికో, చెల్లికో కొంత శుశ్రూష వుపచారాలుచేసి 
పొద్దువుచ్చింది. అన్నగారింటికి వెళ్లివన్తుంది. చిన్ననాటి స్నేహితురాండ్రు, 
సహపాఠులున్నారు. అమ్మవెంట సదాశివునింటి కివెళ్ళి పిల్లలతో ఆడుకుంటూ వుంటుంది. 
ఆ ఆటపాటల నడుమకూడ తన భయంకర అనుభవం స్మరణకు వస్తుంటుంది. రాము 
తన అలవాటు ప్రకారం కొత్త అంగీని దాచుకుని సాలిగ్రామం తేరుకు వుంచుకుంటానంటే 
చివుక్కుమనేది. “పరవాలేదురా, ఎన్నో వున్నాయి విత్తలు తిరుగవద్దు అంటే వానికి ఆశ్చర్యం 
కలిగేది. ఒకనెలపాటు శ్రద్ద, భోజనం అన్నీ కలిసి రాముని ముఖం రంగుమారింది. 
శరీరం దృఢంగా, పుష్టికరంగా మారింది. బాగా బలిసిన పెదవులను చెక్కులను ముద్దిస్తూ 
అమ్మ “ఒరే నాన్నా నీకు ఈ ఆరోగ్యం లేకుండా తిండిలేకుండా చేసింది నేనేరా: పాపిని” 
అనేది. 

అమెకు కూడ సుభిక్షమైన చోటే అది. తెల్లవారినుండి సాయంకాలంవరకు చాకిరీ, 
కసవు, పెండ, చేను, పొలంపనులు తప్పినవి. అక్కడ పనివారే అన్నీ చేస్తారు. మహా 
అంటే తల్లికి వంటలో కొంత సహాయం మాత్రం. తల్లికి బిడ్డ శరీరాన్ని నొప్పించే ఇష్టం 
లేదు. 'నాన్నాళ్లు కానీ. అన్నీ నువ్వే చేద్దువుగాని” అని చెప్పి విశ్రమింపజేసేది. చిన్ననాటి 


220 మరల సేద్యానికి 


శరీరపటుత్వం, జిగి, నునుపు ఆమెలో వచ్చాయి. ముఖంలో కండవచ్చింది. “ఇక్కడ 
బాగుందిరా అని కొడుకుతో అంటే వాడు “అవునమ్మా హాయిగావుంది తాతగారింట్లో, 
మనింట్లో ఎవరున్నారమ్మా? ఇక్కడే వుంటామా?” అని అడిగేవాడు. ఒక్కొక్కసారి వాని 
మనస్సు మళ్ళీ ఆ పడమటి సముధ్రాన్నే కోరేది. అమ్మా ఇక్కడ సముద్రంలేదే? ఆటలకు 
స్థలమేలేదే” అనేవాడు. “అమ్మా మంగుళూరిలోకూడ సముద్రం వుందన్నావే? ఏమైందమ్మా 
అంతా అబద్దాలు.” అన్నాడు. ఒకనాడు కాలేజీ గుట్టకు తీసికెళ్లి దూరం నుండి దృశ్యం 
చూపితే “ఏమమ్మా అదేమి గొంగడంతవుంది ఆ సముద్రం. నా సముద్రం చూడు ఎంతో 
బాగుంది. పెద్దది. జోరుగా వుంటుంది” అన్నాడు. ఆమె “లేదయ్యా దూరంగావుంటే అన్నీ 
చిన్నవే. సరిగా కనబడవు అన్నది. దానివల్ల వాని మోచేతిదాకా బెల్లం తగిలించిందే 
కాని రుచి కివ్వలేనట్లే అయింది. 

“పోనీ లేరా, మామతో చెప్పి సముద్రవిహారం చేయిస్తా.” 

“ఎప్పుడమ్మా” 

“వారికి తీరికగానీ” 

“నువ్వూ రావాలి.” 

“అల్లానే” 

అల్లాగే రోజులు ఎదురుచూస్తుంటాడు. వకీలు సదాశివునికి తీరిక ఎల్లాగూ 
దొరకదు. ఆ పిల్లవాని ఆశ తీరదు. ఇక రెండునెలలకు మే సెలవులలోనే మళ్ళీ వూరు. 
అక్కడ సముద్రం. 

కృష్ణవేణి పుట్టింటి నుండివెళ్ళే ప్రయాణంలో వుంది. ఆమె వూరు మద్రాసుకు 
దూరంగా. ఒకసారి మగడు వచ్చి చూచి, మరొకసారి ఆమెను వెంట తీసికెళ్ళడానికి 
వచ్చాడు. మనుమణ్ని వూరంపే కార్యక్రమం వకీలుగారికి తగిలింది. వెళ్లేరోజు కృష్ణ 
“అక్కా నువ్వు నాల్గురోజుల కొక వుత్తరం వ్రాయాలి అని చెప్పింది. నాగవేణి 'మీ వూరికి 
వస్తాను. వీడు కొద్దిగా మచ్చిక అయితే చాలు. చూద్దాం” అన్నది. రాముడు పెద్దవాడై 
తనకొక ఇల్లు ఏర్పాటుచే సేదాకా కట్టలమీద వేంచేసే ఉత్సవ విగ్రహాలలాగా, తాను అందరి 
ఇళ్లల్లోవుండి వుపచారాలు చెయ్యాలి. పొందాలి - అని ఆమెకు నమ్మిక కల్లింది. 

ముఖ్యమైనదే గడ్డు ప్రశ్న ఆమెకు కాలక్షేపమయ్యేదే కష్టం. తన ఇంట్లో చేతి 
నిండా పని. ఇక్కడ కృష్ణవేణి వెళ్లాక అంతా ప్రశాంతం. రామునికి స్నానం చేయించే 
కార్యక్రమమే మహత్మార్యం. రేపు - తాతగారన్నట్లు జూన్‌నెలకు ఐదేళ్లుదాటాక బళ్లోవేస్తే, 
ఇంట్లో పెంకులు ఎంచుకోవాలి. అంతే. వకీలుగారు కోర్టుకు వెళ్లకున్నా కుమారుని 
ఇంటికెళ్లి కక్షీదారులకు తగిన సలహాలనిచ్చి కుమారునికి అనుకూలం కల్గించేవారు. 
విశ్రాంతిలో స్నేహితులవెంట వెళ్ళేవారు. సాయంకాలం ఇంట్లోనే మఠంలాగు భక్తులు, 
విరక్తులు చేరేవారు. యోగులు, సిద్దుల పటాలను తగిలించి గదిలోనే పూజలు, భజనలు, 


శివరామ్‌ కారంత్‌ బైల 


యోగాలు అన్నీ నడపించేవారు. వెనుకటికాలం జపాలు, పూజలకంతా చక్రవడ్డీ 
చెల్లిస్తున్నట్లున్నారు. ఇంకా తీరిక వేళల్లో రామకృష్ణ పరమహంస చరిత్ర, సువార్తలు, 
ప్రవచనాలు, భగవద్ద్గీతలు పఠించే వారు. వారికి భక్తియోగం హృదయంలో ఆహ్వానం 
పొందలేదు. ఇక తమ వృత్తిలోకూడ సంపూర్ణ తృప్తిని చెందలేదు. నాగవేణి మరీ అధ్వాన్నం, 
దేవునికి దీపం మాత్రం వెలిగించి వచ్చేది. ఆ కాలంలోకూడ సరసోతిలాగు జపాలెన్నడూ 
చెయ్యలేదు. 

ఆ మధ్యన రాముడు తాతముందు బుల్లిభక్తుడౌతాడు. వాని చేతికి తాళాలు దొరికితే 
బాగా గంట సేపు భజన చేస్తాడు. ఆటలలో పడితే భజనమాని మూడునిమిషాలకే బయటికి 
వస్తాడు. తమ వూరి వాతావరణంనుండి కొత్త వాతావరణంలోకి తల్లి, కొడుకులు సర్దుబాటు 
చేసుకోలేక పోతున్నారంటే ఆశ్చర్యం కాదు. ఒక్కొక్కనాడు నాగవేణి రారా, మంజునాథ 
గుడికైనా వెడదాం. ఇంట్లో కాలక్షేపం కావటంలేదు అని అంటుంది. తరువాత గుడివద్దనున్న 
గట్టు ఎక్కి దూరంనుండి సముద్రాన్ని చూపించేది. నాగవేణి తల్లి మాత్రం గుడిలోనే వారి 
కోసం నిరీక్షిస్తూందేది తరువాత అందరూ చేరి ఇల్లు చేరేవారు. వకీలుగారి భార్యకు 
ఎందరో స్నేహితురాళ్లు. రాముణ్ని వెంటబెట్టుకొని అందరిండ్లకూ వెళ్లి పొద్దుపుచ్చి వచ్చే 
అలవాటుంది ఆమెకు. 

దినాలు గడిచేకొద్ది నాగవేణికి ఎందుకో బదుకే భారమయింది. తీరికలో కొంత 
చదువు కోవాలని నిశ్చయించుకున్నది. ఆమెకు ఇంగ్లీషు లోగడ నేర్చుకున్నది కొంత 
సహాయపడింది. ఏదో ఒక ఇంగ్లీషు కథ తీసికొని చదివింది. అంత లాభం లేకపోయింది. 
తొలినాడే మంగళం పాడింది ఇంగ్రీషుకు. తండ్రిగారి నిత్యపారాయణం గీతను తీసింది. 
కన్నడం లిపి సులభమే. బాగా చదివేసింది. అందులోని అక్కడి ఇక్కడి ఒక్కో అభిప్రాయం 
ఆమె హృదయానికి హత్తుకున్నవి. తండ్రిలాగు మడికట్టుకొని ఆద్యంతం చదువాలని 
పట్టుపట్టజాలదు. “నేనెందుకు భక్తి వంచితురాలయ్యాను? పారోతి, సత్యభామ, 
సరసోతులుకూడ ఎంతో భక్తిని అలవరుచుకొనివుండిరిగదా! ఎందుకో నాకు తీరికమాత్రం 
పుష్మలంగా వున్నా భక్తి కుదరటం లేదు.” మళ్లీ కథలు, నవలలు ఇష్టమయ్యేవి. 
స్నేహితురాళ్లనుండి ఎన్నో నవలలు తెప్పించుకుని చదివేసింది. కొంత అభ్యాసంచేసి 
ఇంగ్లీషునుకూడ కొంత అండగా జేసుకుంది. ఒక్కొక్క పుస్తకం చదివాక “వీరంతా 
మనుషులేనా” అని ఊహించేది. ఇంకొకదాన్ని చదివి “మా బీదతనం దీనికంటే ఏం 
తక్కువగాదులే అని స్మరించింది. తన విశాలహృదయం మూలాన తాను చదువుతున్న 
నవలలపట్ల తన నిశిత విమర్శకూడ చేస్తుండేది నాగవేణి. రామునికి కొన్ని ఘట్టాలను 
వినిపిస్తూ తన యాష్టను అప్పుడప్పుడు పోగొట్టుకునేది. కాని రాముని సహజమైన అభిలాషే 
వేరు. కథ ముగింపుకైనా “అక్కడ ఒక సముద్రం. చాల పెద్దదిలే అని ఎన్నో వర్ణిస్తేనేగాని 
వాని తనివి తీరదు. సమయం గడుస్తున్నది. 


222 మరల సేద్యానికి 


సుఖమో, విసుగో మొత్తంమీద తమ తమ హదు పద్దులలో కాలం 
గడిచిపోతున్నది. పుట్టిల్లుచేరి నాల్గుమాసాలయ్యాయి. జూను రానే వచ్చింది. ఒకనాడు 
తాత “రామ, బడికెడతావు కదా అని పురమాయించారు. రామునికి ఇంట్లో కూర్చుని 
విసుగొచ్చింది. తమ తోటి వారు మాలతి, చిదా మొదలగువారితో ఆడుకున్నా ఆశ 
తీరలేదు. అందుకే బడికి తాతగారు కొన్నాళ్లు వదలిపెట్టి వచ్చారు. “ఏమమ్మా ఏమిబడి 
అమ్మ? ఎక్కడేసిన గొంగడి అక్కడే లాగున్నది. అందరూ ఏమీ పలుకకుండ మూకలుగా 
కూర్చుంటారు” అన్నాడు. మరునాడు చిదానంద స్వయంగా వచ్చి రామా, రారా,” అని 
పిలిస్తే కొందరైనా తోడుగా వుంటారనే ఆశతో కొత్తచొక్కా వేసుకుని తానే వెళ్లాడు. ఒక 
నెలకే రాముడు తాను స్వయంగా రెండు పూటలూ బడికి వెళ్లివస్తాడు. తన సంచి తానే 
తీసికెడతాడు. వానికింక విసుగే లేదు. తల్లికిమాత్రం వాడు బడినుండి వచ్చేదాకా 
విసుగొచ్చేది. రాముడు ఇంటికివస్తే వస్తాడు. లేకుంటే మేనమామ సదాశివునింట్లో 
మధ్యాహ్నం భోంచేస్తాడు. వాళ్ల ఇల్లు బడికి దగ్గర. సరే ఎల్లాగు పిల్లవాడు సర్గుకుంటే 
చాలని నాగవేణి అభిప్రాయం. సాయంకాలం వాడు వస్తే వాని కాళ్లు కడిగి “ఏమయిందమ్మా 
బడిలో ఏమేం చేశావు?” అంటుంది. వాడు ఎగిరింది, దూకింది, ఇంకేమైనా సాహస 
కృత్యాలుంటే చెబుతాడు. 

ఇప్పుడు తీరికలో నవలలు చదువటంకూడ భారమే అయింది. వేరే గతి లేదు. 
విశ్రాంతి, చదువుల మధ్యలో ఆమెలో నిద్రాణమైన అనేక శక్తులుదృవిల్లినవి. “తనకూ 
మగడున్నాడు. తనకు ఈ గతి వానివల్లనేగదా వచ్చింది. ఎందరో ఎల్లాగో కాపురాల్లో 
సుఖంగానే వున్నారు. ఈ మగనినుండి తన కాపురం మట్టి పాలయింది. పాతికేండ్లకే 
ఇంత బాధ, ముందెంతో బ్రతుకాలి. ఒక సంవత్సరమేమీగాదు. ఎన్నెళ్లో - అనుకుంటూ 
పుటలు తిప్పి మరొకళ్ల జీవిత చరిత్రపై విమర్శచేస్తూ తృప్పిపొందుతుంది. తనకేమో అంతా 
శూన్యం. ఒక కొడుకున్నాడులే వాడుకూడ తాతగారి దయాధర్మంలో పడ్డాడు. తన 
గతియేమో, వాని ముందు గతియేమో. 

ఈ చింతలలో ఆమె (బ్రతుకే దహించుకుపోతూ వాడు పెద్దవాడయ్యే నాటికల్లా 
బూడిద అవుతానేమోనని భయపడ్డది. కాని ఏ పనీలేకుండ మరొక్క పాతికేత్తైనా జీవించే 
దెల్లాగు. 

ఈ విచిత్రం తీరని సమస్య. తనకు తానే సమాధానం తెచ్చుకుంది. 'కద్రి లో 
ఒక స్నేహితురాలింట్లో సంగీత సమాజాన్ని స్థాపించారు. ఎవరో ఒక ఫిడేలు (వయోలిన్‌) 
గాయకుడు చాల చక్కగా వాయిస్తాడట. దాన్ని వినటానికి సదాశివుడు వెడుతాడట. వాళ్లింటి 
వాళ్లంతా వెడతారు. చెల్లెలు ఏదో తలవంచుకొని ఎందుకు కూర్చోవాలి, కొంత 
మార్చునిస్తామని అతడు ఆమెను వెంటబెట్టుకొని వెళ్లాడు. ఆమె ఏ తీరిక వుద్యోగానికైనా 
సిద్ధమే. తానుకూడ చిన్ననాడు కొన్ని పాటలు వాయిస్తుండేదని ఆనాడు జ్ఞప్తికి వచ్చింది. 


శివరామ్‌ కారంత్‌ 228 


కానీ అన్నీ జ్ఞాపకం లేవే. కాని వూరకేవస్తే తప్పేముంది-అని రాముడు చిదానందునివెంట 
అక్కడికి వెళ్లే ఏర్పాట్లు చేయించింది. ఆ ఇంటికి నూరుగజాలలోనే వుంది ఆ మిత్రుల 
ఇల్లు. అది సదాశివుని మిత్రుడు మోహనరాయని ఇల్లు. 

ఇద్దరికీ వకీలుపనే. వారి వకీలు స్నేహితుడే సంగీతం కూడ అభ్యాసం చేస్తున్నాడు. 
వూరకే వినోదానికి సంగీత కచ్చేరి ఏర్పాటు చేశారు. నాగవేణి సభకు చేరేవరకే ఆ 
సంగీతజ్ఞులు ఫిడేలు చెవులుపిండి [శ్రుతిని పెడుతున్నారు. ఆనాడు మాత్రం మాటలు, 
పరిచయాలు లేకుండా సంగీత కచ్చేరీ ప్రారంభమైంది. ఆ సంగీతజ్ఞాలకు పాటలు రావని 
కాదు. నోటిపాటకూడ వాద్యం వెంట అప్పగించారు. ఆడవారు ఒక ప్రక్కన కూర్చున్నారు. 
కొంత కాలానికి వ్రేళ్ల నృత్యంతో తీగెలనుండి దివ్యమధురగానం ఇల్లంతా ప్రతిధ్వనించింది. 
రాగాలపై రాగాలు పోటీతో వాయించారు. తెలిసినవారేమో “చూడు అది బిలహరి, సావేరీ, 
ఖమాసు, బేహాగు, ఇది దక్షిణ రాగం” అంటూ గొణిగినారు. కొందరేమో తోడిరాగంతో 
చేతి తీటను తీర్చి దిద్దుకున్నారు. మూడుగంటలు ఆ కచేరి సాగింది. ఇంతలో “వంట 
చెయ్యాలమ్మా అని ఆడవాళ్లు సగంలో ఇళ్లకుకూడ వెళ్లినారు. ఆరుమంది మాత్రం 
బొమ్మరాళ్లలాగు కూర్చున్నారు. నాగవేణి కూడ చెవులున్న బొమ్మగా ఆనందించింది. తన 
భూతభవిష్యత్తులు అనే సంగతులను ఆ రాగాలకు జతపరుస్తూ, మేళవిస్తూ కూర్చున్నది 
నాగవేణి. సముద్రం, కాలువ, నది, తరంగాలు, గాలి, సుడిగాలి, చావులు, సంకటాలు, 
రోగాలు, కోరికలు అన్నీ ఆ రాగాలావనలనే నాకలలో కూర్చుని ఎక్కడికో 
దొర్లుకుంటున్నాయి. కళ్లు అరమోడ్పు కళ్లయ్యాయి. రాముడు ఎప్పుడో వచ్చాడు, తల్లి 
తొడపై కూర్చుని తల్లికి ఆనుకుని పడుకున్నాడు. 

అందరూ కరతాళ ధ్వనిచేస్తే కచేరి ముగించారని తెలిసింది. నాగవేణి కలలోనే 
లేచింది. కాళ్ళపైన రాముడున్నాడని అప్పుడు తెలిసివచ్చింది. “బాబూ ఎప్పుడొచ్చావు?” 
“అప్పుడే” అన్నాడు. అందరూ ఇండ్లకు వెళ్లారు. నాగవేణి అందరిలాగు వాద్యగాళ్లకు 
నమస్కరించి వెళ్లింది. సదాశివుడు, “ఎల్లాగుంది నాగు, సంగీతం” అన్నాడు. అతడు 
ఇంటికివెళ్ళి మళ్లీ వచ్చాడు. నాగవేణి 'నాకేం తెలుస్తేనా, మొత్తంమీద బాగుంది.” ఆమె 
మనస్సు ఏమీ చెప్పజాలకున్నా ఆ రాత్రి సంగీతం లోతుపాతుల్లోకే దిగింది. ఇంట్లో 
తండ్రితో తృప్తిగా నిట్టూర్పు విడిచి, చాల యోగ్యులప్పా, వారు” అన్నది. 'వారు ఫిడేలు 
వాయిస్తుంటే భూమి మీద లేనట్లే” అగుపడ్డారు. 

తండ్రిగారు బిడ్డకొరకే భోంచేయకుండా వేచివున్నారు. సదాశివుడు “నాన్నా నువ్వు 
వస్తే చాల బాగుండేది. ఇందాకా ఈ వూళ్లో అల్లాంటి సంగీతమే వినలేదంటే నమ్ము 
అన్నాడు. 'అదేమోరా, గంటకే తల నొప్పేస్తుందిరా” అని తండ్రి అంటే “అవునులే నాన్నా 
మీ భజనలకు రాత్రి అంతా మేము ప్రశాంతంగా వుండమా,” అని నవ్వాడు. “మీకేమిరా 
కుర్రాళ్లు, అన్నీ అదుపులో వుంటాయి” అన్నారు. 


224 మరల సేద్యానికి 


సరి, సదాశివుడు రాత్రి అక్కడే భోజనానికున్నాడు. భోంచేస్తూ 'నాన్న ఈ నాగవేణి 
వూరకే పొద్దుపోక విసుక్కుంటుంది. ఆమెకు కొంత సంగీతం నేర్చుదామా” అన్నాడు. 
ప్రక్కన ఆమె భోంచేస్తూ అన్నను చూచింది. ఆమె హృదయం దాన్నే కోరింది. “కాని 
ఇక్కడ బాగా నేర్పేవారు లేరే” అన్నాడు. నాగవేణి 'వాళ్ల నోటిపాట వింటే అలాగే అనిపిస్తుంది” 
అన్నది. భోజనం అయ్యాక అందరూ వెళ్లారు. 

నాగవేణి రాముణ్ని ఎత్తుకొని తన గదిలోవెళ్లి పడుకుంది. రాముడు నిద్రలేచి 
“ఎవరమ్మా ఫిడేలు వాయిస్తా అని అడిగాడు. కొడుకు అడిగిన ప్రశ్నకు ఆమెకు నవ్వు 
వచ్చింది. ఆమె “ఏమిరా, బాగా లేదా? ఏమీ, నీకు అర్థమయిందా? నీకూ విసుగు 
వచ్చిందా? “అమ్మా, నేనేమో నీ తొడపై కూర్చున్నాను. నాకేమో మన కోడిగ్రామం 
ఇల్లు, తోటలు, సముద్రం హోరు అన్నీ వినిపించాయి. నేనసలు సంగీతమే వినలేదు లే.” 
జాను లేరా, అయితే నువ్వూ అవే చూశావా?” అన్నది. “అమ్మా మనం ఎప్పుడే ఆ వూరు 
వెళ్ళేది?” అన్నాడు. 'నీవు చదివి పెద్దవాడయ్యాకరా” అన్నది. “అమ్మా నువ్వుకూడ నేర్చుకోవే. 
వాయిద్దువు కాని అన్నాడు. 

తరువాత రాముడు వూరకే తల్లి మొగంకేసి చూశాడు. తల్లి ఏమీ అనలేదు. 
“పడుకో. రేపు (ప్రొద్దున బడికెళ్లాలి.” వాడు పడుకున్నాక వాని పంచనే తాను పడి నిద్దుర 
పోయింది. తరువాత మరునాటి సాయంకాలందాకా ఆ రాగలహరి తన జీవనతరంగాలతో 
మేళవించుకున్నది. తన నిద్రయేమో కలలోని నౌకా విహారంలాగా అనిపించింది 
నాగవేణికి. నిద్ర అనే వుయ్యాలకు, గానం జోలపాటలాగు మంచి విశ్రాంతి, చైతన్యం 
ఇచ్చింది. అల్లాంటి ఉల్లాసాన్ని ఆమె ఏ యుగాన అనుభవించి వుండినదో ఏమో. 

ఆ రోజు నుండే నాగవేణికి కూడ తప్పక సంగీతం నేర్వాలి అనే ఆశ పుట్టింది. 
తన పెళ్లి నాట ఏమి నేర్చుకుందో అంతా అట్టడుగున పడివుంటుందేమో. ఎల్లాగో కొంత 
ఆనందంతో పొద్దుపుచ్చవచ్చునని తండ్రితో ఆ ప్రస్తావన చేసింది. కూతురేమో ఎనిమిది 
నెలల నుండి చుక్కలనే లెక్కపెట్టి కూర్చుంటే నాన్నకు సమాధానం లేదు-అందుకే అతడు 
“అమ్మా, దేవునిముందు ఘడియసేపు కూర్చోమ్మా. అంతా మనశ్శాంతి కలుగుతుంది” 
అన్నారు. ఒకనాడు భజనకు కూర్చుంది. ఎదుటనేమో భగవద్విగ్రహం -హృదయంలో 
నేమో ఆ కోడిగ్రామంలోని ఆళువ (వాగు) నీటిప్రవాహమే. దానిపైకి రాముని భవిష్యమనే 
మెరుగుమాత్రం కనబడేది. ఒకనాడు ఆమె “బుద్ది స్థిరం లేకుంటే తాళాలు పనికిరావు. 
తంబూర పనికిరాదు.” అనాల్సి వచ్చింది. 

ఆ మాటలు ఆడేసమయాన తాళాలు పట్టలేనిది, తంతి వాద్యం వాయిస్తుందా” 
అని అంటారేమో అని భయంకూడ వేసింది, కాని ఆ ఫిడేలు కచ్చేరి నిజంగా కొత్తది. 
దాన్ని నేర్వాలనే వుత్సాహం ఆమెను లాగుతున్నది. 


శివరామ్‌ కారంత్‌ 2205 


అందుకే ఫిడేలువాద్యం నేర్వాలనే సంకల్పించింది. నోటి పాట కూడ వుంటే 
వాద్యానికి తోడుగా వుంటుంది. మంగళూరిలో పాఠం చెప్తే సుప్రసిద్ధులు సుబ్రాయ 
వుపాధ్యాయులు. అతడు మూడుకాళ్ల ముసలివాడు. తన కేమాత్రం గర్వమే లేదు. నేర్పే 
వగలుకూడ లేదు. నాకు వచ్చింది చెబుతాను అని వినయంగా చెబుతాడు. “ఇష్టం 
వచ్చిందే నేర్వండి” అంటాడు. చిన్నతనాన “అమ్మా నాగూ, సాధన లేనిది సంగీతం 
అబ్బీనా” అనేవాడు. అప్పుడు దెప్పే గురువుగారే ఇప్పుడు నవనీతహృదయు లయ్యారు. 
ముదిమి, పేదరికం రెండూ సంగీతజ్ఞుల ఆప్తమిత్రులు. అందుకేనేమో వారి విద్యకూ 
ముదిమిబట్టింది. నాగవేణి నేర్వాలని పురోగమించింది. రాముడు లేనప్పుడే ఆమె చక్కగా 
సంగీతం నేరుస్తుంది. ఆ తంతెలు ఎంత మీటినా రాగం రాకుంటే “అవునులే, పుల్లల్లో 
పెట్టేదాక మనకేం సంగీతం” అని విరక్తి చెందేది. ఒక్కొక్కసారి తన ఫిడేలు భీకర, 
కర్మశధ్వనుల నిస్తే ఆపి బయట ఎవరైనా వున్నారేమో అని చూచి వచ్చేది. గురువుల వద్ద 
కొంతసేపు సంగీతం నేరుస్తుంది. మరింతసేపు వారింటి సుఖదుఃఖాలు తెలుసుకుంటుంది. 
వారి బిడ్డలు, భార్య, రోగం, రుజినం, అన్ని తాపత్రయాలలో తాను మునుగుతుంది. 
“అమ్మా ఈ సంసారం ధ్యాసలో పడితే ఈ తీగలు తెంచిపోవాలనే వుంటుంది.” అనేవారు 
గురువులు. 

ఆ మాటలు విన్నాక రాత్రుళ్లు ఆమెకూ స్థిరంగా నిద్ర పట్టదు. తన 
సంసారయాతనలు మరువాలని సంగీతం నెపం వెదకితే గురువుగారి సంసారయాతనలో 
మునుగాల్సి వచ్చిందే అనే చింత తగిలింది. ఆ రాత్రి విన్న సంగీతం మాత్రం సుబ్రాయగారి 
జీవనరాగం కాదే. సంసారంపై విరక్తి నివ్వలేదే అని వదులుకుందామనే సంగీతానికి 
మళ్లీ వెళ్లింది. 

మంగుళూరిలో జడివాన, చిటపట చినుకులు నాల్టునెల్లు. తరువాత వడగాడ్పులు. 
సుడిగాలులు ఎనిమిదిమాసాలుంటాయి. అల్లాగే ఆ గాలులే నీటికి విషమయ్యే లాగా 
నేలలో వూటలూరేదాకా వానగొట్టేస్తాయి. ఆమె మనస్సు అన్నీ బాధలు పడ్డది. ఆ 
ఒడుదుడుకులతోనే తన సంగీతాభ్యాసం నడిపించింది. మొదలుపెడితే గంటలకొద్దీ 
ఒకనాడు-లేకుంటే దినమంతా ఏమీ చెయ్యదు. ఆమె వుదాసీనభావాలు చూచి, 
సుబ్రాయగారు తమ వేదాంతాన్ని కట్టి పెట్టారు. “అమ్మా, ఏమైనా సరే, సంగీతం వదలకండి. 
అది దేవతల విద్య, గంధర్వకళ. అవమానించకండి” అనేవారు. ఆమె మళ్లీ వ్యాసంగం 
చేసేలాగ ప్రోత్సహించేవారు. 

రామునిరాజ్యం క్రమంగా పెద్దగయ్యింది. వాని కిప్పుడెందరో స్నేహితులు. ఆటలు 
పాటలు ఎక్కువైనాయి. ఆ కాలంలో వాని దిగంతం కేవలం అమ్మతో నిండి వుంది. 
ఇప్పుడు దానిలోకి తాత, అవ్వ, ఎందరో స్నేహితులు చేరారు. తల్లి ప్రభావం తగినంత 
తనపై తక్కువయింది. కానీ ఆమెపై మమకారం ప్రీతి తక్కువ కాలేదు. ముద్దు మాటలతో 


226 మరల సేద్యానికి 


“అమ్మా అనే శబ్దంలో అమృతం ఇంకా తొణికిసలాగుతునే వుంది. కాని వయస్సుకు 
తగిన ఆటలు ఇతర పనులకు కూడ తగిన గౌరవం ఇస్తున్నాడు. 

మంగుళూరైతే ఏమి - కూర్చున్నచోటనే కూర్చుని వుంటే తిని పెరిగే వారికి 
వింత లేమీ వుండవు. అదే ఆవరణం, స్నేహితులు, అదే వేదన తప్పవు. నాగవేణి వచ్చి 
ఏడాది దాటింది. రెండు మూడేళ్లు గూడ అయ్యాయి. "కోడి కాలంలో ఇంటి పనులతో 
గడిపితే ఇప్పుడు సంగీతంతో పొద్దుపుచ్చుతుంది. రాముని సమయము ఆటపాటలు, 
బడిలో ఖర్చవుతుంది. 

రాముడేమి గొప్ప, అందరిలాగా వాడు-చిదానంద, అక్కజలు వానికంటె ఆటలలో 
చదువుల్లో కుశలత చూపారు. తాతకూడ అందరనీ సమానంగా చూస్తున్నాడని తెలిసింది. 
వానిలో వుండే విశేషం ఏమిటంటే ఎక్కడబడితే అక్కడ గీతలతో నింపి ఏవో పిచ్చిబొమ్మలు 
తయారుచేసి చెప్పేవాడు. అమ్మను పిలచి చూడు, ఇది సముద్రం, ఇది నావి “ఇది 
వాన, ఇది గాలి, చంద్రుడు, మేఘాలు’ అని ఏవేవో గీచి చూపేవాడు. తరువాత 'చెప్పమ్మా 
బాగుందా?” అంటాడు. అమ్మ “వద్దురా గోడలు పాడుచెయ్యకు. బాగుండదు అంటే-'పోమ్మా 
పెద్ద సముద్రాన్ని పెద్ద గోడమీదే గియ్యాలి. అంతమాత్రం తెలియదా నీకు” అని 
మందలించేవాడు. 'ఈ పలక, ఈ నేల, ఈ బండలు కేవలం కాలువలు గీచడానికే 
చాలవమ్మా అనేనాడు. పిల్లల సంభాషణలకు తొలిలేదు, కొనలేదు - నాగవేణి వానితో 
ఎంత వాదిస్తుంది? 

కాని ఆమెకు బోధపడిందేమంటే ఆ పిల్లవానికి చిన్ననాటినుంచి సముద్ర దృశ్యం 
అనే పిచ్చి కుదురలేదని. సముద్రంతో మొదలైన తమ జీవితగాథ సముద్రం వద్దనే 
అంతమొందాలని కూడ వూహించుకుంది. వానికి సముద్రం కథలే రుచిస్తాయి. 'పోరా, 
పో నీవు వెనుకజన్మలో ఒక పెద్ద బెస్తవాడురా. అంతా చేపలవేటకే లాయకు' అని నవ్వింది. 
రాముడు దాన్ని విని రేగి 'నేనేం వలవేస్తా ననుకున్నావా? నాకు చేపవద్దు-వల ఎన్నటికీ 
పట్టను” అన్నాడు. 

నాగవేణి మంగుళూరిలో వుండేరోజుల్లోనే వాసుదేవయ్యగారు కొన్నిసార్లు ఐరోడికి 
వెళ్ళి నాల్గునాళ్ళకే తిరిగి వచ్చారు. ఒకసారి వారివెంట తానూవెళ్ళి వూరు చూచుకొని 
వస్తే బాగనిపించింది. ఆశను వ్యక్తంచేసే దేలాగు? కాని కోడిలో నిలబడి ఏం చెయ్యగలదు. 
మూడు నాల్లేళ్ళనుండి కొడుకుకు నోటి తురతుర లేదు. పేదరికం కనబడదు. వాడు 
సుఖంగా వున్నప్పుడు మళ్ళీ ఆ కోడిపై ఆశవద్దు- అన్నీ- ఆ కష్టం చెమటలు అన్నీ తనకే 
వుండనీ పోనీ” అని అనుకుంది మళ్ళీ. కోడి వదిలేరోజు తాము మళ్ళీ వెనుకకే 
వద్దామనుకున్నా కొడుకుకు పచ్చని పాన్పు దొరికింది పోగొట్టరాదని తీర్మానించుకుంది. 
తాను స్వయంగా బాబుకొరకు తన కోరికలను మరువాలని యత్నించింది. 


శివరామ్‌ కారంత్‌ 297 


వానికి పదేళ్లు నిండినాయి. ఐరోడులో నారాయణయ్యగారి బిడ్డ పెండ్లికి 
వాసుదేవయ్యగారు వెడితే ఆమె వెళ్ళకుండా వుంటుందా? ఇంటికి యజమానులుగా 
వాసుదేవయ్య గారిని తప్పితే ఇంకెవ్వరుంటారు? అందుకే ఎండకాలం సెలవులలోనే 
లగ్నం ఏర్పాటయింది. వారు ఇల్లాంటి ఉత్సవాలకు ఎక్కడకూ పోరు. ఒక బస్సు కిరాయికి 
తీసికొని వారు పిల్లలు, మనుమలు, మిత్రులు అందరితో ఐరోడికి ప్రయాణం చేశారు. 
పిల్లవానికి, అందరికీ మరింత ఉత్సాహం అయింది. 

పెళ్ళీకి మూడునాళ్ళముందుగ అందరూ చేరారు. ఆ ఇంటి పెండ్లి సందడిలో 
భాగస్వాములయ్యారు. పెళ్ళివారి వూరేగింపు బయలుదేరేదాక ఎవరికీ తీరికలేదు. 
నారాయణయ్యకు అన్న ఇంటివారినంత ఒకసారి చూశానని పరమానందం కల్లింది. 

వకీలుగారు ఐరోడులో పదిహేనుదినాలుండాలని నిశ్చయించారు. తీరిక 
వుంటుందని తెలిస్తే నాగవేణి తన పొలం, ఇల్లు అన్నీ చూచి రావలెనని కోరటంలో 
తప్పేమీలేదు ఆశ్చర్యంకూడ లేదు. రాముడు అన్నీ మరచిపొయ్యాడేమో అని తోచింది. 
బచ్చికూడ ఆ పెళ్ళిసంగతి విని తన దొరసాని, చిన్న దొరగారిని దర్శించాలని అభిలాషతో 
ఐరోడు వెళ్ళింది. “అమ్మా ఇంటికి రారైతిరి? అని అడిగింది. దానికేమో నాగవేణి లేకుంటే 
వూరు వల్లకాడుకంటే దరిద్రంగా వుందట. 'కాళీకి మాత్రం రోగం తగిలి గత సంవత్సరం 
చచ్చిందట. కపిలకు రెండు దూడలు, 'నాల్లుసేర్ల పాలున్నవి -పిల్లవానికి తాపించండి” 
అని తియ్యనిపాలు తెచ్చి ఇచ్చింది. 

బచ్చికి ఆ నాగవేణిపట్ల ఆ వంశపరంపరకు చెల్లవలసిన గౌరవం కల్లింది. కాని 
ఐదేళ్ళకు బచ్చి పూచికపుల్లగా తయారైంది. “అమ్మా మీరు సుష్టుగ వున్నారు. పిల్లవాడు 
కూడ నున్నగ వున్నారు. ఆ వూరు వంటబట్టింది” అని చెప్పింది. అయితే వెంటనే నాగవేణి 
'బచ్చీ: నువ్వెందుకే అంత బక్కచిక్కావు? మగడు కుశలమేనా?” అని ఆప్యాయంగా నాగవేణి 
దాన్ని మాట్లాడింది. “అవునమ్మా, అన్నీ తొందరలే ఒకటి పై మరొక్కటి- తిండికీ కష్టమే. 
మీ స్థలం, పొలంవల్ల కొంత గంజి దొరుకుతున్నది. మీ పినతండ్రికి మాత్రం ఈసారి 
కౌలు నివ్వజాలమైతిమి. మీ పొలంలోనే మరొక్క పంపుకే మేము ఐదుతూము లిచ్చేవాళ్ళము. 
మీ బాబాయిగారు పదితూముల కెక్కించారమ్మా, పోనీ మిగిలింది మూడు తూములైనా 
పరవాలేదు చూడండి. మరొకరి భూమి కట్టుకుందామంటే నా మగడే చాకిరీ చేసుకోవాలి. 
పిల్లలు, నేను ఏమీ తగినట్లు సహాయం చెయ్యలేము. మాకేమైనా అందరికీ ఎక్కే ప్రాయమా 
చెప్పండి” అన్నది. 

ఆమె మాటలన్నీ వింటే తన ఇంటిని ప్రత్యక్షంగా చూడాలనే ఆశపుట్టింది. మరొక 
నాడు ఆమె ఒరే రామ, సముద్రం చూడాలి అని లేదారా?” అని అడిగింది. రాముడు 
విని గంతులు వేశాడు. వాణ్ని ఎత్తుకొని ఆమె నదిని దాటింది. తనవూరి ఇంటిముందు 
బయలు చూచింది. ఐతాళుల డాబామేడ కన్పించింది. మామగారి చివరిరోజులు బాగా 


228 మరల సేద్యానికి 


కనబడ్డాయి. నాగవేణి ఇంటికి వెళ్ళటానికి ముందుగా “బచ్చీ వచ్చామే” అని ఆమెకే 
మొదటి దర్శన మిచ్చింది. 'పొండమ్మా, మీ ఇంట్లో కూర్చుండండి. ఇప్పుడే వస్తా అన్నది. 
రాముడు ఏమీ మాట్లాడకుండా ఆ చెరువుగట్టుపైన పూలబాటలో నడిచినట్లు హాయిగా 
నడుస్తున్నాడు. అమ్మ “ఒరే ఎవరిల్లురా,” అని అడిగినా వినిపించుకోక చక్కగా తన ఇంటి 
చావట్లోకి వెళ్ళి పడుకున్నాడు. బచ్చి వాళ్లెప్పుడైనా వస్తారని ఇల్లు వూడ్చి, అలికి అద్దంలా 
గుంచింది. నాగవేణివెంట బంధువులుకూడ వున్నారు. తెల్లవారి పొద్దెక్కింది. ఎండ ఇంట్లోకి 
దిగింది. ఇల్లంతా ఖాలీగా కనబడింది. చిన్నబోయింది. ఇంటి పెంకులు, గోడలు, కట్టెలు, 
చెట్లు అన్నీ “ఏమండీ వచ్చారా” అని కుశలప్రశ్న లడుగుతూ సంభాషణ చేస్తున్నాయని, 
తల నిక్కించుకొని చూస్తున్నవేమో అని తోచింది. బచ్చి పెద్ద ఇత్తడిపాత్రలో అప్పుడే 
పాలు పితికి ధారోష్టంగా తెచ్చింది. ‘చిన్న దొరగారికి తాపండి” అన్నది. “అమ్మా, మ్‌ 
కపిలగోవుపాలు పిల్లలకంతా తీర్ధం లెండి అన్నది. నాగవేణి చిదానంద, జయ, రాముడు 
అందరు చిన్నపిల్లలకూ ఆ పాత్ర నోటిదగ్గరకు తెచ్చి గుక్కెడు పోస్తూ వెళ్ళింది. 'రామ 
చూడు నీ ఆవులపాలు” అన్నది. “అమ్మా అయితే ఆ కోడిగ్రామం ఇదేనా. మన ఇల్లు 
అంటావే, అది ఇదేనా” అని అడిగినాడు. “ఒరే దొంగ-ఇంత త్వరగా అన్నీ మరిచినావుటరా” 
అన్నది. 

“దొరసాని చూడని” అని కపిలను, దాని దూడలను బచ్చిమగడు ఆ పిల్లలవద్దకు 
తోలుకుని వచ్చాడు. బచ్చి “చూడండి. ఇది మూడేండ్ల పడ్డ-మరొకటి ఏడాదిది అని 
మంచి లేగలను చూపింది. నాగవేణి ఆశతో 'క....ప్పి....లా; అని పిలిస్తే - ఎక్కడి 
నుంచి వచ్చిందో పరువెత్తి ఆ గొంతుగల నాగవేణి వద్దకే వచ్చింది కపిల - రాముడు 
“అమ్మా ఆవు కుమ్ముతుందే” అని అన్నాడు. “అదేనా నన్ను పొడుస్త అని దాన్ని నాగవేణి 
ముద్దుచేసింది. “ఐతే రామూ, ఈ ఆవును, దూడల్పి పిల్లల్ని సముద్రానికి పిల్చుకొని 
పోరా,” అన్నది. నాగవేణికి ఎందుకో మళ్ళీ దుఃఖం పొంగివచ్చింది. పిల్లలకు చూపరాదని 
ఆ వుపాయం చెప్పిందేమో “అమ్మా, దగ్గరే వుందా సముద్రం” అని అడిగాడు రాము. 
“పోనీలేరా, నువ్వన్నీ మరచి కూర్చున్నావు. కాళా అందరికీ సముద్రం చూపించుకుని 
తొందరగా రారా” అని కాళనికి ఆజ్ఞాపించింది నాగవేణి. అందరూ సముద్రం చూడాలనే 
పిచ్చితో గబా గబా నడచారు. తరువాత బచ్చి, నాగవేణికి ఎదురుగుండా కూర్చుంది. 
నాగవేణి చూడే, మాకు ఈ నేల బుణం లేకుండా చేశారే ఆయని అని ఏడ్చింది. ఆ 
బచ్చి కళ్ళుకూడ ఏడ్చుచెరువు లయ్యాయి. “ఎందుకమ్మా అలాగంటారు. అన్నీ బ్రహ్మయే 
ప్రాసిపెట్టి వుంటాడు. పోనీలెండి, అక్కడైనా సుఖంగా వుంటున్నారు. అంతే చాలు అని 
తృప్తిగా పలికింది. బచ్చి మళ్ళీ “పిల్లవానికి మంచిచోటు దొరికింది లెండి. ఇక్కడ మీరుంటే 
ఎల్లా జరుగుతుంది? మేమైతే మట్టికే పుట్టాము. ఎల్లాగో బతుకుతాం. మాకు కూడ 
గడవటంలే. మీరేమో బాగున్నారు కదా” అని అడిగింది. 


శివరామ్‌ కారంత్‌ 2౨2౦9 


నాగవేణి ఇంటివాకిళ్ళన్నీ తెరచింది. బయటికి లోపలికి ఎన్నిసార్లో తిరుగులాడింది. 
దీపం లేదు. ప్రతిమ లేదు. ఆ దేవునింటిలో తొంగి చూచింది. మళ్ళీ మూసివుంచింది. 
చివరకు దీర్హనిశ్వాసం వదలింది. 'బచ్చి, ఆ వుపాధ్యాయు లింట్లో ఎవరెవరున్నారో చెప్పు” 
అన్నది. 'సుబ్రాయ వుపాధ్యాయులు వైకుంఠం చేరారట. వారి కొడుకు, కోడలు 
కుందాపురంలోనే వుంటారు. వారి ముసలిభార్య మాత్రం ఇక్కడే చస్తానని పట్టు పట్టుకుంది. 
పొలాల సాగు సరిగాలేదు. కొడుకే ఆమెకే సరిపడినంత బియ్యం, కిరాణాలు తెచ్చి 
పడేస్తాడటి అన్నది బచ్చి. 

బచ్చి వెంట ఉపాధ్యాయుల భార్యనుకూడ చూడటానికి వెళ్లింది. ఆమె నాగవేణిని 
చూచి అమ్మా, నా బతుకు ఇలా తెల్లవారింది. నేనే ముందుగా చచ్చి, వారు తరువాత 
వెళ్లింటే ఎంతో బాగుండేదమ్మా” అని ఏమో చెప్పి ఏడ్చింది. ఆమె నాగవేణిని అక్కడే 
భోంచెయ్యమని పట్టుపట్టింది. “చూడమ్మా అన్నం, గొజ్జు, చట్నీ అంతే. కానీ నువ్వు 
భోంచేస్తే నా మనస్సుకు చాల శాంతి, తృప్తి కలుగుతుంది అన్నది. “లేదత్తా నా పరివారం 
అందరూ, మళ్ళీ వస్తామని” తప్పుకుంది. 

దారివెంట ఎన్నో పొన్నచెట్లు, ఇప్ప ఇతర జాతి నూనెగింజల తోటలు ఎదురు 
పడ్డాయి. “ఏమే కాయలు తెంచలేదే?” అని అడిగింది. బచ్చి “ఈ కాలంలో అవి 
మూలబడ్ల్డాయి. అందరూ చిమినీదీపం (కిరొసిన్‌ నూనె) వెలిగిస్తారు. ఎవరో దేవుని 
దీపాలకుమాత్రం ఈ పొన్నలు, కానుగలు, ఇప్పగింజలు నూనె ఆడిస్తారు. నాగవేణికి 
మయ్యరు ఇంటి సంగతి తెలుసుకోవాలని వుంది. కానీ తాను స్వయంగా వెళ్లాలని లేదు. 
“ఏమే, ఆ మయ్యరు గారింట్లో ఎవరెవరున్నారే” అని అడిగింది. బచ్చి వెంటనే “అమ్మా 
ఇప్పుడు ఆ పెద్ద మయ్యరు వున్నారు. అన్నీ వారే చేయిస్తారు. ఆ ఒరటమయ్యగారు 
అమ్ముకుని తిన్నారట. తమ్మునినుండి వారికి చాల వ్యాపారం దెబ్బతీసిందట. 
గతసంవత్సరం, అంతకు క్రితం మీ దొరగారు, ఒరటమయ్యరు నాల్గుదినాలిక్కడే 
వుండినారు. కొంప, గోరీ, పొలం తోట అన్నీ అమ్మించి వెళ్ళారమ్మా, మీవారేమో మావారిని 
ఏమేమో తిట్టి బెదరించి వెళ్ళారటనమ్మా అన్నది. 

నాగవేణి మళ్ళీ ఇంటి కట్టకు ఒరిగి కూర్చుంది. ఎంతసేపటికీ పిల్లలు రాలేదు. 
వాళ్ళందరినీ ఇంట్లో విడిచి తానే రేపు రావాలని వుంది. కానీ ఆ రామదండు ఇల్లు 
చేరేసరికి కాళ్లు బాగా కాలుతున్నవి. అందరూ బాగా సముద్రతీరంలో విహరించి 
వచ్చారేమో. 


230 మరల సేద్యానికి 


23 


వాళ్లు ఐరోడు చేరేసరికి ప్రొద్దు పడమటికి వాలింది. అందరి ముఖాలు ఆ ఎండలో 
దొండపండ్లలాగు ఎరుపెక్కినాయి. ఆ ఎండకు కాళ్లు మాడుతుంటే దారి నడువలేక 
అడుగుపైన అడుగులను మోసి పెళ్ళివారిలాగానే అందరూ మౌనంగా ఇల్లు చేరారు. 
భోజనాలయ్యాక పిల్లవాళ్లు ఆటలు అమర్చుకున్నారు. నాగవేణి మనస్సంతా తన స్వంత 
ఇంటిలోకి వ్యాపించింది. అందరూ రాత్రికూడ భోంచేశాక పడుకున్నారు. ఆమె మాత్రం 
చింతాక్రాంతులయింది. ‘తాను ఏమి చెయ్యకున్నా కొన్ని నిమిషాలపాటు తన ఇంట్లో 
కూర్చున్నప్పుడు ఎంతో ఆప్యాయంగా, హాయిగా తియ్యగా కాలంగడిపినట్లు భావించింది. 
అక్కదే ఆమెకు వాస్తవమైన శాంతి లభించిందట - రాత్రి ఎక్కాక 'రామ, పరుపేశాను 
పడుకోరా” అన్నది. వాడదివరకు తన ఆటలతో ఇల్లంతా ఏకమయ్యేట్లు గొడవచేస్తున్నాడు. 
వాడు పడుకున్నాక తాను పడుకుంది. దీపాలార్పేశారుగాని, నాగవేణికి నిద్రపట్టలేదు. 
అన్నీ తన ఇంటి తలంపులే. 

మళ్ళీ రాముడు “అమ్మా, రేపుకూడ ఆ కోడిగ్రామం వెడదామా మన ఇల్లు బాగుందే? 
అన్నాడు. 

“పోరా పో ఏమి ఇల్లు - ఎక్కడిది? నీకేమీ జ్ఞాపకం లేదులేరా,” అన్నది అమ్మ. 
కాదు లేవే. ఆ సముద్రం వొడ్డులో అన్నీ జ్ఞాపకం వచ్చినవమ్మా, నమ్ము, అన్నీ నావే 
అనుకున్నాను.’ 

“అయితే మీరంతా అక్కడ ఏం చేశారురా? స్నానాలేవైనా జరిగాయా.” 

“లేదమ్మా, అన్నమాత్రం స్నానంచేద్దామన్నాడు. నాకేమో భయమేసింది. నేనేమో 
ఆ ఇసుకపైన బొమ్మలు గీస్తూ కూర్చున్నాను. నీవు అప్పుడంతా అనేదానివే, అల్లాగే చాల 
పెద్ద చిత్రాలే గీచానమ్మా అన్నాడు. “నేను గీస్తుంటే, ఆ సముద్రానికి ముంచేపనితప్ప 
ఇంకేమీ లేదమ్మా” అన్నాడు రాము మళ్ళీ. 

జానురా, నీలాగే నేనుకూడ ఆ రోజుల్లో గీచేదాన్ని సముద్రం కెరటాలతో పోటీ 
వేసుకున్నా కానీ దాని ఎదుట మనమెంత? పిచ్చిగాని” అన్నది నాగవేణి. 

రేపు మళ్లీ సముద్రానికి వెడదామమ్మా. నువ్వేమో అది మన ఇల్లంటావే. రెండు 
రోజులు అక్కడే వుంటే తప్పా? సముద్రం చూడవచ్చుగా అన్నాడు. “చూద్దాంలేరా” అన్నది. 

మరునాడు తెల్లవారగానే పినతండ్రికి తన అభిలాష చెప్పింది. కొన్ని అటుకులు, 
పెరుగు, పొడులు ఏవేవో కట్టుకొని బయలుదేరింది. పిల్లలందరూ వస్తామని కేకలు 
పెట్టారు. బాబాయి అందరినీ గద్దించి ఆపారు. 

ఆమె మొహమాటానికి మాత్రం అందరినీ రమ్మనింది. ఎవరూ రానందుకు 
శాంతంగా ఏరు దాటేవరకు మౌనంగా వుంది. 


శివరామ్‌ కారంత్‌ 231 


ఇంట్లో చప్పుడుకాగానే బచ్చి మళ్ళీ వచ్చింది. రాముడు త్రాగడానికి అప్పుడు 
పిండిన పాలు తెచ్చింది. దాన్ని కాచిమ్మని ఎండుపుల్లలు బచ్చి తెచ్చిచ్చింది. పాలు కాచి 
త్రాగినాక “అమ్మా సముద్రం వెడదాం” అని కొడుకు మళ్లీ ఆగ్రహం చేశాడు. ఇద్దరూ 
వెళ్లారు. బచ్చికూడ తనకు తీరిక వుందని వాళ్ళ వెంట నడచింది. తరువాత 
ఉపాధ్యాయులింటికి వెళ్ళీ “వచ్చాం” అని చెప్పారు. అక్కడినుండి ఆ చిన్నవటి చివరిదాకా 
వెళ్ళారు. నదీ సంగమం చూశారు. వెనుకటికి ఎన్నడో తాను జలప్రవేశం చెయ్యాలని 
పడిన స్థలం కూడ కనబడింది. ఆమెకు పాతవి మళ్ళీ జ్ఞప్తికొచ్చాయి. అక్కడ నీరు లేదు. 
ఇసుక మేటపడ్డది. అక్కడ ఆమె ఆగింది. “అమ్మా ఎందుకే నిలబడ్డావు? అని అడిగాడు. 
“అమ్మా, వాగు చాల దూరంగా వుందిలే అన్నది బచ్చి. నాగవేణి కూడ నవ్వుకుంది. 
రామునికి తన గాథను చెప్పింది. రాముడు కనురెప్పలార్పక అమ్మ ముఖం చూశాడు. 
వాని కప్పడు ఆ ముసలివాళ్లందరూ తనను ఎత్తుకొని ముద్దాడిన సంగతి జ్ఞప్తికి వచ్చింది. 
మాయమయింది. తరువాత ఈడిగవారి తోటకు వచ్చారు. “అది ఇప్పుడెవరిది?” అని 
అడిగింది. 'ఎవరిదోనమ్మా,! అన్నది బచ్చి. 'రామా, దీన్ని మీ తాతగారు కొన్నారురా 
చాలనాళ్లు మనదే కాని, మీ నాన్న అంతా హరతికర్పూరం చేశారులే” అని నోరు 
జార్చుకుంది. “అయితే వారెక్కడున్నారు?” అని గట్టిగా కుమారుడు అడిగేసరికి, తల్లి 
కొంత కన్నెర్రజేసింది విరక్తితో. 

తరువాత పొన్నపొదకు వచ్చారు. అక్కడ కపిల నీడలో నుంచున్నది. అది నాగవేణిని 
గుర్తించింది. అందరూ అక్కడే కూర్చున్నారు. కపిల ఆమె భుజాలను నాకింది. ఆమెకు 
చక్కలిగింతలయినవి. ఆమె బచ్చితో “చూడవే ఈ మూగజీవులకు కూడ ఎంత అక్కరనే 
చూడు” అని మెచ్చుకుంది. పొన్నపూలు గుబాళిస్తున్నవి. వాడిన పూలు కిందరాలి నేలకూడ 
సురభిళం అయింది. తరువాత బచ్చి, నాగవేణి ఎంతసేపు మాట్లాడుకున్నారో, ఏమి 
మాట్లాడుకున్నారో ఎవరికీ తెలియదు, ఇంతలో 'నాగవేణీ' అని ఎవరో పిలిచారు. 
ఉపాధ్యాయుల భార్య వచ్చి భోజనాలకు లేపింది. “అన్నీ మరుస్తావని నేనే పిలువటానికి 
వచ్చానమ్మా అన్నది. నాగవేణి బచ్చితో మాట్లాడితే తేలిందేమంటే ఐతాళుల వదంతులలో, 
వారు ఎక్కడెక్కడో గోడల సందులలోనే బంగారం దాచేవారని, మనుమని కైనా అదృష్టం 
దక్కుతుందని ఆశపుట్టింది. మామగారు అల్లా చేసింది తనకూ తెలుసు. కాని చేతులకు 
వ్రాసిచ్చింది పోగొట్టుకున్న నిర్భాగ్యురాలకు, ఆ కలలోని కలుములు దక్కేనా అని 
చింతించింది. 

ఉపాధ్యాయుల భార్య ఇంట్లో అప్పడాలు, నెయ్యి, గొజ్జు, అవీ ఇవీ అని తానునెలకు 
నిలువచేసుకున్నవన్నీ ఒకేసారి వడ్డించింది. “ఎందుకు మామ్మా ఇన్ని వంటలు” అన్నది 
నాగవేణి. “నువ్వేమైనా రోజూ వస్తావా?” అన్నది ఆమె. “ఎందుకమ్మా, రాముని కిష్టమైతే 
ఇక్కడికి రాడా?” అన్నది. “పేట్ర, పట్నాలు తిరిగే వాళ్ళకు ఊరేం నచ్చుతుంది? ఊళ్ళో 


232 మరల సేద్యానికి 


ఎప్పుడూ వున్నవాళ్ళే పల్లెను బాసి పట్నాలు చేరారమ్మా? ఊళ్ళో అనుష ఆకులు తప్ప 
ఇంకేమి తింటారు? కొంచెం ఉపనయనం అయిందంటే చాలు బెంగుళూరే ఇల్లవుతుంది 
వాళ్ళకు. ఇప్పుడు కోడిగ్రామం అంటే అంతా ఆడవాళ్ళు, కళ్ళులేని కబోదులుంటారు, 
దిక్కులేనివారేమో ఎప్పుడూ ఇక్కడే పది అన్నది ముసలిది. వాళ్ళ కిట్టని హొటేలు సంగతి 
కూడా చెప్పింది. 'చాలులేరా నీ హొటేలు, నాల్గు తూముల విత్తనం వేసుకొని బతకరా 
అంటే హొటేలుతో మేడలే కడానంటాడు. నేను చస్తే ఎవరూ వానికి తంతికొట్టేవారూ 
లేరు” అని వాపోయింది ముసలిది. 

చాలసేపు ఏమేమో మాట్లాడుకున్నారు. పొద్దయిందని నాగవేణి పిల్లవానితో 
బయలుదేరింది. రాముడు అమ్మతో “అమ్మ ఇంకొక్కసారి సముద్రం చూసివద్దామే” అని 
ప్రార్థించాడు. వాడు చాలసేపు విహరించి ఆకాశం చూసినాడు. “అమ్మ చంద్రుడున్నాడే 
ఫరవాలేదు అన్నాడు. 'ఫరవాలేదురా, కాని చంద్రుడు పెద్దవాడైతే ఆ ఏరు పొంగుతుంది. 
మనం దాటలేము' అని అన్నది నాగవేణి. 

“అయితే అమ్మా, ఇక్కడే రాత్రి పడుకుందాములే, అవ్వగారు గొంతుదాకా, 
ముక్కుమునుగ అన్నం పెట్టారులే. రాత్రి ఏం వద్దు అని అన్నీ మాట్లాడి పొద్దుగూకేదాకా 
గడపి ఆ సూర్యాస్తమయాన్ని తిలకించాడు. వెన్నెల బాగా ఎక్కినాకనే ఐరోడుకు తిరిగినారు. 
అప్పుడు ఆ నేలపై, మట్టిపై, ఇసుకపై పడిన వెన్నెలతో వాళ్ళ మనస్సుకు ఇంతింతనరాని 
ఆనందం కలిగింది. సముద్రం గాలి జోలపాటకు కొబ్బెర ఆకులు 'బరబరి గీతాలు 
పాడినవి. ఆ ఇసుకదిన్నె వచ్చింది. ఇంటి చెరువు వచ్చింది. ఇల్లు వచ్చింది. ఇంటి చుట్టు 
వున్న కొబ్బెరతోటలు ఆ వెన్నెలలో స్నానంచేసి శుభ్రంగా వున్నట్లు తోచింది. మరొకసారి 
సముద్రం చూడాలి అని కుమారుడు పట్టుపడితే నాగవేణి 'ఫరవాలేదు. బచ్చీ నువ్వు 
రాత్రి ఇక్కడే తోడుగా పడుకో” అన్నది. ఐరోడుకు మనిషి వెళ్ళి రాత్రికి వాళ్ళక్కడే వుంటారని 
చెప్పాడు. 

రాత్రి బచ్చి తెచ్చిన గుడ్డి దీపంతో చావట్లో కూర్చున్నారు. రాత్రి వాళ్లు వండుకోరు 
అని తెలిసి వున్న పాలు తెచ్చి ఇచ్చింది. మంగుళూరిలో తాటిముంజెలు దొరకవులేండి 
అని బచ్చి కొన్నింటిని రామునివద్ద పెట్టింది. రాముడు “అమ్మా బహురుచి, బాగుంది” 
అనుకుంటూ బాగా తిని త్రేస్పినాడు. చాల పొద్దయింది అని ఏవో మాటలలో కళ్లు 
మూసుకున్నారు. రాముడుకూడ నిద్రపోయాడు. తాటాకులు, కొబ్బెరమట్టల సంగీతంలో 
నిద్రించారు. 

రాత్రి ప్రశాంతంగా కలలేలేని హాయి నిద్దుర వచ్చింది. తెల్లవారగానే బచ్చి లేచి 
తన ఇంటికి వెళ్ళింది. తన ఇంట్లో రాత్రి వేయించిపెట్టిన వడ్లను బియ్యంగా దంచుకోవాలి. 
అందుకే తొందరగా పని ముగించి వంటకు బియ్యం కడుగసాగింది. అన్నీ ఆడుకుంటూ 
చేసింది. నాగవేణికి, రామునికి పేటలవాళ్ళలాగే ఇంకా నిద్ర వస్తూనేవుంది. తెల్లవారు 


శివరామ్‌ కారంత్‌ 933 


రూమున ఏ పూర్వకాలంలో లేచిందో, ఈనాడు ఏడుగంటలకు లేచింది. గాలి కొంత 
మారింది. చల్లగాలి, సూర్యోదయం చుట్టు వెలుగేకాని పడమటికి నల్లమబ్బులు వున్నవి. 
పడమట ఇంద్రధనుస్సును చూచి, అమ్మా, చూడు ఇప్పుడే వెళ్లాలి. సముద్రం చూడాలి.” 
“వాన వచ్చేలాగుందిరా” అన్నది. “అప్పుడింకా గమ్మత్తు అన్నాడు. ఇద్దరూ నదీసంగమం 
చేరారు. సముద్రంలో మేఘాల నల్లని నీడలు కమ్ముకున్నవి. అదికూడ ముసుగులో 
పడుకున్నట్లే వుంది. పైన మేఘాల పందిట్లో ఆ ఇంద్రధనుస్సు ఒక తోరణంగా ఆగుపడింది. 
ఏ దేవతల పెళ్ళీ జరుగనున్నదో, వరుణదేవుడు ఎప్పుడు ప్రత్యక్షమవుతాడో పౌరోహిత్యానికి 
అని ఆ దృశ్యంలో ఊహలు రేగినవి. 

ఇద్దరూ సముద్రం చేరారు. తనివితీర, విసుగు వచ్చేదాక బాగా దృశ్యాలను 
తిలకించారు. రెండు చినుకులుకూడ పడ్డాయి, ఎందకు ఆరిపోయినాయి, ఆకాశం 
కాటుకనుంది బూదిదరంగుగా మారింది. సూర్యుడు వేడిని పంపి ఆకాశాన్ని కాల్చి 
పారేశాడట. ఒరే ఈవేళ ప్రొద్దుటే చాల ఎండ వచ్చింది. త్వరగా వెడదాం” అన్నది. 

మళ్ళీ ఇంటికి వెళ్ళారు. దారిలో రాముడు, “అమ్మా, ఈ ఇల్లు విడిచి మనం 
మంగుళూరెందుకు వెళ్లామమ్మా?” అన్నాడు. ఆమె “ఇక్కడ మనవాళ్ళందరూ వెళ్ళిపొయ్యారు” 
అని అన్నీ పాతవి జ్ఞప్తికి తెచ్చింది. అందరి కథలు చెప్పింది. తన మగని కథ మాత్రం 
చెప్పలేదు. రాముడు తండ్రి సంగతి ఒత్తిడిచేసి అడిగితే వారు మంచిగా వుంటే 
మనమెందుకు ఇంటింట పడివుండాల్సి వచ్చేది?” అన్నది ఉదాసీనంగానే. 

అందరూ ఐరోడు చేరుకున్నారు. తరువాత తన ఇల్లు, సముద్రం చూడటానికి 
వీలుకాలేదు. నారాయణయ్య 'ఏంరా, అన్నీ చూశావా” అని అడిగారు. మళ్ళీ అతడు గత 
సంవత్సరంకూడ వచ్చి ఆ ఒరటని ఆస్తి నాశనం చేయించి వెళ్ళాడట. నిజమో, అబద్ధమో 
అంతా వినికిడి. మైసూరు, బెంగుళూరునుండి పనులు చాలించి విజయనగరంలో ఏమో 
హొటేలు పెట్టారని ఇప్పుడే అందిన వార్త అన్నారు. 'ఒరటని భార్య బిడ్డలకుకూడ నీ 
గతియే పట్టింది. అక్కడ తండ్రికే కష్టం, అవునమ్మా అంతా ఖర్మ, ఐతాళుల ఇంటికొక 
లచ్చడు. శీనమయ్యరింటికొక ఒరటడు చాలు. చూడమ్మా ఆ కంబళజాత్రల ఎడ్లకు 
తడివేసి (కూర్చోడానికి వేసిన జీను) తోలినట్లే అయింది. మంచి జతలే అన్నారు. 

మళ్లీ “బాబూ, ఈ ఊరికంటే మంగళూరు బాగాలేదా? మన దరిద్రం ఊరికంటే 
ఏదైనా మంచిదే అనిపించదా చెప్పు. ఇక్కడి తాకట్లు, తగరార్లు, గొడవలూ ఎన్నో ఎవరు 
చెప్పగలరు” అని రామునితో అన్నారు. 

“'మాకేమో రోజూ ఇంటి బెంగ, జ్ఞాపకం తప్పవు. బాబాయ్‌ నేనొక్కర్తె అయితే 
కోడిలోనే పడివుందామని వుంది. కానీ, ఈ రాముడు అక్కడ ఏం చెయ్యాలి? వానికి ఆ 
కోతలు, విత్తనాలు, నాట్లు అన్నీ చేతనవుతాయా? కాలే మన్ను, వానల్లో, 
మూన్నాళ్లుండగలడా?” అన్నది. 


234 మరల సేద్యానికి 


రాముని గొడవ అంటావు? ఇక్కడ వున్న మగపురుగులే ఎగిరిపొయ్యాయి. 
వ్యవసాయం బుతువుకు సరిగా బెంగుళూరినుండో, హావేరీనుండో ఎక్కడెక్కడనుంచో 
అందరూ వస్తారు. నాట్లు వేయిస్తారు. కోతలకు గాని పొలం ముఖం చూడరు. ఎనిమిది 
నెలలు అందరూ మాయమే. ఏ పెండ్లికో, పర్వానికో మగవాళ్ళ దర్శనం” అన్నారు. 

మాటలలో అన్ని పనులు ముగించుకున్నారు. రెండురోజులకు వకీలుగారి గుంపు 
కోడి యాలం (మంగుళూరు) వెళ్లాలి. నాగవేణి, రాముకూడ ఆ గుంపులోనే చేరుకున్నారు. 
సెలవు లయ్యాయి. రామునికి మళ్ళీ బడిలో దినచర్య ఆరంభమైంది. నాగవేణి తన 
ఫిడేలు పట్టుకుంది. కోపతాపాలన్నీ ఆ కమానుపై చూపింది. గురువులు ఇంటికి రారు. 
వారికి ఫిడేలు పట్టుకుంటే చేతులు వణుకుతాయి. వృద్దాప్యం -వేళ్ళకు స్థిరత్వం లేదు. 
అందుకే నాగవేణి స్వయంగా వాళ్లింటికి వెళ్లి వాద్యం వాయించి కొంత అభ్యాసం చేసేది. 
“అమ్మా నాకేమో ఎప్పుడూ విద్యపై మమతే. నా శిష్యులంతా, శిష్యురాండ్రంతా పెళ్ళికాగానే 
ఫిడేలును అటకకు ఎక్కించారు, గాంధీగారి చరఖాలకుమల్లే. అంతా ఆరంభశూరత్వం. 
కాని నువ్వెందుకో ఇప్పటికీ వాయిస్తున్నావు. నీ చేతివాద్యం వింటే నన్ను జ్ఞాపకం 
చేసుకుంటారులే. సరే నువ్వైనా విద్యను నిలబెట్టుకున్నావు. అంతే చాలు.” నాగవేణికి 
చాల ఆనందమయింది. వాళ్ళ ఇంట్లో ఆ ఫిదేలు ఎవరూ వినరు. రాముడు విని 
“బాగుందమ్మా అంటే, అంతా తల్లిప్రేమవల్ల అంటాడు అనుకుంది. 

గురువుల పొగడ్తకు చాల సుఖం కల్గింది. ఎవరికి కాదు? 

మరొక్కసారి ఎన్నడో సుబ్రాయగారు, “అమ్మా, నువ్వు నల్నురి ఎదుట 
వాయించమ్మా”, అన్నారు. “వద్దండీ, నాకెందుకు. నేనేమీ పొగడ్త పొందాలా? డబ్బు 
సంపాదించాలా? అన్నది. ‘కాదమ్మా మన విలువలందరు తెలుసుకోవాలి. బయట ఏ 
గొడ్డు, మృగం అరచినా సంతోషిస్తామే - దేవత అని ఊరేగిస్తామే”. 

సుబ్రాయగారి కోరిక, ఒత్తిడులు రెండేళ్ళ తరువాత ఫలించినవి. మోహనరాయని 
స్నేహితుడు రాఘవేంద్రరావు మళ్లీ వచ్చాడు. సదాశివుడు అతని ఎదుట తన చెల్లెలి 
విద్యను ప్రదర్శింపజేయాలని కుతూహలపడ్డాడు. దానికోసం మరొక మిత్రబృందం సభను 
చేర్చి ఎందరినో ఆహ్వానించాడు. ఎవరొచ్చారో నాగవేణి కంతగా తెలియదు. ఆమె 
వాయించింది. సుబ్రాయగారు మాత్రం ప్రకృన తాంబూలం నములుతూ, తాళం 
వేసుకుంటూ వూరకే కూర్చున్నారు. రాముడుకూడ శ్రుతి మీటుతున్నాడు. నాగవేణి తల 
వంచుకుని వాద్యంపై అన్నీ వరుసగా రాగాలాపన చేస్తున్నది. రెండు గంటలు అల్లా 
వాయించింది. తరువాత ఎవరో “తోడి” అన్నారు. నాగవేణి తోడిరాగం మొదలుపెట్టుకుంది. 
నాగవేణి పేగుల్నే కరిగించి వేస్తుంది తోడిరాగం. ఆమెకూ ఇష్టమే, వాయించింది. 
భావలహరులు అందరినీ వూగిసలాడించాయి. మధ్య నాగవేణికూడ ఎలుగెత్తి సన్నగా 
పాడుకుంది. సుబ్రాయగారు ఎన్నడూ అలాంటి వాదనం వినివుండలేదు. ఎవరబ్బా 


శివరామ్‌ కారంత్‌ 235 


అడిగింది అని ఆమె ఒకసారి చూచింది. చెయ్యి ఆగింది. సభలో స్తబ్ధత. ఎదురుగుండా 
వకీలుగారే ఓహో” అనుకుంటూ తనలో ఇన్నాళ్లు గానంపట్ల అభిలాషలను మెచ్చకుండా 
ఈనాడు తనివితీర రాగామృతం గ్రోలుతున్నారని తోచింది. రాఘవేంద్రరావుగారుకూడ 
కనబడ్డారు. 

“ఎందుకమ్మా ఆపినావు? అన్నారు సుబ్రాయరు. 

“నాన్న ముందు నా పాండిత్యం, ఏమి తులువతనం అనిపిస్తుంది” అన్నది. 

సుబ్రాయరు కొత్తవారి నెన్నడూ చూడలేదు. తరువాత నాగవేణి, 'నాది చాలు 
లెండి; కొత్తవారితో పాడించండి. వారినికూడ విందాం?” అన్నది. 

తరువాత అందరూ ఆ కొత్తవారిని ప్రోత్సహించారు. నాగవేణి ఫిడేలుపైన 
రాఘవేంద్రరావుగారు తోడిని మరింత విస్తారంగా వాయించారు. తదుపరి భైరవిలోని 
లోతులను అందరికీ చూపించారు. సుబ్రాయగారు “బేష్‌ అన్నారు. సదాశివుడు ఆ 
వకీలుగారితో “అంతా మీ ప్రసాదం అండి. ఆ రాత్రి మీ వాద్యం విని-అభ్యసించింది” 
అన్నాడు. సుబ్రాయగారినికూడ చూపించి “వారే గురువులు” అని పరిచయం చేశాడు. 
వారేమంటారో అని సుబ్రాయరు నిరీక్షించారు. “బాగుంది. ఐదేళ్ళలోనే ఇంత అరణ్యం 
దాటించారే. ఇద్దరూ దొడ్డవారే” అని ప్రశంసించాడు. తరువాత గురువుగారు, కొత్త 
వకీలుగారు మాట్లాడుకున్నారు. నాగవేణికి సిగ్గేసింది. “చూడండి, పాట నేర్చేది కష్టం 
కాదు. కాని, దానివెంట వాయించేవారి హృదయం కూడ నిండివుంటుంది. ఆ వాద్యం 
వింటూంటే ఆ కమానువెంట వాదకుని వ్యథలుకూడ రాగాలవెంట చేరాయి 
అనవచ్చునన్నారు. మీరు స్వయంగా వాయిస్తే విందామని అభిలాషు అన్నాడు. 'నాకు 
70 సంవత్సరాలు చేతులు కృశించినవి. ఇప్పుడు కడుపుకూటికొరకే ఈ సాధనగా మారింది 
అంతే” అన్నారు. 

రాఘవేంద్రరావుగారికికూడ సుబ్రాయగారి దారిద్రంపట్ల చాల సానుభూతి కల్గింది. 

రాఘవేంద్రరావుగారు మరునాడు సుబ్రాయరుగారింటికి వెళ్ళారు. అక్కడికి 
నాగవేణిని పిలిపించి మళ్ళీ ఆమె పాట, వాద్యం విన్నారు. 'నేను మళ్ళీ రాగలనో లేనో, 
ఆనాడు విన్న గానలహరి మళ్ళీ వినగలనో లేనో' అన్నారు. బయటికి వెళ్ళేటప్పుడు 
సుబ్రాయరుగారికి తాను తెచ్చిన శాలువ జోడును కప్పి సత్కరించారు. పాధాభివందనం 
చెల్లించారు. “అందులో మీలాంటి విద్వాంసులెందుకండీ ఇంత శ్రమపడుతున్నారు. మా 
పిల్లలుకూడ ఈలాంటి సత్మారం చెయ్యలేదు.” అన్నారు సుబ్రాయరు. 

అన్నీ వుపచారవాక్యాలు. వారు వెళ్ళేవరకు రాఘవేంద్రరావుగారు ఒకే కుటుంబం 
లోనివారు లాగే మమకారం చూపారు. సంగీత సామ్రాజ్యంలో కూడ వైరం, మాత్సర్యం, 
దాయాది చేష్టలు నిండివుంటాయి. అంత మమతను సుబ్బరాయగారు ఎన్నడూ అనుభవించి 
వుండలేదు. నిష్మలంక బంధువయ్యాడు అతడు. తరువాత ఇద్దరూ సెలవుతీసికొన్నారు. 


236 మరల సేద్యానికి 


సంగీతం క్రొత్తగాదు. వింతగాదు. అది నాగవేణి జీవనసంగీతంగా మారింది. 
మోహనరాయని పిల్లలకు, తన పిల్లలకు ఆమె సంగీతం పాఠాలుకూడ చెప్పాల్సి వచ్చింది. 
ఒక్కొక్కసారి రాముడుకూడ ఫిడేలు పట్టుకుంటాడు. కాని వాని అభ్యాసం ఏదో చాల 
చంచలమైనది. ఒక్కొక్కసారి పిచ్చిగా వాయించేస్తాడు. 

అన్నింటిలో అన్నివిధాల సొగసులే. సంగీతం కూడ అల్లాంటి దేకదా! బతుకు 
అనే దుర్భరమైన వెగటులో అదొక మాధుర్యాన్ని చల్లుకుంది అంటే తప్పుగాదు. 
బ్రతుకులోని రోగాలన్నింటిని అది ఒక్కటే రూపుమాపగలదా? ఎవరు చెప్పగలరు? ఈ 
ప్రశ్నకు సమాధానం నాగవేణి కింకా తెలియటంలేదు. 

ఆమె బ్రతుకుకు మరిరెండు గీతలు పడ్డాయి. ఒకటి అదే సంవత్సరం గురువుగారి 
అస్తమయం. వారి మృత్యుశయ్యవద్ద కూర్చుని నాగవేణి స్వంతకూతురిలాగు అశ్రుతర్పణం 
చేసింది. ఆమె అపేక్షతో అతని చావుకు ముందు రాఘవేంద్రరావు ఇచ్చిన శాలువను 
గురువుగారికి కప్పి ఆనందించి వుండినది. వారికి జీవితంలో ఏమాత్రం మదింపు లేక 
పోయెనే. సానుభూతికూడ చూపని సమయంలో తనకు కూడ ఈ సంగీతం అక్కరలేదులే 
అనుకున్నది. 

రెండవ సంవత్సరం, ఆమె కూర్చున్న నేలనుకూడ వెల్లగించే సంఘటన జరిగింది. 
ఒకనాడు సాయంకాలం వాసుదేవయ్యగారు పూజాగ్భహంలోనే గుండెనొప్పి అన్నారు. 
పడుకున్నారు. కొడుకులిద్దరూ వచ్చారు. వైద్యంచేసేవాడు పరీక్షచేసి ఇంజక్షను ఇచ్చాడు. 
తరువాత “ఏమో అన్నా: మందివ్వడం పిచ్చిలాగే తోస్తుంది. వారికి చివరిఘడియలు 
అనుకుంటాను” అన్నాడు. ఆ మాటే సత్యమయింది. రాత్రికి వారు దివంగతులయ్యారు. 
నాగవేణి తల్లికి వచ్చిపడిన దుఃఖాన్ని ఆదుకోడానికి ప్రయత్నించి తన దుఃఖాన్ని 
మింగివేసుకుంది. 

ఇది జరిగిన తరువాత ఒకనెలకే తల్లి, నాగవేణి, రాము సదాశివుని ఇల్లు చేరాల్సి 
వచ్చింది. రాముకు అది కొత్తదికాదు. కాని నాగవేణికి తన తండ్రి ఇల్లుకూడ స్వంతంగా 
తోచలేదు. అన్న ఇల్లుకూడ స్వంతంగా తోచలేదు. రెండునెలలు హాయిగానే జరిగింది. 
తరువాత ఇంటి పెద్దకుకూడ ఇది బాధగా మారింది. అతని భార్య సమాధానం కొన్ని 
మెత్తని మాటలతో వెలువడింది. నాగవేణికిగాని, అమ్మకుగాని అల్లాంటి మాటలు 
వినబడకుండా వుంటాయా? 

అన్నాళ్ళయ్యాక నాగవేణి కుమారుడు తాతగారింట్లోనే వుంటూ మెట్రిక్కు పరీక్ష 

ముగించాడని చెప్పగలము, గాని అంత దీర్హకాలం తల్లి, కొడుకులు నిశ్శబ్దంగా ఎంతో 
సంకోచంతో, భయంతో ఎట్లా గడపారో, ఆమె తన బాధలను ఎల్లా మింగివేసుకుందో 
సులభంగా బోధపడదు. కొంత ఫిడేలు తీగెలపైన దుఃఖాన్ని ప్రసారం చేస్తుండేది. 


శివరామ్‌ కారంత్‌ ౨87 


సదాశివునికి నెలకు రెండువందల మించి నికరాదాయం, తండ్రి ఆస్తి వరుమానం 

వేరే. అన్నీ పరవాలేదు. పెద్దవాడు చిదానంద ఇంటర్‌ చేరాడు. రెండవవాడు స్మూల్‌ 
ఫైనల్‌, పిల్లల స్కూళ్ళ చదువు ఖర్చులు. రాముణ్ని చెల్లెల్ని తల్లిని కర్తవ్య దృష్టితోనే 
చూచుకుంటున్నాడుగాని కేవలం డబ్బు ఎక్కువైగాదు. లలిత (అతని భార్య) అతన్ని 
పోరుపెడ్తుంది. “పంపండి, మీ తమ్మునింట్లో ఎందుకు వుండరాదు? ఐరోడుకైనా 
పంపరాదూ? చెల్లెల్ని ఎల్లకాలము మనమేనా సాకాల్సింది?” అని గొణిగింది. 

రాముడు స్మూల్‌ఫైనల్‌ పరీక్ష ఫీజు పన్నెండు రూపాయలు అడుగగానే ఆమె ఆ 
సమాధానం ఇంతింతకాదు. 'చిదానందదూ పరీక్షకట్టాలి” అన్నది. నాగవేణి పక్కగదిలో 
వుంది. అదే సాయంకాలం చిన్నన్నవద్దకెళ్ళి డబ్బు అడిగింది. డబ్బు దొరికింది. కొంత 
సమాధానం అయింది. పెద్దన్నకు కొంత బాధ కల్గింది. తననే అడుగాలిగాని తెలియకుండా 
తమ్ముణ్ని అడిగింది బాగనిపించలేదు. ఆమె లలిత కారణమని చెప్పలేదు. చెల్లెలుకూడ 
తనని అవమానించిందని బాధపడ్డాడు. నాగవేణిమాత్రం లలితపైన చాడీలు చెప్పదలచలేదు. 
ఆమె అన్నం తింటూ ఆమెను అవమానించరాదని నాగవేణి కృతజ్ఞతాబుద్ధి, భార్యాభర్తలకు 
కలహం పెట్టరాదు. 

రాముడు పరీక్ష అయ్యాక “ఇల్లు చూచివస్తాను అన్నాడు. నాల్గునాళ్ళైనా వదినె 
గారికి మనశ్శాంతి నిస్తామని అనుకున్నది. తల్లి, ఆమె, రాము-అందరినీ అన్న ఐరోడికి 
పంపే ఏర్పాట్లు చేశాడు. 

నారాయణయ్యగారి సంసారమేమీ చిన్నదికాదు. నాన్నాళ్లు వదినె పిల్లలు 
భారమౌతారా? నాగవేణి మరునాడే “అమ్మా, మా ఇంట్లో నువ్వు నా పెళ్ళినాడు వచ్చావేమో. 
తరువాత రానేలేదు. చూచివద్దువుకానీ అని పట్టుపట్టింది. రాముడు పదహారేళ్ళ 
యువకుడు, వాడు పదెళ్ల ప్రాయంలో ఒకసారి వారింటికి వెళ్ళాడు. ఇప్పుడు బాగా 
వూరు చూడాలనే ఆశకూడ ఎక్కువే. చదివి వేసారిన తరువాత మార్చుకొరకు నాల్గు 
వూళ్లు చూద్దామన్న సమయంలో మంచి అవకాశమే దొరికింది. వారివెంట తిరుగాలంటే 
ఆ పట్నవాసంలోనే ముసలిదైన తల్లికి కష్టమే. కాని బిడ్డ కోర్మెపై ఆమె ఇంటి నొకసారి 
కళ్ళారా చూడాలనే ఆశపుట్టింది. మోకాళ్ళదాకానే నీళ్ళున్నా అందరూ పడవెక్కి 
ప్రయాణంచేశారు. ఆవలిగట్టు చేరారు. ఆ మైదానం తరువాత ఇంటిదారి పట్టారు. 
దారిలోనే 'బచ్చీ” అని బిగ్గరగా కేకపెట్టింది నాగవేణి. బచ్చికి వినరాలేదు. పిల్లలు వచ్చారు. 
“ఎవరో వచ్చారు - ఐతాళుల ఇంట్లో దూరారు” అని అమ్మతో చెప్పారు. ఆ ఇంటికి 
తాళంవేశారు. దయ్యాలేమీ రావు వస్తే దొరసాని వస్తుంది అని సంశయంతోనే బచ్చి 
వచ్చింది. బచ్చి నాగవేణి సమవయస్మురాళ్ళు. నాగవేణి పుష్టిగానే వుంది. మనస్సే 
పాడయింది. బచ్చికి పదిమంది పిల్లలు. చూడటానికి మరొక రెండు దశాబ్దా లెక్కువ 
వయస్సుగానే కనబడుతుంది. తన వెంట బిడ్డ, బిడ్డను కూడ తెచ్చుకుంది. బచ్చి గొంతు, 


238 మరల సేద్యానికి 


నడక, భావాలు అన్నీ సంసారంలో ఆఖరుమెట్టు ఎక్కినవారిలాగా కనబడుతుంది. 

“బాగున్నావా?” 

“ఏమిబాగో దొరసానీ-ఘడియల కెదురుచూస్తున్నా అంతే ఇంటినిండ పిల్లలు 
పూటకో పూటన్నరకో తగిన ప్రాణంతో వుంటున్నాను. అమ్మ, ఓహో చిన్నదొరగారా? 
చాల అందంగా వున్నారమ్మా' అని మెచ్చుకుంది. 

“ఎవరి బిడ్డ ఇది?” అని నాగవేణి తల్లి బచ్చినిగూర్చి అడిగింది. “మన పాలికావమ్మ' 
మా పొలంకట్టుగుత్తది లోగుత్త ఈమె చేసుకుంటున్నది. పేరుకైన మనది అనుకుందామని 
ఈమెకిచ్చి వెళ్లాం అంతే.” 

“అమ్మా అందరి గంజి త్రాగే బదులు ఇక్కడే వుంటే బాగవ్వదా” అన్నది బచ్చి. 

“జెనే నాగు, నాకుకూడ కొడుకు ఇల్లు చాలయింది. నీలాగే నేనుకూడ వానికి 
కష్టమని నిమిషాలు లెక్కిస్తూ వున్నాను. ఆ కోడలి భిక్ష వేడాలి. మనస్సు వంగదు. అది 
మంచిది కాదని తెలిసికొని వారేమో వేరే ఇల్లువాకిలి చేశారు. కాని, వారి అనంతరం 
అన్నీ ఇరుకాటాలే.” అన్నది తల్లి. 

నాగవేణి మనస్సు సుబ్రాయ ఉపాధ్యాయుల భార్యవైపు లాగింది. 'బచ్చీ ఆ ఇంట్లో 
ఉపాధ్యాయుల వారెవ్వరెవ్వరే వున్నారు? అని అడిగింది. బచ్చి “అమ్మా, తనువు శాశ్వతమా 
నిరుడు ఆమె బుణం తీర్చుకున్నది. ఆమె చచ్చినరోజు ఇంట్లో దయ్యంకూడ వుండలేదు. 
ఎవరో దారిన నడచేవారు చూచి, కుందాపురం వెళ్ళి కొడుకును పిలిచారు.” 

“అమ్మ, ఆ అవ్వ చూడే ఆసారి వచ్చినప్పుడు అలాగే చెప్పి నన్నేమో బాగా ఆదరించి 
భోంచేయించింది” అన్నది నాగవేణి. 

“అమ్మా, తిరుగులాడి వస్తాను. సముద్రం, అవీ చూసిరానా.” 

“అల్లాగే” అన్నది నాగవేణి. రాముడు తన పంచ ఎగజెక్కి ఇసకదిబ్బలు 
తొక్కుకుంటూ సముద్రం చేరువకు చేరాడు, బాగా తిరిగాడు. తరువాత పడమటి చెరువువారి 
పెద్ద వలల పడవలను చూశాడు. బెస్తవారు చేపలతో నిండిన బరువైన వలలను 
లాగినప్పుడు బయటికి లాగబడి ఇసుకలలో పడి తన్లాడుకుంటున్న నీటి పాములను చూచి 
రాముడు చాల కనికరించాడు. ఇంతలో ఆ పాములను గద్దలు ఎత్తుకొని పోతున్నవి, 
వానికి మరింత పాపమనిపించింది. ఆ చేపల చిక్నాలకు బెస్తలు, గద్దలు, కాకులు కూతలు, 
కేకలు పెట్టి వాటాలు కోరుకునే విచిత్ర దృశ్యంకూడ ఆశ్చర్యకరంగా వుంది. సముద్రంలోని 
నీటి చైతన్యంకంటె సముద్రంపై ఆ(శ్రయంతో బ్రతికేవారి జీవన సంగ్రామంలోని ఎక్కువ 
యాతనలు వాని మనస్సును ఆకర్షించింది. అన్నీ చూసేలోగా ఎండ నడినెత్తి కెక్కింది. 
శరీరం, ముఖం అన్నీ వేడెక్కి ఎర్రబడ్డాయి. కడుపులో (ఎలుకలు పరుగెత్తినాయి) దోశెలు 
తయారవుతున్నాయి (చుయ్‌, చుర్రుమంటున్నది). వెంటనే అతి త్వరగా ఇంటికేసి నడచాడు. 
ఇంట్లో “అమ్మా. ఈ ఎండలో ఐరోడుకు వెళ్ళలేను. రెండు కొబ్బరి బొండాలు, 


శివరామ్‌ కారంత్‌ 2౩9 


తాటిముంజెలు తెప్పిస్తే కడుపు నిండుతుందమ్మా అన్నాడు. “సరేలే చూద్దాం-మొదట 
వెళ్లు. చెరువులో స్నానం చేసిరా” అన్నది. వారు వెళ్ళిన వెంటనే నారాయణయ్యగారు 
చాపలు, వంట సరుకులు అన్నీ పంపారు. నాగవేణి వారిని కోరిందేమంటే రెండురోజులైనా 
వుండే అనుజ్ఞ నిమ్మని. “ఉండమ్మా కాని మీ హనుమాన్లు మాత్రం సముద్రంలో ఈతగొట్టేది, 
ఆ వేగమైన నదీ సంగమంలో దిగేది-అలాంటి పనులు చెయ్యకుండా ఒట్టు తీసుకో 
అన్నారు. వాడు వదుల్తాడా, సముద్రంలోకి కొంత నడిస్తే ఆ హోరుమనే పెద్ద కెరటాలు 
తగుల్తాయని భయమేసింది. అబ్బ అనుకుంటూ వాపసు వచ్చాడు. నీళ్లేమో అతి కటువు. 
ఉప్పు అని అసహ్యించుకున్నాడు. యౌవనంలో చిన్ననాటి సముద్రతరణం ఆశలు 
సన్నగిల్లాయి. దానికి తోడు తాతగారికి చేసిన వాగ్గానంకూడ వెనుకకు లాగుతున్నది. 

పిల్లవాని స్నానం అయ్యేదాక అమ్మమ్మ, అమ్మ కూర్చున్నారు. బచ్చి ఇచ్చిన అరటి 
ఆకును ముక్కలుచేసి సిద్ధబరచారు. “ఏమిరా చాల ఆలస్యం” అన్నారు. కడుపులు కూడ 
చప్పుళ్లు చేస్తున్నాయి ఆకలితో. “ఒరే, వూరకే గంజి వార్చాను అంతే” అన్నది. “దొరికిందే 
పుణ్యం” అన్నాడు రాముడు. కాని వుప్పు, మిరియాలపొడి కూడ మృష్టాన్నంగా మారింది. 
నాగవేణికేమో తన చిన్ననాటి జీవితాన్ని జ్ఞప్తికి తెచ్చింది. నాగవేణి పచ్చిమిరపకాయ 
కొరుక్కుంటూ అన్నం మింగుతూ బాధపడినా “అమ్మా ఎన్నాళ్లో ఈలాగు సుఖంగానే 
వుంటినమ్మా కాని ఎందుకో ఈ పరాన్నం ప్రాప్తించింది, దేవుడెందుకుచేశాడో అల్లాగు?” 
అన్నది. 'పోనీలేవే మీ అన్న పెడితే పరాన్నం అనవద్దు. అది ఒక్కతే వేరే కులగోత్రాల 
పిల్ల. తన పిల్లల్లాగు రాముణ్ని చూడమంటే ఎందుకమ్మా చూస్తుంది చెప్పు. అది సహజమే.” 
అని అమ్మ సమాధానం చెప్పింది. 

మూడునాళ్ళు అలాంటి వనభోజనం చేశారు. రాముడు కేంప్‌ లైఫ్‌ బాగుంది” 
అంటూ అన్నీ తిరిగితిరిగి వస్తున్నాడు. ఆకలికి ఆ జీడిపళ్లు, జీడిపప్పు తింటాడు. 
ఏరుకొనివచ్చి తల్లికి చెప్పి కాల్చిపెట్టుమంటాడు. భోజనంలో మజ్జిగనీళ్ళు, చామాకు 
చెట్ని గణుసుగడ్డ పచ్చడి, పనసగింజల కూర అన్నీ బచ్చి తెచ్చిన కూరగాయల పుణ్యం 
అనవచ్చును. అన్నీ ప్రశాంతంగా వుంటే తల్లి చూచి నాగవేణి ఈ పిల్ల వాని సమస్య 
లేకుంటే హాయిగా ఇక్కదే వుండవచ్చు. తిన్నా పరవాలేదు, లేకున్నా పరవాలేదు. ఏ 
చీరకట్టినా ఎవరూ అడుగరు. గంజికి మాత్రం గింజలు దొరికితే చాలదా?” అన్నది. 
“మా కపిల పుణ్యమా అని మంచి మజ్జిగ దొరుకుతుంది. అన్నీ పరవాలేదు. రాము 
ఏమేమి చదువాలనుకున్నాడో దాన్నిబట్టి నిర్ణయించాలి” అన్నది నాగవేణి. 

మూడవనాటి సాయంకాలం చాలసేపటికీ అమ్మ, పిల్లవాడు సముద్రతీరంలో 
వున్నారు. అమ్మ వంట చేసిపెట్టింది పరవాలేదని ఆమె వెళ్ళింది. పడమట సూర్యుడు 
తొలుత పెద్దగా వున్నాడు ఎర్రగైనాడు - తరువాత సన్నగిల్లి పడ్డాడు. ఎర్రని కిరణాలు 
సూర్యుని నుండి వెలువడ్డాయి. అప్పుడు పెద్ద వలల బెస్తలు, పడవలు అన్నీ కనబడ్డాయి. 


240 మరల సేద్యానికి 


వాళ్ళు ఈ కొత్తవాళ్ళివరని (శ్రద్దగా చూశారు, గుర్తుపట్టలేక ఉదాసీనంగా వెళ్ళిపొయ్యారు. 
మునుచీకట్లో వెలుగుకూడ మునిగిపోయింది. 

తరంగాలు ఎర్రగా మడతలుబడుతూ, దుముకుతూ, ముందు సాగుతూ ఒక్కపెట్టున 
మంటల కొరువులలాగే అగుపడ్డాయి. వాడు ఆ నీళ్ళను చూడటానికి తొక్కడానికి సముద్రం 
వెంట పరుగెత్తుతున్నాడు. నీళ్ళలో వాడు తొక్కినప్పుడు ఎర్రని చినుకులుపడ్డట్టు అయ్యాయి. 
“అమ్మా ఈ దృశ్యాలను నేను ఎన్నడో మరచిపొయ్యానే” అని వుత్సాహంతో అరచాడు. 
“సముద్రం నీరు ఎండకు ఆవిరి అయితే అల్లాగే నది నీరుకూడ అంతే, సరే పోదాంపద 
పొద్దయింది.” అన్నది నాగవేణి. 

“అల్లాగే” అని ఇద్దరూ ఇంటి దారి పట్టారు. “జత; ఇప్పుడు ఈ వూరు 
ఎల్లాగుందిరా? అని ప్రశ్నించింది. “ఎందుకమ్మా అన్నాడు. 

“ఏమోనయ్యా, పరుల ధర్మానికి వుండేది ఇష్టమేలేదు నాకు.” అన్నది. 

“అమ్మ ఈ వూరు కూడ నాకు బాగనిపిస్తుంది. ఇక్కడ ఇల్లు కూడ మనదే - 
వుంటే రేపటి భోజనం ఎల్లాగూ అని వుంటుందికద ఒక ప్రశ్న అన్నారు. 

“అయితే మామయ్య ఇల్లు నచ్చిందా? నీకు?” 

“అది వద్దు. ఏమో నాకు తెలియదు. ఎల్లా చెప్పాలని తోచదు. వాళ్ళకేమో 
మనమంటే ఎల్లాగో వుంటుంది. అయితే వాళ్ళపై భారం పడరాదు. నేను ఇంటర్‌ చదువు 
ఎక్కడైనా చదువుకుంటానమ్మా, మంగుళూరులో చదువుకోరాదనే నిశ్చయించానమ్మా,” 
అన్నాడు. 

“ఎక్కడ?” 

“మంగుళూరు అక్కర్లేదు. మరెక్కడో వూహకందదు. ఎల్లాగో బి.ఎ. అయితే మంచి 
నౌకరి దొరుకుతుంది. ఇప్పుడు పదిహేను రూపాయల కూలికూడ రాదమ్మా' అన్నాడు. 

“బాబూ, నీవు ఎక్కడైనా ధైర్యంగా వుంటే మేము సుఖంగానే వుంటాము. 
తాతగారిచ్చిన డబ్బు అమ్మమ్మ దగ్గర కొంత వుంది. మేమిద్దరం కొన్నాళ్ళయినా ఎవరి 
మాటలూ పడకుండా వుండగలము అనుకుంటాను. పినతండ్రి కూడ ఆపదలలో 
ఆదుకుంటాడులే. నీకు బి.ఎ. అంటే ఎంత డబ్బుకావాలి? సదాశివుడెంత ఇయ్యగలడో' 
అని చింతలోపడ్డది ఆ తల్లి. 

“చూద్దాంలే ఎల్లాగో అవుతుంది-కానీ” అని చూడని భవిష్యత్తును నమ్ముకొని, 
యౌవనంలోని ఆశలను పెంచుకుని మాట్లాడే కొడుకును వెంటబెట్టుకుని తల్లి ఇల్లు 
చేరుకుంది. ఇంట్లో కూడ భోంచేసేటప్పుడు దారిలో మాట్లాడిన విషయాలే 
పునరావృత్తిచేశారు. ప్రొద్దున లేచివెళ్ళాలి. వంటసామగ్రి కూడ ఖర్చయిపోయింది. 

వెళ్ళేటప్పుడు బచ్చిని పిలిచి “ఏమే ఎప్పుడో వస్తే రావచ్చు. నువ్వు ఆవుదూడలను 
ఇస్తావుగా,” అన్నది. “ఎందుకియ్యనమ్మా మీది మీకు అప్పగించకుంటే దేవుడైనా 
దందించడామ్మా' అన్నది బచ్చి. 


శివరామ్‌ కారంత్‌ 241 


ఐరోడు చేరిన రెండునాళ్ళకే నాగవేణి తల్లికూడ మరదితో నాగవేణి అభిప్రాయాలే 
తెల్పింది. వారికి మళ్ళీ ఆశ్చర్యమయింది. “అయితే వదినే, మీరుకూడ మీ బిడ్డకు పట్టిన 
పిచ్చినే ఆమోదిస్తారనుకోలేదు.” “అలాకాదు. అక్కడి పరిస్థితి తెలియదు. చచ్చేనాడు ఒకరి 
అదుపు ఆజ్ఞల అన్నం నాకు ఇష్టంలేదు.” అల్లాగే ఎన్నో మాట్లాడుకున్నారు. సంసారం 
కలతలు, నాగవేణి మనస్సు ఎలా నొప్పిపడ్డదో అరమయింది. “వదినా, నాదేం ఆక్షేపణ 
లేదు. అన్న మీకు సంవత్సరానికి నూరురూపాయలు ఆదాయం ఏర్పాట్లు చేశారు కదా, 
కోడిగ్రామంలో నూరురూపాయలు చాలచాలు. తక్కువబడితే నేనున్నాను. కాని వచ్చిన 
చిక్కు రాముని చదువు జరిపించడం. తండ్రి సుఖం చూడనివాడు, ఇప్పుడు అవ్వనుండి, 
తల్లినుండి దూరం చేసేస్తున్నామనే చింతకూడ ఎదురవుతుంది.” 

రాముని చింత మీకు వద్దు. అన్న ఎన్నో ఏళ్ళు సాకినాడు. ఇంక చేతగాదు. 
వాడు ఎల్లాగో చదవాలి. అంతే” అన్నది. 

పదిహేను సంవత్సరాల క్రితం ఐతాళుల ఇంటినుండి ఐరోడుకు పంపిన 
పాత్రసామాను త్వరలో ఐతాళుల ఇల్లు చేరింది. ఐతాళుల జీతగాళ్లు ఎనిమిదినాళ్ళలో 
ఇంటికి పూత, మెత్తు సున్నం చేసి శుభ్రంగా చేశారు. తల్లీ బిడ్డలు, రామూ మళ్ళీ 
కోడిగ్రామం చాల వుత్సాహంతో చేరారు. రాముడు “అమ్మ ఆ ఫిడేలు అటక చేరిందే 
తీసివాయించమ్మా' అన్నాడు. అందుకే నాగవేణి వెంట ఫిడేలు పెట్టెకూడ భుజంపై 
మోసుకొని వెళ్ళాడు. 

కోడికి వెళ్ళిన రెండు దినాలలో “ఇదే మన ఇల్లు. ఇక్కడినుండి మనమెన్నడూ 
కదలలేదు.” అనే ధోరణిలో మాట్లాడింది నాగవేణి. నారాయణయ్యగారు మెల్లిగా కాళ్ళ 
నొప్పులతోనే “ఏమమ్మా మీ గుంపు సరిగా చేరిందా లేదా? ఇల్లు చక్కపెట్టుకొన్నారో లేదో 
చూద్దామని వచ్చాను” అని కోడి ఇల్లు చేరుకున్నారు. “ఉంటాము సరే సాగువళీ 
(భూమిసాగు) మాత్రం వద్దు అని నవ్వింది. 

రాముడు ఎవరమ్మా వ్యవసాయం చేసేది? అని అడిగినాడు. 'నీకేం తెలుసులేరా 
మీ అమ్మ నిన్ను ఎత్తుకునే బాగా వ్యవసాయం చేసింది” అని పరిహాసం కూడ చేశారు 
నారాయణయ్య. 

ఎండకాలం శెలవులు కాగానే రాముని మనస్సు చాల చంచలం అయింది. 
“ముందేమి చెయ్యాలి?” అనే తొందరపాటు చుట్టుకుంది. ఇసుకదిబ్బలపై రాలిపడే 
ఆకులలాగు చంచలంగా కొట్టుకొని పోగలడా? మంగుళూరు వదిలిపెడితే ఎక్కడి కెళ్ళాలి? 
మద్రాసు? అక్కడ చదువు అనుకూలమే. కాని వుండటానికి నిలువనీడ, పట్టుకొమ్మ 
వుండాలిగా. ఎన్ని రూపాయల ఖర్చో ఏమో? నారాయణయ్యగారికి ఈ మధ్యనే 
సదాశివుడొక వుత్తరం వ్రాశాడు. “అమ్మ, అక్క ఏలాగున్నారు? రాముడేం చేస్తాడు? అని 
వ్రాశాడు. నారాయణయ్య సంగ్రహంగా వ్రాశారు. “నాగవేణి, వాళ్ళమ్మ కొంతకాలం అక్కడే 


242 మరల సేద్యానికి 


వుండాలట. రాముడు ఇక్కడి కొచ్చాడు. కాని మంగుళూరికి వచ్చే అభిప్రాయం ఎవరిలోనూ 
కనుపించలేదు.” అని వ్రాశారు. ఈ చివరిముక్క చాల బాధ కలిగించింది సదాశివునికి. 
'తన తల్లికి కూడ తన ఇంట్లో మనస్సు విరిగిందేమో” అని తోచింది. భార్యతో “చూడు, 
నీ నోటి దుడుకుదనంతో అమ్మకు చాలా కోపం వచ్చింది” అని తమ్ముణ్ని అన్ని వివరాలు 
అడిగి తెలిసికొని పినతం(డికి మరల ఒక ఉత్తరం వ్రాశాడు. “వాళ్ళకు వేసరిక 
వచ్చివుండవచ్చు. రామునికి ఎస్‌.ఎస్‌. ఎల్‌.సి. అయింది. అది ఏమీ పనికిరాదు. 
బి.ఎ.చదువని. నేనూ తమ్ముడు కలిసి నెలకు పది రూపాయలు మాత్రం పంపగలము. 
తరువాత వానిష్టం.” అని వ్రాశారు. 

కాగితం తాత్పర్యం తెలిసింది. రాముడు “అమ్మ, వారి పది రూపాయల కూడ 
వద్దంటాను.” అంటే, తల్లి, అమ్మమ్మ “ఎవరైనా సహాయం చెయ్యకుంటే ఎలాగురా. పది 
రూపాయలదాకానైన కొంత కష్టం తగ్గుతుందిలే” అన్నారు. డబ్బు వదులుకునే స్థితిలేదు. 
అడిగే బుద్ధిలేదు. అప్పటికేమీ నిశ్చయానికి రాలేదు. 

జూన్‌ నెలకు రాముడు తన తల్లికి వీడ్కోలు చెప్పాడు. “అమ్మ, నా బెంగవద్దు. 
ఎల్లాగైనా బి.ఎ. కష్టపడి చేస్తాను. ఒక స్థలం చేరిన తరువాత నీకు వుత్తరాలు వ్రాస్తాను. 
అందాకా వ్రాయను. చింతపడవద్దు” అని తల్లిని ఓదార్చాడు. కొడుకు ప్రక్కన తల్లి కూర్చుని 
తన మగని చరిత్రలు చెప్పి తన భంగపాట్లు వివరించి అంగలార్చింది. “వారేమో 
వదలిపెట్టారు. నేను ప్రాణంతో వున్నానంటే నీ కొరకే అని నమ్ము నువ్వూ చెయ్యి వదలితే 
నా ప్రాణాలుండవు. నీపైన ఒట్టు.” అని ఏడ్చింది. రేపే వూరు వెళ్లే కొడుకుతో ఇంకేమి 
చెప్పగలదు? 

కోడిగ్రామం ఉదంతం వింటే రామునికి గుండె రుల్లుమంది. తన మనస్సులో 
జ్ఞాపకం లేని క్రూరుడు, ఘాతుకుడు అయిన కటిక తండ్రిపట్ల కూడ చాల కోపం 
వచ్చింది. తల్లి విషాదగాథ నాటకంలాగా కళ్ళకు ఆకట్టుకుంది. గుండె నీరైంది. తానెవ్వరని 
జ్ఞానం వచ్చి తన కన్నీరు తల్లిపై పడేలాగా దుఃఖించి “అమ్మా, నన్ను నమ్ము, వారిలాగు 
ఎన్నడూ చెయ్యను అని అమ్మ చెయ్యి లాగి తన చెయ్యిపెట్టి ప్రమాణంచేశాడు. తల్లి 
వాణ్ని తన కౌగిట్లో అదుముకొని మరింత ఏడ్చింది. మరునాడు రాముడు తన తల్లికి 
చెక్కిళ్ళానిచ్చి ముద్దుమాట్లాడి, అవ్వగారికి నమస్మరించి ఆశీర్వాదం పొంది వెళ్ళాడు. 
'బచ్చీ వెళ్ళొస్తా అని దానితో నాన్నాళ్ళ పరిచయానికే చుట్టంలాగు పలకరించి వెళ్ళాడు. 
ఐరోడులో చాలసేపు చిన్నతాతతో మాట్లాడినాడు. 'నా క్లాసు పిల్లవాడు ఉత్తీర్ణుడైనాడు. 
మద్రాసులోనే వున్నాడు. నన్ను రమ్మన్నాడు. అక్కడ మనప్రాంతంవారు కూడ చాలమంది 
వున్నారటి అని చెప్పాడు. పిల్లవాని ధైర్యానికి తాతగారు ఆశ్చర్యపడ్డారు: అభినందించారు. 
“సరే వెళ్ళిరా, అమ్మను, అవ్వను మరువరాదు” అని బుద్ధిచెప్పారు. వాని చేతికి 
ముఫ్పైరూపాయలిచ్చి 'జాగ్రత్త అని ఆశీర్వాదించారు. “అక్కడ అన్నీ కుదిరినాక జాబులు 


శివరామ్‌ కారంత్‌ 243 


వ్రాయు. నాకు కొద్దిగా ఇంటి చిక్కులున్నవి. కష్టాలకు తప్పక ఆదుకుంటా. సంకోచపడవద్దు 
అన్నారు. విద్య తప్పక పూర్తిచెయ్యాలని ఆదేశించారు. 

మరునాడు సాయంకాలానికి మంగుళూరు వెళ్ళాడు రాము. మామ ఇంటికి 
భోజనానికి వెళ్ళలేదు. తన వుపాధ్యాయుల ఇంటికివెళ్ళి ఎక్కడా కనబడకుండా స్కూలుకే 
వెళ్ళి సర్టిఫికేట్లు తెచ్చుకున్నాడు. రెండు పరిచయ లేఖలు తెచ్చుకున్నాడు. రెండవ రోజు 
మద్రాసుకు రైలెక్కాడు. 

ఒంటరిగా ఎవరూ తెలియని రాముడు “రామారావు అని చలామణి అయి, 
అప్పుడప్పుడు కిటికీలో తొంగిచూచి సాగే మైదానాలను, దృశ్యాలను చూస్తున్నాడు. బండిలో 
రాత్రి నిద్రకూడ పట్టింది. మనసు మాత్రం శూన్యాకాశమే. అంతా క్రొత్తదే-అనిశ్చితమైన 
భవిష్యత్తు, మరునాడు మద్రాసు స్టేషనులో దిగాడు. తన పక్కచుట్టను చంకన బెట్టుకొని 
దిగాడు. కూలీలకు మాత్రం తన బెడ్డు నివ్వలేదు. టిక్కట్టు అప్పగించి చూశాడు. “ఎక్కడి 
కెళ్ళాలి, ఎవరూ రాలేదే అని యోచించాడు. 

తన స్నేహితుడేమో తనకంటే ముందుగానే మద్రాసు చేరాడు. వాని అడ్రసు 
కూడ ఇచ్చారు. వాడు ఒకవేళ రాకుంటే - అని యోచించాడు. నోటిలో వేలువేసికొని 
ఎదురు గుండా మనుష్యులను నింపుకునే ట్రాములు, ఒకటి తరువాత ఒకటి పరుగెత్తే 
బస్సులు అన్నీ చికాకు కల్లించాయి. ఎంత ఎదురుచూచినా ఎవరూ కానరాలేదు. ఎంతసేపు 
వేచివున్నాడో ఎవరు చెప్పగలరు? 


24. 


రైల్వే టికెట్టు గేటువద్ద నిలబడి ఎంతసేపు నుంచున్నాడో వీధులలో ఎందరిని 
చూశాడో తెలియలేదు. ఊరివారైనా పరిచితులైనా దొరుకుతారేమో అని చూసి ఆశాభంగం 
చెందాడు. తరువాత విసుగుతో “సత్రం వుందా?” అని అడిగాడు. ఆ సత్రం లోనవసారా, 
బయటి వసారాల నిండా పని లేనివారు, బిచ్చగాళ్ళు, దుర్మార్గులు అందరూ కనబడ్డారు. 
వీళ్ళందరూ తన పక్కచుట్ట, పైసలను కాజెయ్యకుండ వుండగలరా అనే సంశయం 
ఏర్పడింది? ఎవరిని నమ్మాలి? లోపలనైనా బయటైనా జేబును గట్టిగా పట్టుకొని 
తిరుగాడాలి. 

మధ్యాహ్నం అయింది. సంధ్యవేళ అయింది. తన గురువుగారి పరిచయ పత్రాల 
చిరునామాలను ఎవరిని అడగాలి? కాలేజీ చేరటానికి అవి పనికి వస్తాయి. బస, 
భోజనాలకు పనికిరావు. 

సరే కాలేజీనైనా చూద్దామని, తిరువళ్ళిక్కేణి సముద్రం ఒడ్డుకు చేరుకున్నాడు. 
అక్కడ విశాలమైన ఇసుకబయలు సముద్రం అందంగా వుంది. తన వూరిలాగే సముద్ర 
తీరం హాయిగానే వుందని అనుకున్నాడు. తన ఊరి స్వప్నాలను చూచాడు. ఆ మోటార్లు, 


244 మరల సేద్యానికి 


బస్సులు, జనసమ్మర్దం కిటకిటలు, ఏమాత్రం మనశ్శాంతి నివ్వవు. తరువాత ఏమీ తోచక 
ప్రెసిడెన్సీ కాలేజీ ఎదుటనున్న ఇసుక మేటను చూస్తూ కూర్చున్నాడు. రేపు తప్పక ఆ 
కాలేజీలో చదువుతాను తనకే అదృష్టం వుండాలిగాని - అని ఏవో దివాస్వప్నం కన్నాడు. 
అది చుట్టూ సాయంకాలం బీచిలో వున్న అల్లరిని కూడ మించి ఆవరించింది. 

వాని మబ్బు కలలోనే ఎవరో వాని భుజాలమీద చేతులు గట్టిగా కొట్టినట్లు అయింది. 
“రామా, అని పిలచినట్లయింది. తనను ఏదో పలి పట్టుకుందేమో అనే భయం 
పుట్టుకొచ్చింది. “ఎవరు? ఎక్కడ? ఏమిటి” అని గాబరాగా పలవరించాడు. వెనుకకు 
చూస్తే తన పిన్ని భర్త, పిల్లలు విహారానికి వచ్చారు. వాణ్ని గుర్తించారు. రామునికి తన 
పినతల్లి మద్రాసులో వుందనే విషయమే తెలియదు. ఒకవేళ తెలిసినా బంధువుల అదుపు 
ఆజ్ఞలు వద్దు అని చెప్పేవాదేమో, కాని ఆ క్షణం మాత్రం పినతండ్రి మాధవుని చూచి 
ఆయిన ఆనందం ఇంతింతనలేడు. తన రాకను గురించి వివరించాడు. ‘తరువాత వసతిని 
వెదకాలి. చిరునామాలు దొరికాక వెళ్ళాలి అన్నాడు. మాధవుడు నవ్వి 'ఒరే పిచ్చివాడా! 
పినతల్లి ఇంట్లో తగిన చోటే లేదంటావా? ఒక కార్డుముక్క వ్రాస్తే నువ్వు ఇంటికే 
వచ్చేవాడివిగా. సదాశివుడు కూడ నువ్వు వస్తావని వ్రాయలేదు” అని ఏమో చెప్పి తన 
ఇంటికి మైలాపూరుకు పిలుచుకొని వెళ్ళాడు. పిల్లలను వదలేసి “పద నీ సామాను తెస్తాను” 
అన్నాడు. ఇద్దరూ వెళ్ళారు. తాళంవేసి గదిలో వుంచిన సామాను కనబడలేదు. గదితలుపులు 
బార్లాగా తెరచి యున్నాయి. రాముడు వెలవెల బారిపొయ్యాడు. 

“అయితే రొక్కం ఎంత పోయింది?” అన్నాడు మాధవ. 

“రొక్కం జేబులో వుంది. నాల్లు జతల బట్టలు, పక్క-అన్నీ పొయ్యాయి. వేరే 
మారు దుస్తులే లేకుంటే ఇంకేం గతి” అని దుఃఖించాడు. 

పరాయి ఊరి అగచాట్లు చటుక్కున బోధపడ్డాయి. మాధవుడు వాని వీపుతట్టి 
నెమ్మదిగా 'చూడు నాకు వ్రాయకుండా సాహసించి వస్తే నీకు సుంకం తగిలింది. పోనీ,” 
అని ఛలోక్తిగా చెప్పాడు. 

“అవును లెండి” అన్నాడు రాముడు. 

దారిలో మాధవుడు తాను ఆంధ్రదేశంనుండి మద్రాసుకు బదిలీ అయిన సంగతి 
తెలిపాడు. “అక్కడ మంగుళూరివారు లేరు. మద్రాసు చాల అనుకూలం. అందరూ తెలిసిన 
వారే” అన్నాడు. 

కృష్ణవేణి పిన్ని చాల చక్కగా ఉపచారం చేసింది. భోజనాలయ్యాక “అమ్మ, అక్క 
అందరూ మంగుళూరిలోనే వున్నారుగా” అని అడిగింది. రాముడు వారి కథ వివరాలు 
చెప్పాడు. ఆమెకు ఏమీ బాగనిపించలేదు. “సరే అప్పు వున్నన్నాళ్లు అంతా బాగే, ఇప్పుడేమి 
మిగిలింది?” అన్నది. కానీ నాగవేణి చాల గట్టిదేలే కీకారణ్యంలో కూడ (బ్రతుకనేర్చింది. 
కాని అమ్మకు పల్లె అంటే చెరసాలగాదా?” అని అడిగింది. 


శివరామ్‌ కారంత్‌ 245 


మరునాడే రామునికి బట్టలు పట్టించారు. ముందు గతి ఏమి అనికూడ 
విచారించారు. మాధవునికి 150 రూపాయల జీతం వస్తుంది. నలుగురి పిల్లలతో ఇంటి 
అద్దె చెల్లించి బ్రతకాలి. తాను సహాయం రొక్కంగా చేయజాలడు. భోజనానికి ఇబ్బందిలేదు. 
బి.ఎ. చదువవచ్చు. మంగుళూరివారి సహాయం కొంత వస్తే పరవాలేదు - అని నమ్మకం 
పుట్టించాడు. రాముడేమంటాడు? 

మాధవుడు ఆఫీసుకు వెళ్ళగానే రాముడు పరిచయపత్రాల అడ్రస్సుల వేటకు 
వెళ్తాడు. 

ఇంతలో తనకు కావలసినంత దబ్బంతా దొరికితేకూడ మంచిదే. దానికొరకు 
కూడ తిరుగాడినాడు. కాలేజీ ప్రవేశం సుఖంగానే దొరకింది. తరువాత ట్యూషన్‌ ఫీజు, 
పైఖర్చులు ఇంట్లో అడుగరాదని మంగుళూరివారింట్లో ట్యూషన్‌లు ఒప్పుకున్నాడు. చిన్న 
పిల్లలకు చదువుచెబితే నెలకు ఇరవైరూపాయలు దొరుకుతాయి. మాధవ చాల 
సంతోషించాడు. కాని రామ, నువ్వేమో ఈలాగు కాలంగడిపితే నీ చదువుకు తొందర 
కాదా చూసుకో అని అడిగినాడు మాధవుడు, రాముడు నవ్వాడు. 

రాముడు రెండు నెలలు అమ్మకు వుత్తరం వ్రాయలేదు. మాధవుడే రాముడు 
మద్రాసులో చదువుకు చేరాడు” అని తెలిపితే సదాశివుడు కూడ వేసరికతో ఒక వుత్తరం 
వ్రాశాడు. రాముడు సమాధానం వ్రాయలేదు. మాధవనికి చెప్పి, అతడు పంపిన ఇరవై 
రూపాయలు కూడ వెనుకకు పంపించేశాడు. నాకు మనవాళ్ళ సహాయం అక్కరలేదు” 
అని వ్రాశాడు. కృష్ణవేణి తనకు తెలిసిన విషయాలు మగనికి చెప్పింది కాబోలు. మగడు 
ఏమీ ఆశ్చర్యపడలేదు. 'సరేలేరా కానీ పిన్నమ్మను మాత్రం డబ్బు అడిగి తీసికో. పరవాలేదు” 
అని చెప్పాడు. 

ఒకసారి రాముడిని మాధవుడు అడిగాడు. “ఏమిరా ఇంటికి వ్రాశావా 
క్షేమసమాచారం?” అంటే లేదు” అన్నాడు. సరే. భార్యతో “వాడు ఇంట్లో ఏమి కోపం 
చేసుకున్నాడో. నువ్వయినా అక్కకు జాబులు వ్రాసేయి' అని చెప్పాడు. 

కృష్ణవెణి రాముని సమాచారాలు వ్రాసింది. అక్కదినుండి రాముడే స్వయంగా 
వ్రాయరాదా?” అని ప్రత్యుత్తరం వచ్చింది. అప్పుడు కృష్ణవేణి వుత్తరం ఇస్తే రాముడు 
నవ్వితే “ఏమిరా, ఏమి తల్లితోనా ఇవి?” అని అనింది. “సరే, నువ్వు కోపపడనంటే 
చెబుతా” అన్నాడు “ఏమని” అన్నది. నేను స్వయంగా సంపాదించి అమ్మకు జాబు ప్రాస్తానని 
శపథం చేశాను” అన్నాడు. “అమ్మ పరుల అన్నం తినడం నాకు ఇష్టంలేదు” అన్నాడు. 
“ఒరే నేను లలితత్తలాంటిదాన్ని కానురా” అన్నది. వానికి మంగుళూరిలో లభించిన 
ఆనుభవమే ఇట్టి స్థితిని తెచ్చి పెట్టింది. మనుష్యుడు ఒకరి అదుపులోవుండి భోంచేయాలంటే 
బాగుండదు అనుకున్నాడు. ఆమెకు మనసు కుదుటబడింది. మాధవునికి మాత్రం కొంత 


246 మరల సేద్యానికి 


ఆశ్చర్యమే అయింది. చివరకు ఒకరోజు రాముడు కృష్ణవేణి వద్దకు వచ్చి “చూడు 
కోపపడనంటే చెబుతా, నేను అమ్మకు జాబువ్రాయనా?” అడిగాడు. 

“ఎప్పుడో వ్రాయాల్సింది. నాల్గుమాసాలైనా రాయకుంటే ఎలాగు?” 

“సరే అలాగే వ్రాస్తాను. నేను రేపటినుండి ఇక్కడికి భోజనానికి రాను. మంగుళూరి 
వారింట ట్యూషన్లకు 20 రూపాయలిస్తామన్నారు. మరిరెండుచోట్ల పదేసి వస్తాయి. ముప్పై 
రూపాయలు హోౌటేలు, పది చదువుకు సరిపోతాయి” అన్నాడు. 

కృష్ణవెణికి వేసరకొచ్చింది. ఐతే ఇది నీ ఆఖరు తీర్మానమేనారా? ప్రతిదినం 
మాట్లాడటానికైనా ఒకసారి రారా, పరస్థలంలో తమవారిని విడువరాదు. కాఫీతాగి పో. 
పడుకో వచ్చి. మా ఆనందుమాత్రం నిన్ను వదలి వుండలేడు” అన్నది. 

రాముడు నవ్వాడు. 'సరే నేను ఇంట్లో వుంటూ హొటేలు భోజనం చేస్తానులే-నా 
అన్నం నేను సంపాదించి తింటున్నాను అనే సంతోషం, తృప్తి దక్కనీ. నువ్వు చూపినంత 
ప్రీతి, అభిమానం మరెవ్వరూ చూపలేదు. అది చాల పట్టునిచ్చింది.” అని ఏమో 
మాట్లాడుతుండగా నాల్గు సంవత్సరాల ఆనందు పరుగెత్తుకుంటూ వచ్చాడు. “అన్నా నువ్వు 
తినకుంటే నేనుకూడ తినను” అన్నాడు. “లేదులేరా? అన్నాడు రాము. 

మరునాడు భోజనం వేళకు రాము లేడు. మాధవుడు చాల ఆశ్చర్యపడ్డాడు. భార్యను 
విచారిస్తే తెలిసింది. “అయితే చెడ్డబుద్ధితో మాత్రం అలా చెయ్యలేదుకదా” అని అడిగాడు. 
కాదన్నది. రాముడు రాత్రి ఇంటికి వస్తే ఆనందు పెద్దగా ఏడ్చి కేకలుపెట్టాడు. రామన్నా 
నువ్వెమో మా ఇంట్లోనే భోంచెయ్యాలి. లేకుంటే నేను తినను అని హఠం పట్టాడు. 

రాముడు ఆరోజే తల్లికి అన్నీ వివరాలు వ్రాశాడు. తాను క్రిస్‌ మస్‌కు రానని మే 
నెల లోనే వీలుకలుగుతుందని వ్రాశాడు. ఇక్కడి కోలాహలంతో తికమక అయింది. 
రాముడేమి చెప్పినా వాడు వినటంలేదు. మాధవుడుకూడ ఆ చిన్నపిల్లవానిని సమాధానం 
చెయ్యలేక పొయ్యాడు. తానుకూడ రాముణ్ని విడువలేక పొయ్యాడు. మాధవుడు ఒక 
తీర్మానం చేశాడు. “రామ, నేను ఇలా చెబుతుంటే నాకే సిగ్గేస్తుంది. నీ పంతమేమో 
పొటేలు అన్నమే తినాలనా? లేక సంపాదన చెల్లించదలచావా?” 

“ఎందుకిల్లా అంటారు? నేను పందెం గెలవాలని అనుకున్నారా?” 

“సరే, నీ ఇష్టం. హౌటేలుకు ఎంత వృథా చేస్తావు?” 

“అది వృథా కాదు. భోజనానికి పన్నెండు రూపాయలు.” 

“సరే రామ, ఆ రూపాయలు నాకే చెల్లించు. ఇక్కడే తిను.” 

సమస్య ఆ విధంగా పూర్తి అయింది. మాధవుడు ఎంతో సిగ్గుతో ఆ మాటలు 
అన్నాడు. తాను ఎంతో అవమానం అనుభవించానని తెలుసు. కానీ, ఆనందునికిగాను 
ఆ మాత్రం చెయ్యాలి. రామునికికూడ ఇంట్లో డబ్బివ్వడమంటే అవమానించినట్లే తోచింది. 
ఆనందు కొరకే వాడు ఒకరోజు హొటేలు సంతర్పణ తిని తృప్తి చెందాడు. 


శివరామ్‌ కారంత్‌ 247 


నెల పూర్తిఅయ్యాక మాధవుడు కృష్ణవేణితో, “చూడు, రాముడు రూపాయలిస్తే 
తీసుకో, బుద్ది లేనివాడు. మీ అక్కకు జమచేసి పంపు. రామునికి మాత్రం తెలుపవద్దు” 
అన్నాడు. 

కృష్ణవేణికి అది మంచి ఉపాయమని బోధ పడింది. ఆమె అక్కకు అన్నీ వ్రాసింది. 
కాని, తనపై ఒట్టుగా భావించి రామునికి మాత్రం ఆ డబ్బు గురించి వ్రాయవద్దని 
చెప్పింది. 

నాగవేణి తన కొడుకుయొక్క చేష్టలకు ఏద్చింది. “అతని దురదృష్టం కానీ, కొడుకు 
సత్యం, నిజాయితీలనైన చూచే భాగ్యం లేదే” అని ఏడ్చింది. 

నెలకు పన్నెండు రూపాయలు మనియార్దరు రాగానే నాగవేణి తన మామగారిలాగా 
తలుపు ప్రక్కన, నాగబంధం వెనుక సందులు చేసి పెట్టెలాగ అమర్చి డబ్బు దాచిపెడుతూ 
వచ్చింది. 

తరువాత ఎన్నోనాళ్లు నాగవేణి తన కుమారుని భవిష్యత్తు గురించి పగటి కలలు 
కంటూ వచ్చింది. కొడుకు వెంటనే వున్నట్లు, మాట్లాడినట్లు భావిస్తూ వచ్చింది. వాడెప్పుడు 
వస్తాడో అని యెదురుచూస్తూ వుండేది. ఈ మధ్య కృష్ణవేణికూడ జాబులు వ్రాయలేదు. 
వారానికి ఒకసారి వ్రాస్తుండేది. ఆమెకేమో రాముడుకూడ తన కొడుకే అని గర్వం. 
మాధవనికి విశ్రాంతి లేదు. ఆఫీసులో దాస్యంతో పగలంతా గడచేది. ఇంటికి రాగానే 
ఒకసారి అయినా రాముని గుణం గానంచేస్తూ వచ్చారు. వారి కుమారులు వరుసగా 
రామచంద్ర, జయ, సదానంద, ఆనంద అన్న చదువు ముగించేవరకు నిరీక్షిస్తారు. 
ఆది(భాను)వారం మాత్రం 'రామన్నా ట్యూషను లేదుగదా, అందరూ బీచికు వెడదాం” 
అంటే అతనికికూడ తాను పెద్దవానిలాగా అందరిని వెంటబెట్టుకోవాలంటే సుఖం 
అనిపించేది. “సముద్రం అంటే మంగళూరు వకటే. మద్రాసు వకటే. అదేవిధమైన బెస్తలు, 
బాధలు, కాని, కోడిగ్రామం సముద్రతీరం, దానీ అనంతత, శాంతి మద్రాసులో 
కనబడలేదు. ఈ మోటార్ల చప్పుడు, జనసమ్మర్దం ఏమీలేని సందర్భంలో వూరకుందామంటే 
'సాంబశివా అని భిక్షం అడిగేవారి బెడద.” కాని వున్నదాంట్లో తృప్తిపడాలి. 

మార్చి వచ్చింది. రాము మద్రాసుకు వచ్చి ఎనిమిదినెలలు అయినవి. ఏప్రిల్‌కే 
వూరువెడతాడని ఆనందుకు తెలిసివచ్చింది. వాడు, 'రామన్నాా ఊరికెడతావా? వద్దులే. 
నువ్వూ ఇక్కడే వుండు, నాతో ఆడుకో” అన్నాడు. ఊరికెళ్లుదామంటే డబ్బు లేదు. రైలు, 
మోటారుల ఖర్చు 30 రూపాయలు కావాలి? అందుకే అమ్మకు జాబు వ్రాశాడు. 

“అమ్మా, నేను ఊరికి రాకుంటే కష్టమా? ఇంటర్‌ పూర్తిచేసే వస్తాను. రైళ్లకు 
దండుగ లెందుకు? అంత ఖర్చు ఎందుకు?” అని అనుకుంటూ విసుగ్గా వ్రాశాడు. 
నాగవేణి, “బాబూ, నాల్టుదినాలు వచ్చి వుండు. విసుగు వస్తే వెనుకకు వెళ్లు. మాకు 


248 మరల సేద్యానికి 


మాత్రం నిన్ను చూడాలని లేదా? మీ అవ్వకూడ చాల ఆశగా చెప్పింది. ఊరకే ఫిడేలు 
వాయిస్తే వూసుపోతుందా?” అని ప్రత్యుత్తరం వ్రాసింది. 

రాముడు తప్పనిసరిగా వెళ్ళాల్సే పడింది. వాని చేతిలో కాసైనా లేదు. మాధవుడు 
దబ్బిచ్చాడు. ఇష్టం లేకున్నా తీసుకున్నాడు. మద్రాసు విడిచి మంగుళూరికి మరుదినం 
సాయంకాలం చేరాడు. మామలింటికి వెడదామా అంటే ఇష్టంలేదు. వద్దనుకుని హాష్టలులో 
రాత్రి గడిపి తెల్లవారి మోటారు ఎక్కి మాయమయ్యాడు. 

మధ్యాహ్నానికి కోడిలో నాగవేణి, వాళ్లమ్మా పిల్లవాడు వస్తే అప్పదాలైన కాల్చకుంటే 
బాగుండదు అని మినుములు విసరి, పిసకి అప్పడాలు చేస్తున్నారు. రాముడు మధ్యాహ్నం 
ఐరోడికి వెళ్లి, దాహం మాత్రం తీసుకొని రెండు గంటలకు ఎండలో “అవ్వా కోడికి 
వెళ్లివస్తాను అని వెళ్ళాడు. 

తన ఇంటికి వచ్చి ఇంటిముందు నిలబడి దూడలాగు కేకపెట్టాడు. “అంబా, 
అంబా” అన్నాడు. “అరే తుంగను విడిచామా? కట్టివేయలేదా? ఏమో పాలు తాగేసిందేమో” 
అనుకుంటూ నాగవేణి బయటికివచ్చి చూస్తే తన గిత్త రాముడే “ఆనందంతో ఆమె 
కేకపెట్టింది. అప్పుడే రాముడుకూడ “ఎందుకమ్మా అంత కేకి అనికూడ అరచాడు. 
నాగవేణి వాళ్ళ అమ్మకూడ బయటికివచ్చి “ఏమిరా అంత ఆలస్యం, భోంచేద్దువు లే” 
అనింది. 

“లేదు, ఐరోడు తాత ఫలహారం పెట్టించారు.” 

పిచ్చి నాగూ: వానికి తెలియదు. పస్తులు పడితే, పెద్దవాడైన తరువాత దాని 
దెబ్బతెలుస్తుంది. ఇప్పుడు ఒంటిలో బలం వుంది. పస్తు పడినా ఫరవాలేదు, పోమ్మా 
ఏలాగైన కాని వంట చేసిపెట్టు అన్నది. 

రాముడు తల్లిచేతులు పట్టుకొని, “వద్దమ్మా, నిజంగా వద్దు. నిన్ను చూస్తే ఎంతో 
తిన్నట్లే లే అన్నాడు. నాగవేణి, కొంత అప్పడాల పిండికి నూనె రాచి 'పిండినైనా తింటావా?” 
అని అడిగింది. అప్పడం పిండి ఉల్లెను తన చిన్ననాటి రోజుల్లాగే ఒక్కదెబ్బతో చప్పరించి 
మింగేశాడు. 

ఆ దినం ఇంటినిండా పండుగే. రాముడు ఇంటికివచ్చాడు అనే ఆనందం మూల 
మూల నిండింది. ఈ ఉల్లాసంలో తుంగ కూడ కళ్ళు తప్పించి గంగపాలు పూర్తిగా 
తాగింది, రామునికి రాత్రి పాలకు నామాలు పెట్టింది. వాళ్లకు తెలీదు. వాళ్ళింట్లో అందరూ 
బిగ్గరగా మాట్లాడితే విని, బచ్చికూడ వచ్చింది. 'ఓహో చిన్నదొర వారూ ఎప్పుడండి 
రాకడ? మద్రాసు పెద్దదా? మన హంగార కట్టెలాగనే వుంటుందా?” అని అడిగింది. 

రాముడు నవ్వుతూ, 'బచ్చీ, మద్రాసు మన కోడిగ్రామంకంటే పెద్దదేలే? ఇంత 
మంది జనంకూడ లేదులే. నాల్లయిదు లక్షలమంది వుంటారు లేవే అని మాట్లాడి వెంటనే 
సముద్రం చూడటానికి వెడతానన్నాడు. అమ్మమ్మ, “ఒరి, ఆ సముద్రం ఎక్కడికీ పోదు 


శివరామ్‌ కారంత్‌ 249 


లేరా? సాయంకాలందాకా వుంటుంది. ఇప్పుడు ఇసుకమేట మండుతున్నది. ఎందుకురా 
తొందర, వంటయ్యేదాకా చాప వేసుకుని పడుకో. కాళ్ళ బడలిక తీర్చుకోరా” అన్నది. 
“అమ్మమ్మా ఇప్పుడు ఇసుక మండుతుందని చెబుతావే. వచ్చేప్పుడు మాత్రం 

ఎండలో ఆ కాలే బీడుభూమి తొక్కి రాలేదా? మన ఇంటి చెరువువద్ద వుండే ఇసుక 
మరింత మంటెక్కింది.” 

“అయితే, మళ్ళీ ఎందుకరా సముద్రాన్ని కలవరించుతావు?” 

“అమ్మమ్మా, ఎవరో అన్నారు. మన సముద్రం మే సెలవులకే కుందాపురం 
వెడుతుందని. తొందరగా చూద్దామని లే. అంతే లే.” 

ఒరే, ఏమిటీ బచ్చితో మాట్లాడినట్లు ఎందుకురా నాతో.....” 

బచ్చి వాని మాటలకు ముగ్గ్దురాలై చెరుగు కప్పుకొని చెక్కిళ్ళను చేతుల్లో వుంచుకొని 
నిశ్శబ్దంగా చూస్తున్నది. 

“దొరగారు పిల్లతనం వదలలేదమ్మా అని అన్నది. 

జానే బచ్చీ, గడ్డాలు నెరసినా ఈ కాలం పిల్లల పిల్లతనం పోదు లేవే అన్నది 
ఆమె. రాముడుకూడ ఆమోదించాడు. 

ఆ తియ్యనిమాటలలోనే అప్పడాల పని ఏమీ సరిగా కాలేదు. నాగవేణి, అయ్యో, 
కాలేదే” అని మరింత (శ్రద్ధగా చేసింది. 

రాముడు అమ్మా, నేనుకూడ చేస్తానమ్మా' అన్నాడు. 

'మద్రాసులో అవికూడ నేర్చుతారా ఏమిటి?” అన్నది తల్లి, 

'మద్రాసు అప్పడాల సంగతి నీకేమి తెలుసు? కాగితంలాగు పలుచగా చేస్తారు. 
నాలుకపైన వేస్తే కరగిపోతుంది. కోడివాళ్ళలాగు పిడకలలాగ చెయ్యరమ్మా” అన్నాడు. 

మీ మద్రాసు పెద్ద నగరంలే మహారాజా” అనింది నాగవేణి. 

రాము అప్పడాలు చేసే పనిలో అప్పడాల కర్రకింత, పీటకింత, వేళ్ళకింత పిండి 
మెత్తించాడు. ఒకటి ఎల్లాగో చేసి, “అమ్మా: బాగుందా” అని అడిగాడు. 

“పోనీ లేరా, అది కాలేజీ అప్పడంలే అన్నది. 

“అవునమ్మా, దొరగారు మద్రాసులో ఆన్నాళ్లు చదివితే కాదా, ఒక అప్పడం 
చే......య గల్లినారు' అని బచ్చికూడ పరాచికమాడింది. 

“అవునే బచ్చి, అక్కడ దోసె పిండితోనే అప్పడాలు చేసేస్తారు? అన్నాడు. 

“జెనా అమ్మగారు అని బచ్చి అడిగి తన మూర్ధత్వం బయట పెట్టుకుంది. 

తల్లి వానికి సాయంకాలంలోగా ఉపాహారం అందించింది. 

“అమ్మమ్మా, నువ్వేమో వంటచేసిపెట్టు. మేము ఇద్దరం సముద్రం చూసేసి వస్తాము” 
అన్నాడు రాము. “చూడమ్మా, అక్కడ పిల్లలతల్లి నిత్యము పిల్లలను వెంటబెట్టుకుని 


250 మరల సేద్యానికి 


వెడుతుంది. మంచిది” అని తన పినతల్లిని పొగడాడు. తల్లివెంట వెడుతూ, 'బచ్చీ 
నువ్వుకూడ రావే, గాలి తిందువు గానీ” అన్నాడు. 

“అవునులే దొరా, తిండి లేనివాళ్ళు అందరూ అదేగా తింటున్నది?” అన్నది 
బచ్చికూడ నవ్వుతూ. రాముని మనస్సు నలిగి, చిన్నబుచ్చుకుంది. “అమ్మ, వాళ్ళంతా 
ఏలాగున్నారే పాపం” అని బచ్చి వివరాలు అడిగాడు. 

“అదిప్పుడే చెప్పిందిగా” అన్నది తల్లి. 

“అయ్యో పాపం” అన్నాడు రాము. 

ఇసుక దిబ్బలెక్కి ఎదురుగుండా తమ వూరి సముద్రం చూడగానే రామునికి 
పిచ్చెత్తింది. నోరు తెరచి ఎలుగెత్తి ఆ గాలికంటె వేగంగా కేకలు పెట్టాడు. 

“నీకేం పిచ్చి పట్టిందా? అక్కడకూడ సముద్రం సైరు వెడుతున్నావన్నావు గదరా” 
అన్నది అమ్మ. 

“ఎన్నాళ్ళు వెడితేనేమి? మన సముద్రానికి అది దేనిలో సరీసాటి? ఇక్కడిలాగు 
కేకలుపెడితే ఆస్పత్రిలో దాఖలు చేస్తారు అక్కడ. సాయంకాలం అయిందంటే ఆ ఇసుక 
తీరమంతా ఇసుక రాలకున్నంతమంది క్రిక్కిరిసి కూర్చుంటారంటే నమ్ము. ఈ శాంతి 
అక్కడ ఎక్కదొస్తుంది?” 

“అయితే మన సముద్రమే నయం అంటావు?” 

“మనది మనకు ఎప్పటికీ గొప్పదేనమ్మా' 

“'మద్రాసులో బాగా ఛలోక్తులు, తమాషాలు నేర్చినావు రాము” అన్నది. 

“అవున్లే, పిన్నికూడ అల్లాగే అంటుంది. నేనేమో అతిగా మాట్లాడుతానంటుంది. 
నిజమేనా? 

“అవునురా, మాటలేమో ఎక్కువైనాయి. మంగుళూరిలో ఏమో నాలికకు కళ్ళెం 
బిగించారేమో!? ఇప్పుడా లగాం లేదురా. 

“ఈ సంవత్సరం మనస్సు బాగా వికాసం చెందిందిలే నాకు, సరే మీ రెల్లాగున్నా 
రమ్మా?” 

“అప్పుడప్పుడు చిన్నాన్న వస్తారు, సరిగా విచారిస్తున్నారు. అన్నీ బాగున్నాయి. 
మిగిలిందంతా నీదే చింత.” 

“అయితే, కాలక్షేపం ఎల్లాగు? ఫిదేలేమైనా వాయిస్తావా?” 

వాయిస్తానురా, ఎల్లప్పుడూ కాదు. ఎప్పుడో ఒకసారి, ఎప్పుడూ నీ చింతనేరా. 
జాబులు వ్రాయవూ? బచ్చీ వస్తుంది. 

“అమ్మా ఏమది? కుంయ, కుంయు, టుంయ్‌, టుంయ, టుంయ అంటారు? 
దానినుంచి ఏమి కడుపు నిండుతుందా మరి?” అని అడుగుతుంది. 

“పొద్దు పోకుంటే వాయిస్తానే అంటాను. 


శివరామ్‌ కారంత్‌ 251 


ఫిడేలు మానితే ఆ దూడను ఆడించుకుంటా. అది ఈ మధ్య వంట ఇంట్లోకే 
దూరుతుంది. నా వీపు నాకుతుందిరా, ఆ మూగజీవులకు కూడ యెంత ఆశరా:” 

“వాటికున్నంత (పేమ మనుష్యుల కుండదమ్మా 

“నిజంలేరా” 

అని ఎన్నో మాట్లాడుతూ సరిగా సముద్రం నీటి అంచుకు చేరుకున్నారు. నోటి 
నీరు ఎండిపోయి దాహమేసేదాకా మాట్లాడుకున్నారు. పొద్దు గూకిందికూడ వారికి 
తెలియలేదు. కాకుల గుంపులు నేరుగా తలపైగుండా వెళ్ళినా తెలివిలేదు. దూరపు 
ఉప్పునీటి మడుగుల నుండి చేపలకంపు కొట్టినా మాటలలో పట్టించుకోలేదు. 

చీకటి కమ్మితే లేచి నిలబడ్డారు. ఇంటికి బయలుదేరారు. మళ్ళీ “ఎండకాలం. 
గాలికి రాత్రి పడుకొన్న పాములు లేచి పారాడుతాయి. జాగ్రత్తగా వెళ్ళాలి” అని జాగ్రత్తగా 
నడచారు. మొగలి పొదలనుండి వాళ్ళకు మాత్రం అప్పడాల వాసనే తగిలింది. “అయితే 
ఆ పొదలో పాములు చుట్టుకుని వుంటాయి కాదూ” అని అడిగాడు రాము. “వాటికేమి 
ఎక్కడైనా వుంటాయి” అని అన్నది అమ్మ. 

రాముడు ఇంటి చెరువులో దిగాడు. అమ్మమాత్రం కాళ్ళు కడుగుకొని వెడితే, 
వాడు గొంతుదాకా మునిగి స్నానం బాగా చేసేశాడు. నోటిలో నీళ్ళు పోసుకుని 'గుళగుళి 
అని పెద్ద చప్పుడు చేస్తుంటే తల్లి వచ్చి, “ఏమిరా, మద్రాసులో స్నానం గట్ర చెయ్యవా?” 
అంటే లేచాడు. తరువాత భోంచేశాడు. అవ్వకూడ “బాబూ ముంతమామిడి గింజలకు 
పోపు పెడితే బాగుందా” అని అడిగింది. 

“అవునులే ఎవరు తిన్నారు అని అంటే అందరూ నవ్వుకున్నారు. 

ఒరే, నీకు మాటల్లో మతిమరుపుకూడ వచ్చిందిలే, నెనే బచ్చితో చెప్పి జీడిగింజలు 
తెప్పించాను. బకాసురినిలాగు తిన్న జ్ఞాపకం కూడలేదే” రాముడుకూడ నవ్వాడు. “సరే, 
నేనే అంతా తినేశానులే - అల్లాగే - రేపుకూడ చేయమ్మా” అన్నాడు. 

తరువాత మళ్లీ తల్లికూడ పిల్లవాడుగా మారి మాటలలో చేరింది. నాగవేణి తల్లికి 
చాల విసుగుపుట్టింది. “ఒరే, అన్నాళ్ళు మద్రాసులో తిరిగి, చదివి, ప్రయాణాలుచేసి 
శ్రమపడ్డావు. నోటికైనా తీరికలేదు-పడుకోరా,” అని గద్దించింది. 

తల్లీ కొడుకులు నిద్రపొయ్యారు. తరువాత మళ్ళీ లేచి గుసగుసగా ఎన్నో 
మాట్లాడుకున్నారు. “అయితే, కృష్ణ ఇంట్లోనైనా నీకు సుఖంగా వుంది కదా” అని అడిగితే 
“లలితత్తకూ పిన్నికీ హస్తిమశకాంతరంలే. నక్క ఎక్కడ - నాకలోకం ఎక్కడ అంటారే” 
అన్నాడు రాము. 

మళ్ళీ మాటల్లో అలసటచెంది పడుకున్నారు. మరొక గంటకు రాముడు లేచి 
“అమ్మా అన్నాడు. 


252 మరల సేద్యానికి 


'నిద్రపట్టలేదా?” 

“ఈవేళ నిద్ర రాదులే.” 

“అయితే వెడదాం పద. ఆ ఇసుకదిబ్బపైన కూర్చుందాం. చల్లగా గాలి వస్తుంది.” 
అన్నాడు. 

“ఒద్దురా: అమ్మకు కోపం వస్తుంది.” 

“అమ్మమ్మ కేం-సణుగుకుంటుంది. మన మాటలు ఆ తాటికమ్మల చప్పుడులో 
చేరి పోతాయి. రామ్మా రా, ఈ ఫిడేలు పట్టుకొనిరా విందామని ఆశగా వుంది.” 

తల్లీ కొడుకు ఆశలకు లొంగిపోయింది. ఇద్దరూ దొంగల్లా తప్పించుకొని 
ఇసుకగట్టుల నెక్కారు. అష్టమి చంద్రుడు పుట్టాడు. ఆ లేత వెన్నెలలో సముద్రపుటంచు 
నల్లని కత్తులకు దంతం ఒరలలాగు మెరుస్తున్నది. నాగవేణి ఫిడేలుకు శ్రుతిబెట్టింది. 
మనస్సు ముంగిటిలో ఎగురులాడే లేగల చిందుల్లాగు ఎక్కడో గంతులు పెడుతున్నది. 
స్థిరంగా లేదు. “అమ్మా నీకు ఇంత అనుభవమున్నా శ్రుతిపెట్టడమే రాలేదు అని లాగుకొని 
చెవులు బిగించి కమానును ఉత్తరంనుండి దక్షిణానికి లాగేసరికి భూమి దద్దరిల్లిపోయింది. 
తల్లి ఓరచూపుతో వాణ్ని చూస్తుంటే ఎండ్రకాయ దగ్గర నుంచుని, నక్క తిందామా వద్దా-అని 
ఆలోచించినట్లున్నది. 

రాముని చేతులు సముద్రం హోరుకు తగినట్లే వాయిస్తున్నాయి. ఏదో రాగంనుండి 
రాగానికి దూకుతున్నాడు. లాగుతాడు - మెల్లిగా పడుకోబెడుతాడు - రాగాలకు 
నానాబాధలు పెడ్డాడు. తెల్లవారినా వాని చేతులు ఆగవు. వాద్యం మానడు. 

వడ్లుదంచే అలవాటుగల బచ్చి లేచి ఇంటి వద్ద అమ్మగారు లేకుంటే ఆ 'టుంయ్‌, 
'టుంయ్‌' వింటూ ఆ గాలికి వచ్చింది. నాగవేణి గట్టి రాతి స్తంభం మాదిరి కూర్చుంది. 
రాముడు పిచ్చిగా కమాను లాగుతున్నాడు. గాలిలోని స్వేచ్చ వాని హృదయాన్ని కూడా 
కదలించి పారేసింది. బచ్చి గట్టిగా, “అమ్మా నీ కొడుకుకు కూడ ఈ 'టుంయ్‌” పిచ్చి 
నీలాగే పట్టుకుందంటే నమ్ము అన్నది. 

ఆ రాగాలాపన ముగింపో లేక ధ్యానభంగమో ఇద్దరూ లేచారు. “ఎందుకే 
నువ్వొచ్చావు? అన్నాడు రాముడు. 

“అమ్మా ఈ గరగరకు నిద్రపడుతుందా?” అని నవ్వింది బచ్చి. “పోమ్మా పో, 
ఏదైనా దేవరనామమా, పదమా, సరిగానైనా వాయిస్తాడా. విందామంటే, ఈ అయ్యకు 
కూడ నిద్ర లేకుంటే.....? అని ఎంతో మాట్లాడింది బచ్చి. 

నాగవేణికి అప్పుడు తల్లి జ్ఞాపకం వచ్చింది. “పోదాం పదరా అన్నది. తల్లికి 
చోద్యంగా తోచిందేమంటే కొడుకు ఎప్పుడు అభ్యాసం చెసి ఎప్పుడు అన్ని రాగాలు 
నేర్పాడో అని. “ఒరే, మంగుళూరులో నేను వాయిస్తే విన్నావట్రా లేక మద్రాసులోకూడ 
నేర్చావా? అని ప్రశ్నించింది. 


శివరామ్‌ కారంత్‌ 253 


“చాటుగా విన్నది, చాటుగా వాయించేశానులే, జనాన్ని చూస్తే మాత్రం సిగ్గు, 
భయం వదలలేదు. ఈ దరిద్రం బచ్చికి మాత్రం నా రహస్యం తెలిసిపొయ్యింది” అన్నాడు. 
“దొరగారికి అప్పుడే కోపం తగిలింది” అన్నది బచ్చి. 
'పోనీలేవే, ఏదో తమాషాకు అన్నానులే” అన్నాడు. 
ఇద్దరూ ఇల్లు చేరుకున్నారు. అమ్మమ్మ ఇంకా నిద్రపోతున్నది. వారిద్దరూ కూడ 
wm) a. wm) 
పడుకున్నారు. నిద్రలేచేసరికి మండుటెండ వారిపైన బడింది. 


25 

సుఖంలో పొద్దు తెలియదు. అల్లాగే సెలవులు అన్నీ ఎప్పుడు అయిపోయాయో 
చెప్పలేము. జూనుకు తొలకరి చినుకులు పడ్డాయి. తల్లీ కొడుకులు సుఖంగా వుండే 
రోజులు, ఆ సుఖస్వప్నాలు భంగం అయినాయి. రాముడు ఒకవారంలోనే మద్రాసులో 
వుండాలి. మరొక నాల్గురోజుల్లో కాలేజీ మొదలవుతుంది. కానీ తొందరగా వెళ్ళి ఆ 
ట్యూషన్ల ఇండ్లలో అవకాశం పోగొట్టుకోరాదని వెళ్లాలి. మరొక అపూర్వ సంఘటన 
జరిగింది. మందర్తినుండి సుబ్బికూడ అన్నకొడుకు వూరికి వచ్చాడంటే చూద్దామని కోడికి 
వచ్చింది. పదేళ్ళక్రితం వాళ్ళను చూశాడేమో రాముడు. పదేళ్ళనుండి ఎవరిని పంపినా 
సుబ్బికి వాళ్ళ ఇంటికి తాళంవుందని సమాచారం తెలిసేది. ఈసారి ఆదరాబాదరాగా 
తానే వచ్చింది. సుబ్బికి సంసారసాగరం విశాలంగానే వుంది. ఎనిమిదిమంది తల్లి, దానిలో 
ఆటుపోట్లు, తీరికలేదు. తల్లిగారిల్లు జ్ఞాపకం వస్తే ఎవరిని చూడాలి. ఈసారి ఎవరో 
వాళ్ళింటికి నాగవేణి వచ్చినట్లు చెప్పారు. 

తల్లిగారి వుత్తరక్రియలు ఒరటనింట్లో జరిగాయి. సుబ్బి అక్కడికొచ్చింది కాని 
పుట్నింటి సుఖమెక్కడ? వెంటనే వెళ్ళిపోయింది. ఇప్పుడుకూడ సందేహించింది. లచ్చడు 
ఆనాడు పలుకరించనేలేదు. తానేమో బీదరాలయింది. తన అన్నగారి అశ్రద్ధ, దుర్మార్గాలకు 
అతని చెల్లెల్ని నాగవేణి చూస్తే ఏమంటుందో అని భయంకూడ లేకపోలేదు. సరేలే 
ఎల్లాగైన నాన్న కట్టిన ఇంటి గాలినైనా తాగివెడదాం అని ధైర్యంగా వెళ్ళింది సుబ్బి 
కోడికి. రాముడే పెద్దవాడైతే పుట్టింటి చిగురుటాకు కొమ్మయిందేమో అనే ఆశతో వచ్చింది. 
పిల్లలను తేలేదు. సరే వంటరిగావస్తే ఏమైనా పరవాలేదు. ఆమె ఏటిలోకి వచ్చింది. 
రాముడు ఏటిలోకి దిగాడు. సుబ్బి ఎందుకో నాలుక తీటతోనే కాబోలు “ఏమిరా అబ్బాయ్‌, 
ఆ ఐతాళుల ఇంట్లోకి ఎవరైనా వచ్చారా?” అన్నది. “ఎందుకు? మా అమ్మ వుందిగా” 
అన్నాడు. 

“అరే, నువ్వు రాముడారా? ఎంత పెద్దవాడయ్యావు నాన్నా నిన్నే చూద్దామని 
వచ్చారా?” అని కౌగలించుకుంది సుబ్బి. 


254 మరల సేద్యానికి 


రామునికి దిక్కుతోచలేదు. “ఎవరామె? చిన్ననాడు ఎప్పుడు ఎవరిని చూచాడో 
జ్ఞాపకంవచ్చి చస్తేగా” కాని తనను అంత ప్రియంగా చూచుకొనే ఆడదాన్ని 
అనాదరించరాదని “అమ్మా, నేను మద్రాసువెళ్ళాలి. పిన్నిగారింటికి. మధ్యాహ్నం 
మోటారులో మద్రాసు వెళ్ళాలి. తొందరలో వున్నాను.” అన్నాడు. 

“అయితే ఒరే, నేను వచ్చింది దండుగాయె గదరా, నేను నీ సుబ్బత్తమ్మనుగాదుట్రా:” 
అన్నది. రాముని ముఖం చిరునవ్వుతో వికసించసాగింది. “అయితే మీరా సుబ్బత్త, నాకు 
సరిగా జ్ఞాపకం లేదు. మీకింకా జ్ఞాపకముందా? వెడదాం రండి” అని తన మద్రాసు 
ప్రయాణం కొంత వాయిదా వేసుకున్నాడు. 

“అత్తా మిమ్మల్ని ఎప్పుడు చూశానో ఏమో: 

“అప్పుడులేరా నువ్వేమో జానెడే వుంటివిలే ఇప్పుడైతే చాల పెరిగేవులేరా అమ్మ 
వుంటే మిమ్మల్ని చూచిపోతుంటిలేరా. మీనాన్న అందరినీ వదలిపెట్టాడు. నేను రాకపోకలు 
మానుకున్నాను. ఎవరైనా వుంటేగా రావాలి? అయితే మీ అమ్మ ఈ వూరొచ్చి 
ఎన్నాళ్ళయిందట?” 

రాముడు దారివెంబట ఎన్నో సంగతులు చెప్పుకుంటూ అత్తవెంట ఇంటి 
ముంగిట్లోకి వచ్చాడు. రాముడు మళ్ళీ ముంగిట్లో చప్పుడుచేస్తే నాగవేణికి ఆశ్చర్యమయింది. 
“ఏమిరా ఏమైనా మరచావుట్రా” అన్నది. 'సుబ్బత్తను” అని నవ్వాడు. 

రాముడు ఆ పగలంతా తన ఇంటి పూర్వగాథల నన్నింటినీ విన్నాడు. తండ్రిగారి 
బాల్యక్రీడలు, తాతగారి కీర్తి శ్రద్ధ, శ్రమలు అన్నీ చెప్పింది సుబ్బి. మరువకుండ పనసకాయల 
అప్పడాలు, వరుగులు, వడియాలు వేయించి రాముని నోట్లో పెట్టింది. రాముడు కొన్ని 
పచ్చి అప్పడాలు విరుచుకొని కొరికి పారేశాడు. 'ఓ అత్తా నువ్వు ఒక నిమిషం ఆలస్యం 
చేసుంటే రాముడు నిన్ను చూడలేకపొయ్యెడివాడు లే అని పశ్చాత్తాపపడ్డాడు. 

సుబ్బత్త పట్టుపడితే, తనకు టయిం లేకున్నా ఆమె మమతలు, ఆప్యాయతలను 
కాదనలేక మరునాడు మందర్తికి వెళ్ళి ఆమె ఇంటిని, పిల్లల్ని చూసి వచ్చేశాడు. “మళ్ళీ 
సెలవుల్లో వస్తే, నేరుగా మీ ఊరికే వస్తాలే” అని చెప్పివచ్చాడు. 

మళ్లీ తొందరగా మద్రాసుకు వెళ్ళాడు. 

ఈసారి వానికి రైలు ప్రయాణంలో తన కంటికి సుబ్బత్త తప్ప ఇంకేమీ కానరాలేదు. 
“ఆమె వెనుక తండ్రి లచ్చన్న ఎక్కడుంటాడు-ఏమయ్యాడు. వెనుకసారి విజయనగరంలో 
వున్నాడన్నారే ఒకసారి చూచిరావాలి” అని అనుకున్నాడు. 

యోచనలు దొర్లిపోయినట్లే రైలు, దానిలో గాలికూడ దొర్లుతున్నాయి. రెండవరోజు 
ఆనందంగా మద్రాసులో వున్నాడు. మూడవరోజు ట్యూషన్లు ప్రారంభమయ్యాయి. ఇంటర్‌ 
సీనియర్‌ పాఠాలు బిరుసెక్కాయి. 


శివరామ్‌ కారంత్‌ 255 


డిసెంబరులో సెలెక్షను పరీక్షలట. చదివి చదివి కళ్ళు ఎర్రనైయాయి. సరే, తాను 
పరీక్షకు కట్టాలి. మూడు నెలలు ఎల్లా గడపాలి. ఇంటికి జాబు వ్రాశాడు. “అమ్మా 
ఇంకెవ్వరినీ అడుగలేను. నేను పాఠాలు చెబితే నా పాఠాలు సాగేట్లు లేదు. మూడునెలలు 
మాత్రం ట్యూషన్లు మానుకోవాలి. అయితే ఖర్చుకు కాసులు లేవు. ఏమో” అని వ్రాశాడు. 
మాధవునికి ఇది తెలుసు. “సరే, నా వద్ద డబ్బు తీసుకో, నువ్వూ ఉద్యోగం చేరాక 
తీరుద్దువు కానీ” అన్నాడు. 

రామునికి దారి కానరాలేదు. కాని, మాధవుణ్ని తొందర పెట్టేడంటే తప్పే. అప్పుడే 
అమ్మ యాభైరూపాయలు మనియార్జరు పంపింది. రాముడు నమ్మలేదు. తరువాత ఒక 
జాబుకూడ అమ్మ వ్రాసింది. 

“ఒరే రామూ నీ అదృష్టం బాగుందిలే, కిటికీ అమర్పాలని తవ్వితే నూరు 
రూపాయలున్న ముంత దొరికిందిలే. నువ్వు సుఖంగా చదువుకో. మీ తాత చలువలే 
జాగ్రత్తగా ఖర్చుపెట్టు. తరువాత మళ్ళీ రాస్తే, పంపుతానన్నది. పాత కథలలో తండ్రికూడ 
తాత దాచిన గోడల సందులను దొంగిలించి దెబ్బలు తిన్నది విన్నారు కాబట్టి నమ్మాడు. 
తాత దబ్బు తనకు దొరికిందంటే ఊహించరాని సంగతే. 

కృష్ణవేణి జాబు విని, రామూ సరే ఇప్పుడు కష్టాలు తేలిపొయ్యాయి. చక్కగా 
చదువుకో. స్వస్థంగా ఇంట్లోనే వుండు” అన్నది. 

కృష్ణవేణికికూడ సందేహం ఏర్పడింది. 'ఆ గోడల్లో కిటికీలలో డబ్బుంటే, ఇల్లు 
పడగొడితే రాముడు (శీమంతుడే అవుతాడని” ఊహించింది. 

నిజం దేవుడెరుగు. రాముడు కృష్ణవేణికి అన్నం ఖర్చులిచ్చాడే, అదే కోడికి వెళ్ళి 
మరలివచ్చింది. బచ్చి చెప్పిన కథనే నాగవేణి యుక్తిగా వుపయోగించి వ్రాసింది అంతే, 
పిల్లవాడు బి.ఎ. పూర్తి చేసేదాకా ఆ రహస్యం చెప్పరాదని తీర్మానించింది. 

ఆ చదువు వేడిలోనే ఇంటర్‌ పరీక్షలు అయిపొయ్యాయి. తన పరీక్షలకు రాముడు 
రాకుంటే ఆ ట్యూషను చెప్పించేవారు అసంతృప్తి చెందారు. ఒక ఇంట్లో మా(త్రం వేరే 
మాష్టరు రాలేదు. పదిహేను దినాలు చెప్పించి కొంత చేతిలో పెట్టారు. 

రామునికి ఇంటినుంచి రమ్మని పిలుపు వచ్చింది. 

పోవాలని తనకు మాత్రం లేదా? రైలుకు డబ్బు దండుగ. బి.ఎ.కు మరింత 
కష్టపడాలి. అందుకే సెలవుల్లోనే కొంత గడించాలి అనుకున్నాడు. ఒకసారి మధ్యలో 
గనుక డబ్బే చిక్కితే, తండ్రి ఎల్లాంటివాడో చూచి రావాలనే వుంది. మాధవుని భార్య - 
'చాల రోజులైంది, అన్నీ చూచుకొని రావాలి” అని పట్టు పట్టింది. 'పో, పిన్నీ నేను మీ 
ఇంటికి కాపలా కాస్తాను అన్నాడు రాముడు. 

“రారా, ఒకనికేం ఖర్చు” అని మాధవుడు చెప్పినా, రాముడు వినిపించుకోలేదు. 
అక్కడే వుండాలని నిర్దారించాడు. 


256 మరల సేద్యానికి 


కృష్ణవేణి మంగుళూరు చేరింది. మాధవుని ఇల్లు ఉడిపిలోనే వుంది. అక్కడినుండి 
అందరూ ఉడిపి చేరుకున్నారు. తరువాత అక్కను చూడాలని ఆశతో, తల్లిని అక్కను 
చూడటానికి కోడిగ్రామం వెళ్లింది. “తల్లికి, అక్కకు ఆమెను చూస్తే ఆనందం కాదా,” 
కాని రాముడు రాలేదే అని తల్లి యోచించింది. ఆ ఇంట్లో పెద్దవాళ్ళతో కృష్ణవేణి రాముణ్ణి 
ఏదో ఒక దైవస్వరూపంగా తెగపొగిడింది. ప్రతి మాటకు 'రాముడు ఇల్లాగంటాడు, అల్లా 
చేస్తాడు, అల్లా చదువుతాడు” అని ఎన్నో ప్రశంసలు. తల్లికి తాను చిన్ననాడు ఎన్ని 
కష్టాలకు గురి అయినా, వాడు పైకెక్కి వస్తే చాలని తృప్తి కలిగింది. 

చెల్లెలు అక్కతో, “నాగవేణీ, నువ్వు అప్పుడు చాల బాగా ఫిడేలు వాయిస్తుంటివే 
ఏమయింది?” అని అడిగింది. 

నువ్వు వచ్చి, జయకు పన్నెండేండ్లు అయింది గదా సంగీతం నేర్పితే చాలు. 
అక్కడ మూడు, ఒక్కొక్కరి సంగీతానికి పన్నెండు రూపాయలు ఖర్చు. తరువాత స్కూలు 
ఫీజులు. ఇల్లు, పాలు ఎన్నో ఖర్చులు. ఐదేళ్ళకు మా సంసారం ఓ దారిన పడ్డది అన్నది. 

ఇప్పుడు ఊరికి రాగలిగాము. 

నాగవేణి 'రాముడున్నాడు కదనే నాకంటె పదిరెట్లు బాగా వాయిస్తాడు” అని 
వాడు పిచ్చిగ అన్ని రాగాలు వాయించేసిన కథ చెప్పింది. కృష్ణవేణికి ఆశ్చర్యం దొంతరలుగా 
కల్గింది. “అరే వాడు దొంగ అక్కా - అంతా దాచుకున్నాడు. వాడు ఇంట్లో కూనిరాగమైనా 
తియ్యడు. అయితే, ఇప్పుడు తెలిసిందిలే ట్యూషన్లో పాట నేర్చుకుంటాడు” అనింది కృష్ణ. 

రాముడు మేనెల “డబ్బు-డబ్బు-' అని పలవరించి, మద్రాసు ఎండలోనే 
చెమటలతో తిరిగితిరిగి ట్యూషన్లు చిక్నించుకున్నాడు. ఈసారి చిలుకపలుకులు (చదువులు) 
గాదు. గాంధర్వం. వాడు మాధవుని జాబు చూచుకొని సెంట్రల్‌ స్టేషను వెళ్ళాడు. రైలు 
దిగగానే మాధవుని పిల్లలు 'దొంగమామ, ఫిడేలు వచ్చినా వాయించడు అని హాస్యం 
చేశారు. రాముని కేమీ అర్థం కాలేదు. “రాముడు - దొంగ - అని మళ్లీ కేకలు పెట్టారు. 
తరువాత కృష్ణవేణి తన గుట్టు బయటపెట్టింది. ఆనందుడేమో “అన్న పాడుతే, ఫిడేలు 
వాయిస్తేనే నా భోజనం, లేకుంటే పస్తు అని కూర్చున్నాడు. వాని సంతోషానికిగాను 
ఏదో పాత ఫిడేలు తెచ్చి తలుపు పెట్టుకొని వాయించాడు. కృష్ణవేణికి హాయిగా వుంది. 
“ఒరే ఎవరికీ వద్దు-నీకు తీరిక వున్నప్పుడు జయకు మాత్రం పాఠాలు చెప్పు చాలు.” 
“హూం అంటే అన్నం ఖర్చు సున్ని అన్నాడు. వానికి తరువాత ఒక భారం తగ్గింది. 

జయమ్మకు ఫిడేలు వాద్య వ్యాసంగమేమో జరిగింది. రాముడు కృష్ణవేణికి భోజనం 
డబ్బు ఇయ్యడానికి వెళ్ళాడు. ఆమె “వద్దు - నువ్వు చెప్పిందేమి?” అన్నది. రాముడు 
కోపపడి “నువ్వు దబ్బు తీసికోవాలి? నాకు తగినంత సంపాదన వుంది” అన్నాడు. బాబూ 
మీ అమ్మకు నాకు ఏమో దూరమున్నట్లు మాట్లాడవద్దు? అని ఎన్నో విధాల వద్దనింది, 
వాడు వినలేదు. అప్పుడు ఆమె (తీసికొన్నట్లు చేసి) అక్కకే పంపుతుండినది. 


శివరామ్‌ కారంత్‌ 257 


బి.ఎ.పాఠములు చక్కగా సాగినవి. వాని సంపాదన ముఖ్య ఖర్చులకు చాలీ 
చాలనంతనే వున్నాయి. ఎవరినీ అడుగజాలడు. అమ్మకు ఎప్పుడంటే అప్పుడు గోడలోంచి 
ఎల్లా రాలుతుంది? భోజనానికి చింతలేదు. ఫీజు, పుస్తకాలదే కష్టం, పుస్తకాలు స్నేహితుల 
వద్ద, ఫీజుకు మాత్రం అతి కష్టంతో ట్యూషను చెప్పడంతో జరుపుకున్నాడు. 

మరుసటి సంవత్సరం మేనెలకు రాముడు రాలేదు. ఆమెకు వేసరికవచ్చి ఏమో 
కొడుకుకూడ మగనిలాగా అవుతాడేమో, అనే భయం పుట్టింది. అలా వ్రాయడానికి 
సాహసించలేదు. వాడు ఎన్నో కారణాలు వ్రాశాడు. అన్నీ అంగీకరించి “సరే, బి.ఎ.పూర్తి 
చేసి తప్పక ఇక్కడికి రా అన్నది. 

మద్రాసులో నాల్గవ సంవత్సరం చదువు - మైకల్‌మాసు సెలవులు వచ్చాయి. 
బి.ఎ.గొప్ప భారం అనిపించింది. శివమెత్తినట్లు ఏమో చదువసాగాడు. వీలున్నప్పుడు 
స్నేహితుల ఇంటికెళ్ళి కలసి చదువుతాడు. తనవద్ద లేని పుస్తకాలు తెచ్చి చదువుతాడు. 
తన ముఖ్య స్నేహితుడైన రాజమణి అయ్యరువద్ద సండర్‌ల్యాండు వ్రాసిన “ఇండియా - 
ఇన్‌- బాండేజ్‌ొ అని (గంథం చదివాడు. రాజమణి ఒక రాత్రిలో చదివేశాడట. “అది 
బహిష్కృత పుస్తకం - చదివినవాణ్ని కడలూరులోనో, వెల్లూరులోనో బందీచేస్తారటి 
అని రాజమణి అయ్యరు చెప్పాడు. రాముడు అది ఎందుకు బహిష్కృతమయినదో 
తెలుసుకోవాలనే పట్టుబట్టి చదివేశాడు. ఊరకే వద్దంటే రాముడు చదివేవాడే కాడు. 

తరువాత చదివాక రాజమణి ఎల్లాగుందని అడిగాడు. 

'ఎల్లాగుంది-పరదే శస్టుడే మన దేశ బంధనాలను తెంచివెయ్యాలని ప్రోత్సహిస్తే 
మనం వూరకుండడం సబబు కాదు” అన్నాడు రాముడు. బి.ఎ. వెంట రాముని తలలో 
భారతమాత దూరుకుంది. తరువాత మాటలు నేర్చినవారితో పాలిటిక్స్‌లో పడ్డాడు. 
ప్రతిరోజూ హిందూపత్రికను క్షుణ్ణంగా చదివి దేశనాయకుల పరిస్థితులు, భాషణములను 
చక్కగా గమనించేవాడు. ఆరోజుల్లో దేశంలో విపరీతంగా స్వాతంత్రోద్యమం సాగుతుందేది. 
1921లో అసహాయోద్యమం కాలంలో తన స్మూలు రోజుల్లో కూడ ఎప్పుడో వూరేగింపులో 
గాంధీకీ జై అని అన్నది మరచిపొయ్యాడు. ఇప్పుడు వేడినెత్తుటిలో ఆ దేశభక్తి చేరి 
తైతక్కలాడుతుంది. తాను యువకుత్ని కూడ చేతులు కాళ్ళూ బిగించుకుని కూచుంటే 
సిగ్గుగా తోచింది. అవి మద్రాసు తిరువల్లిక్కేణి తీరంలో ఇసుకలో పెద్ద సభలు చేసి 
“ఇన్‌కిలాబ్‌ జిందాబాద్‌ అని కూడ నినాదాలు చేసే రోజులు. తానొక్కడు స్వార్థంలో 
కూర్చుంటే బాగలేదని సత్యమూర్తి ప్రకాశంలాంటి మహావీరుల రౌద్రావేశాన్ని తాళగలిగాడు. 

అప్పుడే గాంధీమహాత్ముడు “దండీపయనంి గట్టాడు. సబర్మతి అంటే భారత 
యువకులకు ఢిల్లీకి సమానం అయింది. అదే పానిపట్టు యుద్ధరంగం. గాంధీజీ వెంట 
వందలమంది లక్షలుగా మారారు. అందరూ సత్యాగ్రహసమరంలోకి దూకుతున్నారు. 
సత్యం, అహింస, తకలీలనే ఆయుధాలను, మంత్రాలను చేబట్టారు. సముద్రం నీళ్లు 


258 మరల సేద్యానికి 


కడవలతో నింపుకొచ్చి ఉప్పు చెయ్యబట్టారు. ఆ ఉప్పు సత్యాగ్రహంతోనే దేశం ఒక 
వారంలోనే స్వతంత్ర మౌతుందని రాజమణి వేడిగా వాదించాడు. అంత వేగంగా కాకున్నాా 
భారతం అంతా ఉప్పు అనే సానరాయిపైన పదునెక్కితే ఆ రాటులు దీరిన వీరులు 
ఆకాశాన్ని బ్రద్దలు చేసియెనా స్వాతంత్రాన్ని సంపాదిస్తారని రామునికి కూడ దృఢవిశ్వాసం 
కలిగింది. 

నిత్యం కాలేజీలో చదువు ముగించుకుని బీచ్‌లో ఉపన్యాసాలు, రాజమణిలాగ 
తాను కూడ ఆవేశంతో ఆ సభల్లో కూర్చుని ఇంటికి రాగానే “ఏమోయ్‌ రాజమణీ మనకు 
స్వాతంత్ర్యం కావాలని గట్టిగా మాట్లాడినప్పుడు కూడ దొంగల్లాగు అణగిమణగి వినాలా? 
ఇదేం ఖర్మ, సండర్‌ల్యాండులాంటి పరదేశీకున్న ధైర్యమే లేదు మనవారికి.” అనేవాడు. 
“సరేలేరా, నువ్వే ఈ స్వతంత్ర భారతాన్ని ఏలుకుందువుకాని, నేను దబ్బు నాన్ననుండి 
తెప్పించు కోవాలి. దానిపైన నాకు భార్య, బిడ్డలూ కూడ వున్నారు. నేనేమైనా దొరికానంటే 
వాళ్ళ అన్నం సున్నం అవుతుంది” అన్నాడు రాజమణి. 

ఆ మాటలకు రాముని ఆవేశం మాత్రం తగ్గలేదు. ఈ మాటలకు తోడుగా వారి 
వుపాధ్యాయుల మాటలు వాణ్ని చిలికివేశాయి. కొందరేమో హెచ్చరిక చేశారు. రాజకీయపు 
అలజడి మీ విద్యార్థిదశ పూర్తి అయ్యాక తలకెక్కించుకొండి ఇప్పుడు వద్దు. ఒకవేళ 
మీకు ఆ పిచ్చి ఎక్కితే, బీచి సభలో కనబడితే సెలెక్షను పరీక్షకు స్వస్తి.” అని గద్దించారు. 
ఆ దినం నుండి రాజమణి హిందూపత్రిక చదవటం మానేశాడు. 

రామునికేమో ఏమీ నచ్చలేదు. బయట మనమేంచేస్తే వాళ్ళకేమి? అయితే మనం 
ఏం-వానికి ఆత్మలను కూడ అమ్ముకున్నామా మనం?” అన్నాడు. మూడునాళ్ళకు రాముని 
కిష్టమైన ప్రొఫెసరుగారే వచ్చారు. 'రామా, నీవంటి బుద్ధిమంతుడు కూడ ఈ చక్రభ్రమణం 
చెయ్యవద్దు. ఉప్పుతో ఏమయ్యా స్వరాజ్యం గిరాజ్యం? ఎన్నో రాజ్యాలవారు స్వయంగా 
వుప్పు చేసుకుంటున్నారు. వాళ్ళు స్వతంత్రులయ్యారా? ఈ వట్టి ఉత్సాహాలు వద్దు. ఆవేశం 
వద్దు.” అన్నారు. 

ఆ (పొఫెసరుగారిపైన నమ్మకం వుంది. వారి మాటలకు కాదనలేదు. 
మనస్సుమాత్రం ఒప్పదు. 'సరే ఆలోచిస్తా నని చెప్పివచ్చాడు. రాముడు చల్లబడ్దాడు. 
తరువాత పాలిటిక్స్‌ జోలికి పోనన్నాడు. 

తరువాత క్రిస్‌మస్‌ సెలవుల సమయాన పరిస్థితులు తారుమారైనవి. 
సత్యాగ్రహమంటే ఊరకే పట్టుకొనిపాయ్యేది కాదు. బాగా లారీ ఛార్జీకి దిగింది. 
ఉప్పుసత్యాగ్రహం చూద్దామని వెళ్ళిన రాముడు కూడ ఆ బీభత్సం చూడలేక భయపడి 
వెనుకకు మళ్ళాడు. ఆ రాత్రి సరిగా నిద్రపట్టలేదు. “తాను ఏమంత నపుంసకుణ్నయ్యాడా? 
పసికూనలు, ఆడవాళ్ళు ముందుపడుతుంటే తానుమాత్రం ఎందుకు వెనుకబడాలి? 
క్రూరులైన పోలీసుల అఘాయిత్యం, దౌర్జన్యాన్ని ఎదురించాలి” అనుకుని సరకారుపై 


శివరామ్‌ కారంత్‌ 259 


వుండే ఆగ్రహాన్ని ఒలకబోసుకున్నాడు. తన ఉక్రోశం పొంగి మీగడకట్టి చల్లారాక 
దృఢనిశ్చయంతో ఉప్పు చేసేచోటికి మళ్ళీ వెళ్ళాడు. 

దేశభక్తుడొకడు వచ్చి తమ పేరు ముందుగా లెక్కలో బ్రాయించకుండా పాల్గొనరాదని 
నిషేధించాడు. మరొకరోజు తన పేరెక్నించుకునే ప్రయత్నమే చేశాడు. మరునాడు పుస్తకాలు 
చేతిలో లేవు. నేరుగా ఉప్పుకుండల దగ్గరకు వెళ్ళాడు. చేశాడో లేడో? 'ఇన్‌కిలాబ్‌ 
జిందాబాద్‌, గాందీకీ జై” అనే వేలకొలది గొంతులతో తన గొంతుకను కలిపేశాడు. 
“ఏమయిందో ఏమో” తరువాత ఆస్పత్రిలో తలకట్లు కట్టించుకొని పడ్డాడు. 

మూన్నాక్లైనా రాముడింటికి రాకుంటే మాధవుడు, పిల్లలు చాల బాధపడ్డారు. 
అందరూ సత్యాగ్రహమనే శివమెక్కి తిరిగే రోజులవి. పోలీసులను చూస్తే మహాత్మా 
గాంధీకీ జై అని ఎగతాళి చేసేవారు. మాధవుని కొడుకులు కూడ ఇండ్లవద్ద నినాదాలు 
చేస్తున్నారు. ఎక్కడ చూచినా సత్యాగ్రహం. రాముడేమైనా సత్యాగ్రహం గుంపులో చేరాడా 
ఏమిటని మాధవుడు భయపడ్డాడు. కృష్ణవేణి “ఛీ ఛీ, రాముడు ఆపని ఎన్నటికీ చెయ్యడు. 
ఇంట్లో ఆ మాటలుకూడ ఎత్తలేదే” అన్నది. తరువాత ఇద్దరూ బాధపడ్డారు. 

రాముణ్ని తలచుకొంటూ తన టేబిలుపై చూచుకొంటే అక్కడ చీటి వుంది. 'మీకు 
చెప్పకనే ఒక తప్పు చేస్తున్నాను క్షమించండి. దేశమాత ఆకర్షించింది. తన బంధనాలను 
తెంచండయ్యా అని ఆక్రందనం చేస్తున్నది. సత్యాగ్రహానికి వెడుతున్నాను. మీరేమీ 
కలవరంపెట్టుకోవద్దు. మన్నించండి” అని వ్రాసివుంది. రాత్రి అంతా మాధవుని తలలో 
కల్లోలం కాకుండా ఇంకేమవుతుంది? 

'పిచ్చిపిల్లవాడు-వాడుకూడ (భ్రమలోపడి సత్యాగ్రహం అని వెంటబడ్డాడు. కడుపు 
నిండినవాళ్లకు అవన్నీ కడుపుకు లేనివాళ్ళ కెందుకో ఈ బెడది అని కలవరించాడు. 
ఆఫీసుకు వెళ్ళి లీవు తీసికొని ఆస్పత్రులు తిరిగాడు. ఆ సత్యాగ్రహం ప్రబలినవేళ ఆస్పత్రి 
ద్వారా జైలుకు దారి చూపుతుండేవారు. 

కానీ స్వయంగా ఆస్పత్రిలో వెళ్ళి మాట్లాడితే సత్యాగ్రహికి బంధువని వ్రాసుకుంటే 
తనకేమవుతుందో అని భీతి పుట్టుకుంది. ఆ దీప స్తంభాలుగూడ సి.ఐ.డి. పనిచేస్తున్నాయి. 
కొంత భయపడ్డాడు. కాని తరువాత ఏదో జనం గుంపులో దూరితే రాముడు మెత్తగా 
కూర్చున్నాడు. ఒకదెబ్బకే శరీరం కూలబడింది. మనస్సు సర్మారువాళ్ళ దురంతాలపట్ల 
మసలిపోతున్నది. శరీరమంతా వేడెక్కింది. మాధవుడు మెల్లగా రామా, మాతో మాట్లాడి 
వెళ్ళరాదా?” అన్నాడు. 

“అయితే మీరు అంగీకరించేవారేనా?” 

“ఇల్లాంటి ప్రాణాపాయం అవుతుందంటే ఎందుకు ఒప్పుకుంటామురా? మాకు 
అనురాగం, రక్తబాంధవ్యం అనీ లేదంటావా? ఏమి మాటలు, నువ్వున్నూ?” అన్నాడు 
మాధవుడు. 


260 మరల సేద్యానికి 


“బాబూ, మీ అమ్మ వింటే ఆమె గుండె పగులుతుంది?” 

ఆ దేశభక్తి అనే పొంగులో తల్లి దీనావస్థ కళ్ళ ఎదుట వచ్చిందో లేదో వచ్చినా 
భారతమాత పిలుపుకు ఎదురాడించే శక్తి తల్లికుంటుందా? ఆ నొప్పి, తీరికలమధ్య అమ్మ 
జ్ఞప్తికి వస్తుందో ఏమో. 

“ఒరే నయం అయ్యాక ఇంటికి వస్తావా?” 

“చూద్దాం! 

“నీవు క్షమార్చణచెస్తే వదుల్తారట. పరీక్షకు కూడ కూర్చుండబెడ్డారట. రెండు 
నెలలబాటు నీ స్వరాజ్యసాధనను వాయిదా వెయ్యరా” పరవాలేదన్నాడు మాధవుడు. 

“మీకు, నాకు, ఎందరికో ఈ అన్యాయం అర్థంకాదు. మనిషి కేవలం పొట్టతోనే 
వుంటే ఏమిబాగు?” అన్నాడు. 

మాధవునికి వానితో మాట్లాడితే నిష్ప్రయోజనం అని తోచింది. కాని తనకు 
తానే బుద్ధితెచ్చుకుంటాడని నమ్మి ఇల్లుచేరాడు. మరి నాన్నాళ్ళకు చూద్దామంటే జైలుకు 
తీసికెళ్ళారని చెప్పారు. ఆరునెలల కఠినశిక్ష విధించి వెల్లూరి జైలుకు పంపించారట. 

కృష్ణవేణి చాలా గాబరాపడింది. కొడుకేమో పరీక్షలకు తయారవుతున్నాడని 
నమ్ముకున్న తల్లికేమని వ్రాయాలి? “మీరంతా శ్రద్దగా చూసినా అల్లాంటి పనులెల్లా 
చెయ్యనిచ్చారని” ఆమె అంటే ఏముంది సమాధానం? మరెవ్వరి నోళ్ళలో విని 
బాధపడేదానికంటే తానే శ్రద్ధగా నచ్చజెప్పి వ్రాయాలని అంతా వ్రాసింది. 

నాగవేణి నెత్తిన పిడుగు పడేటంత దెబ్బ తగిలిందా? అన్నట్టు కూలిపడ్డది. తరువాత 
తాను విన్న దేశభక్తి కథలు, గాంధీజీ సాహసకృత్యాలు అన్నీ విని ఏమో అందరూ సర్మారును 
పరిహసించడానికి చేస్తున్నారనుకుంది-కానీ తన కొడుకు పాల్గొన్నాడంటే తీరని బాధ 
కలిగింది. బి.ఎ. పరీక్ష నాశనం చేసుకుని చెరసాలలో పడ్డాడంటే చాల వ్యథ పడింది. 
బహుశా తరువాతకూడ మగనిలాగే ఎన్నో వూళ్ళు తిరుగుతూ ఇల్లు మరచిపోతాడేమో 
అని చాలా గుండె పగిలింది. “అమ్మా నేను చెడ్డ తలవ్రాతతో పుట్టాను. నానుండి ఎవరికీ 
సుఖంలేదు. అంతా పాపిష్టిదాన్ని. ఇంక రాముడేమి సుఖపెడ్దాడు?” అని అతికరోరంగా 
నిశ్చయించుకొంది. అప్పటి పరిస్థితికూడ వాస్తవంగా అంతే-వేరే దారి తోచలేదు. 

దేశభక్త రామారావు మరింత దేశాభిమానంతో గంతులువేశాడు. వెల్లూరు అంటే 
ఖద్దరు సంత. ఆ గలాటాకు ఆకాశం బద్దలయ్యెది. ఆ గర్భనలకే పది స్వరాజ్యాలు 
వచ్చివుండేవి. అల్లాగే అనేకమంది చేరారంటే, ముందు సంవత్సరంలోపుగా బ్రిటిష్‌ 
సామ్రాజ్యం కూలిపోతుంది. రూపు మాసిపోతుంది. అలాగని ఎందరో మాట్లాడుతుంటే 
రాముని భావోద్రేకం మరింత పొంగింది. 

జైలుగోడలు విరిగేటంత క్రిక్కిరిసి ఖైదీలను నింపారు. వాళ్ళిచ్చే భోజనం 
కరువుకూలీల భత్యంకంటె హీనంగానే వున్నది. అందుకే ఆ ఖైదీల వుద్రేకాలు 


శివరామ్‌ కారంత్‌ 261 


రెచ్చిపొయ్యాయి. 'నిరశనవ్రతాలు' కూడ చేశారు. అధికారులు తగ్గి పరిస్థితి కొంత 
మెరుగైంది. ఒక సత్యాగ్రహికే వంటపని అప్పగించారు. 

ఆ విధంగా సత్యాగ్రహం - నిరశనంవల్ల భూమిని ఆదరింపవచ్చని, లేక సాయుధ 
విప్లవం కూడ చాల మంచిదని ఒక కమ్యూనిష్టు సోదరుడన్నాడు. రాముడు పుట్టిన 
నాటినుండి బీదతనంలో నలిగిపోతున్నాడు. లెనిన్‌ ట్రాట్‌స్మీలతత్త్వం బాగా హృదయంలోకి 
గుచ్చుకుంది. గాంధీతత్తానికంటే అదే నయం. ఈ పాడు సత్య - అహింసలతో ఎంతకూ 
తెల్లవారదని నమ్మసాగాడు, కొందరు మధ్యమార్గం పట్టారు. సత్యాగ్రహం పరిపాలించి 
స్వరాజ్యం పొందాలి. తరువాత విప్లవం, సామ్యవాదం, కమ్యూనిజం అని మెట్లేర్పాటు 
చేసుకున్నారు. 

వారికి ఆవేశమే ఆత్మగౌరవం, న్యాయం, తర్మం. గొంతే వివేకం, అల్లాంటి కాలంలో 
రాముని తల సమతూకంగా వుండమంటే ఎల్లాగుంటుంది? 

ఒకనాడు అకస్మాత్తుగా జైలు తలుపులు తెరచారు. ఖైదీలు గాంధీ-ఇర్విన్‌ ఒప్పందం 
ఫలితంగా విడుదలయ్యారు. మీ ఇష్టం వచ్చిన చోటికి వెళ్ళండి” అన్నారు. 

రాముడు వెల్లూరు వీధులు తెగ తిరిగాడు. వానికి వేరే బట్టలు లేవు. ఊరికి 
వెళ్ళడానికి డబ్బులు లేవు. సత్యాగ్రహుల గుంపుతో కాట్సాడిదాకా వచ్చాడు. తరువాత 
ఎక్కడి కెళ్లాలి? మద్రాసుకా? మంగుళూరికా? ఎక్కడికైనా టికెట్టు లేకుండా ప్రయాణం 
చెయ్యవచ్చు, పరీక్ష తప్పించారని తెలిసింది. అప్పుడు మద్రాసులో ఏం పని? జైలులో 
అప్పుడప్పుడు తల్లి దిగులు పట్టుకునేది. “అమ్మ ఏమంటుందో?” అని భయం. కాని 
మూడేళ్ళనుండి వూరెళ్ళలేదు. ఇప్పుడైనా చూద్దాం? మంగుళూరికే టిక్కట్టిప్పించుకున్నాడు. 
రైలులో కూడ సత్యాగ్రహులలో వాదోపవాదాలు. కొందరేమో చరఖా (రాట్నం) తోనే 
స్వరాజ్యం - సురాజ్యం సాధిస్తామని శపథం పట్టారు. గాంధీ అనే హనుమంతుడు బ్రిటిష్‌ 
అనే లంకేశ్వరునితో మాట్లాడాడు. తరువాత సామ్రాజ్యం దహనమవుతుందనుకున్నారు. 
అందరికీ విజయం కరతలామలకంగానే తోచింది. రాముడు ఆ పరిస్థితులలో రాముణ్ని 
చూచాడో, ఆంజనేయుణ్ని చూశాడో, రావణుణ్ణో-ఏమైనాసరే తన తల్లి కేమి సమాధానం 
చెప్పుకోవాలి? 

రాముడు మంగుళూరు హాస్టలులో దిగాడు. లలితను, చూడరాదని తీర్మానించి 
మౌనంగా ఇల్లు చేరుదామనుకున్నాడు. జైలునుండి తిరిగి వచ్చిన మద్రాసు దేశభక్తుడు 
రామరావు కాలేజీలో మాట్లాడాల్సి వచ్చింది. రాముడు మంచి ధోరణిలో ఆవేశంతో గొప్ప 
వక్తలాగే ఉపన్యసించాడు. బీదల సేవయే మన లక్ష్యం. భారత స్వతంత్రమే తమ 
పరమావధి” అని ఎన్నెన్నో నినాదాలమధ్య “శీరామ ఐతాళజీకీ జై అనికూడ భయంకర 
నినాదాలు మంగుళూరిలో మారుమోగాయి. మంచి పేరువచ్చిన ఉత్సాహంతో మరి 
రెండుపన్యాసాలను దంచేసి ప్రశంసార్దుడయ్యాడు. 


262 మరల సేద్యానికి 


మూడవనాడు సదాశివుడు వాని కీర్తి ప్రతిష్ట విని వాని ఉపన్యాసాలకు వెళ్ళి 
“ఏరా, ఇంటికి రావా?” అని ఇంటికి తోడ్కొని వెళ్లాడు. తన అల్లుని చరిత్ర అతని 
కెన్నడో తెలిసి వచ్చింది. లలితతో సహా అందరూ అక్కరగానే చూచారు. లలిత ఏమయ్యా 
అల్లుడూ ఊరికేనా? ఇంకెక్కడికైనా వెళ్లాలా?” అని కొన్ని సమయస్ఫూర్తి మాటలు ఆడింది. 
లలిత వలన తల్లి దృశ్యం బాగా జ్ఞాపకం వచ్చింది. రాముడు ఊరిదారే పట్టాడు. 

మోటారులో “మాబుకళ్‌ అనే స్టాపులో దిగి నేరుగా కోడికి వెళ్లాడు. చిన్న తాతను 
చూడాలంటే సంకోచించాడు. ఊరికే వేగంగా నడిచాడు. ఏటిలో మందకొడిగా. ఇసుక 
దిన్నెవద్ద పెండ్లి నడకలు. ఇంటి వద్దనైతే కాళ్ళే కదలవు. తన ప్రత్యేక దుస్తుల్ని 
చూచుకున్నాడు. టోపీని జేబులో దాచుకున్నాడు. ఏమో ఆలోచించి ఆగి మళ్ళీ “ఏమో 
ఐయింది” అనేవానిలా ఇంటి ప్రాకారంలోకి రభసంగా నడిచాడు. ఆ రభసానికి కారణం 
వాన చినుకులే అని గుర్తుకొచ్చింది. 

దారిలో బచ్చికూడ రాముణ్ని చూచింది. అదేమో పిల్లలతో కలిసి పొలంలో కలుపు 
తీస్తున్నది. వానలో తెల్ల బట్టలు నాన్పుకొని వురుకులాడే రాముణ్ని చూచి “అబ్బ, వస్తివా 
దొర ! ఇన్నేళ్ళకు అమ్మ గుర్తుకొచ్చిందా, పో త్వరగా” అని పలుకరించింది. అది తన 
హృదయంలోని ఆప్యాయత అంతా గుమ్మరించి మాట్లాడింది. 

రాముడు 'జెను 'జెను అని సమాధానం చెప్పాడేగాని మనస్సులో దాని మాటలు 
ములుకులలాగు నాటుకున్నవి. ఎందుకంటే మాటలలో అది తండ్రికి తనని పోల్చి చెప్పింది. 
తాను చేసిన పని - చదివినందుకు ఫలం అన్నీ ఎదురైనవి. బచ్చి మాటలలో అవ్వగారికి 
ఖాయిలా (వ్యాధి) అని బోధపడింది. రాముడు ఆలస్యం చెయ్యలేదు. బయటికావలి 
గదిలోంచి చావట్లోకి ఒక అంగలో దూకాడు. అక్కడ కాళ్ళు దాచుకున్న అవ్వగారు 
చూచారు. ఏమిరా రాంబాబూ ఇన్నాళ్ళకైనా వచ్చావా? రామ్మా అని, 'నాగూ, చూడు 
ఎవరొచ్చారో నేను అప్పుడే చెప్పానే, వాడు తప్పక వస్తాడని” అని అంతా వుపన్యసించింది 
అవ్వ. 

నాగవేణి వానలో నానిన కట్టెలను ఏలాగో అంటించి పొగకు కళ్లుబ్చి 
దిక్కుతోచకుండా వుంది. “ఎమంటివమ్మా అని సమాధానం చెబుతూ బయటి కివస్తే 
ఇంకేమంటుంది? రాముడు ప్రత్యక్షం. 

రామా, వచ్చావా బిడ్డ! నీ యోచనతో చచ్చి సున్నమయ్యానంటే నమ్ము, నువ్వుకూడ 
ఇల్లాగేనా చేస్తావు?” అని ఏడ్చింది. రామునికి కూడ కన్నీరు కారింది. 

“ఒరే నాకెవరైనా దిక్కున్నారని వెళ్ళావా? ఎవరురా, చెప్పు” అన్నది అమ్మ 
ఆవేదనతో. 

రాముడు వెక్కి వెక్కి ఏడ్చాడు. ఎన్నాళ్ళయిందో ఆ విధంగా ఏద్బేసి వాడు. ఆ 
క్షణంలో తాను నిజంగా అపరాధినే అని రుజువైంది. “ఒరే మనస్సు నొచ్చిందా, 
ఏమనుకోకు, ఏడ్వకులే భోంచేద్దువుగాని అని ఓదార్చింది. 


శివరామ్‌ కారంత్‌ 263 


అమ్మకు కషాయానికి పెట్టిన మంటనార్చక మళ్ళీ త్వరగా అన్నం వుడికించింది. 
ఇంతలో అమ్మమ్మ రాముణ్ని పిలిచి “ఒరే రామూ నాకు దినాలు సమీపించాయి.” 
“ఎందుకమ్మమ్మా, అలా అంటారు. పరవాలేదు” అన్నాడు. తాను మందు తెచ్చి నయం 
చేస్తానని హామీ నిచ్చాడు. అమ్మమ్మ ఆదేశం ప్రకారం ఆ తెల్లబట్టలతోనే పూర్తిగా చెరువులో 
మునిగి వచ్చాడు. “అరెరే, ఇదేంరా, తడిబట్టలతో వచ్చావు వేరే బట్టలు తేలేదా?” అని 
అడిగింది. 

'లేదమ్మమ్మా అన్నీ మద్రాసులోనే వున్నాయి’ అన్నాడు. వాడెప్పుడో పాతవి ఇంట్లో 
వదిలేసిన దుస్తుల్ని వెదకి తెచ్చి ఇచ్చింది అమ్మమ్మ. వాటిని కట్టుకొని భోంచేశాడు. 

కొడుకు మనస్సు నొచ్చుకున్నాడని సంకోచంతో తల్లికూడ ఎక్కువగా మాట్లాడలేదు. 
గ్రహచారం బాగా లేనివాడితో మాట్లాడి, మనస్సు నొప్పించి వదిల్తే లాభం లేదని తెలుసు. 
“ఏమైనా, అమ్మను తలుచుకొని వూరికైనా వచ్చాడు అంతే చాలు.” అని తృప్తి చెందింది. 

తరువాత రాత్రి అంతా తల్లికొడుకులు మెల్లిగా చాలాసేపు మాట్లాడుకున్నారు. 
రాముడు “అమ్మా అన్నీ ఏలాగో అయ్యాయి. వచ్చే యేడు శ్రద్ధగా చదివి బి. ఎ.పాసవుతా, 
ఒక ఉద్యోగం చేస్తాను అని హామీ నిచ్చాడు. తల్లి సత్యాగ్రహాన్ని గురించి అడిగింది. 
దాని పుట్టు పూర్వోత్తరాలు, ఆ లాఠీచార్జీ, ఆ గొప్ప అహింసాయుత ప్రతిఘటనలు, ఆ 
జైలు జీవితం అంతా చక్కగా వర్ణించాడు. ఆమెకు హృదయం, ఒళ్లు గగుర్పొడిచింది. 
చివరకు తన కొడుకేమీ సిగ్గుమాలిన పని చెయ్యలేదని ఘనకార్యమేనని నిర్ధారించి 
గర్వించింది. కానీ “బాబూ, చేసింది మంచిదే, కానీ బీదవారికి సాధ్యంకాని పని. తగనిది 
అని అనవచ్చును. మనకు పగటికి లేదు - మాపటికి లేదు.” అన్నది. అవేమాటలు - 
మాధవుడు, పిన్నికూడ అన్నారని జ్ఞప్తికి వచ్చింది రామునికి. 

మరునాడు రాముడు తన కర్తవ్యం నెరవేర్పాలనుకున్నాడు. తల్లి ఒకరూపాయ 
మళ్ళీ గోడసందులోంచి తీసి ఇచ్చింది. నారాయణయ్యగారి వద్దకు వెళ్ళాడు. తాతగారి 
దర్శనంతో మరొక మంగళారతి (చీవాట్లు) అయింది. 'జెనులేరా, మీ వేడినెత్తురికి ఏమీ 
అర్థంకాదు. సాకినవారిని - కన్నీరు కురిపించేవారిని అంతా త్వరగా మరుస్తారు' అని 
తాతగారు కూడ అన్నారు. రాముడు ఏడ్వాలి - నారాయణయ్యగారు మళ్ళీ వాణ్ని 
సమాధానం చెయ్యాలి. ఆ ఘట్టం పునరావృత్తి అయింది. డబ్బు అడగలేదు. 

నేరుగా బస్సెక్కి ఉడుపికి వెళ్ళాడు రాముడు. అవ్వగారికి మంచి డాక్టరువద్ద 
మంచి మందు కొన్నాడు. చేతిలో పావలా మిగిలింది. ఖర్చు చెయ్యకుండా, సముద్రతీరం 
పైన నడుస్తూ కోడిగ్రామం మార్గం నడచాడు. 

దారిలో ఒక నడివయస్సు పెద్దమనిషి జతబడ్డాడు. అతనితో మాటలకు దిగి 
సత్యాగ్రహం గురించి వుపన్యాసం దంచుతూ తొణసె, కోడికి వెళ్ళే దారిని పట్టాడు. 
ఆయనకూడ కొంత సత్యాగ్రహమంటే ఆసక్తి చూపాడు. “ఏమోనయ్యా ఈ పాడు 


264 మరల సేద్యానికి 


కరణీకం-కడుపు తిప్పలు లేకుంటే నేనుకూడ ఇప్పుడే సంచులనిండా వుప్పును చేయించి 
పంచేవాణ్ను' అన్నాడు. తరువాత తమ వూరి చీలు దారి కనబడగానే “వెళ్ళనా?” అన్నాడు. 
ఒరే, మరచానయ్యా? అన్ని మాట్లాడి నువ్వెక్కడి కెడుతావో నీ కుశల ప్రశ్నలు కూడ 
వెయ్యకుండా వెళ్లాను అని తిరిగివచ్చి ఏమో పోగొట్టుకొన్న వానిలాగా ఆప్యాయతతో 
అడిగాడు. 

'నేనండి కోడిగ్రామం వెళ్లాలి” అన్నాడు రాము. 

“అక్కడ ఎవరు? ఎవరిల్లు?” అన్నాడతడు. 

“రాము ఐతాళుల మనుమన్ని లెండి? అన్నాడు. 

అప్పుడు ఆ కరణంగారు రాముణ్ని ఆపాదమస్తకం పరీక్షించాడు. ఒక్కసారి గట్టిగా 
నవ్వాడు ఓరీ డింగరీ నేనెవరనుకున్నావు? మీ అవ్వ సత్యభామ పేరు విన్నావా? ఆమె 
నా చెల్లెలేరా. అయితే నువ్వు-మా సత్యభామ మనుమదివన్నమాట, రావయ్యా రా, మా 
వూరు చూచి వెడుదువుగాని గంటలో ఏమవుతుందిలే” అన్నాడు ఆ మాదప్పయ్యగారి 
కుమారుడు కరణం జనార్దనయ్యగారు. రాముడు తన అమ్మమ్మ వ్యాధి సంగతి చెప్పి, 
అతడు కోడికి తప్పక వచ్చే ఒప్పందంమీద పడుమున్నూరుకు అతని వెంటనే వెళ్ళాడు. 
దారిలో నాగవేణి లచ్చడు పెళ్ళి అయ్యాక ఒకసారి వచ్చారని, వాని దుర్చుద్ధి మూలాన ఆ 
పిల్లకు పట్టిన గతిని అంతా వర్ణించాడు. అక్కడ పడుమున్నూరులో రామునికి రాజోపచారాలు 
జరిగినవి. జనారనయ్య భార్యతో “చూడు, వీడు రాముడు, బి.ఎ. నా మనుమడు. నాగవేణి 
కొడుకు - స్వతంత్ర వీరుడని ఏమేమో వర్ణించి సంతోషించాడు. తన అమ్మమ్మ 
బాధపడుతుంటే వారి సత్మారంవలన రామునికేం సుఖంగా లేదు. కరణంగారు కూడ 
భోంచేసి “'సరేనయ్యా, మీ తాతగారు మా చెల్లెలికిగాను వచ్చేవారు. మేంకూడ వెళ్ళి 
వచ్చేవారం. నీ నెపాన మళ్ళీ సత్సంబంధాలు ఏర్పడుతాయిలే. అందరినీ చూచివస్తాను. 
పోదాం పది అని వాని చెయ్యిపట్టుకుని వెంటనే ప్రయాణం కట్టారు. 

తొణసె నుండి మళ్ళీ వానికి నడచే పనిలో కొంత ఆటంకం కల్గింది. కరణంగారు 
అక్కడ ఒక పడవవాణ్ణి పిలిచి “ఒరే, కోడికి వెడదాం పడవ నడుపు చూద్దాం” అన్నాడు. 
తరువాత వద్దన్నా కొబ్బెరబొండాంలు కొట్టితెచ్చారు. కడుపు హాయిగా నిండినాక మళ్ళీ 
ఎడనీరు వెక్కసమే అయింది. మంచి మాటలమధ్య కోడీ తీరంలో దిగారు. 

తరువాత రాముని మాటలు విని నాగవేణి గడపవద్దకు వచ్చి చెయ్యి అడ్డం 
పెట్టుకుని శ్రద్ధగా చూచింది. 

“అమ్మా, వారెవ్వరో చెప్పు” అన్నాడు. 

“వారురా, వారుకదా' అని నాగవేణి ఏమో జ్ఞాపకం తెచ్చుకుంటున్నది. 

“ఎవరన్నావు?” 

“వారి తాతగారింటివాళ్లయి వుంటారులేరా” అన్నది నాగవేణి. 


శివరామ్‌ కారంత్‌ 265 


ముసలామెకు మందిచ్చి, పత్యం అన్నీ చెప్పాడు రాముడు. “డాక్టరుగారు ఏం 
పరవాలేదన్నారవ్వా అన్నాడు. కరణంగారేమో “నేను మావాణ్ని మందుకు రెండురోజుల 
కొకసారి పంపి తెప్పించి ఇక్కడికి పంపుతాను రామా” అన్నాడు. 

భోజనాలయ్యాక ఆ కరణంగారు తన ఇంటి కథలు, రామ ఐతాళుల పెండ్లి 
నాటినుండి లచ్చని పెండ్లివరకు కథలు చెబుతూ తరువాత నిద్రపొయ్యారు. 


26 


రాముడు ఒక సంవత్సరం విధిగా విశ్రాంతి పొందాల్సి వచ్చింది. మరుసటి 
విద్యా సంవత్సరం జూన్‌కు కాలేజీ చేరాలి. మళ్ళీ కష్టించి చదువాలి. మళ్ళీ సెలక్షను. 
పాత చదువు దండుగయ్యింది. సరే ఇంట్లోనే వుండి అవ్వకు ఉపచారం చేస్తూ 
వుందామనుకున్నాడు. అమ్మకు దూరంగా వెళ్ళరాదనుకున్నాడు. విశ్రాంతి దొరికితే మళ్ళీ 
ఫిడేలు వాయించుతాడు. ఇంతలో సాయంత్రం హంగారకట్ట రేవుకు కూడ వెళ్ళివచ్చే 
అలవాటు చేసుకున్నాడు. అక్కడ ఎవరైనా 'హిందూ పత్రిక' తెస్తే చదివి అన్నీ చర్చించేవాడు. 
ఆ షావుకార్లవద్ద పేపరు ఇప్పించుకొని వార్తలను భక్షిస్తాడు. 

తరువాత ఎవరు కనబడితే వాళ్ళతో “కత్తి, కొడవలి, సుత్తె కంకి” అని తత్త్వాలు 
బోధించేవాడు. హరిజన సమస్య, దారం, ఖద్దరు, గ్రామోద్ధరణ, దేశభక్తి అన్నింటి గూర్చి 
ప్రబోధం చేనిపారేస్తాడు. వీని వాదోపవాదాలు శ్రద్ధగా వినటానికి అక్కడ 
సమానవయస్ముడైన సగం ఇంగ్లీషు నేర్చిన స్మూల్‌ మాష్టరు ఒకడు. ఆ ప్రేక్షకులలో 
ఒకరు 'బెనయ్యా గాంధి వూరికే ఇవన్నీ మాట్లాడాలని చెప్పారా? మద్యపాన నిషేధం, 
నూలు వడుకుట, గ్రామ పారిశుద్ధ్యం ఇంకెన్నో నిర్మాణకార్యక్రమాలు పెట్టారే ఒకరైనా 
చేస్తారా చెప్పూ? ఊరకే స్వతంత్రం అని గొంతు చించుకుంటే ఏం లాభం చెప్పు అని 
రామునికి నాటుకునేట్లు మాట్లాడినాడు. రాముడు అంగీకరించి “అవునులేండి, నాకు 
పదినెలలు తీరికవుంది. ఏం చెయ్యాలో చెప్పండి.” అన్నాడు. 

“ఏం చెయ్యాలి కాంగ్రెసు ఆఫీసు, సభ్యత్వం, చరఖాసంఘం, తకలీపోటీలు, ఖాదీ 
హాకింగు-ఎన్నో కార్యక్రమాలు వరుసగా” అన్నాడతడు. 

ఏదో ఒక కొట్టుకు కాంగ్రెస్‌ ఆఫీసు” అని బోర్డు తగిలించారు. కొందరు 
సభ్యులయ్యారు. చరఖాసంఘం ఆఫీసులు అన్నీ ఏర్పాటయ్యాయి. ఉడుపినుండి యాభై 
తకలీలు తెప్పించి పంచారు. 

ఒక సాయంకాలం చేనిలో కూర్చున్న బచ్చి రామునితో ఏమి దొరగారు, తకలీ 
పట్టుకున్నాడు. మీరుకూడ వలలు అల్లుకుంటారా అని తమాషా చేసింది. 'బచ్చీ నీకేం 
తెలుస్తుంది లేవే నీకు జనుమూ, వలలు, చేపలు తెలుసు అంతే.” అన్నాడు. 


266 మరల సేద్యానికి 


కొత్త కదురు మిలమిల మెరుస్తూ పగలు చాలసేపు, ఆ మిణుకుమిణుకు దీపంతో 
చాలసేపు గిరు గిర్రున తిరిగి మెరిసింది. నాగవేణి “ఏమిరా ఈ బాధ రాత్రి అంతా ఏమి 
పనిరా' అన్నది. “అమ్మా నీకు బట్టల కరువులేదు” అన్నాడు. నాగవేణి నవ్వింది. “ఏమో 
నయ్యా దీనితో నూలు వడకి నా మాన సంరక్షణ చేస్తావుగా" అని నవ్వింది. “అమ్మా 
గాంధీ గారు గ్రామాలకేమి, అన్నింటికి ఈ కదురే శ్రీరామరక్ష అన్నారు” అని దానికి 
సంబంధించిన అర్థశాస్త్రం అంతా వల్లించాడు. “ఏమి గాంధియో, ఎవరో, ఏం స్వరాజ్యమో, 
కానీ మీ తాతగారుమాత్రం ఈ నూలుతో మంచి జంధ్యాలు చేసేవారు. నేనేమో వాటిని 
నీకు గిర్డిటు తిప్పడానికిచ్చేదాన్ని.” రాముడు అమ్మకు కూడ ఒక గంటన్నర వుపన్యాసం 
దంచేశాడు. 'పోమ్మా, కనీసం వేసట పోగొట్టుకోవాలంటే పనికివస్తుంది -నీకేమో ఫిడేలు. 
నాకు తకలి- అన్నాడు. 

దినాలు గడిచాయి. నూలు తీసి ఉడుపికి నెయ్యడానికి పంపారు. “తళ్లీ 
జయించింది” అని చాల ఉబ్బిపొయ్యాడు రాముడు. తరువాత ఏం చెయ్యాలి? నాగజ్జ 
మేష్టారు వచ్చి 'రామణ్ఞ, ఈ బడి నౌకరి లేకుంటే నేను కార్యక్రమాలలోనే బాగా 
పాల్గొనేవాణ్ని' అన్నాడు. 

“మెంబరు కాండి అన్నాడు రాముడు. 

“అయితే మా బోర్లు ప్రెసిడెంటుకు తెలిస్తే దూరంగా ట్రాన్స్‌ఫర్‌ చేసేస్తాడు.” 
అక్కడ కడుపులో గడ్డలు వస్తాయి” అన్నాడు. 

“మరేమి చేయాలి?” 

“రహస్యంగా మద్యపాన నిషేధం చేయిస్తా” నన్నాడు నాగణ్ణ. 

“సరే ఈ వచ్చే శుక్రవారం బాధకూరులో సంత జరుగుతుంది. అక్కడ 500 
మంది మెంబర్లనైనా చేర్పించాలి అని నిశ్చయించాడు. రాముడూ అతని మిత్రులు గాంధీగారి 
తత్వాలను ప్రబోధించి సంతలకు వచ్చిన వారిలో చాలమందిని మెంబర్లవ్వాలని 
ప్రోత్సహించారు. ఎందరో దస్మ్కత్తు చేశారు. నాల్దణాలు రుసుము అనేసరికి-అయ్యో రెండు 
పంచలొస్తాయి వద్దులే అని వెనుకకు తగ్గినవారు లేకపోలేదు. 

“చేరితే నాల్గణాలు మా కిస్తారనుకున్నాను' అని ఒక అమాయకుడడిగినాడు. 
నాల్గణాలకు రెండుసేర్ల కిరసిన్‌ రెండు వీశెల కొబ్బెరనూనె అని ఏమో చెప్పుకున్నారు. 
పైసలిచ్చి చేరినవారు ఆరుమంది మాత్రమే. 

మరొక్క సంతకు ఖాదీ తెచ్చి అమ్మారు. “గాంధీ జతలంటే చాలా చౌక అనుకున్నాం 
గాని ఇంత ప్రియమని అనుకోలేదని రాగాలు సాగదీశారు ప్రజలు. రాముడు ఉద్రేకంతో 
“పరదేశం వస్తువులు కొంటే పైసలన్ని వాళ్ళే మోసుకొనిపోతారు. ఇక్కడ కొంటే అన్నీ 
బీద సోదరులకే కడుపు నిండుతుంది అని మీ వూరి నేతవారికే చేరుతుంది. అర్థం 
చెప్పాడు. 


శివరామ్‌ కారంత్‌ 267 


ఒకడేమో “అంతా నిజమే, మా నాన్న ముల్లె, ఆస్తిలేవండీ' అన్నాడు. మరొకడు 
“ఇంత దుబారాగా కొంటే మేమే పరదేశీలవుతామయ్యా' అని నవ్వాడు. 

సరే, దయాదాక్షిణ్యం గలవారికి కొన్ని గుడ్డలు అంటగట్టి పంటల పైన వసూళ్ళకు 
వొప్పుకున్నారు. 

మూడు నెలలకు కాంగ్రెసు సభ్యత్వం క్షీణించింది. తకలీలు మూలబడేశారు. 
తానేమో ఎవరు వద్దన్నా తకలీలు వదలనని రాముడు ప్రమాణంచేశాడు. తాను కార్యదర్శి 
పనికూడ మానుకున్నాడు. తరువాత ఏం చెయ్యాలో తోచకుండా వున్నాడు. తన 
స్వగ్రామంలో మద్య నిషేధం అమలుపరపిస్తానని కూర్చున్నాడు. తీరికలో ప్రతి ఇంటికి 
వెళ్ళి నిర్మాణ కార్యక్రమంలో పాల్గొని, ఆ ప్రచారం చేసేవాడు. బచ్చి మగడు కాళడు 
“ఏమయ్యా వచ్చారు? అని అడిగితే రాముడు ఒక సభ చేర్చమని చెప్పాడు. కాళనికి ఆ 
నెలకయ్యే సారా ఖర్చు వర్ణించి దానివలన ఎంత డబ్బు పాడవుతుందో అంతా నష్టమని 
చెప్పి నచ్చజెప్పాడు. 

కాళడేమో చేపలు బాగా దొరికితే యాభై రూపాయలు కల్లు పోపించినవారు 
లేకపోలేదని అన్నాడు. కాళనికి రాముని మాటలపై విశ్వాసం కుదిరింది. బచ్చి సంతోషించి 
తన మగణ్ని దెప్పుతూ బాగ బుద్ది చెప్పండి, నూరుసార్లు చెప్పండి-తాగి తందనాలాడవద్దని” 
అని రాముణ్ని ప్రశంసించింది. కానీ ఒక్కొక్కరిని పిలిస్తే రారు. ఆ హనుమదేవుని ముందు 
బెస్తలు భాగోతాలాడిస్తారు. అప్పుడు అన్నీ చెప్పాలని తీర్మానమయింది. 

వచ్చేవారం హనుమంతుని గుడివద్ద ముగ్గురు ఖాయిష్‌తో ఆటలాడించారు. 
మూడు జట్ల దశావతారాల ఆట. మరుసటినాడు జోడాలు ఆడ మగ జతల ఆట. 
మూడవనాడు మందర్తివారి ఆట. భాగోతుల వేషాల మేళాల పదిదినాలు రాముడెప్పుడో 
చిన్ననాడు చూచిన ఆటల జ్ఞాపకం మరచిపొయ్యాడు-తిరిగి వాటిని చూడాలని 
ఆశపుట్టింది. అదే సందర్భంలో హంగారకట్టె మిత్రుల సహాయంతో రంగస్థలంలో 
(వేలాడదీయడానికి ప్రచారం బోర్డులు అట్టలు వ్రాసి పెట్టాడు. కల్లు మానండి. 
మద్యరాక్షసుణ్ని చంపండి-అని ఏమేమో వాక్యాలు వ్రాశారు. పూర్వకాలంలో బడి గోడలపైన 
గాథలు వ్రాసి తరువాత సున్నం పూయించి వ్రాస్తే బడిలో సున్నం ఖర్చు మిగిలేది. 
అల్లాగే వీళ్ళ రంగురంగుల అట్టలు కూడ ఆ రంగస్థలానికి అలంకారమే అనిపించింది. 
మందర్తి మేళం మొదట్లోనే వుంచారు. నాడు హాస్యం వెంకప్ప కూడ రావాలి. 

సుబ్బత్తకు వాడు జీతగాడు. రామ ఐతాళులు వారికి సరిగా ప్రోత్సాహాన్నిచ్చాడు. వాడు 
హాస్యాలలోనే హనుమంతునిలాగు వేషం వేసుకొని వచ్చి చూడండీ, ఈ కల్లు, సార తాగే 
బెస్తలున్నారే వారిని వుద్ధరించాలని కృష్ణుణ్ని పిలుస్తారు. అప్పుడు కృష్ణుడేంచేశాడయ్యా 
అంటే” అని పీఠికవేస్తే, ముగ్గురు దేశభక్తులు వచ్చి చక్కని ఆవేశమిచ్చే లెక్చరిచ్చారు. 
గంట లెక్చరైనా విసుగురాలేదు. (ప్రజలు ఆశ్చర్యంగా విన్నారు. రాముడు వుపన్యాసంలో 


268 మరల సేద్యానికి 


ఎంతో మాట్లాడాడు. హాస్యకారుడు రామునికి పూలదండ వేశాడు. ఆట రక్తికెక్కింది. 
తరువాత ఆ ఇసుక గట్టుపైన మొట్టమొదటిసారిగా అందరూ 'గాంధీకీ జై” అని నినాదాలు 
చేశారు. 
బచ్చి మగడు సభకు వచ్చి “అంతా విన్నారు. ఈ బెస్తలు కల్లు సారాయి మాని 

వెయ్యాలి” అని చెప్పి, నేను కూడ ప్రమాణం చేస్తున్నాను. ఇక్కడనే కల్లు మానేస్తాను” 
అని అన్నాడు. ఆ పెద్ద బెస్తలు వూరకుంటారా? మేము కూడ మానుతామని నేను 
ముందు నేను ముందు అని ప్రమాణస్వీకారం చేశారు. రెండువందలదాకా (ప్రమాణాలు 
చేశారు, మరునాడు పడుకెరెవారు ప్రమాణాలు చేశారు. మూడవరోజు జోడు 
ఆట-రాసక్రీడ-దానికి ఇబ్బంది లేకుండా ఈ ప్రమాణస్వీకారం జాగ్రత్తగా మణూరివారిచే 
చేయించారు. ఆట అయిన తరువాత ఆ కాళడు, గోవిందుడు అందరూ తమ ప్రతిజ్ఞల 
ననుసరించి సముద్రతీరంలో వున్న తాళ్ళకు కట్టిన కల్లుకుండలను రాళ్ళు రువ్వి 
పగులగొట్టారు. ఆ కుండలను ఉప్పు చెయ్యడానికి సముద్రం నీటిని నింపుకోడానికి 
వాడుకున్నారు. సిద్దుపూజారి తికమకపడ్డాడు. వాడు తరువాత రాత్రి బ్రహ్మావరం పోలీసు 
స్టేషనుకు వెళ్ళి రిపోర్టు చేశాడు. 

తెల్లవారికి ఎర్రటోపీ పోలీసులు చుట్టు గ్రామాలకు గస్తీకి వచ్చారు. ఊళ్లో ఎక్కడ 
చూచినా గుసగుసలు -అప్పుడు హంగారకట్ట కాంగ్రెసు సభలు ఉద్ధృతంగా జరిగాయి. 
అప్పుడు మాత్రం నాగణ్జ్ణ మాస్టారు ఆ ఖాదీ తొడుగుకున్నవారితో మాటైనా ఆడలేదు. 
రాముడు మాత్రం తానేమో పడమటి సముద్రతీరమంతా మద్యపాన పిశాచాన్ని పారద్రోలిన 
మహావీరునిలాగా గర్వపడ్డాడు. 

పోలీసులు చాలమార్లు "కోడి లో తిరిగారు. కనబడినవాళ్ళనంత ఆ పనుల గురించి 
బెదిరించారు, గద్దించారు. సిద్దుపూజారి రేపేమవుతుందో అని భయంతో అదే పోలీసులకు 
మిగిలిన సారాయితో పూజాసత్మారం కావించి తన గిరాకీ పట్టీ ఎక్కిందని తృప్తి పొందాడు. 

ఇంగ్లాండులో రౌండ్‌టేబిల్‌ సమావేశం జరిగిందని తెలినివచ్చింది. 
గాంధీమహాత్ముడు తప్పకుండా (బ్రిటిష్‌వారి గొంతు పిసికి స్వరాజ్యం తెస్తున్నారని 
యువకులంతా ఉవ్వళ్లూరుతున్నారు. స్వరాజ్యమే దొరకాలి-మరునాడే కత్తి, కొడవలి, 
సుత్తె, చక్రం తిప్పేస్తానని రాముడు డంబాలు పలికాడు. కానీ రాష్ట్రీయ ఆందోళన మాత్రం 
రౌండు సున్న అయింది. మహాప్రళయం రభస చల్లబడసాగింది. అక్కడక్కడ ఏవో 
పట్టింపుగలవారు మాత్రమే తకలీ తిప్పారు. ప్రభాత భేరీ పాటలు, ఊరేగింపులు కూడ 
మందకొడిగానే సాగాయి. 

రామునికి ఊళ్లో జరిగిన ఒక సంఘటన అనుకూలించింది. 'కోడిలో ఒక “ఉప్పు 
చేసిని కేసు రావటం, దాని సందర్భంలో రామునిపాత్రవలన దీనజనోద్దారానికి రాముడు 
బద్ధకంకణం గలవాడని నిరూపించుకున్నాడు. ఎవడో సంకుమరవారి కాళడు ఉప్పుచేసి 


శివరామ్‌ కారంత్‌ 269 


అమ్మాడని కేసువేశారు. కాంగ్రెసు ఆఫీసు లెక్కలలో ఆసంకుమరకాలడు లేడని మరెవ్వడో 
ఉప్పుచేసినా అమ్మినట్లు రుజువు కాలేదని పోలీసులు ఊరకే దొంగకేసు సృష్టించారని 
రాముడు వాదించాడు. తన ఇంట్లో వడ్డించిన విస్తరినే వదలిపెట్టి 'తొణసి” కి పరుగెత్తాడు. 
ఆ బెస్తలవెంట వెళ్ళి పుట్టడు అనే అనాథుణ్ని రక్షించాలని కంకణం కట్టుకున్నాడు. 

హంగారకట్ట గోదాముల కచేరిలో ఒక గుప్తసమావేశంలో ఆ విషయం గాంధీజీ 
గారికే వ్రాస్తాం, కలెక్టరుకే అర్జీ ఇస్తాం, ఇంకేమైనా చేస్తామని అనుకున్నారు. ఏమి చెయ్యాలో 
తెలియకుండ కూర్చొన్న సమయాన ఆ 'పుట్టడు” అనేవాణ్ని పోలీసులు రామునింటికి 
తెచ్చారు. వాడు “అయ్యా, నేను వీరికేనయ్యా ఒక కుండెడు ఉప్పు అమ్మాను” అని 
రాముణ్ని పోల్చి చూపాడు. రామునికి చాల దిగులయింది. తాను స్వయంగా ఆ పుట్టని 
విడుదలకు అంత శ్రద్ధగా, గట్టిగా ప్రయత్నించాడే. వాడే అబద్ధం (ప్రచారం చేస్తున్నాడే 
అని చాల దుఃఖమయింది. పోలీసులు రాముణ్ని బెదిరించారు. “ఏమండోయ్‌, జైలుకెళ్ళాల్సి 
వస్తుంది” అన్నారు. “కానీ, నేను రాజకీయంగా జైలును అనుభవించాను. మీరంతా 
అబద్దాలతోనే బదుకుతున్నారు అని గట్టిగా పోలీసులను మందలించాడు. ఈ వార్తలు 
పడుమున్నూరు కరణంగారికి తెలిసింది. రామునిపై రాజద్రోహం, ఆబ్‌కారి నేరం 
వచ్చిందని ఆ అల్లరికి, గొడవలపై నీళ్లు చల్లి చల్లార్చకుంటే చాల కష్టమని ఆ రాముని 
బి.ఎ. ప్రయాణం ఆగుతుందని వారు వెంటనే కోడికి రామునితో మాట్లాడాలని వచ్చారు. 
'రామా, నువ్వేమో వాళ్ళ సహాయానికి వెళ్ళితే, వాళ్లే నిన్ను ఇరికించారు చూడు. ఇల్లా 
వుంటాయి ఈ వూరివాళ్ళ తలనవ్రాతలు, బుద్దులు. రామా నీకు అనుభవం చాలదు. 
పరోపకారం ఈ కలియుగంలో పడదయ్యా' అని తీర్మానంగా, కచ్చితంగా చెప్పి వెళ్లారు. 
పుట్టని చపలచిత్తం, రాముని ఉజ్జ్వల దేశభక్తికి ఒక వాత పెట్టిందనవచ్చును. “ఛీఛీ ఈ 
కుట్రలమందికి సహాయం చేసేకంటే ఆళువ (కాలువ)లో పడితే నయం) అని అన్నాడు. 

మరొకవారానికి హంగారకట్ట ముఖం కూడ చూడలేదు. “అమ్మా ఇక మద్రాసుకు 
వెళ్ళి ముందుచూపు చూస్తా? నన్నాడు. తల్లికి కూడ రామునికి పిచ్చి కుదిరిందని 
సంతోషించింది. 

“రామా, వెళ్ళటానికి ముందు ఒకసారి సుబ్బి ఇంటికి వెళ్ళిరారా, పోయినతూరి 
తానే వచ్చిందికదా. తొమ్మిదినెలలకు ఒకసారి అయినా వెళ్ళలేదు-వెళ్ళిరా' అన్నది నాగవేణి. 
వాడు తల్లిమాట మీరకుండ మేనత్త ఇంటి౩ళ్ళి మూడునాళ్ళుండి అందరినీ తృప్తిపరచాడు. 
ఇంటికి తిరిగివచ్చి చూస్తే వూళ్ళో ఒక ఆపద, ఇంట్లో ఒక ఆపద కల్లినవి. 

ఇంట్లోనేమో అమ్మమ్మకు చాల దగ్గరకు వచ్చింది. నారాయణయ్యగారు దిగులుపడి 
“ఈసారి వదినె నమ్మకం లేదు” అన్నాడు. అదే రాత్రి బెస్తలు తప్పతాగి పోట్లాడి పోలీసులకు 
దొరికారు. రాముడు మద్యపిశాచాన్ని పారద్రోలిన ఆరునెలలకే భీకరమైన మార్పులు 


270 మరల సేద్యానికి 


వచ్చాయని విమర్శించుకుంటే రాముని తల తిరిగింది. మనస్సు పూర్తి వ్యథకు గురి 
అయింది. 

తరువాత రెండు రోజులకు కృష్ణవేణికి తంతె కొట్టారు. సదాశివుడు, తమ్ముడూ 
మంగుళూరినుండి వచ్చారు. ఎప్పుడూ ఏరుదాటి మందులు తేవాలంటే కష్టమని 
అమ్మమ్మను ఐరోడులో స్వంత ఇంటికి చేర్చారు. రాముడు కూడ అమ్మమ్మకు ఉపచారాలు 
చేశాడు, వాడు ఉడుపికి వెళ్ళి మందులు కూడ తెచ్చి ఇచ్చాడు. కానీ చావుకు 
మందులుంటాయా?- అని నాగవేణి చెప్పింది కూడ నిజమైంది. ముసలావిడకు 
తెలివిరాలేదు. 

అమ్మమ్మ సూతకం స్నానం తరువాత, రాముడు తల్లితో “అమ్మా, నీకు తరువాత 
అవ్వ రూపాయలూ రావు. ఒంటరిగా ఎల్లాగుంటావు చెప్పు. నేనేమో మధ్రాసుకెళ్ళీ శ్రద్దగా 
చదువుతాను. తరువాత నౌకరీచేస్తా భయపడకు” అని మాట్లాడాడు. నారాయణయ్య గారు 
“ఫరవాలేదు-నాగూ-నువ్వు మా ఇంట్లో వుండు” అని బతిమాలాడు. నాగవేణి వినలేదు. 
కోడికి పయనమయింది. కృష్ణవేణికూడ తనవెంట నాగవేణిని మద్రాసుకు రమ్మనింది. 
ఆమె వినలేదు. కృష్ణవేణివెంట రాము డొక్కడు వెళ్లాడు. 

ఆ జూలై వేడిగాడ్పులకు రాముడు సముద్రతీరంలో అతిథి అయ్యాడు. విద్యాభ్యాసం 
మళ్ళీ చెయ్యాలి. పుస్తకాలు మార్చినారు. అన్నీ కొత్లగా చదువాలి. చదువు, సంపాదన 
ఒకేసారి జరిగేది చాల కష్టం. 

వాడు మద్రాసులో త్వరగా ట్యూషన్‌లు వెదకాలని తిరిగాడు. వెనుక చెప్పిన 
ఇండ్లకు వెళ్లాడు. ఈసారి ఎక్కడా వీలుకాలేదు. ఆ సంగీతం ట్యూషన్లకు ఇంకెవ్వరో 
వచ్చారు. మిగిలిన ఒకతే విద్యార్థి ఆ కృష్ణవేణి కూతురే. ఆమెకు పదునాలుగేండ్లు. ఆమె 
మాత్రం విద్య నేర్చుకుంది. కాని సత్యాగ్రహం చేసి రాముడు జైలుకు వెళ్ళితే మాధవుడు 
మరొక మాష్టారుతో చెప్పించాడు. ఒకనాడు రామూ, ఈసారి నీకు పాఠం చెప్పడానికి 
వీలుంటుందా చూడు. బి.ఎ.కు కూడ బాగా చదువాలిగా' అని మాధవుడు స్వయంగా 
ప్రస్తావించాడు. రాముడు కేవలం స్వార్థపరుడుగా ప్రవర్తించే మనస్సు లేనివాడు. ఈసారి 
అన్నం కూడ వారి బుణంలో జరుగవలసిందే. ఎక్కడైనా ట్యూషన్లకే తంటాలుపడితే 
చాల కష్టం-పిల్లలకు మాత్రం రామణ్ఞ మళ్ళీ తమ మధ్యనున్నాడనే ఆనందం, ఉత్సాహం 
కలిగాయి. 

ఆనందుడు 'రామణ్ణా, నువ్వు వెళ్లాక ఇల్లంతా చప్పచప్పగా చిన్నబొయ్యిందంటే 
నమ్ము నువ్వు చెప్పించినట్లు సంగీతం కూడా ఎవరూ చెప్పరన్నా వాయించు, వింటా” 
అని అంటూ, అతడు, చెల్లెలు ఇద్దరు పట్టుపట్టారు. 

ఆ జయకు పదునాల్లేండ్లు. ఆ లేత నవ్వు మొగం నిష్మపటంగా మాట్లాడితే 
కాదంటాడా? మళ్ళీ సంగీతం నేర్చసాగాడు. అప్పుడప్పుడు ఆమెకు జామిట్రీ, ఆల్జీబ్రా 
కూడ చేసిపెడతాడు. 


శివరామ్‌ కారంత్‌ 271 


మద్రాసుకు వచ్చేప్పుడు తల్లి ఇచ్చిన యాభై రూపాయలతో రెండు నెలలు 
సుఖంగానే గడచాయి. తరువాత కాలేజీ ఖర్చులకు కష్టమే అయింది. ఐరోడు తాతకు 
వ్రాద్దామా? మామలకు వ్రాద్దామా? అనే సందేహంతో వూరకున్నాడు. ఈసారి ఎవరి 
బుణం అడుగకుండ చదువేమో సాగదని తీర్మానమయింది. కృష్ణవేణితో “పిన్నీ ఈసారి 
ట్యూషన్‌ గీషన్‌లు దొరకలేదు. కష్టమే. బి.ఎ.పరీక్ష అయ్యేదాకి ఏమైనా ఎవరు చేస్తారు?” 
అన్నాడు. కృష్ణవేణి “చూద్దాంలేరా బాబూ” అన్నది. రాత్రి మాధవుడు వచ్చి “ఒరే నువ్వు 
నా దగ్గర అప్పుతీసుకో ఇష్టంవచ్చినప్పుడు తిరిగిచ్చేయ్‌. ఇయ్యకున్నా పరవాలేదు. కానీ 
పరీక్షలు బాగా వ్రాస్తే చాలు సంతోషం” అన్నాడు. 

రామునికి తృప్తి అయింది. సంగీతం చెప్పి కొంచెం తీర్చితే మిగిలిందెప్పుడైనా 
తీర్చుతానని అనుకున్నాడు. 

రాముడు మంచి తెలివితేటలు గలవాడు. వానికి బి.ఎ. ఏమంత కష్టం. ఏప్రిల్‌కు 
పరీక్షవ్రాసి నిట్టూర్చాడు. తరువాత ఊరెళ్ళాలి నేరుగ వెడదామా, లేక కొన్నాళ్లు ఉద్యోగం 
చేసి వెడదామా? అని అనుకున్నాడు. ఎల్లాగైన తల్లికి వంటరిగా కష్టం తప్పించాలని 
ఊహ. 

కొన్ని అర్జీలు వ్రాసుకొని ఆ మద్రాసులో కాళ్ళుమాద్చే ఎండలో తిరిగాడు. ఆఫీసు 
మెట్లెక్కి దిగాడు-ప్రపంచం అంతా ఆర్థిక ఇబ్బంది. అక్కడ వుండదా? నో వేకన్సీబోర్డులు 
చూపుతారు. ఎక్కడికెళ్లినా, పదిహేను రూపాయల గొప్పకొలువు దొరికే సూచనలు చిట్ట 
చివరకు కనబడ్డాయి. రెండు ట్యూషన్లకే అంత సంపాయిస్తాను. అందులో బుక్‌కీపింగ్‌ 
నేర్చుకుంటే బొంబాయివెళ్లి అక్కడనే వుద్యోగం చెయ్యవచ్చు అనుకున్నాడు. బొంబాయిలో 
దక్షిణ కన్నడం వారు చాలమంది వున్నట్లు తెలిసింది. 

ఒకనాడు వూరికి వెడదామని నిశ్చయించాడు. ఆనందు, జయలు వెంట వస్తే 
బీచ్‌లో ఇసుకలో బాగా దుమ్మురేగేటంత నడచి, రేపు రైలుకు మంగుళూరికి వెళ్ళి 
పోతానన్నాడు. 

'రేపా, రేపేనా' అన్నాడు ఆనంద్‌. 'బెను” అన్నాడు రాము. 

“నా పాట ఒకటి మిగిలింది. అది అయ్యాక) అన్నది జయ. 

దానికి, నెలైనా పడుతుంది.” “అయితే నువ్వు మళ్ళీ త్వరగా రావులేన్నా' అన్నది 
జయ. 

“మద్రాసుకు నేనెందుకు రావాలి? ఇక్కడియాత్ర అయింది. ఇక దైవం మేలుజేసి 
వుద్యోగం దొరికితే రావాలి - అంతే - వూరకే వస్తానా?” అన్నాడు. 

'రామణ్ణకు ఇక్కడే నౌకరీ దొరకాలి” అన్నాడు ఆనందు. 

ఆడపిల్ల ఏమీ మాట్లాడకుండ అన్నముఖం చూస్తూ కూర్చుంది. “ఏమమ్మా, 
విసుగా? అన్నాడు. 'విసుగుండదా” అన్నది. 


272 


ఆ సాయంకాలం మాట్లాడుతూ ఇంటికి వెళ్ళారు. ఆనందు ఒకడే తానే మాటల 
గుత్త తీసికొన్నట్లు ఎంతో మాట్లాడాడు. ఆడపిల్ల కిమ్మనలేదు. ఆనందే తల్లికి రామజ్ఞ 
వెళ్లే కథ చెప్పాడు. 

“ఏమంత తొందరలేరా' అన్నది కృష్ణవేణి. 

“అమ్మ ఎదురుచూస్తుంటుంది లే అన్నాడు. 

అక్క ఆలోచన వస్తే, ఆమె మారాడలేదు. 'బెనురా, ఆమెకు కష్టాలు తప్పవు” 
అన్నది. అందుకే వాణ్ని వుండమని బలవంతం చెయ్యలేదు. మరునాడు రైలెక్కాడు 
రాముడు. హాస్టలులో దిగగానే మిత్రులు సామ్యవాదం గురించి విందామని వుత్సాహపడ్డారు. 
తన భవిష్యత్తు త్రిశంకు స్వర్గంలా (వేలాడుతుంటే ఏమని ఉపన్యసించుతాడు. స్వతంత్రం, 
దేశభక్తి అంతా దండుగే అని అనుకొని వూరికే ఏమో మాట్లాడాడు. 

తాను స్వయంగా సదాశివుని ఇంటికి వెళ్ళాడు. సదాశివుణ్ని అవ్వ చనిపోయిననాడు 
చూశాడు. అప్పుడతడు నాగవేణితో “లలిత మాటలకు నొప్పి పడవద్దు. మనస్సులో 
పెట్టుకోవద్దు. అమ్మ పొరుగూరిలో చనిపోవలసినగతి తెచ్చుకుంది. నాకు అమ్మకు సేవచేసే 
భాగ్యంకూడ లేకపోయింది” అని క్షమాపణ చెప్పి వెళ్ళినాడు. రాముణ్ని చూచి “ఒరే 
నువ్వు నేను దూరంబంధువని అనుకోవద్దు. ఎప్పుడైనా ఇంటికి రా అని నచ్చజెప్పాడు. 
లలితకూడ ఇదివరకంటే మృదువుగా మర్యాదగానే మాట్లాడింది. ఆవూళ్లో ఏమైన మాష్టరు 
నౌకరో, మరొక్కటో వుందా అని రెండు రోజులు వెదుకుకున్నాడు. తనలాంటి నగరారణ్య 
సంచారు లెందరో మంగళూరిలోనే వున్నారని తెలిసి వచ్చి వూరకున్నాడు. “అరే, ఒక 
ఆశతో చదివి ఆ అధ్యాయం ముగిస్తే, నిరాశ అనే పర్వతమే అద్దు పడిందే” అని వ్యాకులతతో 
వూరికి వెళ్లాడు. 

ఆ కాలంలో కిష్మింధలో రామునికిగాను ఆ శబరి కూడ అంతగా ఎదురుచూచిందో 
లేదో, కాని నాగవేణి తన రామునికిగాను ఎంతో మొహంవాచి కూర్చుంది. పరీక్ష 
లయ్యాయని తెలిసాక 'వాడెందుకో రాలేదని కంట్లో వత్తులు వేసికొని ఎదురు చూచింది. 

ఈ సంవత్సరం నాగవేణి బ్రతుకు గొడవ ఆ (బ్రహ్మదేవుడే చెప్పాలి? నారాయణయ్య 
గారింటి నుండి ఏమంత సహాయం దొరకలేదు. అక్కడ అతని కొడుకులదే పెత్తనం. 
ఏమైన దానం చెయ్యాలన్నా అడిగి చెయ్యాలె. నాగవేణిని తల్లి చచ్చాక తన ఇంట్లో 
వుండమన్న రోజే గుట్టుగా చాటుకు తీసికెల్లి నారాయణయ్యకు మంగళారతి చేశారు బుద్ధి 
చెప్పారు. బచ్చి మగనినుండి గుత్త మూడుతూములు పెంచి ఆమె ఖర్చుల కిప్పించారు. 
అయ్యో బచ్చి తిండికీ మట్టివేశానని మనోవ్యథ నాగవేణికి కలుగక పోలేదు. సగం 
కడుపు గంజి తాగి నరకపుల్లగా మారింది. కొడుకును చూచాక తెలియకుండా 
నరసింహయ్య ఇంటికి వెళ్ళి బియ్యం తెచ్చి వండింది. ఇన్నాళ్లూ నాగవేణి కష్టపడి ఒకటే 
ఆశతో వుంది. అదేమో కొడుకు వుద్యోగంలో చేరుతాడనే ఆశ. లేకుంటే బచ్చి చెప్పిన 


2783 


జోస్యం అయినా నిజం కావాలి. పిల్లవాడు భోంచేశాక “అమ్మా ఇక ఈ పరీక్ష బెడద 
తీరింది. ఇంక మిగిలిందేమో' భవతీ భిక్షాందేహి అనుకుంటూ వుద్యోగం వెంటబడాలి. 
నువ్వేలా గడపావమ్మా అని వివరాలడిగాడు. పినతంద్రివద్ద నూటయాభై రూపాయలు 
అప్పుచేశానని చెప్పాడు. 

ఇక నాగవేణికి తన కష్టాలతో దాగుడుమూతలాడే ప్రమేయం లేదు. “పిల్లలు 
పెద్దలై చిన్నతాత పెత్తనాన్ని లాగేశారు. కాళడు ఏడు తూములగింజ లిస్తాడు. బచ్చిమగడు 
కాబట్టి మర్యాదతో అమ్మా, ఈ సంవత్సరం వప్పుకున్నాను. వచ్చేసారినుండి ఇంకే భూమైనా 
చూస్తానన్నాడు. ఇంక విత్తనాల వేళ అయింది. వాడు కూడ లోగుత్త కరారునామా 
వ్రాయలేదు. నాకేమో చేతగాదు” అన్నది నాగవేణి. రామునికి తన స్థితిగతులు బోధపడ్డాయి. 
ఎక్కడికైనా వెళ్ళి ఉద్యోగం సంపాదించకుంటే చాల కష్టమని తెలిసింది. బచ్చికి కూడ 
ఎక్కువభారం వేసినందుకు చాల సిగ్గుపడ్డాడు. తానే బీదలను బాధించాడంటే తన 
సామ్యవాదం, పెట్టుబడిదారులతో పోరాటం అంతా పాతాళం చేరాయి అనుకున్నాడు. 

ఆ రాత్రి ఇద్దరూ ఏడ్చి మనస్సు నొప్పించుకొని పడుకున్నారు పాపం. ఇదివరలో 
ఒకసారి మాట్లాడినంత ఆప్యాయంగా మాట్లాడుకోలేదు. మాటల్లో చాల వుత్సాహం, 
ఆనందాలకు బదులు లోపల క్రుంగి కృశించే వేడిగాలి బయటికి వచ్చింది. అంతే. 

తల్లి నిద్రలేచి 'కాళన్ని నువ్వే అడగాలి పొలం నాట్లవుతుందో లేదో అడుగు. 
బచ్చి నడిగి నోరు పడిపోయింది. అది మాత్రం ఏం చేస్తుంది? మగడుకదా కష్టించేవాడు.” 
అన్నది. 

రామునికి కొత్తభారం, బాధ నెత్తిన పడ్డవి. తెలిసి తెలిసి గుత్త ఎక్కువచేసి నెత్తిన 
భారం పెడితే వాడుమాత్రం ఏమంటాడు? వాడు చేయకుంటే రాముడు, తల్లి ఉపవాసమే 
వుండాలి. ఈ లెక్క చూస్తే ఇంత అల్లరి సంవత్సరానికి పన్నెండురూపాయలు. నెలకే 
తాను ట్యూషన్లో సులభంగా సంపాదించేవాడు. కాని ఆ బీదవాణ్ని యాతన పెట్టేది 
అన్యాయమని తోచింది. చిన్ననాటినుండి పరిశుభ్రంగా పెరిగిన ఆ రాముని హృదయానికి 
వానితో ఎక్కువ అడుగక, వాళ్లూచెయ్యక తానూచెయ్యక భూమిని బీడుపెడితే, ఉడుపి 
షావుకారుకు తామెక్కడ తెచ్చికట్టగలమని పెద్ద చిక్కు ప్రశ్న ఎదురైంది. తానే మెల్లిగా 
ఆలోచించి వెళ్ళాడు. పైమాటకు 'కాళా ఎల్లాగున్నావు?” అని అడిగాడు. వాడు 
“ఇల్లాగున్నాను. చావడానికి సిద్ధంగా వున్నాను” అన్నాడు. వానికి వాతంతో కాళ్లు 
మడతపడడం కష్టం. తన సంసారం గొడవలు చెప్పాడు. రామునిలాంటివారు 
సాహసింపగలరా? 

అంతలో బచ్చి వచ్చి దొరగారికి నిక్కచ్చిగా తేల్చండి, సాగు చేస్తారా? భూమి 
వదుల్తారా అని. అందుకే వచ్చారు కాబోలు, ఊరకే వసూలువానితో కష్టాలు చెబితే 
లాభముంటుందా అని మగణ్ని గద్దించి పలుకరించింది. 


274 మరల సేద్యానికి 


రాముడు “పొలం బీడుపడేలాగు చెయ్యవద్దురా - మేము ఆ గుత్త కట్టుకోలేము” 
అన్నాడు. 

“అయ్యా, మీరు మాకు వుపకారం చేసినవారని తెలుసు. మీ కష్టాలు తెలుసు. 
నాకు ఈ బొటికెనవేలంత పిల్లలు. అందులో ఏడు తూముల కెక్కిస్తే కష్టం కాదా? 
చెప్పండి. అప్పుచేసి గుత్త కట్టమంటారా?” 

రాముడు తిరిగి ఇంటికి వచ్చాడు. “అమ్మా, సాగుకాకుంటే బీడే. మూడు 
తూములెక్కిస్తే వాడు చెయ్యడు. ఐరోడినుండి నీవు చెప్పిందాన్నిబట్టి చూస్తే ఏలాంటి 
సహాయం రాదు. పోనీలే పాతలెక్కకే చెప్పేదాం” అన్నాడు. నాగవేణి మనస్సుకూడ 
అల్లాంటిదే. “వారు మన వీదతనం మర్యాదను దక్కించారు” అన్నది. 

రాముడు వచ్చాడని కుండెడు బియ్యం మాత్రం అమ్మ తెచ్చింది నరసింహయ్యనుండి 
బదులుగా. వుప్పు ఇంట్లో చేస్తారు. మిరపకాయలు పండుతాయి. బియ్యం కొంచెం వేసి 
గంజి కాచింది. నాగవేణికూడ ఉప్పు సత్యాగ్రహం అనే పేరుతో వుప్పు ఖర్చు తగ్గించింది. 
తూర్పునుండి చింతపండు తెప్పించింది. బెల్లం లేకుండా ఆరునెలలు గడిపింది. 

రాముడు మద్రాసులో ఎంతో హాయిగా తిని, ఇంట్లో కుచేలుని భోజనంతో కష్టంగా 
తిన్నాడే గాని వెల్లూరుకూడ తన ఇంటి ముందు పరీక్షకు ఆగగలదా? అని తోచింది. 
తల్లి చిరిగిన పాతచీరలతో కాలక్షేపం చేస్తుంటే చివుక్కు మన్నది. నాల్గుదినములు ఆలోచించి 
తల్లికి తాను తెచ్చిన ఫిదేలు తీగెల నిచ్చాడు. నాగవేణి “ఒరే, దీనికిబదులు నాకు పాతచీర 
లైనా కొనితెచ్చుంటే బాగుండేది కదరా. తిండికి తిప్పలలో సంగీతాలు ఎందుకయ్యా!” 
అన్నది. తాను ఫిడేలుపట్టి ఆరు నెలలైనదని చెప్పింది. 

రాముడు రాత్రి ఫిడేలు వాయిస్తాడు. ఇంటినుండి ఎక్కువగా బయటికి పోడు. 
ఎక్కడి కెళ్ళకున్నా పరవాలేదు. రా(త్రిమాత్రం అమ్మవెంట సముద్రం దగ్గరికెళ్ళి వచ్చేవాడు. 
వానికి సముద్ర దృశ్యంమాత్రం విసుగురాదు. వైశాఖమాసం సముద్రం శాంతంగా వుంది. 
ఆకాశంలో మబ్బులే లేవు. నిర్మలంగా వుంటే చూచి రాముడు “అమ్మా, మన సముద్రమేమి 
ఇంత చప్పబడింది. ఎన్నడూ ఇలా లేదే - ఏమి చిత్రం?” అన్నాడు. తల్లి 'అదెందుకంటె 
ఈసారి వానలు తొందరగా పట్టుకోవాలని, అంతే” అన్నది. ఇద్దరూ ఎందుకో మాట్లాడే 
తహతహలో లేరు. ఒక్కసారి ఎందుకో రాముడు, “అమ్మా, అప్ప (నాన్న ఎక్కడున్నాడో 
ఒకసారి కళ్ళతోనైనా చూడకుండా వుండాలా?” అన్నాడు-'చూచి వచ్చే సౌభాగ్యం మాత్రం 
ఏముంటుంది లేరా, వూరుకో” అన్నది. తరువాత ఎంతో సేపు మౌనంగా కూర్చుని ఇల్లు 
చేరుతాడు. తరువాత ఇంట్లో వుక్కపోస్తుంది: తరువాత ఉసూరు మంటూ చావట్లో పడుకొని 
పొర్గాడి నిద్రపోతాడు. 

రోజు వంట ఇల్లు, సామాన్లగది, భోజనాలగదీ అవీ ఇవీ అన్నీ అమ్మ వెంట 
తిరుగు లాడే రామునికి తన ఇంటి ధాన్యం నిలువలు కనబడ్డాయి: అన్నీ బోధపడ్డాయి. 
అంతా ఖాళీ అయ్యే లోగానే వెళ్లి ముందు వారి వెదకాలని నిశ్చయించాడు. 


శివరామ్‌ కారంత్‌ 275 


ఒకసారి జ్ఞాపకం వచ్చి అమ్మా ఆ రోజు గోడసందులో రూపాయలు దొరికాయి 
అని వ్రాశావే, ఎక్కడా చూబెట్టు?” అని అడిగాడు. 'సుబ్బత్తకూడ తాత కేమో గోడలలో 
బరిణెలు దాచే అలవాటుందని చెప్పింది. ఏమో ఈ కరువులో మనకు ఆధనం ఒదిగివస్తే 
చాల సహాయంగానే వుంటుంది అని కలగంటున్నాను” అన్నాడు. తల్లి నవ్వింది. “బాబూ, 
చెల్లెలికి నువ్వు డబ్బిచ్చావే, అది నాకు చేరి తిరిగి పంపానంతే. అన్నీ నీకు తెలియరాదని 
అలా వ్రాశాను.” అన్నది కృష్ణవేణి. 

ఒకసారి ఆ మాటలకు నవ్వేమో వచ్చింది. కానీ మళ్ళీ నిరాశ ఆవరించింది. 
వెంటనే “చూడమ్మా, లలితమ్మకు, ఈ పిన్నికి చాలా తేడా చూడు. తన పిల్లలకంటే బాగా 
చూచింది నన్ను ఆమె. నేను ఇక్కడికి వచ్చేరోజు - అక్కను పంపేయి రాము. హాయిగా 
కొన్నాళ్ళుండనీ అని పరిపరివిధాల చెప్పిందమ్మా ఎంత మంచిదే పిన్ని అన్నాడు. 

“ఒరే, ఆమెకు దేవుడే ఆ బుద్ధి నిచ్చాడు-లేకుంటే అందరూ ఆమెలా గుండరు. 
ప్రపంచం ఈలాగ ఏడ్వదు” అన్నది. 

“అమ్మ ఈ వుద్యోగప్రయత్నంకూడ కష్టసాధ్యమె అని తోస్తుంది. చివరకు సంగీతం 
చెప్పి అయినా కాలక్షేపం చెయ్యాలి అని తోస్తుంది. అయితే నేను తిరుగుతుంటే నువ్వు 
ఇన్ని కష్టాలతో వుండగలవా? ఇక్కడ ఏమన్నా వుందా? 

“ఇక్కడ ఏమీ దొరకదు.” 

“అందుకేనమ్మా నువ్వు పిన్ని ఇంటికెళ్లు-ఆమెకు చాల సంతోష మవుతుంది. 
నేనేమో నీచింత లేకుండా పని వెదుక్కుంటాను.” 

“అవును - ఆమె చాల మంచిది. ఆమె భగవత్స్వరూపమే, నువ్వు రావాలి. నువ్వే 
నన్ను దగ్గరుంచుకొని తరువాత ఎక్కడికైనా తీసికెళ్ళు. అందాక ఈ నేలను వదలను” 
అని పట్టుదలతో చెప్పింది నాగవేణి. 

రాముడు ఆ మాటలకు మౌనమే (ప్రత్యుత్తరం అనుకున్నాడు. ఇంట్లో 
వూరకేవుండకుండ మాట్లాడటానికి నరసింహమయ్యరింటికి వెళ్ళాడు. అతడు రామునికంటె 
ఎన్నో ఏండ్లు పెద్దవాడు. అతనికేమో ఇంటి పరిస్థితి, బెంగుళూరులో రాబడి అన్నీ 
అనుకూలం గానే వున్నాయి. రాముణ్ని చూచి “ఎప్పుడయ్యా నీరాకి అని అన్నీ కుశల 
ప్రశ్నలు వేశాడు. ఇంతలో ఎంతో నేర్పుగా మాటలమధ్య, “నీకేమో ఫిడేలు వస్తుందట, 
మేము, వూరి వాళ్లు వినవద్దంటావా? అన్నాడు. 

“వినండి తప్పకుండా కానీనా విద్య అంత గొప్పది గాదు. విశేషం ఏమీ లేదు” 
అని వినయంతో చెప్పాడు రాము. 

“నీవు ఎన్నాళ్లుండదలచావు? ఇక్కడ ముందు దారి ఏమి” అని విచారించాడు. 

అప్పుడు రాముడు ఆకాశం చూపి వూరకున్నాడు. 


276 మరల సేద్యానికి 


“నువ్వు ఇంగ్లీషు బాగా చదివావు. ఏమీ అనుకోకుంటే చెబుతా. మా తమ్ముని 
హౌొటేలు బెంగుళూరిలో వున్నది. నా తమ్ముడు జనార్ధనుడు వుండి చూసుకుంటాడు. 
ఎందరో గొప్పవారు వస్తారు. ఒక ఇంగ్లీషు వచ్చిన మేనేజరు కావాలని వ్రాశాడు. నువ్వేమో 
ఎల్లాగూ మావాడు. నెలకు అన్నం వుచితంగా ఇచ్చి ఇరవై రూపాయలు వేతనం చెల్లిస్తాడట. 
మర్యాదకు లోటు అనుకోకుంటే ఆలోచించు అన్నాడు. 

రాముడు బాగా ఆలోచించాడు. కాని వానికి ఈ వృత్తివిషయంలో అంత కొత్తది. 
ఇప్పుడేమో ఏదో ఒక వుద్యోగం తప్పక కావాలె? కానీ హొటేలు పనికా చేరడం? చేరాలా 
వద్దా అనే ప్రశ్న మిగిలింది. 

రాత్రి భోజనానికి పిలిచారు. తరువాత వాడు ఫిడేలుకూడ వాయించాలని 
పట్టుబట్టారు. నరసింహమయ్యరు ఎన్నో వూళ్లు తిరిగాడు. కొంత అనుభవంతోనే చెప్పాడు 
“పరవాలేదు రామ వాద్యం మంచి పాకంగానే వుంది” అని. వెంటనే “మా లక్ష్మికి పాఠం 
చెప్పు, ఏమైనా ఇప్పిస్తా. మీ అమ్మ పరిస్థితిని చూచిన వాడినేగదా పాపం” అన్నాడు. 

నరసింహమయ్యరు మాటల్లో గొప్ప హుందాతోబాటు, ఐతాళుల మనుమనిపై 
ఆదరం కూడ చూపాడు. తమ ఇండ్ల జగడాల ద్వేషమే వుండివుంటే అమ్మకు బియ్యం 
అప్పు పుట్టేదికూడ కాదు. 

రాముడు బి.ఎ., ఫలితం తెలిసేదాకానైన కాలక్షేపం చెయ్యాలి. అందుకే తన 
గానవిద్యను అమ్మకానికి పెడ్తున్నానని అమ్మకు చెప్పి ఆ “లక్ష్మికి నోటిపాట 
ప్రారంభించాడు. తల్లికి కొంత మనస్సుపై భారం తగ్గింది. 


27 

నరసింహమయ్యరు బిడ్డ లక్ష్మి సంగీతం ప్రారంభించింది. రామునికొక వుద్యోగం 
కావాలి. భవిష్యత్తు అంతా అయోమయమే. అందుకే ఈ “గుడ్డిలో మెల్లి అని ఈ పనికి 
దిగాడు. ఆ శిష్యురాలు మాత్రం కలకంరికి మారు 'ఖీలకంఠి” (కాకిగొంతు)గా వున్నది. 
ఆమెకు పాటలు నేర్చే ఇష్టమూ లేదు, అభిరుచి లేదు. తండ్రికి ఆమెపై చాడీ చెబితే కొన్ని 
రూపాయలు ఆగిపోతాయి, భవిష్యత్తుకూడ లేదే. 

ఈ ఒక నెల ఉభయ ్రష్టత్వం పని ఎలాగో చేశాడు. అంతలో బి.ఎ.,ఫస్టులో 
పాసయ్యావని కృష్ణవేణి వ్రాసింది. కృష్ణ మగడుకూడ అతన్ని అభినందించి ఆశీర్వదించాడు. 
తానుకూడ వాని కిక ఉద్యోగ ప్రయత్నం చేస్తాననే వ్రాశాడు. రాముడు అమ్మతో మాట్లాడి 
నప్పుడల్లా “అమ్మా, నా ఈ వ్యాసంగంతో లాభంలేదు. ఎక్కడైనా తగిన వుద్యోగం దొరికితే 
నిన్ను పిల్చుకుపోయి అక్కడే వుండాలి. అందాక నీవు ఒంటరిగా వుండగలవా?” అని 
ఎన్నో విధాల ఆలోచన చేశాడు. భవిష్యత్తు 'భూతి మై ఎదురైంది. సంగీతం ట్యూషన్‌ 
ఫీజు నాల్గురూపాయలు నరసింహమయ్యరిచ్చారు. అప్పుడేమో అపారంగా ఆనందమైంది. 


శివరామ్‌ కారంత్‌ 277 


అమ్మకొక కొత్తచీర తెచ్చి కట్టించాడు. “అమ్మా, రేపు సాయంకాలం సముద్రతీరం వెడదాం” 
అని ధైర్యంగా మాట్లాడినాడు. 

ఆమె మళ్ళీ కుమారునితో నరసింహమయ్యరు చెప్పిన మాటలనే వల్లించింది 
“ఏమిరా, వాళ్లు అంత శ్రద్దగా బెంగుళూరికి రమ్మన్నారే” అంటే రాముడు చాల 
చిన్నబుచ్చుకున్నాడు. ఏం చెయ్యాలి? వేరే వుద్యోగమంటూ దొరికితేగా మద్రాసులో బాగా 
తిరిగిన అనుభవం జ్ఞప్తికి వచ్చింది. అంత దారిద్యంలో అమ్మను మాత్రం మనస్సు 
నొప్పించరాదు. సుబ్బత్త చెప్పిన కథలలో శీనమయ్యరుకు రామ ఐతాళులకు నడచిన 
ర్సుటావటి, కేసులు, పోటీలు విన్నాడు. తాతకు హౌటేళ్ళ సంపాదన అంటే ఎంత అసహ్యమో 
విన్నాడు. తనకు అది అంత హీనమని తోచకున్నా తన వంశానికి శత్రువుల ఇంట్లో 
పనికి చేరడం సబబు కాదని మాత్రం తోచింది. 

అయినా, పోయినా దానివల్ల మాత్రం ఏమంతలాభం? నెలకు ఇరవయ్యేగా ఆర్జన 
దానిలో వృద్ధి భవిష్యత్తు లేముంటాయి? తన రేపేమి అనే ప్రశ్న మాత్రం తెగదని తెలిసి 
వచ్చింది. తరువాత బెంగుళూరు మద్రాసుకు దగ్గరకూడ. అదికూడ ఒక మహా నగరమే. 
ఈ రెండింట్లో ఎక్కడో ఒకచోట కాలక్రమేణ ఉద్యోగం దొరకవచ్చు అని కూడ ఆశ 
పుట్టింది. అందుకే రాముని మనస్సు ఎంతో ఆందోళన చెందింది. 

మరునాడు సాయంకాలం “అమ్మా ఎంతమ్మా టయిం? సాయంకాలం కూడ 
నువ్వు సముద్రతీరానికి రావేమిటి?” అన్నాడు. తల్లీ కొడుకులు ఎల్లాగో మెల్లిగా ఇసుకలో 
కాళ్ళీడ్చుకుంటూ ఊరి ఇసుక మెట్లను దిగారు. రాముడు దారివెంట ఇసుకనులేపి దిక్కులకు 
చిమ్ముతూ ఎగిరే పొడదుమ్మును చూస్తూ, ముందుకు నడుస్తున్నాడు. తల్లి ఏమీ 
మాట్లాడలేదు. ఆమెకు రాము డేమంటాడో? తన ఈ నలిగిపోవడమనే స్థితికి అంత్యం 
వుందా? అనే రెండే ప్రశ్నలు కనబడ్డాయి. ఆ సముద్రంలో తరంగాలలాగే ఆ రెండు 
ప్రశ్నలూ ఒకటిపై నొకటే పొర్లాడుతున్నవి. ఒక ప్రశ్నను మరొకటి మింగివేస్తున్నది. 

సముద్రం సమీపించింది. తెల్లమబ్బుల వెనుక ఆ సూర్యుడు కళాహీనంగానే 
వున్నాడు. ఒక్కొక్కసారి అదృశ్యుడౌతాడు. గొప్పగా మబ్బులుకూడ లేవు. గాలికి కొన్ని 
మబ్బులు కమ్ముకున్నందుకే రంగురంగుల సూర్యకిరణాలు ఆకాశంలో నిండుకున్నవి. 
నారింజ, ఎర్ర, ఊదా ఎన్నో తరువాత పొగలాగు ఏమాత్రం శోభాయమానంగా లేదు. 
రాముడు కాళ్లు చాచుకొని కూర్చున్నాడు. రాముడు ఒక ఆలిచిప్పను తీసికొని తేమగావుండే 
ఇసుకలో ఏమేమో గీచాడు. తన చిన్ననాటి చిత్రకౌశల్యం వాణ్నింకా వదలలేదు. వేళ్ళు 
నాట్యమాడుతున్నాయి. ఏమో బొమ్మలు గీచేశాడు. ఆమె ముఖం వాల్చుకుని సముద్రంలో 
వున్న ఓడ యొక్క పొగనే చూస్తున్నది. తరువాత కొంచెంగా మౌనభంగం చేసింది. 


278 మరల సేద్యానికి 


“ఈ బందరుకు గొప్ప చేపలు రాలేదు. లెక్కచూస్తే వానకాలం నాలుగైదు రోజులలో 
మొదలవుతుంది. ఈసారి మన గుంటలో కూడ తగిన నీళ్ళులేదు. పేరుకే వర్షాలు కురిశాయి, 
ఇకముందు సరిగ్గా వర్షం పడితే బాగుంటుంది.” 

రాముడు “ఊం హుం అన్నాడు. 

“ఈ సంవత్సరం వ్యాపారాలు తక్కువేమో. తరువాత మన హంగారకట్ట వ్యాపారం 
కూడ తక్కువవుతుందేమో! ఆ సొరచేపలు, పడవలుకూడ తక్కువే అనిపించింది.” 

రాముడు పరధ్యానం నుండి లేచి “అమ్మా ఏమన్నావు?” అని తన సమాధిని 
వదలుకున్నాడు. 

తల్లి వెనుకటి మాటలనే చెప్పింది. “అవునమ్మా బందరులో కొట్లు గిడ్డంగులు 
మూసినవే ఎక్కువగా కనబడ్డాయి” అన్నాడు. 'తాతకాలంలో ఇక్కదే మంచి వ్యాపారమటగా” 
అన్నాడు. 

“అట్లంటే మేమే చిన్నవాళ్ళుగా వున్నప్పుడు మంగుళూరినుండి హంగారకట్టకు 
వస్తే నాలుగైదు పెద్ద ఓడలు వస్తుండేవి. ఇప్పుడు అన్ని తెప్పలురావు. ఇంకేమీ రావు” 
అన్నాడు. 

“నరసింహమయ్యరుకు ఏమో ఒక సమాధానం చెప్పవద్దంటావా?” 

కాని అల్లాగే నాకిప్పట్లో ఏ దిక్కూ తోచడం లేదు. కాని ఇరవై రూపాయలు 
కూడ ఒక జీతమేనా? అందులో నీకు దానిలో జరుపగలనా?” 

“ఒరే, నువ్వు కొంత రికాణా చేసుకో. నీకు అదృష్టం బాగుంటే మంచిపని 
దొరుకుతుంది. కావాలంటే అప్పుడే వస్తానులే నీవద్దకు' అన్నది. 

కావాలంటే అంటావు? నువ్వు అక్షశ్లేదన్నానా?” 

“అల్లాకాదు రామా. నువ్వు లేకుంటే నేను ఎల్లా (బ్రతుకుతున్నానో వానికే” తెలుసు. 
కాని తెలియనిఊళ్ళో ఒకరి కింకొకరు భారం, తొందర?......” 

“అది సరి, రావాలంటే?” 

“ఈ కష్టం తెలిసికూడ మీ తాత కష్టపడి ఈ ఇల్లు కట్టారు. నేను అతని చావు 
గడియలలో ఇంటిపై అక్కరలు గమనించినదాన్ని. అల్లాంటి చోటును వదులుకుంటున్నా 
మంటే మనది చాల దురదృష్టంరా? దైవేచ్చ ఎల్లాగుందో చూదాంలే.” 

“దీనికంతా ఏమి దైవేచ్చనమ్మా' 

“అదీ నిజమేలే అతన్ని తిడితే లాభం లేదు. సరిగదా మనమే చేతులార చేసుకున్న 
ఫలమేగదా ఇదంతా? కాని మన చేతిలోకూడ వశం తప్పుతుంది.” 

ఇంతలో చాల గాలివీచింది. ఇసుక కళ్ళలో పడింది. ముఖానికి కొట్టింది. ఆకాశం 
నిండా మేఘాలుకూడ కమ్ముకున్నాయి. “బాబూ ఎందుకో గొప్ప గాలివాన వచ్చేలాగుంది. 
త్వరగా ఇల్లు చేరాలి. అయితే వానకాలం ఈవేళనుండీ మొదలవుతుందా ఏమి?” అన్నది. 


శివరామ్‌ కారంత్‌ 279 


త్వరత్వరగా ఇద్దరూ ఇంటిదారి పట్టారు-రాత్రి ఏమంత కాకున్నా చీకటిగానే 
వుంది. గాలికి చీకట్లో అల్లాడే కొబ్బెరచెట్లు మదించి ఆడే నాగుపాముల్లా కనిపించినవి. 
కళ్లు తెరిస్తే మన్ను ఇసుకకొట్టడంతో ఆ ఇసుకదిన్నెపై నడువలేక పొయ్యారు. ఎల్లాగో 
గాలి కెదురుగా పరుగెత్తుకుంటూ నడిచినంత కాలానికే ఇల్లుచేరారు. గాలివెంట జిగేలుమని 
మెరుపులు మెరిసాయి. ఒక్క పెట్టున గాలి, వాన, వురుములు మెరుపులు వచ్చాయి. 
ఇంట్లోకి అడుగుపెట్టగానే నాగవేణి అయ్యో పాపం ఆ ఓడవాళ్లు నడుసముద్రంలో ఎల్లా 
గడుపుతారో ఏమో! అందుకే ఈ ఎండ వుక్కలలో వ్యాపారాలు చెయ్యరు. వాళ్ళు కనీసం 
హంగార కట్టకే వచ్చేస్తే నయం)” అన్నది. 

చాలసేపు వాళ్ళిద్దరూ ఆ సముద్రంలో వెళ్ళే బెస్తపడవల గురించి ఇతర కష్టాలను 
గురించి మాట్లాడుకున్నారు. ఒకొక్కసారి తమవూరి ఏట్లోనే సముద్రంనుండి కొట్టుకొని 
వచ్చి పడవలు మునిగిన సంఘటలనుకూడ చర్చించుకున్నారు. ఒక్కొక్కసారి సొరచేపలు 
కూడ పడవలను బోర్లగిలవేసే సంఘటనలు లేకపోలేదు. 

రాత్రి అంతా వాన తగ్గలేదు. విడువలేదు నాగవేణికి ఆ ఏకాకిగా నడుసముద్రంలో 
తిరిగే నావయే నాల్గుసార్లు జ్ఞాపకం వచ్చింది. పడుకున్నా నిద్రపట్టలేదు. “రామా, ఆ 
పసుల కొట్టం చూసి వస్తారా? అది కారుతున్నదేమో: దానిపైన గడ్డికూడ కప్పలేదు, 
గంగ-తుంగలను మరచేపొయ్యాము. ఈసారి వాటి పెంకులు కూడ కారుతాయి పాపం 
దీపం గాలికి ఆరిపోతుంది. ఆ మెరుపుల్లో నేవెడతాను' అని నాగవేణి వెళ్ళింది. 
అంగళందాటి పసులదొడ్డిలోకి వెళ్ళేలోగా బాగా తడిసిపొయ్యారు. ఆ పసులకొట్టం 
పెంకులుచీలి రంధ్రాలు పడ్డాయి. వానకు లొడలొడ నీళ్లు కారుతున్నాయి. తుంగ-గంగ 
(కరుణాపూర్ణ దృష్టితో) జాలిగా అంబా అంబా అని అరచాయి. “పోనీలే, ఆ పేడ, కసవు 
రేపు తీస్తాం, రండివే చావట్లోనే వుందురుగానీ అని వాటిని చావట్లో కట్టెసుకుంది. 
తరువాత ఆ జంతువులు ఒకటికొకటి చర్మాలను రాచుకుని, చలికి పడుకున్నాయి. 
తరువాత తమ శరీరాలను కూడ గట్టిగా తుడుచుకొని తల్లీ కొడుకులు పడుకున్నారు. 
వారికి ఎండిన గుడ్డలుకూడ లేవు. 

తరువాత నాగవేణి “ఈసారి పాకలు కప్పించకుండా వుంటే అది పూర్తిగా 
కూలిపోతాయి. అయితే గడ్డి ఎక్కడినుండి తేవాలి?” అన్నది. 

“అయితే సూరనింట్లో లేనే లేదా?” అన్నాడు. 

“ఈసారి ఆ గుత్త ఎక్కువ వద్దు అంటే వింటాడేమో కాని ఈసారి వానలలో 
కప్పేదెల్లాగు?, ఆ రాత్రి వర్గానికే ఊరంతా చెరువులా తయారైంది. చెరువునిండా కప్పలు 
అని బెకబెకలు చేస్తున్నాయి. అప్పుడే వానకాలం మొదలైంది నిజమే. నిద్రపట్టకున్నా 
సరిగా నిద్ర రాకున్నా తల్లి కొడుకులు ప్రొద్దుటనే లేచారు. కాని గంగా-తుంగలు పడుకొని 
వున్నాయి. 


280 మరల సేద్యానికి 


కొబ్బెరమట్టలతో నాగవేణి ఎప్పుడో చాప లల్లిపెట్టింది. ఆ తడిసిన గడ్డిని తీసి, 
ఈ తడిక లెక్కిస్తే బరువుకు తడసిన గోడలు కాస్తా కూలిపడితే కష్టమే. ఈ పనికి సరిగా 
ఎవరు వస్తారు? కాళడు మంచం పట్టాడు. బచ్చి ఎన్నడో ఐదునూర్ల గడ్డిమోపులు తెచ్చి 
పడేసింది. అదికూడ నానిపోయింది. బచ్చి కొడుకులు దున్నడాని కెళ్ళారు. రాముడే 
పెంకులెక్కాడు. వీలైనంత కొబ్బెర తడికెను దూర్చాడు. నాగవేణి దానిపైన మోపులు 
మోపులుగడ్డి అందించింది. ఈ వానకాలమైనా ఆగితే చాలని పని తొందరగా ముగించారు. 

నాగవేణి స్వయంగా నరసింహమయ్యరు ఇంటికి వెళ్ళి కొడుకు విషయంలో 
మాట్లాడింది, బెంగుళూరు వెళ్ళడానికి ఖర్చులు ఇస్తారట. నాల్గుదినాలవరకు రాము 
డింట్లో వుండి వెళ్ళేరోజు తల్లిని కౌగలించుకొని అమ్మా, నువ్వెంత ఖర్చైనా వారితో 
బదులుతీసికో. నా జీతంలో కోతవేయమంటానులే. నువ్వు మాత్రం పస్తు పండుకో వద్దు- 
అన్నాడు. వానలో తడుస్తూ ఎల్లాగో వూరు విడచాడు. 

నాగవేణికి మళ్ళీ ఏకాంతవాసం, ఏకాంతగానం అయింది. అప్పుడప్పుడు కొడుకు 
నుండి జాబులను నిరీక్షిస్తూ కూర్చునేది, వెళ్ళి చేరిననాడే ఉత్తరం వ్రాశాడు,- “సరిగ్గా 
చేరాను-సురక్షితంగా వున్నాను” అన్నాడు. తరువాత ఎన్నో తల్లిని గురించి ప్రశ్నలు -ఆమెకు 
సలహాలు వ్రాశాడు. ఆమెకూడ ప్రత్యుత్తరాలు వ్రాస్తూ వచ్చేది. తరువాత “అమ్మా నిన్ను 
త్వరగా పిలిపించుకునే మంచిరోజు రావాలి” అని ఆశించాడు. తరువాత జాబులలో 
“అమ్మా నువ్వేమో నరసింహమయ్యరువద్ద ఒక తూమెడుబియ్యం తీసుకున్నావంటే చాల 
సంతోషం. నగదు రొక్కం అడుగు. నాకు భోజనం తిండి దొరుకుతుంది-పరవాలేదులే” 
అని వ్రాశాడు. వీలైతే కృష్ణవేణి బాకీలు తీర్చాలి. తరువాతనే తాను ప్రత్యేకంగా గది 
తీసుకోవాలి అని వూహించాడు. 

బెంగుళూరు వాసంచేసి దినా లెక్కువయ్యేకొలది, తల్లిని అక్కడ కాపరాని కుంచాలనే 
వుత్సాహం క్రమంగా తగ్గిపోయింది. ఎలాగైన తన అట్టి ఆశలను జాబులలో మాత్రం 
వ్రాయలేదు. ఇల్లు అద్దెకు తీసుకుంటే ఇరవై రూపాయల ఖర్చు చాలుతుందా అనే చింత 
తరువాత నాగవేణి 'ఊరికప్పు డొస్తావు? -నిరీక్రిస్తున్నానని” వ్రాస్తుంది. తాను ఎప్పుడు 
రావాలనుకున్నది ఆమె వ్రాయదు. దానికి బదులు వాడు అమ్మా నిన్ను తప్పని సరిగా 
ఎన్నడు పిలిపిస్తానో-ఎంతో అపేక్షతో వున్నాను’ అని వ్రాస్తాడు. ఒక జాబులో 'నువ్వు 
వచ్చినా నీకు నరకమేమీ తప్పదు. చిన్నగది, తెల్లవారురూమున నేను లేచి హోటేలులో 
కూర్చుంటే పన్నెండు గంటలవరకూ తీరికలేదు. తరువాత అరగంట మాత్రం విశ్రాంతి, 
మళ్ళీ భోజనం చేశాక రాత్రి పదకొండు గంటల దాకా తీరికలేదు. దీపాలార్చేసి పడుకోవాలి. 
పడుకొనేసరికి శరీరమంతా పండయినట్లవుతుంది. కాయబారుతుంది. నీతో 
మాట్లాడటానికైనా సమయం దొరకేనా అని సందేహం. అక్కడ సరిగా గాలి, వెలుతురు 
సుఖంగా వచ్చే చోటును వదలి ఈ చీకటికొట్లో ఎందుకు బతకాలి? జపం వద్దు, కష్టం 


శివరామ్‌ కారంత్‌ 281 


వద్దు-నేనే సంవత్సరానికి కొన్ని రోజులైనా వచ్చి నాలునాళ్లైనా నీతో సుఖంగా వుంటానులే” 
అని వ్రాశాడు. 

తరువాత తన చాకిరీ వివరాలూ (బ్రాశాడు-'ఇకృ్కడ ఎందరో పెద్ద మనుష్యుల 
పరిచయం ఏర్పడింది. స్నేహంకూడ కుదిరింది. ఎక్కడైనా ఉద్యోగాలు దొరుకుతాయా 
అని కూడ అదిగి తెలుసుకున్నాను. మాటలలో మంచి నమ్మకం చెబుతారుగాని చేతలు 
శూన్యాలే. అందరూ డంబాచారులే. నేను తక్కువ ప్రయత్నాలు చెయ్యడం లేదులే. దానికి 
కూడ పోస్టుఖర్చులు కూడ దండుగైనాయి. ఎవరైనా పైకి లాగుకునే వారుండాలట. 
మద్రాసు నుండికూడ ఆశాజనకమైన జాబులు రావడం లేదు. ఈ సంవత్సరాంతానికి 
వాళ్ళ అప్పుతీర్చుతానులే. తరువాత బొంబాయి పెద్ద నగరం కదా! అక్కడికే వెడతా. 
అక్కడ మనవూరి వాళ్లు ఎందరో వున్నారు-అక్కడైనా ఎక్కువ జీతాలు వస్తాయేమో” అని 
ఏమేమో తల్లికి వ్రాసేశాడు. 

ఎందకాలం మళ్ళీ వచ్చింది. రామునికి కొంత విశ్రాంతి అవసర మయింది. 
హొటేలంటే విసుగొచ్చింది. కాని ఇంటికి వెళ్లాలంటే రొక్కం-తరువాత నెల రోజులు 
జీతం రాదు. తల్లిని వదలి వుండాలంటే ఇష్టం లేదు-తల్లిని పిలిపించుకోవాలంటే కూడ 
అంతే-ఏం చెయ్యాలి? సరేలే మరొక్క సంవత్సరం నౌకరీచేసి రెండు నెలల లీవు తీసికొని 
బొంబాయిలో వుద్యోగం వెదుక్కుందాములే అనుకున్నాడు. 

కానీ నాగవేణికి మాత్రం కొడుకును చూడాలని వుండదా? “ఒరే బాబూ దబ్బు 
వెంటపడితే తెగదు. తల నెరిసినా పనులు సాగవు. అదృష్టమున్నట్లు కానీ, లేకుంటే 
పోనీ-నెలరోజులు తీరిక నడిగి రా అని నాగవేణి వ్రాసేసింది. 

తరువాత ఒక వారానికి “నరసింహమయ్యరు అడిగారు. మీ కొడుకు సెలవులకు 
వూరికొస్తే రానీ-నేను తొందరపెట్టను అని అన్నట్లు నాగవేణి వ్రాసింది. హొటేలు లెక్నవాసి 
వాణ్ని వూరికి పంపుమని తమ్మునికి వ్రాశాడట. రామునికి చాల ఆశ్చర్యం అయింది. 
బహుశా తన పని శ్రద్దలు చూచి అల్లా చేశారనుకున్నాడు. తరువాత జీతం కూడ పాతికకు 
పెంచారని తెలిసింది. అది ఘనకార్యం. మహోపకారమని నమ్మాడు. కాని ఈ పదహారు 
గంటల చాకిరీ బదులు పన్నెండు గంటలకు దింపితే చాలనిపించింది. రాముడు ఇంటికి 
డబ్బు పంపివుండలేదు. దగ్గరున్న డబ్బుతో సరిపుచ్చుకొని దారి ఖర్చు మాత్రం 
తెచ్చుకున్నాడు. 

జనార్దనుడు అన్నకు రాముడు వెళ్ళిన సంగతి వ్రాశాడు. రెండు రోజు లాలస్యం 
అయితే మయ్యరు నాగవేణికి ఆ సంగతి తెల్పి-ఎందుకు రాలేదో అని విచారించాడు. 
రాముడు మద్రాసుకువెళ్ళి మాధవునిపట్ల కృతజ్ఞతను వెల్లడించి, అక్కడి ఆఫీసులు గాలించి 
ఉద్యోగానికి అర్జీలు పెట్టి ఒకవారానికి వూరు చేరి అమ్మా అమ్మా” అని పిలచాడు. 


282 మరల సేద్యానికి 


“అమ్మా, అమ్మా అని కుమారుడు నోటినిండ తియ్యగా తల్లిని పలకరించాడు. 
భోంచేశాక తానే అమ్మ ఎంగిలికూడ ఎత్తి తుడిచి రామ్మా, ఈ అంట్లు ప్రొద్దున 
తోముకుందువు గాని ఆ ఇసుకదిన్నెమీద వెన్నెల్లో కూర్చుందామురా చాల రోజులయింది 
చల్లగా నీతో మాట్లాడి” అని అన్నాడు. “అమ్మా, ఫిడేలు ఎక్కడ?” అని అన్నీ తొందరగా 
ఆత్రంగా మాట్లాడేశాడు. సంవత్సరం మాటలన్నీ తొంగి చూస్తున్నాయి. 

ఇద్దరూ హాయిగా తేలికపాటి మనస్సుతోనే ఆ కాలవదిన్నెమీద నిలబడ్డారు. గాలి 
మాత్రం వీచకున్నా చల్లగా వుండినది. “ఒరే ఆ సముద్రం వద్దురా, ఇక్కడే చల్లని ఇసుకలో 
కూర్చుంటే చాలు’ అన్నది. ఇద్దరూ కూర్చున్నారు. 

“అమ్మా ఈవేళ పని ఎక్కువయింది. శ్రమ ఎక్కువైందామ్మా,” అని విచారించాడు. 
కానీ......ఏమో ఉత్సాహమే లేదురా” అన్నది. 

ఆరోజు నాగవేణి నెమ్మదిగా “బాబూ, నాకేమీ తోచలేదు. ఆ నరసింహమయ్యరు 
చెప్పిందే నీకు అప్పజెప్పుతున్నాను. అంతే, అతని కూతురు లక్ష్మిని నీకు ఇచ్చి పెళ్ళి 
చేసేస్తానంటాడు. ఇరుగు పొరుగువాళ్ళు - దూరం బంధుత్వ మేమీకాదు. బాగుంటుంది 
అన్నాడు. అతనికి నాల్గు హొటేళ్లున్నవట. ఒకదానికి నీకు సంపూర్ణాధికారం ఇచ్చేస్తారట. 
వున్న ఆస్తిలో సగంకూడ ఇస్తాడట-వాణ్నీ ఇంటి నౌకరుగా భావించవద్దని - మరెన్నో 
చెప్పి వ్రాయమన్నారు అన్నది. 

రాముడు నవ్వాడు. 'నువ్వు వారికి వాగ్దానం చేశావా ఏమిటి?” 

“లేదులే? 

“నీ అభిప్రాయ మేమిటి?” 

“నీకు ఆ పిల్ల నచ్చితే కానిమ్మంటాను. ఊళ్ళో బడిలోనే ఇంతో అంతో వ్రాసేది. 
చదువేది నేర్చింది. నీకు మాత్రం ఈవేళ లేకుంటే, రేపైనా పెళ్ళీ వద్దంటావా? బీదలకు 
పిల్ల నెవరిస్తారురా........ నేను మాత్రం నీ ఆనందాన్ని, అంగీకారాన్ని గమనిస్తాలే. ఇంకా 
ఎవరికీ వాగ్ధానం చెయ్యలేదు” అని చెప్పింది. 

“అమ్మా పిల్ల ఎలాగున్నా హొటేలు-వాటాలు అన్నీ చూచుకొని తృప్తిపడమంటావా? 
మా పిల్లవల్ల పెద్దవాడైనాడే అని మాటకూడ యావజ్జీవం నిలుస్తుంది - ధనం, అదృష్టం 
అంతా నిజమే కాని, నాకేమో ఇప్పుడు పనితోనే విసుగు పుట్టింది. నిమిషమైనా తీరిక 
లేదు. ఇన్నాళ్ళలో రెండు మూడుతూర్లు ఫిడేలు పట్టానంటే నమ్ము.” 

“పోనీలే, ఆ అమ్మాయికి పాట నేర్పావుగా? ఆమె ఎల్లాంటి దని తెలుసుకున్నావా?” 

“ఆమెకు విశేషం తెలివితేటలు లేవు. గుణం అంతే, బుద్ధి కాని వున్నట్లు నాకు 
తోచదు. ఆమె పెద్దవాళ్ళతో సంభాషించే తీరు తెన్నుకూడ సబబుగా తోచదు. మణుగుల 
కొలది బంగారం మాత్రం ఆమె దేహంపైన మోపినారు. నాకేమో అలాంటి ఆశలు, 


శివరామ్‌ కారంత్‌ 283 


వాంఛలు కలలోనైన లేదు. ఆమె మనస్సులో తాను గొప్ప-మగడు లేక, పనికిరాడు అని 
ప్రవృత్తి ఏర్పడితే చాల అపాయకరం. నాకు వచ్చే మర్యాద ఊహించుకో.” 

“అది నిజమే కాని రామా అయితే నీకు పెళ్లి, పేరంటాలు వద్దంటావా? సరే, 
మంచి స్థలం ఎక్కడైనా దొరకితే వల్లెయంటావా?” 

“అమ్మా నీకేమో మళ్ళీ ఆ పిచ్చి భ్రమ పోలేదు. మనం గంజికే ఎంతో తిప్పలు 
పడుతుంటే, మరొక ప్రాణిని తెచ్చి ఏం పోషించగలం చెప్పు. నెలకు ఇరవై రూపాయలతో 
ఏమని చేస్తాము చెప్పు. ఎవరికి సుఖం?” 

ఇద్దరూ చాలసేపు మౌనంగానే వున్నారు. చివరకు రాముడు “అమ్మా వాయించమ్మా' 
అని తల్లికి ఫిడేలు ఇచ్చి వాయింపజేశాడు. ఆ పాటలో గతంలోని చేదే ప్రతిబింబిస్తున్నది. 
ఒక్కొక్కపాట లాగేసి నిట్టూర్చేదే ఒక విశ్రాంతి. ఆ జీవానికి వేసరిక అనేది మర్రి ఊడలలాగు 
దిగింది. రావిచెట్టులాగు ఆమె కష్టాల వేళ్లు ఎక్కడ బడితే అక్కడ కనబడేవి. 

తరువాత ఎంతో సేపు ఎన్నో మాట్లాడుకున్నారు. “అమ్మా, అప్పుడు వేసిన పాక 
నిలచిందా? చెప్పు” అన్నాడు. 

'నువ్వేయగా చాపలన్నీ నిలబడ్డాయి. ఈసారి తప్పక పెంకులే కప్పాలిరా పది, 
పదిహేను రూపాయలైనా కావాలి. గంగ, తుంగ రెండూ ఈనినాయి. రెండు నెలల్లో 
సమృద్ధిగా పాలు. అప్పుడు నీకు ఒక ఆవునుంచి మరొక్క దాన్ని అమ్మితే ఆ డబ్బు 
వచ్చేస్తుంది” అన్నది. 

తరువాత, మరునాడు మధ్యాహ్నం నాగవేణి మయ్యరు ఇంటికి వెళ్లింది. మాటలో 
వివాహం మాటకు 'వద్దనడానికంటే” 'ఇప్పట్లో వానికి పెళ్ళి ఆలోచన లేదటనండీ అని 
సమాధానం ఇచ్చింది. మయ్యరు నాగవేణికి చక్కని హితోపదేశం చేశాడు - “లచ్చడు 
పాడయ్యిందికూడ ఇదేతీరు. యౌవనంలో పెళ్ళిలేకుంటే వూరుకుంటారా: ఇరవైమూడేళ్లకు 
కూడ వానికి పెళ్ళి లేకుంటే బెండకాయలాగు ముదిరి, మానులాగు మొద్దయితే ఎవరూ 
ఇయ్యరు. మా లక్ష్మి ఇంకా చిన్నపిల్ల, పరవాలేదు. వంటినిండ సొమ్ము. ఇంటికి మంచి 
పేరు వచ్చింది. దేవుని దయవలన ఎవరైనా వస్తారు. కానీ నీ కుమారుని మంచి, చెడు 
నువ్వైనా ఆలోచించాలిగా” అని అన్నాడు. 

నాగవేణి ముభావంతో ఇల్లు చేరింది. కుమారునికి అంతా చెప్పింది. తరువాత 
రాముడు మయ్యరు ఇంటికివెళ్లి నరసింహయ్యగారి దర్శనం చేసుకున్నాడు. లక్ష్మిమాత్రం 
అప్పుడప్పుడు రామునిముందు బంగారం మోసుకొని తిరిగేది అంతే. ఇంకేమీ మాటలు, 
కోతలు కాలేదు. 

ఊరికి వచ్చి పదిహేనుదినాలైనవి. మూన్నాళ్ళకు బెంగుళూరు తిరిగి వెళ్ళాలి. 
త్వరత్వరగా ఆ పసులకొట్టాన్ని కప్పాడు. ఒకరోజు సుబ్బత్త ఇంటికి కూడ వెళ్ళి వచ్చాడు. 


284 మరల సేద్యానికి 


ఆ ఏడు ముదునూరు కరణంగారింటికీ వెళ్లాడు. వారు నవ్వుతూ “ఏమయ్యా మనమడూ 
పప్పు, పాయసం తినిపిస్తావా లేదా? అంటే రాముడుకూడ నవ్వుతూ 'నాకేమండీ, రోజూ 
పాయసం, పెళ్ళిభోజనమే.” “తరువాత భార్యకుకూడ తినిపిస్తే సరి అన్నాడు. 

“అంటే” 

'కన్నీరేనండి పాయసం.” 

కరణంగారు నవ్వారు. “మంచి వుద్యోగం వెదుక్కో ఎన్నాళ్ళయినా ఈ మయ్యరు 
హొటేళ్ళు చాకిరీ బాగాలేదు” అన్నారు. 

బెంగుళూరులో వాడు వున్నప్పుడే కొన్నాళ్ళకు ఐరోడు తాతగారి మరణం గురించి 
జాబు వచ్చింది. తాతగారిల్లు చూచాడు. మళ్ళీ బెంగుళూరు వెళ్ళాడు. 

తరువాత రోజూ వుద్యోగం బెడద. రెండవ సంవత్సరంలో దినాలు ఒకటి, రెండు, 
మూడు, అల్లాగే అన్నీ వేళ్ళమీద లెక్కపెడుతూ గడచినట్లు వేసటతో వ్రాసుకొనేవాడు 
రాముడు. ఎప్పుడో ఒకసారి జాబులు వ్రాస్తాడు అమ్మకు. ఆమె ప్రత్యుత్తరం వస్తుంది. 
ఏమో అన్నీ నిరుత్సాహంతో నిండిన వ్రాతలే. తరువాత కొన్నాళ్ళు వాణ్ని ప్రోత్సహించే 
జాబులు కూడ వ్రాసింది. ఆమె ఒక హర్షం నిండిన విషయం తెల్పింది. 

నవరాత్రికి నెలకు ముందే మాధవుని జాబు వచ్చింది. వాళ్ళు వూరికి వెళ్ళే లోపుగా 
బిడ్డ పెళ్ళికిగాను మైసూరు, బెంగుళూరులు తిరుగుతారని, దసరాకూడ చూస్తారని నాగవేణి 
వ్రాసింది. వాళ్ళు వచ్చినప్పుడు తనకు సెలవిసారా? అనే చింత. దసరా అంటే యాత్రికులు 
నిండే సమయం, హొటేళ్ళకు మంచి గిరాకీ. 

తరువాత తనకు తొందర కల్షరాదని, అతడు తన యజమానితో అన్నీ 
చెప్పుకున్నాడు “వారు వస్తారు, నాకు కూడ ఆ వుత్సవం చూడాలనే వుంది” అని చెప్పాడు. 
అతడు కోపపడలేదు. “సరే” అన్నాడు. నువ్వు ముందే మైసూరు వెళ్ళాలంటే వెళ్లు. మా 
హొటేల్లో భోంచేసి వుండు. వీలైతే రేస్‌కోర్సువద్ద ఒక హొటేలు తెరుస్తామని వుంది” అని 
యజమాని చెప్పాడు. ఎలాగైనా సరే మైసూరుచూచే అవకాశం దొరికిందని సంతోషించాడు. 

మాధవుడు, కృష్ణవేణి, ఆనంద, జయ మైసూరిలో వున్నన్నాళ్ళు బాగా వారివెంట 
తిరగాలని నిశ్చయించాడు. 

ఆ మంచిరోజు వచ్చింది. రాముడు వారి కొక అద్దెఇల్లు ఏర్పాటు చేశాడు. అక్కడ 
వారిని దింపాడు. ఆనందునితో నోటినిండ మాట్లాడాడు. తరువాత అందరితో మాట్లాడాడు. 
కాని జయతో ఏమీ మాట్లాడలేదు. ఆమెకు సిగ్గమోయలేనంత బరువైంది. మాధవుని 
పెద్దకొడుకు మద్రాసులో చదువుతున్నాడు. మాధవనికి ఒకటే బాధ. రామా, నీ కొక 
వుద్యోగమైనా చూసిపెట్టలేని చేతగానివాణ్ణి నేను. ఇరవై రూపాయలకు కోకొల్లలుగా నౌకర్లు, 
బి.ఏ.లు, వకీళ్ళు ఎందరో దొరుకుతారు. అయితే నీకు నయం అన్నం వెళ్ళి పదిహేనయినా 
మిగులుతుంది. అదే నయం అనిపిస్తుంది.” రాముడు నాకు బొంబాయిలో వుండాలనే 


శివరామ్‌ కారంత్‌ 285 


వుంది” బెంగుళూరినుండి వారుకూడ రామునివెంట మైసూరు వెళ్ళారు. మైసూరి లోని 
అందమైన వీధులు, ఉద్యానవనాలు, సౌధములు వానికేమీ గొప్ప అని తోచలేదు. కాని 
తనకు ఎలాగో విశ్రాంతి దొరికిందని మాత్రం సంతోషం కల్గింది. మాధవుడు, పిన్ని 
పిల్లలవెంట అన్ని స్థలాలకు తిరిగేది కూడ వానికి వినోదకార్యక్రమంగా తోచింది. ఒకనాడు 
యజమానుల హొటేలు కూడ చూపించాడు. నవరాత్రి ఉత్సవం, వేడుకలు ముగిసినవి. 
వాళ్ళను పంపాక ఒకనాడు మైసూరిలోనే విశ్రాంతి తీసికొని, వీలైతే రాజమహలులోని 
సంగీత కచ్చేరి విందామని కుతూహలం కలిగింది. 

దసరా ప్రదర్శనాలు చూశాడు. చిత్రకళా విభాగం కూడ దర్శించాడు. మరొకసారి 
చూడాలని వెళ్ళాడు. పిచ్చివానివలె తెల్లవారినుండి సాయంకాలందాకా ఆ ప్రదర్శన శాలలో 
తిరుగాడినాడు. ఒకటి రెండు చిత్రాలను చూచి తానుగూడ చిత్రకారుడైనట్లే కలలుగన్నాడు. 
తానేమో సముద్రాన్నే చిత్రించాలి అనుకున్నాడు. “అక్నడ ఎందుకో ఎవరూ సముద్రదృశ్యం 
గీయలేదు.” అనుకున్నాడు. 

ఆ రాత్రి అంతా చిత్రశాలలో తన చిత్రాలు వ్రేలాడ వేసినట్లే కలలు కన్నాడు. 
మరునాడు హొటేలు మేనేజరు, రాముడు మళ్ళీ మైసూరులో షికారు వెళ్లారు. ఆ మేనేజరుకు 
గుర్రం పందేలంటే తెగపిచ్చి. 'రేస్‌కోర్సు” చూచినట్లవుతుందని తానుకూడ వెంట వెళ్లాడు. 
తాను గుర్రం పందెం చూడాలని మాత్రం వెళ్లాడు. టికెట్‌వున్నా దానిలో (శ్రద్ద తీసికోవాలని 
మాత్రం లేదు. బయట పచ్చిక బీటినుండే గుర్రాల పరుగులు చూచాడు. గుర్రాలు స్వయంగా 
సహజంగా పరుగెత్తితే, రామునికి ఏం ప్రత్యేకంగా ప్రభావం కల్గించలేదు గాని, ఆ మంది 
యొక్క వెంపరలాట, మోటారుకార్ల అలజడి మాత్రం వానికి ఆశ్చర్యం కలిగించింది. 
ఎందరో ఆ గుర్రాలకంటె మనస్సులను పిచ్చిగా పరుగెత్తించారు. 

పంద్యాలు పూర్తి అయ్యాయి. వొటేలు స్నేహితుడేమో “పదిరూపాయలు 
పొయ్యాయయ్యా అని తలవంచుకొని బయటపడ్డాడు. రాముడా కేశవుని కొరకే ఎదురు 
చూచాడు. వానివెంట ఒక ముసలివాడు కూడ వచ్చాడు. కేశవుడు రాముణ్ని చూచి 
నవ్వి, “వారు తెలుసా” అన్నాడు. రాముడు వూరకే గమనించాడు. ముసలాయన నవ్వాడు. 
రామునికా ముసలివాడు పరిచయం లేదు. కేశవుడు రామా ఇతడేమో మన వూరివాడే, 
తెలియదా?” అన్నాడు. 

'నేను ఆవూరు సరిగ్గా చూస్తేగా, ఎప్పుడూ పొరుగూర్లోనే పెరిగాను.” 

“అందులో వీరు మన గ్రామం వారురా అన్నాడు. 

రాముడు ఊరకే వున్నాడు. 

“మీకు వీడు గుర్తు లేదా? మీరేమో పాతకాలం వారు. వీణ్ని చూచినా చూచి 
వుండవచ్చు” అన్నాడు. 

ముసలాడు అన్నీ తెలిసికూడ కావాలని మాట్లాడినట్లు లేదు. 


286 మరల సేద్యానికి 


రామ ది గ్రేట్‌ దర్బారు రెస్టారెంట్‌ యొక్క యజమాని ఇప్పుడది లేదులే. మేమంతా 
అక్కడే పని నేర్పాములే' 

రాముని కెవరో పెద్దలు చెప్పిన మాటలు జ్ఞప్తికి వచ్చినాయి. “అయితే వారు 
ఒరటమయ్యరే, మన యజమానిగారి తమ్ముడే అన్నారుగా” అన్నాడు కుతూహలంగానే. 

“అది సరియెనదే.” 

“అతడెవరు” అన్నాడు ముసలాడు. కేశవుడేమో 'మీ స్నేహితుని కొడుకే కదండీ, 
రామ ఐతాళులవారి మనుమడు.” 

“అయితే మా లచ్చడు మాత్రం ఇతడు పెద్ద వాడయ్యాక చూసిన పాపాన 
పొయ్యాడో లేడో?” 

తరువాత కేశవుడు రామా, మీ నాన్న వీరివద్దనే వున్నారు. వారికి వాతరోగం 
పడుకొని వుంటారు. ఎప్పుడో ఒకసారి బయట వస్తారు. నీవు వెళ్లి వారిని చూడవద్దా 
అన్నాడు. 

తన తండ్రి మైసూరిలోనే అజ్ఞాతవాసం చేస్తున్నాడని అన్నాళ్ళకు అర్ధమయింది. 
రామునికి తండ్రి జ్ఞాపకమే లేదు. “ఎందుకు చూడరాదినే ప్రశ్న ఎదుటైంది. ఆశ 
మొలకెత్తింది. కుతూహలంతో “ప్రొద్దున వెడదాం” అన్నాడు. 

“నువ్వు పేట (బజారు) వస్తావా? అని కేశవుడు అడిగితే 'నే నిక్కదే కూర్చుంటాలే 
అన్నాడు. కేశవుడు ఒరటమయ్యరు వెంట వెళ్లిపోయాడు. 

రాముడు ఆ ఒరటన్ని ఎంతో దూరం వెళ్ళేదాక శ్రద్దగా గమనించాడు. తల్లినుండి, 
సుబ్బత్తనుండి వాళ్ళ చరిత్ర కూలంకషంగా తెలిసే వచ్చింది. అయితే “చూద్దామా, వద్దా? 
తల్లి ఏమనుకుంటుందో” అనే చిక్కు ప్రశ్న మళ్లీ ఎదురైంది. ఎంతసేపో గడ్డిపోచలు 
తెంచుతూ ఒక్కొక్క లేతగడ్డి ముక్కను నమిలి వుమ్మి పారేస్తూ 'ఎల్లాగయిన తండ్రిని 
చూడు -ఐదేళ్ళవాడుగా వున్నప్పుడు చూచిన తరువాత చూడలేదు. మరొక్కసారి చూడు” 
అని మనస్సు చెప్పింది. 

చాల సేపటికి హొటేలుకు వెళ్ళాడు. కేశవుడు పది గంటలకే హొటేలు వదలి 
వేస్తాడు. దుకాణం కట్టెశాక వెడదాంలే” అన్నాడు కేశవుడు. 'రాత్రి వారు పడుకొంటే 
అన్నాడు రాముడు. “వాళ్ళిద్దరికీ, అన్నీ వకటే-రాత్రిళ్లే-పగళ్లే' అన్నాడు. ఆ మాటలు విని 
మళ్ళీ చింతాక్రాంతుడయ్యాడు. ఊరకే కూర్చున్నాడు. కూర్చున్నవాడు లేవజాలక 
పొయ్యాడు. 


శివరామ్‌ కారంత్‌ 287 


28 

మైసూరులో (్రీరామపేటలోని ఒక మురికి సందులో తగ్గుమిద్దెలోని ఒక గదిలో 
మినుకు మినుకుమనే దీపం, మోంబత్తి దీపమే వెలిగించారు. మైసూరులో విద్యుచ్చక్తివున్నా 
ఆ ఇంటి వారికి అది అవసరం లేదు. వారంటె ఆ ఒరటడు, లచ్చడు-లచ్చడు నొప్పిగా 
వున్న కాలు చాచుకొని, నోటిలో తుండు బీడి ముక్కను కాల్చుతూ, ఒక్కొక్క ఇన్సేటు 
ముక్క పంచుతున్నాడు. వాని ఎదురుగుండా అంతే లక్షణ పురుషుడు ఒరటుడు. ఇద్దరికీ 
సుమారు యాభై సంవత్సరాలే. కానీ డెబ్ఫెదాటిన వారిలాగే ముసళ్ళయ్యారు. తెల్లని 
వెండ్రుకలు, రంగులేని కళ్ళు, చెక్కిళ్లు లోతుగా ఎముకలు కన్పిస్తూ, చుట్టూ మూన్నాళ్ళు 
చేరుకున్న దుమ్ము, చెత్త, ఆకుముక్కలు, తమ్మలు, బీడీ ముక్కలు, కాలిన పీకలు, చుట్టూ 
వేసుకొని కూచున్నారు. ఆటలో మునిగి పొయ్యారు. ఒక్కొక్కరు పొగల సుడులను విడుస్తూ, 
ఎవరినీ చూడకుండా ఆడుతున్నారు. 

బయట తలుపు చప్పుడైతే లచ్చడు 'వచ్చాడు కాబోలు మహారాజు అని మూల్లాడు. 
ఒరటడు మాత్రం రండీ, రండీ అని లోనికి పిల్పాడు. 

కేశవుడు, వెంట సిగ్గుపడుతూ అణగి మణగి రాగా, రాముడు కాళ్లు మోపి లోనికి 
వెళ్ళారు. వాళ్ళు 'హూం” అని మాత్రం స్వాగతం చెప్పి తమ ఆటలో పడ్డారు. ఆట 
అయ్యేదాకా మాట్లాడలేదు. పోనీ సరిగ్గా చూడనైనా లేదు. మరొకసారి పేక 
పంచేటప్పుడుమాత్రం ఒకటి రెండు మాటలు. భూకంపమైనా సరే లెవ్వరు. ముఖం 
చూడకుండా రెండుముక్కలే మాట్లాడేవారు. కేశవుడేమో రామా నా స్నేహితులు 
వేచివున్నారు” అని చెప్పి వెళ్ళి పొయ్యాడు. రాముడుమాత్రం రెప్పలార్పకుండా చూస్తూ 
నిలబడ్డాడు-ఒక ఆట ముగించినా మరొక ఆటను మొదలుపెట్టుకున్నారేగాని పల్లెత్తికూడ 
మాట్లాడలేదు. 

అంతలో ఒరటడు ఒకసారిమాత్రం “అయితే కేశవుడు వెళ్ళాడా? అని అన్నాడు. 
మళ్ళీ ఆటయే. రామునికి అక్కడ వుండటానికి మనస్సు రాలేదు. అలాగే తపస్సు చేస్తూ 
ఎంతసేపు నిలబడ్డాడో తెలియదు. కేశవుడు ఎంతకూ రాకుంటే ఎదురు చూచి చాలయి 
“'మయ్యరుగారూ, మా నాన్న ఎపుడు వస్తారండీ” అని అడిగి ఆ సందిగ్గావస్థను 
అంతమొందించాడు రాముడు-రామునికి ఎందుకో గుండె గాబరా అయింది. “నాతో 
ఆడే వారెవ్వరనుకున్నావు?” అన్నాడు ఒరటడు. చూచినప్పటినుండి ఆ రూపం తన 
తండ్రిదని రామ ఐతాళుల కుమారుని స్వరూప మని మాత్రం రాముడు నమ్మలేక 
పొయ్యాడు. సుబ్బత్త యొక్క ముఖవర్చస్సు కానీ, రూపం కానీ, పోలికలు కానీ ఒకటీ 
లేదు. 

నరి, తండ్రి అంటే కొంతైనా మాట్లాడాలని నిలబడ్డాడు. నుంచుని 
చాలయి-తరువాత కూలబడ్డాడు. లచ్చడు ఎన్నో ఆటల తరువాత ఒరటుని మూలకంగా 


288 మరల సేద్యానికి 


పలకరించాడు. “ఎప్పుడొచ్చాడట, ఏమటి అని ముభావంగా - ఆ పొగరు పోతు చేష్టలు 
రామునికి నచ్చలేదు. అసహ్యంతోనే “ఎనిమిది నాళ్ళయింది. బెంగుళూరినుండి వచ్చాను, 
వెడుతాను” అని మూడేముక్కలు ఒరటనికి సమాధానం చెప్పి ఎల్లాగో బయట పడ్డాడు. 
కేశవుని కొరకు ఎదురుచూడనైనా లేదు. మనస్సు కోపంతో, అసహ్యంతో వుడికి పోతున్నది. 
అల్లాంటి జీవియొక్క కొడుకుగా తానెందుకుపుట్టాడో అని కన్నీరు కార్చాడు. “తండ్రి 
అని చూడటానికి వెళ్లితే చక్కగా ఆప్యాయతతో ముఖాముఖి మాట్లాడరాదా? అని చాల 
మనస్సు నొచ్చుకున్నాడు. కేశవుడు తెల్లవారేదాకా కనబడలేదు. తెల్లవారే అన్నీ కేశవునితో 
చెప్పాడు. “అతడు దానివల్లనే చెడ్డాడు. అతడంటే దుర్మార్గాలకు, దుర్గుణాలకు పుట్ట. 
ఈవేళ మద్రాసు, రేపు పూనా మరెక్కడో ఇంకొకరోజు-ఎక్కణ్నించీ వస్తుందో దబ్బు?” 
అని తానేమో గౌరవస్తుని లాగా మాట్లాడాడు కేశవుడు. 

తరువాత రెండునాళ్లయినా వుండి సంగీతం కచ్చేరీలు విని వెళ్లాలనుకున్న వానికి 
ఆ రాత్రి సంఘటనతో ఆశలు నీరై పోయినాయి-మంట గలిశాయి. మైసూరు అక్కర్లేదు 
అనుకుని వెంటనే బెంగుళూరికి వెళ్లాడు. 

యజమాని జనార్దనుడు వెంటనే మైసూరి వినోదాలు, కాలక్షేపం అంతా అడిగినాడు. 
చివరకు రామా, మా హోొటేలులో కేశవుడు బాగున్నాడా? దుకాణంలోనే వుంటాడా? 
మరెక్కడైనా విహరిస్తాడా?, అని ఎన్నో ప్రశ్నలు వేశాడు. 

నేను వెళ్లి నప్పుడున్నాడండీ?” 

'వాణ్నీ రేసులో చూశామని ఎవరో చెప్పారయ్యా నాకు. అయితే ఆ రేసులపిచ్చి 
గలవాళ్ళపై ఒక అజమాయిషీని వుంచాల్సిందే. లేకుంటే చాలకష్టం. ఉపాయాంతరం 
లేదు.” 

రాముడేమీ మారాడలేదు. 

జనార్దనుడు విడువజె, “ఏమి? వూరకున్నావు? నీకేమీ తెలియదా? మా 
ఒరటమయ్యరు, మీ తండ్రి చెడిందికూడ ఆ పందేల మూలాననే. వాళ్లుకూడ మైసూరిలో 
వున్నారని విన్నాను. కేశవుడు వారి పనివాడే. ఇప్పుడుకూడ వారితో కలిసి చాల 
సన్నిహితంగా వుంటాడని విన్నాను. నాకేమో ఆ కేశవునితో ఒక కొత్త బెంగ చుట్టుకుంది” 
అని సణిగాడు. 

రాముడు ఇదివరలో కేశవుని కథలు విన్నాడు. తాను వాడు స్వయంగా జూదాలలో 
భాగస్వామి అయింది చూచాడు. అందుకే తాను తండ్రిని చూచిన సంగతి వర్ణించేలాగా 
అన్నీ వివరించి చెప్పాడు. 

తరువాత తన దినచర్యలో పడ్డాడు. తల్లికి తన మైసూరు యాత్రను వర్ణించి 
వ్రాశాడు. తండ్రిని చూచిన కథ వ్రాయాలంటే చాల సిగ్గేసింది. 


శివరామ్‌ కారంత్‌ 289 


ఒకవారం లోగానే నరసింహమయ్యరు తన తమ్ముని జాబుకు బదులు వ్రాశాడు. 
'కేశవుణ్ని నీ కింద వేసుకో: మైసూరుకు రాముణ్ని పంపు. కేశవుడు పందెము, జూదం 
మానితే వుంచుకో. లేకుంటే పని మాన్సించు” అని ఆదేశించాడు. 

రామునికేమో ఆ రెండవ వుద్యోగమేమీ ఇష్టం లేదు. వానికి మరొక ఆశాజనకమైన 
వార్తకూడ తెలిసింది. మైసూరులో తానున్న హొటేలుకు ఎదురుగా మరొక పహొటేలు 
యజమాని రాముని మంచిగుణాలు విని వాని విద్యా వినయాలు పురస్కరించుకొని 
చెప్పించాడు 'ముప్పైరూపాయల జీత మిస్తానని వెంటనే రమ్మని” కాని రాముడేమో తన 
వూళ్ళో అమ్మకు ఇబ్బంది రాదనే వూహతోనే మైసూరులో పనికి చేరాడు. పాత హొటేలు 
వదుల దలచలేదు. ఆ పని యేమీ కొత్తది కాదు. నిన్నటిదాకా “శుచి భవనం” లో చేసిన 
పనే అది. యాత్రికుల బుతువు తప్పితే, మిగిలిన రోజుల్లో చాల వ్యాపారం వుండదు. 
కానీ స్థలం వదలటానికి మాత్రం లేదు. బెంగుళూరిలో నేమో జాగ్రత్తపెట్టడానికి యజమాని 
వుండేవాడు. ఇపుడు ఒంటరిగా చూచుకోవాలి. దానికే భయపడ్డాడు. 

రాముడు తన స్థానాన్ని అలంకరించిన కొత్తలోనే ఒక కొత్త ప్రమాదం 
ఎదుర్శోవలసి వచ్చింది. సాయంకాలం ఐదుకొట్టే క్షణంలోనే దగ్గుతూ లచ్చరాయడు 
వచ్చాడు. రాముడు చూశాడు. కాని ఆ రాత్రి అతని ప్రవర్తనవలన తానే మాటాడే 
సాహసానికి పోలేదు. కొంతసేపు లచ్చరాయడు ఫలహారం తిని వెళ్ళాడు, సర్వరు టా 
అనే” (ఆరణాలు) అని బిల్లు సంఖ్యను కేకపెట్టాడు. లచ్చడు రాముని సీటు ప్రక్కన వున్న 
గుడ్డిదీపంలో సిగరెట్టు కాల్చి, పీల్చి మళ్ళీ పొగ వదుల్తూ వెళ్ళాడుగాని ఏమనలేదు. బిల్లు 
చెల్లించలేదు. రామునికి నవ్వు వచ్చింది. ఆ లెక్కను తన ఖర్చులో బాకీగా వ్రాసుకొని 
వూరకున్నాడు. నరసింహమయ్యరు హొటేలును పడగొట్టడానికి ఢిల్లీ దర్భారు హొటేలు 
తెరచినవాడు ఈ నరసింహని హొటేలుకు టిఫిన్‌కు రావడం ఆశ్చర్యం కలిగించింది. 
రెండు మూడు రోజులు ఉదయం, సాయంత్రం లచ్చరాయడు వచ్చి శ్రే అనే” చొప్పున 
తిని వూరకే వెళ్ళిపోతున్నాడు. ఆవిధంగా ఆ నెలలో ఎనిమిది రూపాయలదాకా పద్దు 
ఎక్కింది. నవ్వుకుంటూ హాస్యానికి అమ్మకు ఉత్తరం వ్రాశాడు. తన తండ్రికి తిండి పెడితే 
ఏం తప్పు లేదని వ్రాశాడు. కానీ అమ్మ జాగ్రత్త చెప్పి రసం వుండేదాకా పిండితే చాలు 
అనే గానుగ కేమైన దయాదాక్షిణ్యాలుంటాయా? అని వ్రాసింది. తరువాత కొన్నాళ్ళు 
మరొక పెద్ద ప్రమాదమే ఎదురైంది. లచ్చడు, ఒరటడు మరి వీధిలోని వారెవ్వరో గుంపుగా 
కూర్చున్నారు. తెగతిని తరువాత 'సిసర్స్‌' అని సిగరెట్లు కూడ తెప్పించారు. ఒరటడు 
బిల్లు సవారూపాయ అని చెప్పినా వినిపించుకోక వెనుకవారిని చూపించాడు. ఆ 
దుండగులు దురుసుగా చూస్తూ రాముణ్ని ఎక్కిరించి వెళ్ళారు. నాలుగైదు దినాలకు బిల్లు 
పది పదిహేను రూపాయలైనాయి. రాముడు చాల మనస్సు నొచ్చుకొన్నాడు. తానేమో 
బాధపడి అమ్మకింత మిగిలిద్దామంటే ఈ లచ్చడు ఆమె నోట్లో మన్ను కొడుతున్నాడని 


290 మరల సేద్యానికి 


తోచింది. తల్లి భోజనం ఈ తోడేలుకు పెట్టాలా అనిపించింది. అతనిమీద జుగుప్ప 
పుట్టింది. నిష్టురంగా ప్రవర్తించాలనుకున్నాడు. 

మరునాడు పరిస్థితికి మరొక పర్యవసానం కలిగింది. ఒరటడు, లచ్చడు 
ఫలహారానికి ప్రొద్దున లేచి వచ్చారు. తిండి, సిగరెట్లు సేవించి 'ఛే-అనే” బిల్లు చేశారు. 
బిల్లుకూతల పిల్లవాడు వాళ్ళ దగ్గరకు వచ్చి '“ఆరాణి ఆరనాలు అన్నా వాళ్ళు 
వినిపించుకోకుండా గబగబా బయటికి వెళ్ళారు. రాముడు ఆ పనివారితో “చూడు - 
వాళ్ళిద్దరిని పిలిచి డబ్బు అడుగు” అన్నాడు. మెల్లిగానే అన్నాడు. సరిగ్గా మాటలు రాలేదు. 
కాని కోపం తగ్గలేదు. మనిషి వారిని ఆపి పట్టుకొచ్చాడు. ఒరటడేమో “ఏమండయ్యా, 
వినండీ ఈ కాలం కొడుకుల నీతికూడ చూడండి - ఇతడేమో వాని తండ్రి - తండ్రికి 
కాఫీ ఇస్తే డబ్బు అడుగుతున్నాడు” అని అపహాస్యం మాటలే ఆడాడు. అక్కడున్న వారంతా 
కేష్‌ కౌంటర్‌ దగ్గర మూగినారు. వారికి ముందు వెనుకలేమి గోచరించలేదు. వాళ్ళతో 
సంరూయిషీ చెప్పి నచ్చజెప్పితే లాభం లేదని గుర్తుపట్టి రాముడు తన పనివార్లతో “ఒరే, 
పిల్లల్లారా వీళ్ళిద్దరికీ ఏమైనా తిండి తీర్థాలు ఇస్తే ఖబర్‌దారు” అని గట్టిగా కట్టడిచేసి ఆజ్ఞ 
లిచ్చాడు. నిర్దాక్షిణ్యంగా రాము డాడిన మాటలకు ఒరటడు మరింత రెచ్చి పొయ్యాడు. 
“ఒరే, బాబూ నువ్వు పుట్టిందానికి సార్ధకం అని ఎన్నో శాపనార్థాలు పెట్టి వెళ్ళిపొయ్యాడు, 
అక్కడ చేరిన తిండిపోతులు ఈ లచ్చడు నిజంగా వీనికి తండ్రి అయి వుండవచ్చా లేదా 
అని సందేహంతో, హాస్యంతో గుసగుసలాడారు. రామునికేమో నలుగురిలో అవమానం 
అనిపించింది. ఆ రాత్రియంతా కన్నుమూసింటే ఒట్టు. 'రేపేమి జరుగనున్నదో' అనే 
భయభీతులు మరింత కమ్ముకున్నాయి. వాళ్లు బ్రతుకులో ఎన్నో వేషాలు వేసి 
సంతరించినవారు. ఇక మళ్లీ వచ్చి ఎంత అవమానిస్తారో అని బెంగ - ఎల్లాగయినా 
సరే సిద్దంగా వున్నాడు. గడియారాన్నే చూస్తున్నాడు. ఏడు, ఎనిమిది తొమ్మిది కొట్టినా 
వాళ్లు రాలేదు. నిన్నటి యుద్దానికి వారు బెదరుకున్నారేమో రాలేదు కాబోలు. 

రాముడు ఒక దీర్ణనిశ్వాసమే వదలివేశాడు. ఆ సాయంకాలం తల్లికి ఆ ఆరణాల 
బిల్లు కథను ఆసాంతం వ్రాసినాడు. “అమ్మా, అటువంటివాడు నాకు తండ్రి అయ్యాడనే 
మాట పడ్డాను. కానీ కన్నతండ్రికి ఆ మాత్రం అధికారం లేదంటావా?” అని ముగించాడు. 

ఇదే సంగతి-హొటేలులో వుండే గూఢచారుల సాక్ష్యంతోబాటు బెంగళూరు 
యజమానులకు కూడ వెళ్లింది. వాళ్లు వచ్చారు. లెక్కలు చూచారు. తండ్రి బీల్లుమాత్రం 
రాముడు తన లెక్కలో వేసుకొని జీతంలో కోసుకున్నట్లు తెలిసింది. 'తండ్రివంటి మోసగాడు 
మాత్రంకాడని వారికి సంతృప్తి కల్గింది. కొడుకుకు మాత్రం ఆ వుద్యోగంపట్ల తీరని 
అసంతృప్తే కలిగింది. తీరికలేని దాస్యవృత్తి. తల్లికీ తనకు ఎన్నాళ్ళో ఈ ఎడబాటు? 
ఇక్కడ నాగవేణి మాత్రం బాబూ, భగవంతుని దయతో, నీ పుణ్యాన నాకు కొంత స్వర్గం 
నీడలో వున్నట్లే తోస్తున్నది. నాకేమో ఇక్కడ మామగారి ఇంటిని కాపలా కాస్తూ బుణం 


శివరామ్‌ కారంత్‌ 291 


తీర్చిన సంతృప్తి కలుగుతున్నది. వారేమో కొడుకును ఏమాత్రం నమ్మరు. చనిపోయేరోజు 
నా చేతికిఅంతా ధారపోసి వెళ్లారు. ఆ తప్పును నేనైనా సర్దుకోవాలిగా” అని వ్రాస్తున్నది. 

రామునికేమో బొంబాయి ప్రయాణం చెయ్యాలని చాల తొందరగా వుంది. దగ్గర 
వంద రూపాయలదాకా చేర్చి పెట్టుకున్నాడు. ఎక్కడైనా తిరిగితే మంచి వుద్యోగం 
రావచ్చునని భ్రమపడ్దాడు. “మంచి సంపాదన వస్తే వుంటాను, లేకుంటే వెనుకకు-కాని 
తల్లిని మాత్రం ఒప్పించి వెళ్ళాలి?” అని తన జీవితంలో ప్రతి నిముషాన్ని లెక్కించుకుని 
బాధపడుతున్నాడు. 

డిశంబరు నెలలోగా మరింత డబ్బు చేరే అవకాశం లేదు. ఇట్లే వాయిదా వేస్తే 
బొంబాయికి తాను వెళ్ళనే వెళ్ళడు. అతి కష్టమైన సంగతేమంటే తన యజమానులతో 
చెప్పి విడుదల కావటం. తాను అతి త్వరగా వెడుతున్నానని తల్లిద్వారా 
నరసింహమయ్యరుకు వార్తల నంపాడు. జనారనయ్య ద్వారా వారేమో సరియైన వుత్తరం 
వ్రాయించారు. 'నీ కేమి కష్టం - అంత బాధ వుంటేగా వెళ్లాల్సింది. నీ నమ్మకంమీద 
మైసూరు హొటేలు తెరచాము మరొక మేనేజరు త్వరలో దొరికేదాకా వుండాలిగా? కేశవుణ్ని 
కూడ నీమీద నమ్మకంతో పంపేశాను. నీకు జీతం ముప్ఫై చేస్తాములే, అనికూడ ఎన్నో 
మంచిమాటలు వ్రాశాడు. రాముడేమో తన తల్లితో హాయిగా తీరికగా వుండటానికి తగిన 
జీతమిచ్చే కొలువు వెదుకుతానని, హొటేలుపట్ల, యజమానిపట్ల ఎల్లాంటి అసంతృప్తి 
లేదని స్పష్టం చేశాడు. 

క్రిస్‌మస్‌ యాత్రికులలో తానొక్కడు - రైళ్ళు, మోటార్లు ఎక్కడ చూచినా 
యాత్రికులే-మద్రాసుకు వెంటనే జాబు వ్రాసి మాధవుని స్నేహితులకు జాబులు 
వ్రాయించాడు. తన స్నేహితునికి వ్రాసుకున్నాడు. బొంబాయిలో దిగగానే అరణ్యంలాగేమీ 
కన్పించలేదు. ఆ నగరం వీధులు, ఇళ్లు, వాకిళ్ళు అన్నీ మద్రాసుకంటె ముందుపడినట్లే 
తోచింది. తన వూళ్లో వుండే విశాలమైన సముద్రతీరంలోని ఇసుకరేణువులాగు తానొక 
ఇసుక రేణువుగా అవుపడ్డాడు. ఆ నాగరిక జీవనంలో, తానేమో అల్పుడే. అయితే అంతటితో 
నిరాశ ఎందుకు చెందాలి? అల్లాంటి ఎందరికో కబళాల నిస్తున్న బొంబాయి తనకు 
అన్నం దొరికే మార్గం చూపజాలదా? తన వూరివారే వున్నారుగా? చూద్దాం? అని 
ఉత్సాహంగా వెళ్లాడు. 

రామునికొరకు బొంబాయి స్టేషనులో మారుతిరాయడు ఎదురు చూశాడు. ఒక్కరికి 
మరొక్కరు గుర్తులేదు. ఒక్కొక్కరు ఒకే శాఖ బ్రాహ్మలుగాదూ-ఒక వూరివారు కూడ 
కాదు. మాధవుడు ఒక రంగుల కంపెనీలో పని చేస్తున్నాడు. అదే కంపెనీ బొంబాయి 
శాఖలో మారుతిరాయ డున్నాడు. అతడు మాత్రం కన్నడజిల్లా వాడు అంతే. మాధవుని 
స్నేహం మూలాన మాధవుని ఆత్మీయుడైన రామునికికూడ మర్యాద నిచ్చాడు. 


292 మరల సేద్యానికి 


మారుతి అతన్ని తన బసకు తోడితెచ్చాడు. ఇద్దరూ మాతుంగదాకా నడచే వెళ్లారు. 
ఒక మనిషి రాముని పెట్టి, పరుపులు వెంటతెచ్చాడు. అక్కడ ఒక ఎత్తైన భవంతినెక్కి 
చివరకు చిన్న గదిలోకి వెళ్ళారు. అదే వారికి విశాలహర్మ 0. వాకిలి తెరువగా చూస్తే 
రామునింటిలో చావడిలోని స్తంభాలస్థల మంతకాదు. అందులోనే స్నానానికి, వంటకు, 
చదువుకు అన్నింటికి అనుకూలం చేసుకున్నారు. ఇప్పుడు మావాళ్లు ఊరు వెళ్ళారులే. 
ఒకడు మాత్రం వున్నాడు. మరొక పిల్లవాడు, తల్లి తాతగారింటికి వెళ్ళారు. ఆమెకు 
నెలలయినవి. మేము క్యారియరు భోజనం తెప్పించుకు తింటున్నాము. ఉన్నంతలో 
భోంచేద్దాం లెవ్వండి అని నిష్మపటంగా చెప్పాడు. 

తరువాత కొన్నాళ్లకు తన బిడారం గుర్తులను తెలుసుకున్నాడు. మారుతి 
ఇంటిఖర్చులు భరిస్తే అక్కడ హాయిగా కొన్నాళ్లుందవచ్చునని మాత్రం బోధపడింది. చిన్నదైనా 
పరిశుభ్రంగా గదిలో మారుతి వున్నట్లే తానుకూడ వుండాలని తీర్మానించాడు. మొదటి 
రోజు రామునికొరకు సెలవుతీసుకున్నాడట. తరువాత తెల్లవారుజామున వెడితే సాయంత్రం 
వాపసు. వాని పెద్దకొడుకు మాధవుని కొమారుడు ఆనందుని అంతటివాడు బడికి వెడతాడు. 
మారుతి ఆఫీసు కెడితే రాముడు ఆ ఇంటి కావలిగాస్తాడు. 

వచ్చిననాడు భోజనాలయ్యాక మారుతిరాయడు తన సంగతి చెప్పేశాడు. “నాకు 
ఇక్కడ ఎవరూ పరిచయం సరిగా లేరు. మా బ్రతుకంటే ఈ ఇరుకు గదిలాగా ఇక్కట్ల 
బ్రతుకనుకో. ఏదో ఆదివారం ఒక రిద్దరు మిత్రులతో షికారు, బాతాఖానీ. మిగిలిన 
రోజులంతా ఆ విశాలజనం అనే మూక తరంగాల సముద్రంలో వున్నామనే ఆనందం 
తప్ప ఇంకే సుఖమూ లేదు. మీ రొక పనిచేస్తే మంచిది. ఈ పై అంతస్తులో మన వూరి 
(బ్రహ్మచారులు కొందరున్నారు. వారేమైనా ఉద్యోగం తెచ్చి పెడ్డారేమో చూడండి” అన్నారు. 

రామునికి మాటలు లేవు. అడిగే ప్రయత్నంలో వున్నాడు. అంతా క్రొత్త. ఏమీ 
తెలియదు. తన కార్యసాధనకే వచ్చాడుగా, అదృష్టాన్ని పరీక్షించుకోవాలి - అంతే. 

రామున్ని ఆ రాత్రి మేడపైకి (ఫెండ్స్‌ రూమ్‌లోకి మారుతి తీసికెళ్లి చూపాడు. 
అక్కడ సామ్యవాదం చిహ్నాలున్నాయి. సంసారులు కానివారెల్లా వుంటారో వెంటనే తీసి 
చూపింది ఆ గది. ఆ గది అంటే కేవలం నాల్గుగోడలే, వున్నవారు మాత్రం మిత్రులు. 
వారే లేకుంటే అది మృగాలయం మాత్రం - వారు వెళ్ళిన సమయాన ఆ గదిలో ముగ్గురు 
పక్కచుట్టల పై పండుకొని వున్నారు. ఇద్దరేమో రాజకీయాలను చర్చిస్తున్నారు. ఒకడు 
పాటలు పాడేస్తున్నాడు. మరొక్కడు వసారాలోకి తొంగిచూస్తూ వీధిలోకి వచ్చి పొయ్యే, 
మోటారులను, కార్లను లెక్కిస్తున్నాడు. మారుతిని చూచి ఒకడు ఎవ్వడో హెలో అన్నాడు. 
మారుతి వీరు కూడ మన జిల్లా నుండి వచ్చిన మిత్రులే. మనలాగు బొంబాయి జీవితానికి 
భాగస్వాములుగా వచ్చారు. వారి బాబాయ్‌ నాకు మిత్రులు.” అని మరిన్ని మాటలతో 


శివరామ్‌ కారంత్‌ 293 


అక్కడ శంకరరాయణ్ని పరిచయ చేశారు. అతడే ఆ గదికి పెద్ద కాబోలు నని రామున్ని 
అతనికి మారుతి అప్పగించాడు. 

శంకరుడు లేచి సిగరేటు వెలిగించి మారుతికి సిగరెట్లు ఇచ్చి కూర్చోమ్మని 
ఆదేశించాడు. తరువాత మారుతి “ఏమయ్యా మీ పద్మనాభానికి ఉద్యోగం చిక్కిందా?” 
అని అడిగాడు. 

“వారండీ నలఖైని మించి జీతం ఇయ్యరటి అన్నాడు శంకరం. 

“వాడు గ్రాడ్యుయేట్‌ కాదుటండీ” 

“వాడి బాబుకు కూడ అంతే, బొంబాయికూడ మద్రాసులాగే, పిసినిగొట్లు 
చేరుకున్నారులే” అన్నాడు. 

మారుతి, శంకరునితో 'చూడప్పా-వీరు కూడ బహుకుటుంబీకులు. ఎంతో ఆశతో 
వచ్చారు. నేనేమీ ఆశ చూపలేదు. కానీ మనం చేతనైనంతా ప్రయత్నం చెయ్యాలిగా” 
అన్నాడు. 

రాముడు వెళ్తుంటే “ఏమండీ మీ పేరు?” అన్నాడు. 

“రామః” 

“వాట్‌ రామ్‌!” 

“రామరావు ఐతాళ, రామ ఐతాళ అనవచ్చు-’ 

“సరే రామరావు రోజూ రండి - ఏమైనా తెలుసుకుందురుగానీ. తరువాత 
రామరావుకు తీరిక దొరికినప్పుడల్లా ఆ మిత్రుల గదికి హాజరయ్యాడు. తరువాత 
మారుతిరాయని భార్య వచ్చాక వాళ్ళతోనే మిత్రులలోనే వుండాలి అని నిశ్చయించుకున్నాడు. 

వాళ్లందరూ హాయిగా వినోదంగా వుండాల్సిన సుఖజీవులు. బొంబాయిలో ఉద్యోగ 
(ప్రయత్నాలకు వచ్చారు. అందరూ యువకులే. ఒక్కొక్కరు మూడునెలలు, రెండునెలలు 
హంగామీ నౌకరీ గలవారు. కొందరేమో పదిహేనురోజుల కొక వుద్యోగం మార్చే అలవాటు 
గలవారు. కొందరు బాగా తిరిగిందే వుద్యోగం అని తృప్తిచెందే వారు. వారందరి ముఖ్యోద్దేశ 
మొకటే “ఈ పెట్టుబడీదారీ విధానం రూపుమాసితే గాని భారతదేశానికి మంచి రోజులు 
లేవు అని నమ్మేవారు. 

రాత్రి బిర్లాలను గానీ, బజాజులను, వాల్‌చందులను, హారూన్లును, అందరినీ 
పూర్తిగా తెగతిడ్డారు. మరునాడు తెల్లవారి అర్జీ చేతబట్టుకొని బజాజులవెంట, కరీమ్‌భాయి 
మిల్లుల వెంట ఉద్యోగాన్వేషణం చేస్తారు. ఆర్మీ లేక నేవీ? ఏదో ఒకచోట వెళ్ళడం గతి. 
నాల్గు దినముల ఖాళీ అయినా ఉద్యోగం చేరేస్తారు. ఒక్కొక్కరు చూడటానికి 
అరటిక్కెట్టుకంటె కూడ చిన్నగా వుంటారు. అన్నం తింటారో లేదో, ఎంత తింటారో: 
ఎక్కువగా టీ, కాఫీలు తాగేస్తారు. తాగే కొంచెం కాఫీ గూడా మాస్మోపద్ధతిలో పాత్రలలో 


294 మరల సేద్యానికి 


తాగుతారు. వారి విలాసవస్తువు సిగరెట్లు. బొంబాయి వాతావరణానికి అది అత్యవసరమని 
సిద్ధాంతీకరించినవారు వారేనట. 

వారి దుస్తులుకూడ వింతైనవే. ఒకరిని మించి మరొకరు ప్రత్యేక దుస్తులు ధరిస్తారు. 
సాయంకాలానికి అందరూ ఖద్దరు ధరిస్తారు, పఠాను పైజామ. పెద్ద కుర్తా. ఆఫీసు 
వేళకేమో సూటు, బూటు, హ్యాటు, అందరూ నున్నగా (బ్రష్‌ చేసుకుని శుభ్రంగా వుంటారు. 
రాత్రి జైలు డ్రెస్‌లాగు డ్రాయర్‌లో. వాళ్ళకు సుఖమంతా అన్నం కంటె మాటలలోనే. 
ప్రపంచంలో పెట్టుబడిదారీ నశించిన తరువాత సువర్ణయుగం పుడుతుందనే ఆశతో 
జీవిస్తారు. వారికి కార్మిక కర్షక రాజ్యపు పగటి కలలే వస్తుంటాయి. బొంబాయికి వెళ్ళిన 
యువకుల్లో ముఖ్యంగా ఏ ఒక్క నిరుద్యోగి ఐనా సామ్యవాదిగా ఎగ్రటోపీ ధరించడానికి 
మూడు వారాలు చాలు. 

రాముడు జైలులోనే ఎరుపెక్కిన వాడు గదా. 

రెండు వారాలలోగా శంకరుడు, రాముడు ఇద్దరూ చాలా ఆఫీసులకు వెళ్ళి తిరిగి 
వచ్చారు. ఎక్కడికెళ్ళినా 'సారీ ప్లీజు, నో వేకన్సీ' అని గొడవపెడ్డారు. రామా ఈ ట్రాము, 
బస్సుల ఖర్చులు మిగిలితే మూడు నెలల బత్తెం అవుతుంది” అన్నాడు శంకరుడు. “ఇరవై 
రూపాయల నౌకరీకి ఎనిమిది రూపాయ ఖర్చుల అయితే ఎల్లాగు” అన్నాడు. శంకరుడు 
పాతవాడే. ఏడేళ్ళనుండి బొంబాయిలో వాసం చేస్తున్నాడు. సగం కాలం అంతా ఆఫీసుల 
బయట నున్నవాడే. సగం కొలువుకాలం ధనం గడిస్తే మిగిలిన రోజులకు వాడుకుంటాడు. 
ఆ మిత్రుల గదిలో శంకరునికే మంచి అనుభవం. 

రాముణ్ని శంకరుడు తనకు “నో వేకన్సీ బోర్డు చూపిన ఆఫీసులన్నీ తిప్పాడు. 
తాను దెబ్బలాడి వుద్యోగాలు వదిలేసిన ఉద్యోగాల కచేరీలకు కూడ వెళ్ళాడు. రాముడు 
కూడ బొంబాయి దుస్తులతోనే వెళ్ళాడు. ఎక్కడ కెళ్ళినా అవలక్షణం సమాధానాలే గాని 
లాభం లేదు. 

శంకరునికేమో సినిమా” రంగం మంచిదని తోచింది. సినిమాకు కథ వ్రాస్తే 
బాగు అని అనుకున్నాడు. తన కథలను నకలుచేసి, దొంగిలించి సినిమా కథకుడు 
తయారు చేస్తున్నాడని వానికి కడుపుమంట. అన్ని సినిమా కంపెనీలనుండి వానికి 
పిలుపు వచ్చిందట. కానీ ఒకనికి కూడ తనను సెలెక్టు చేసుకునే తెలివితేటలు లేవు. 
సినిమా డైరెక్టరును, తారలను అందరినీ ముక్తకంఠంలో దుయ్యబడ్డాడు. ఆ తారలు 
అవివాహితలు కావడంమూలాన ఈ యువకులకు అదొక సమస్యగా పరిణమించింది. 

రామునికి ఈ మిత్రుల గదిలోని దినచర్యలే ప్రహసనాలవలె తోచేవి. అక్కడ 
వుందేకొలది నిరుద్యోగమే, అనేక తీర్మానములు, ఆడిపోసుకొనుట, ఆక్షేపణలు, 
నిందలు-అని రామునికి తోచకపోలేదు. 


శివరామ్‌ కారంత్‌ 295 


కొత్తలో బొంబాయికి సామాన్య ధోతిలో దిగిన రాముడు, సూటుబూటు ఇత్యాదులకు 
బాగా ఖర్చు చేసుకున్నాడు. (ఫెండ్స్‌ రూమువారు ఆ సూటును చూచి ఓహో, ఓహో, 
భళీ” అని కేకలు పెట్టారు. “అవునయ్యా: ఈ డ్రెస్‌లో పోజ్‌లో పక్కా సినిమా స్టార్‌గా 
తయారయ్యావంటే నమ్ము అని ఎగతాళికూడ చేశారు. 'ఈ పర్సనాలిటీకి సినిమా తార 
మోహించి నిన్ను హీరోగా చేసుకుంటుందేమో' అనికూడ అన్నారు. 'సువర్ణాదేవి తారతప్పక 
నిన్ను వరిస్తుంది. కానీ నువ్వు పాడగలవా? సకిలించగలవా?” అని అడిగారు. 

“అంటే పాటలయ్యా సంగీతం” అని అందరూ వివరించారు. 

రామునికి తనకు కొంత సంగీతం తెలిసినా ప్రకటించుకోవలసిన తరుణం, 
చోటు కాదని వూరకున్నాడు. 

తరువాత రోజు కొకసారి ఐనా పాటలపిచ్చి గల గంగాధరుడనే స్నేహితుడు 
మాత్రం, 'అంధేరికి వెళ్ళు - మరొక్కరోజు మరొక స్టూడియో వెళ్ళు అని చాల (ప్రేరేపించి, 
ప్రోత్సహించేవాడు. రాముడొచ్చాక ఒక్కొక్కరు తుంటబీడీలను, పీకలను తాగుతూ (కాలుస్తూ) 
సినిమాపత్రికలు తిరగేస్తూ ఒరే చూడర్రా, ఆ చంద్రకాంతకు నలుగురు సంతానమట. 
ఎంత చెక్కముక్కలాగున్నది” అని చర్చ కొనసాగింది. “ఆమె ఎంత గడుగ్గాయిరా నా 
ఫోటో వుంచుకున్నది కానీ, మర్యాదకైనా తన ఫోటో కూడ పంపలేదు అని ఎవడో చాల 
పశ్చాత్తాప పడ్డాడు. అందరూ స్నేహితునిపట్ల సానుభూతిలో పేదమొహాలు వేసుకున్నారు. 

“ఒరే రాము చూడరా, శంకర్‌ చూడరా, నీ సినిమాకథను తీసికొని నిన్ను ఆరుసార్లు 
తిప్పాడుగా వాడు దివాలా తీశాడటరా. గుడ్‌న్యూస్‌ కాదుట్రా' అని ఒకరు ఎగతాళి 
చేశారు. 

అందరూ ఆ సినిమా కంపెనీలన్నీ దివాలా తియ్యాలని, కొందరు క్యాపిటలిస్ట్‌లైనా 
దుర్గతిపాలు అవాలని దీవించి, శపించి ఆనందించారు. 

ఎక్కువ వేడిగా చర్చలు జరిగితే సిగరెట్ల పొగమాత్రం తక్కువగానే లేస్తుంది. 
గంగాధరుడు మళ్ళీ “ప్రేమకీ బాంసురీ బజావో” అని పాడేస్తాడు. 

శంకర, గంగాధరుల సంవాదం రక్తికెక్కింది. గంగాధరునికి కంఠం బాగుంది. 
రూపం లేదు. ఆ సంగతి వానికి తెలిసి చస్తేగా ఒక సినిమా డైరక్టరు చెప్పాడటా. 
అప్పుడు శంకరుడు రాముణ్ని గూర్చి చెబుతూ ఈ రాముని మొండేనికి గంగాధరుని 
కంఠం తగిలిస్తే ఎలాగుంటుంది చెప్పండి అని అన్నాడు. అప్పుడు మన రూముకు 
నెలకు మూడు వేల ఆదాయం వచ్చేది. అందరూ హాయిగా మజా చేసేవారం లే అని 
తీర్మానించారు. 

రామునికి ఈ మాటలు సరిగా అర్థం కాలేదు. 

దాన్ని మళ్ళీ స్నేహితులే నీ రూపం-వాని కంఠం కలిపితే మంచి తారవయ్యే 
వాడవురా అని వివరించారు. “మన గంగాధరుడు అంటే ఏమనుకున్నావు? సాధారణ 


296 మరల సేద్యానికి 


వ్యక్తి గాడు. సకలించే, బొబ్బలుపెట్టే, గాండ్రుమనే, ఓండ్రించే కంఠిమని అందరూ 
హాస్యం చేశారు. 

అందరూ మళ్ళీ గొల్లుమని నవ్వారు. రాముడుకూడ కొంత నవ్వుకున్నాడు. నేనైతే 
పాడగలను కాని, సకిలింపజాలనయ్యా” అన్నాడు రాముడు. 

శంకరునికి ఆశ్చర్యమేసింది. “అయితే రామునికి సంగీతం వచ్చు అన్నమాట, 
కర్ణాటకమా, హిందూస్తానీయా లేక రైల్వేసంగీతమా?” అని ప్రశ్నించాడు. 

“నాదీ ఒకవిధమయిన సంగీతం లెద్దురూ? నోటికంటే ఫిదేలువాద్యం బాగా 
వస్తుంది. కాని ఈ సినిమాపాటలు 'తుమనే ముర్వుకో (పేమ సిఖాయా మాత్రం 
వాయించలేను.” అన్నాడు. 

రామునికి నిజంగా సినిమా సంగీతం బొత్తిగా తెలియదు వాని విశాల మనః 
ప్రవృత్తి సరియైన సంగీతాభ్యాసం కూడ తృప్తి నివ్వలేదు. ఈ (ప్రేమగానం ఎందుకిస్తుంది, 
ఏమిస్తుంది? 

ఆ దినం సాయంకాలం మాటలు చేతలుగా మారినవి. రాముణ్ని తప్పక వాద్యం 
పైన పాడిస్తారు. ఎవరూ వదిలేట్లు లేదు. రామునికి కూడ పాటలు వస్తే 'కమ్యూనిష్ట్‌ 
స్సూల్‌ ఆఫ్‌ మ్యూజిక్‌” అని బోర్డు తగిలిద్దామని శంకర్‌ అభిలాష రాత్రి పదిగంటల 
సమయాన మాతుంగ గాలించి ఒక ఫిడేలును పట్టుకొచ్చారు. గంగాధరుడు అప్పటికే 
“చూడండి, ఫిడేలు బాగా వాయిస్తే దానికంటే వీణ, తబలా, వేణు అన్నీ వెనుకాతలే. 
తీసికట్టే అని ఢంకా బజాయించి తీర్మానించాడు. ఆ మేడలో గంగాధరుడే గొప్ప “ఆర్ట్‌ 
క్రిటిక్‌ సంగీత విమర్శకుడు. తానే ఆ గదిలో ప్యారిస్‌ పట్నంలోని సంగీత కళానిధి అని 
గర్వపడేవాడు గంగాధరుడు. వానికి సగం సగం తీర్మానాలంటే గిట్టవు. అన్నీ గట్టి 
ఖండితమైన, కచ్చితమైన తీర్మానాలు, విశ్వాసాలున్నూ. 

ఫిడేలు రాముని చేతులలో పడింది, రామునికి వేరే శరణులేదు. రాముడు నవ్వు 
మొగంతో అందుకున్నాడు. గంగాధరుని మాటలలో సారాంశం వున్నా లేకున్నా 
మరులు-వట్టి భ్రమ గొల్పించేవిగా మాత్రం, మభ్యపెట్టెవిగా మాత్రం వున్నవి. 

అల్లాగే నవ్వుతూ రాముడు ఫిడేలును ఎత్తి, కమానును తీగెలపై లాగాడు. చేతులు 
మళ్ళీ రాచుకుని, రుద్దుకుని సర్దుకొని కమానుకు రాళం రుద్ది - లాగాడు. 

ఆ ఫిడేలువాద్యమా? సితారానా, జలతరంగమా వాని వాద్యం అందరిలో అన్ని 
వాద్యాలు మోగించాయి. రాముని చేష్టలను అందరూ వింతగా చూశారు. తరువాత చక్కని 
తేనెచినుకులే కురిపించాడు. రాళ్ళగుండ్లల్లో గలగల ప్రవహించే సెలయేరులాగా, 
జలపాతంలాగా, కాశీవద్ద వుండే గంగా ప్రవాహంలాగా అందాన్ని ఒలకబోస్తూ వాని 
సంగీతం వెలువడింది. 


శివరామ్‌ కారంత్‌ 297 


ప్రవహించి, పొంగి, నవ్వి, సముద్రంలో శాంతంగా చేరినట్లే ఆగిపోయింది. 
నవ్వులలో దుఃఖమే దాగుకున్నట్లు తోచింది. రాముడు ఎవరినీ చూడలేదు. తన 
ఓరచూపులతో ఫిడేలును మాత్రమే, కమానును మాత్రమే గమనించాడు. 

ఒక్క పెట్టున వానిలో ఏమి ఉక్రోశం కల్లిందో ఏమో కమాను తాండవమే ఆడింది. 
రాగాలు మంటల నాలుకలలాగు ఎనలేని మేళాలవలె, కొంపలను కాల్చే మంటలలాగు 
చెవులను, గుండెలను దద్దరిల్లేట్లు చేశాయి. ఒక పెద్ద నిట్టూర్చులాగు ఎంతో పొడుగాటి 
నాదం ఆ సంగీతానికి ముగింపు నిచ్చింది. 

రాముడు తన వాద్యాన్ని ఆపి లేచాడు. తన గదిలోకి వెళ్ళి పడుకున్నాడు. మళ్ళీ 
వస్తాడేమో అని అందరూ మౌనంగానే కూర్చున్నారు. కొందరు వెదకడానికి వెళ్లారు. 
తరువాత మారుతి గదిలో వాడు ఎక్కడో పడి నిద్రపొయ్యాడని తెలిసింది. 

ఆ దినం మాట్లాడినవారు లేరు. తరువాత మెల్లగా శంకరం మాత్రం “అల్లాంటి 
సంగీతం మాత్రం ఎక్కడా ఎప్పుడూ వినియుండలేదు” అని చెప్పాడు. 

గంగాధరుడు ఆ దినం తరువాత మాత్రం రాముని చూడగానే తన 'తుమనే 
ముర్వుకోను కట్టి పెట్టేవాడు. గంగాధరుణ్ని చూచి మిత్రులు మాత్రం 'తుమనే ముర్వుకో 
క్షామ దిభాయా” అని సంగీతం వానివద్ద శూన్యమని సూచించేవారు. 

తరువాత మిత్రబృందం రామునితో “మళ్లీ ఎప్పుడు వినాలో నీలాంటి సంగీతం” 
అని అడిగితే ఒరే నాకు మూడ్‌ కుదరాలిరా' అనేవాడు. పిలిస్తే, అరిస్తే అల్లాంటి పాటలు 
వస్తాయా రావు అని అందరికీ తెలుసు. అప్పటినుండి రాముడంటే గౌరవం ఎక్కువైంది. 

కానీ గౌరవం వస్తే నిరుద్యోగసమస్య తీరిందా? రెండు నెలలయ్యాయి. సగం 
డబ్బు కరిగిపోయింది. శంకరుడేమో “సంగీతం ట్యూషనులు చెబితే” అన్నాడు. “ఒరే ఈ 
సినిమా పాటలకాలంలో నా సంగీతం ఎవరడుగుతారయ్యా” అన్నాడు. రాముడు నవ్వాడు. 

మూడు నెలలుకూడ గడిచాయి. రాముని జేబులు ఖాలీ అవడానికి 
ఇంకెంతకాలమూ అక్కర్లేదు. మళ్లీ అలాగే నెలలు గడిస్తే తాను ఉపవాసమే పడుకోవలసిన 
రోజుకూడ వస్తుందని తెలుసుకున్నాడు. ఒకనాడు అదే బెంగతో అక్కడక్కడ తిరిగాడు. 
నడచి నడచి వేసరికతో చౌపాటీతీరం వెళ్ళాడు. అక్కడి ఇసుకకూడ మద్రాసులాగు 
లేదు. సముద్రంనుండి కుళ్లు ఎత్తుకొనివచ్చేదానికి నవ్వుమాట అసలే లేదు. అదికూడ 
నగరాన్ని ఆనుకుందనేమో, దానికి ఆటుపోట్లు అవీ ఇవీ కూడ లేవు. వర్షం వస్తే చెరువులో 
బురద ఏలాగు బయటికి వచ్చి మరింత మురికి బెతుందో అలాగే ఆ సముద్రం 
కానవచ్చింది. ఆ సముద్రతీరంలో విహారానికి కూర్చున్న జనంలో మాత్రం వినోదం, 
విలాసం, ఉల్లాసాలున్నవి. అందరిలో నడకకంటె నాట్యమే ఎక్కువగా వుందనవచ్చును. 
వస్తారు, పోతారు, తింటారు, బ్రేవుమని త్రేన్చుతారు. ఎన్నో తరహాల పలుతెగలజాతులు, 
భాషలు, ఘోషాలు, నగలు, వేషాలు గల జనం ఆ సంతలో చేరినా రాముడుమాత్రం 


298 మరల సేద్యానికి 


శూన్యంలోకే చూస్తున్నాడు. రామునిలాగే బలహీనంగా ఆ సముద్రతరంగాలు కూడ 
కొద్దిగానే లేస్తున్నవి. సరే, సంగీతం ట్యూషన్‌లు చెప్పి ధనం ఆర్జించాలి. అంతే - తల్లికి 
నెలనుండి ఒక వుత్తరంకూడ వ్రాయలేదు. ఏమని వ్రాయాలి? ఎల్లాంటి ఆశలు లేపాలి? 
ఎల్లాగ నమ్మకం కుదిరించాలి? తన మిత్రుల గదివారైతే రెండుమూడేండ్లయినా 
బొంబాయిలోనే దొర్లుకుని, కొట్టుకుని సరిగా తిండికి లేకుండా కూడ జరుపుకుంటున్నారు. 
“ఏమయ్యా? ఎందుకు ఆ బెంగ? నెల, రెండు నెలలకే వుద్యోగం దొరకాలంటే మజాఖా 
ననుకుంటున్నావా? మేమెంతైనా గడపాము. ఒక సంవత్సరం కష్టపడితే నీకు కొంత 
ఆశ కల్గుతుందిలే అన్నారు. వాడు అలాగు కాళ్లు లాగుకుంటూ కచేరీలవెంట తిరిగే 
ఓపిక లేనివాడు అల్లాంటి ఆలస్య మవుతుందని వూహించి వుండలేదు. అన్నీ వాడు కళ్ల 
యెదుట చూస్తున్నాడుగా: మళ్ళీ ఆ పడుగేరి-తనవూరు వెళ్లితేనే బాగు - వెళ్ళాలంటే 
రైలు, మోటారు ఖర్చులుండాలిగా అని వానికి అతి చింత తగిలింది. ఎంతో ఆలోచించి, 
విసిగి, తన విడిదికి వెళ్ళాలని నిశ్చయించాడు. దారిలో ఒక నోటీసు (ప్రకటన) 
అతికించివున్నది. దానివల్ల వచ్చేవారం ఒక చిత్రప్రదర్శన జరుగనున్నదని తెలిసింది. 
మైసూరులోని చిత్ర ప్రదర్శన ప్రభావం వానిపై ఇంకా మాసిపోలేదు. వానికి చిత్రాలపై 
వ్యామోహం తరగలేదు. అందుకే దాన్ని చూశాకనే వూరికి వెళ్ళాలని నిశ్చయించాడు. 
ఒకవారం వోపిక పట్టాలి. ఆ దినం రానే వచ్చింది. రాముడుకూడ ఆ చిత్రాలయం 
వెళ్ళాడు. 'టౌన్‌హాలు’లో ఎక్కడెక్కడి కళాకారుల చిత్రాలో అతికించారు. మధ్యాహ్నం 
దూరిన రాముడు సాయంకాలం ప్రొద్దు మునిగినాక బయటికి వచ్చాడు. దగ్గరడబ్బు 
తక్కువవున్నా మూడు రోజులు వరుసగా ఆ ప్రదర్శనశాలకు వెళ్ళాడు. తానెందుకు తన 
చిన్ననాటి చిత్రాలమోజు వదులుకున్నాడు? అనే భ్రమలో పడ్డాడు. సరే ఇకమీదనైనా 
చిత్రాలుగీచే అలవాటు పెట్టుకోవాలి. “ఎక్కడైనా గురువుదగ్గర అభ్యసింపనా? రెండేళ్లు 
చాలవా?” అని ఎన్నో అనుకుంటూ తిరిగాడు. డబ్బుండాలిగా, ఓపిక, సహనం, వుండాలి. 

మూడునాళ్లు ఆ పిచ్చితోనే “మాతుంగి లో అన్నిండ్లూ తిరిగాడు. ఇదివరలో 
కచ్చేరీల గస్తీ చేశాడు. ఇప్పుడు ఇళ్ల గస్తీ. ఉద్యోగాలు వెదకి విసుగుకున్నాడు. బాగున్న 
ఇండ్లలో దూరిదూరి “ఏమండీ సంగీతం మేష్టారు కావాలండీ?” అని అడుగుతూ తిరిగాడు. 
అల్లాంటి పిచ్చిపని ఇదివరలో ఎవడైనా సంగీతం మేష్టారు చేశాడో లేడో తెలియదు. ఒక 
వారం ఆ ప్రయత్నం కాస్తోకూస్తో ఫలించిందనే చెప్పాలి. ఒక ఇంటివారు మాత్రం 'మీ 
పాట విని చెబుదాం. “ఆదివారం రాగలరా?” అని చెప్పారు. తాను తన మిత్రులను 
ఎల్లాగైనా ఒక ఫిడేలు ఎరువుతెచ్చి పెట్టమన్నాడు. ఆదివారం త్వరగా ఫలహారం లేకుండా, 
ఫిడేలు మోసుకొని ఆ అడిగిన వారింటికి చేరాడు. అక్కడ వారుకూడ ఫలాహారం 
చెయ్యలేదేమో, పుణ్యాత్ములు రాముణ్ని కూడా చాయ్‌ (తేనీరు) త్రాగమని ఆహ్వానించారు. 
సంగీతం పరీక్ష కావాలి, వాళ్లు ధార్వాడు ఉదుపిరాయలట -ఉదుపిరాయలు ఇన్న్ఫూరైన్సు 


శివరామ్‌ కారంత్‌ 299 


కంపెనీలో పనిచేస్తారట. మంచి సంపాదన వుంది. ఇంటినిండా పిల్లలున్నారు. సుఖంగా 
కాలక్షేపం చేస్తున్నారు. చిన్నపిల్ల లిద్దరికి సంగీతం చెప్పించాలట. పిల్లలందరూ 
సినిమాపాటలు గునుగుతుంటే వారికి సంగీతంలో అభిరుచి వుందని అంచనా వేశారట. 
కానీ తమకేమో ఎల్లాంటి సంగీతం మంచిదో వివేచించే శక్తిలేదు. రాముడు ఫిడేలు 
బయటికి తీసి పాతపాట వాయించాడు. మొదట్లో సుబ్రాయగురువుగారు నాగవేణికి 
చెప్పించినపాట. తరువాత రెండు క్రొత్త ఫక్కీ పాటలు వాయించాడు. ఇంట్లో పెద్దలకేమి 
అసంతృప్తి గలుగలేదు. బాలికలు శాంత, సీతలుగూడ గురువు కావాలన్నారు. వారానికి 
ఆరుపాఠాలు నేర్పాలి. నెలకు పండ్రెండు రూపాయలు వేతనం అని ఏర్పాటు చేశారు. 
తరువాత ఒక మైలుదూరంలో మరొక ఇంటికి వెళ్ళాడు. ఇంటి ముందు కారును చూచి 
మంచి ఇల్లని నిశ్చయించి ప్రవేశించాడు. ఆ క్రింది భాగంలో రావ్‌బహదూరు శివానంద 
రావుగారున్నారు. వారింటివద్ద రాముడు ఆగాడు. వెయిటింగ్‌ (డ్రాయింగ్‌) రూములో 
స్థానం దొరికింది. ఆ ఇంట్లో తప్పకుండా తగినంత జీతం దొరకవచ్చు నని రాముని 
అంచనా. శివానందరాయలు, పదహారేళ్లబిడ్డను వెంటతెచ్చి కూర్చున్నారు. చటుక్కున ఆ 
అమ్మాయి రామున్ని చూచి, తండ్రితో “అప్పా (నాన్నా అది మనదే. శంకరరావుగారు 
మొన్న ఎరువు తీసుకున్నారే అదే ఇది” అనింది. రామునికి విడేలు గతిలేని 
మేష్టారనిపించుకున్నందుకు సిగ్గు కల్గింది. తన ఫిడేలు అమ్మదగ్గరనే వదిలిపెట్టాడుగా: 
దాన్ని ఏ యుగంలో పట్టాడో అని తోచింది. 

సరే, శివానందగారు మరేమీ అనకుండా శంకరరాయని మిత్రుడని (తృప్తితో) 
“సరే వినిపించండి” అన్నారు. రామునికి అన్ని రాగాలూ బాగా వచ్చు. ఎంతో దృఢవిశ్వాసంతో 
వాయించాడు. తెల్లవారే కాబట్టి కాస్త తృప్తితోనే వున్నాడు. ఆ ఇంటి పరిసరాల 
సొగసువల్లకూడ చక్కని ప్రోత్సాహంగా వాయించాడు. శివానందరాయగారు “మీ కోరిక 
కూడ చెప్పండి. మా కూతురు ఇంగ్లీషు చదువుతుంది. విరామంలో సంగీత శిక్షణ కొంత 
జరిగింది. వారానికి రెండు పాఠాలు చాలు. ఇదివరలో చెప్పిన పాఠాలు అక్కర్లేదు. కొత్తవి 
నేర్పాలి. నెలకు ఇదివరలో పదేసిచొప్పున ఇచ్చాం. మీ ఇష్టం” అని ఆప్యాయతతో 
వివరించారు. వెనుకటి మాస్టారు సక్రమంగా రాలేదని అతన్ని పెట్టమన్నారట, అని 
చెబితే రాముడు దానికికూడ అంగీకరించాడు. 

స్వంత ఫిడేలుంచుకోవాలని వున్న డబ్బు ఖర్చయినా ఫరవాలేదు, కొన్నాళ్లు 
కష్టపడదామని నిశ్చయించుకుని స్వంత ఫిడేలు కొన్నాడు. సంగీతం ట్యూషన్ల వారాలు 
చేసుకుని తిరిగి తిప్పలేమో పడ్డాడు. మనసార తాను చిత్రకారుడు కావాలనే చింత తప్ప 
ఇంకేమీలేదు వానికి. ఉద్యోగం వెదుకకున్నా పరవాలేదు. చిత్రకళనే పట్టుకోవాలని 
నిశ్చయించుకున్నాడు. అప్పుడేమో ఏప్రిల్‌ మేలు - తరువాత డిశెంబరులోగా తగిన 
వుద్యోగం దొరకకుంటే ఇంటికే వెళ్ళాలనికూడ నిశ్చయించాడు. తల్లిని సంప్రతిస్తే ఆమె 


300 మరల సేద్యానికి 


ఇలా వ్రాసింది. 'ఒరే నీకు చిత్రకళాభ్యాసం అవసరం లేదని నేనెన్నడూ అనను. నీకు 
చిన్ననాట గీచే పిచ్చి ఇన్నాళ్లెక్కడ దాగుకుందో అని మాత్రం ఆశ్చర్యపడ్డాను. సంగీతానికి 
గాని, ఆ డ్రాయింగులకుగాని చింతకాయలు కూడ రాలవు. అన్నం ఎలా దొరుకుతుంది? 
సరే సాధ్యమైనంత త్వరలో తిరిగివచ్చేయి. నన్ను నీ కొరకు, పొట్టకారకు కన్నీళ్ళు కార్చి 
ఎంత కాలం జీవించమంటావు? బొంబాయి నివాసానికి కూడ మనలాంటి వారు వూరకే 
పలవరించేది నిష్ప్రయోజనమే అనిపిస్తుంది” అని వ్రాసింది. 

రాముడు చిత్రకళాభ్యాసానికి పూనుకున్నాడు-కాని తగిన గురువు దొరకాలిగా? 
చిత్రశాలలో ఒక చిత్రాన్ని చూచి వచ్చాడు. అది వ్రాసినవారు పరవాలేదని అనుకున్నాడు. 
ఆమె మేడం నోవా. శంకరరావు బొంబాయిరోడ్లకు ఒక డైరెక్టరీ అనవచ్చును. 
“హార్న్‌బీరోడ్డులోని చిన్నగల్లీలలో వుంటుందిలే అన్నాడు. “ఆమె యూదురాలేమో, వాళ్ళకు 
ఫీజు ఇచ్చే తాహతు వుందా నీకు?” అన్నాడు. 

రాముడేమీ నిరాశ చెందలేదు. రెండు దినాలు హార్న్‌బీ రస్తాసందు గొందులు 
తిరిగి తిరిగి ప్రతిద్వారం పేర్లు చదివి గొంతు పట్టుకొనిపోయినా 'నోవా స్టూడియో” దారి 
తీశాడు. ఆమె వున్న మేడగది యొక్క ద్వారాన్ని మెల్లిగా చప్పుడు చేశాడు. 'వెయిటొ అని 
వుత్తరం వచ్చింది. పదినిమిషాలయ్యాక ఒక నడివయస్సు ప్రీ వచ్చి తలుపు తీసింది. 
“ఏమండీ వచ్చారు? అని (ప్రశ్నించింది. రాముడు తన జీవితాశయాన్ని వల్లించాడు. 
'నేనండీ, టౌను హాలులో మీ 'దారిద్య సంగీతం” అనే చిత్రాన్ని చూచి ముగ్గుణ్నెనానంటే 
నమ్మండి” అన్నాడు. 

“చూడండీ, నేను విద్యార్థులకు పాఠాలు చెప్పను. అసలు విద్యార్థులను రానివ్వను. 
ఇష్టంతో రప్పించినా అమితమైన, (బ్రహ్మాండమైన శుల్మమే వసూలు చేస్తాను. బొంబాయి 
అంటే కాంపిటీషన్‌ (పైపోటీ) లున్న నగరమేగా. ఇంకెవరైన నేర్చుతారేమో వెళ్ళి 
చూడరాదా?” అన్నది. 

రాముడు మౌనం వహించాడు. 

వెళ్ళవచ్చు.” 

“నాది మనవి వింటారా?” 

“ఏమి?” అని నవ్వింది. 

రాముడు అతి నిరాశతోనే, 'నేనొక్క కళాకోవిదుడనండీ ఫిడేలు వాయిస్తా అంతే. 
నేను మీకు నేర్చగలిగితే......” అని సందేహిస్తూ చెప్పాడు. 

“హిందీ సంగీతమా?” అన్నది. “అవును.” 

“ఏ పద్ధతి? నాకు మీ దేశంగానం అంటే చాల ఆసక్తి వున్నది - వింటాను 
లెండి.” 


శివరామ్‌ కారంత్‌ 301 


“మరొక్కనాడు వస్తా. వినిపిస్తా. మీరు అంగీకరిస్తే, మళ్ళీ వస్తా-కాని, నాకు ఆ 
చిత్రం మనస్సుకు నాటినందువలన వచ్చాను.” 

ఆమె మళ్లీ మాట్లాడలేదు. త్వరగా లోనికి వెళ్ళి తన వయోలిన్‌ తెచ్చింది. 'నేను 
కూడ అభ్యసిస్తున్నాను. వీలైతే వాయించండి” అన్నది. 

రాముడు ఫిడేలు పట్టుకున్నాడు. ఆమె ముఖం చూసి సగం వణికాడు. మనస్సు 
కంపించింది. ఏదో బరువైన గుండెతో, మనస్సు లగామును మెల్లిగా సడలించి 
వాయించాడు. తల వంచుకొని వాయించినా, ఆ చిత్రశాల మారుమూలలు పది 
నిమిషాలపాటు వాని సంగీతం రాగాలాపనతో మారుమోగింది. నాట్యమే చేసిందనవచ్చును. 
నోవా వాని ముఖాన్ని చేతులను వంతువంతుగా గబగబ రెప్పలు కొట్టి చూస్తున్నది. 
వాద్యం అయ్యాక లేవడానికి సిద్ధపడి “వెళ్ళనా?” అని ప్రశ్నించాడు. 

నోవా వినయంగానే సమాధాన మిచ్చింది. “తమరు చాల యోగ్యులు. మీ ఇష్టం 
వచ్చినప్పుడల్లా వస్తుండండి. మీ కిష్టం వచ్చింది అడిగి తెలుసుకొండి. నాకు తోచింది 
చెప్పి పెడతా. కానీ దానికి మారుగా తమరి గానామృతం గ్రోలే భాగ్యాన్ని మాత్రం 
దయచేయండి” అని చెప్పింది. 

ఆనాటినుండి రాముడు నోవాకు భక్తుడయ్యాడు. ఆమె వానికి తల్లిగా మారింది. 
ఆమె వానివద్ద పాటలేమి, ఇది, అది యని నేర్చుకోలేదు. వాయించింది మాత్రం (శ్రద్ధగా 
వినసాగింది. తరువాత తాను ఏకాంతంగా వాటినే అభ్యసించేది. ఆమెకేమో పడమటి 
చేతి కదలికతో ప్రాచ్య నాదలహరిని ఎల్లా రాబట్టాలో అనే ప్రశ్న మాత్రం ఎదురైంది. 
కొంత భయపడి, సాహసించింది. ఆ విషయాలు సందేహం వచ్చినప్పుడల్లా చర్చించి 
తీర్చుకునేది. 

రాముని చిత్రరచనా విద్యకూడ విచిత్రంగానే నడచింది. వాడు స్టూడియోలో 
నోవాకు పెంపుడు పిల్లిలాగా మెత్తని అడుగులతో వంగి, నక్కి తిరిగేవాడు. మొదట్లో ఒక 
మూలకు నిలబడతాడు. ఆమె స్వాగతం చెబితే పై నడకతో చిత్రశాలలో తిరుగుతాడు. 
ఆమెకు ఇల్లన్నా స్టూడియో అన్నా అన్నీ వకటే-హిట్లరు తరుమగొడితే వారు బయటి 
కొచ్చారు. ఆమె తండ్రి మౌనంగా స్టూడియోలో ఎక్కడో కూర్చుంటారు. రాముడు ఆమె 
చిత్రఫలకాలను, రంగులను, కుంచెలను, పుస్తకాలను అన్నీ గమనిస్తాడు. 'మీ చిత్తం 
కొద్దీ వ్రాయండి అని ఆమె చెబితే గీస్తాడు. ఆమె ఆ రంగు వద్దు. ఇది కలపండి” అని 
ఏవో సలహాలనిస్తే అలాగే చేస్తాడు. రామునిలో సహజప్రతిభ వుందని, దాహం వుందని 
గుర్తించింది ఆమె. 

ఒకనాడు రాముడూ, నోవా ఏమో చర్చిస్తున్నారు. మాటలలో ఆమె తమ గతాన్ని 
చెప్పింది. రామునికి కూడ యూదులు పడే యాతన చదివినట్లు గుర్తుకొచ్చింది. వాడు 
వారి జీవిత సమరం ఎదుట తనదేమీ గొప్ప గాదని తెలుసుకొన్నాడు. తన తల్లిని మాత్రం 


302 మరల సేద్యానికి 


వీరమాతగా వర్ణించి తృప్తిచెందాడు. తన వూరి సహజ సంపదనుకూడ వర్ణించాడు. 
“అటు నదులు, ఇటు సముద్రం విశాలమైన ఇసుక ప్రదేశం, ఎగుళ్ళు, దిగుళ్ళు గల 
ఇసుకదిబ్బలు, మా ఇల్లు సముద్రపు టంచుననే వుంది. ఇంటి ముంగిట్లో చెరువు, చుట్టూరూ 
పనస, కొబ్బెర, పొన్నతోటలు-’ అని వున్నదే చక్కగా వర్ణించాడు. దానితో బాటు ఆ 
బొంబాయిలోని సముద్రాన్నాక మురికినీటి గుంటలాగున్నది అని చెప్పుకోడానికే 
సిగ్గేస్తున్నదని, ఎంతో బాధాకరమని చెప్పి చింతను ప్రకటించాడు. మాటల మధ్యనే 
ఎదురుగుండా హాజరుగా వున్న ఫిడేలును పట్టి తన వూరి ఇసుకగట్టుమీద వెన్నెల్లో ఆ 
రాత్రి అమ్మదగ్గర వాయించేసిన రాగాల సమ్మేళనాన్ని వాయించి పారేశాడు. ఎంతసేపు, 
ఏమేమీ వాయించాడో, ఆ తన్మయత్వం, సమాధులనుండి ఎప్పుడు లేచాడో ఇద్దరికీ 
తెలియదు. నోవా తండ్రి లోనికి, బయటికి ఒకటి రెండుసార్లు వచ్చి వెళ్ళి అతని దృష్టిని 
మరలించి నప్పుడే పాట చాలించాడు. ఆమె కూడ, కృతార్థురాలైన భంగిమలోనే “అయితే 
రామ్‌, మీ సముద్రం ఇంత అందంగా వుందన్నమాట- అని ఒక ఉద్దారం తీసింది. 
ఆమె ఆనంద డోలికల్లో పరవశురాలైంది. “చూడండి, నా స్నేహితులకు మిమ్ములను 
పరిచయం చేయిస్తాను, కాదనకండి? అన్నది. రాముడేమో 'నా చిత్రాలలాగే, నా సంగీతం 
కూడ అంతా మూడేళ్ళ బాలలకే” అన్నాడు. ఆమె నవ్వింది. 

తరువాత వచ్చిన ఆదివారమే తనలాగే పరదేశీ కాందిశీకులను నోవా రప్పించింది. 
రాముణ్ని ఆ మిత్రులందరికీ పరిచయం చేయించింది. మరొక్కసారి అతడు అందరిఎదుట 
తన రాగాలను వాయించాల్ని వచ్చింది. ఆ పరదేశీలబాధలను స్మరిస్తూ, ఆనాడు రాముని 
మనస్సేమో కల్లోలంలో మునిగింది. ఆ భావలహరినే రాగలహరిగా మార్చేశాడు. వారు 
కూడ దేశదేశాలలో యాతనలు చెందారు కాబట్టి వాని భావోద్రేకాన్ని గ్రహించారు. 
వారిబ్రతుకంతా ఆ పాటలలో సంన్మరింపబడినట్లు భావించి కొంత హాయిని 
అనుభవించారు. తరువాత వాళ్ళలో వాళ్ళు “అద్భుతం” అని తీర్మానించారు. నోవాకు 
కూడ రాముడు సందర్భోచితంగా రాగపరిశోధన చేశాడని అమందానందం కల్గింది. 

నెలలేమో ఊరకే దొర్లుకుపోతున్నాయి. రాముని సంపాదన చిల్లిగవ్వకూడ ఎక్కువ 
కాలేదు. వెనుక దొరికిన రెండే ఇండ్ల ట్యూషను వుంది. ఉన్న ఇండ్లుకూడ సరిగ్గా జరిగేటట్లు 
లేదు. ఉడుపిరాయలు, శివానందరాయలు గురువుకు నియమంగా 'ఆ పాఠాలే నేర్పాలి” 
అని ఆదేశించే స్వభావం గలవారు. ఉడుపి రాయగారు “వైష్ణవ భక్తులు”. చక్కగా 
పురందరుదాసుగారి దేవరనామాలే అన్నీ నేర్పాలని ఇష్టం-సుబ్రాయగారి గొంతులో విన్న 
కొన్ని మాత్రం నేర్పాడు. వారానికి ఒకటి చొప్పున తన సరకంతా చూపించేశాడు. తన 
సంచి ఇప్పుడు ఖాలీ. 

శివానందరాయలు అయితే రెండు పాఠాలు ఎల్లాటిదైనా పరవాలేదు. ఫలానా 
రాగాలే నేర్పాలని కోరేవారు. కొన్ని తెలిసిన రాగాలు రాముడు నేర్పాడు. మరీ అపూర్వ 


శివరామ్‌ కారంత్‌ 803 


రాగాలు పాతవి నేర్పాలంటే కష్టమే -“ఊరకే రాగాలలోకీ, ఊరకే సాహిత్యమే” పాట అని 
అభిప్రాయం అతనిలో పుట్టలేదు. తాను నిన్న వాయించిన రీతిగా వాయించలేని స్థితిలో 
వుంటే కొత్తపాఠం ఇంకేమి చెబుతాడు? వెనుకబడ్డాడు. 

శిష్యురాండ్రకు స్వరాలు నేర్చి, రాగాలధాటి నేర్చి, తానుకూడ ఇంట్లో స్వరాలుకలిపి 
వాయించి రాగంయొక్క లోతును సరిగ్గా వాయించి పిల్లలకు ఒప్పించవలసిన గతి పట్టింది. 
అంత పరిశ్రమ, విధానం వానికి గిట్టని పని. నెలకు 22 రూ॥లను అంగీకరించాలిగా 
తన తిండి, వంట, వసతులను చూచుకుని నెలకు అమ్మకు ఐదే రూపాయలు పంపాడు. 
తానిప్పుడు మిత్రబృందంలో శాశ్వత సభ్యుడయ్యాడు. మారుతిరాయని భార్య, బిడ్డ లొచ్చారు. 
అక్కడ బస వీల్లేదు. కాలమంతా ఆ మిత్రులకే ఖర్చు పెట్టాలి. గంగాధరుని నోరుమూయిస్తే 
వాడు మాత్రం ఓర్చుతాడా? ఈ రాముని సాధన కుదిరేట్లు లేదు. 

గంగాధరుడు ఒక 'స్వో కంపెనీ పనిచేసి రెండు నెలలు పూర్తిగా బొంబాయిలోనే 
తిరుగులాడాడు. నెలకు యాభై రూపాయలు వచ్చాయి. షోకుగా వున్నాడు. తరువాత 
తగిన గిరాకీ లేదని తీసివేశారు. ఎన్నో పరిశ్రమలలో కూడ వానికి స్థానం లేకపోయింది. 

బొంబాయిలో నేల కాలి, వానకాలాన్ని తోడితెచ్చింది. రాముడు అందాక గొడుగు 
కొనలేదు. జూన్‌ నెలలో ఆ దరిద్రం వానవలన, తన సంపాదనలో కొంత ఖర్చు చెయ్యాలి. 
ఒక నెల బయట చాయ్‌’ తాగేది మానేస్తే 'ఛత్రీ గొడుగు కొనగలిగాడు. ఒక్కొక్క పనికి 
ఒకటొకటి త్యాగం చేసేశాడు. మిత్రులగుంపులో ఉల్లాస సల్లాపాలు చేస్తే ప్రపంచాన్నే 
వదుల్తాడు, మరుస్తాడు. మొదట్లో పొగకు బాధ పడేవాడు. ఇప్పుడు సిగరెట్లు పొగలోనే 
కూర్చునే సహనం నేర్పాడు. గంగాధరుదేమో సిగరెట్టు లేకుంటే ఏమి ఆర్టిస్థయ్యా నువ్వు 
అని ఎగతాళి చేసేవాడు. కాని అది అలవడితే జేబుకే దెబ్బ అని భయంతో దూరం 
చేశాడు. 

వానకాలం జరిగేకొద్దీ, మనుష్యుని కార్యకలాపాలు వాయిదా పడ్డాయి. ఉడుపి 
రాయని బిడ్డ సమర్హాడింది. వెంటనే సరియైన వాని కిచ్చి పెండ్లిచేశారు. లగ్నానికి రాముడు 
వెళ్ళాడు. ఆనాటి ఫలాహారం చివరిపాఠం అయింది. ఆ దినం పాలిపోయిన ముఖంతో 
ఇంటి కెడితే శంకరుడు “ఏమయ్యా: అల్లాగున్నావు? స్టూడియోకు వెళ్ళలేదా?” అంటే 
“వివాహో విద్య నాశాయ” ముఖ్యంగా సంగీతానికే అన్వయస్తున్నదని వివరించాడు. శంకర 
(గ్రహించి “ఇంకెక్కడైనా ఇల్లు వెదుకు.” అన్నాడు. 

“చూడకుంటే ఈ బండి సాగదు. ఎల్లాగయిన ఈ వర్షాలు ఆగేదాకా వుంటాను 
అంతే తరువాత బొంబాయి చాలప్పా” అన్నాడు రాము. 

“ఏమయ్యా అంత తొందరగా వైరాగ్యం-విసుగూ? చిత్రం మానేస్తావా? ఇది 
బూర్జువాల నగరం, చిత్రకళలో నిపుణుడైతే సుఖంగా గడుపుతావు నమ్ము-ఏదో ఒక 


304 మరల సేద్యానికి 


మిల్లు యజమాని పటం గీస్తే ఐదువందల రూపాయలు ఇస్తాడు. నాలాగు ఐదులు - 
పదులు లెక్కపెట్టే గతి తప్పుతుంది.” 

'ఆ ఆశతోగాదు నా విద్యాభ్యాసం. సంగీతం కూడ ఆ పనికి నేర్వలేదు. మా 
స్టూడియో యజమాని కూడ అష్టకష్టాలు పడుతున్నది. ఎక్కువ యోగ్యురాలే గదా. ఈ 
నగరానికి పనికిరాని ఫోటోలకు రంగు తుడిచి ఇచ్చేవాడు చాలు. ఆరో ఎనిమిది ఇస్తారు. 
అంతే-ఈ ఆర్జు-గీర్జు దండుగ. ఒక చిత్రాన్ని మహారాజు కొంటే మిగిలినన్ని రోజులు? 
మిగిలిన చిత్రాల గతి ఏమి?” 

గంగాధరుడు రసికుడు. “అలాగు రాజులు ప్రోత్సహిస్తే తప్పనిసరిగా శ్రేష్టమైన 
కళాకారులు బయలుదేరుతారు. అందులో నగ్నదిగంబర చిత్రాలే కావాలి” అన్నాడు. 
“అదీ నిజమే. ఎలాగున్నా నాకు బొంబాయి వేసరిక పట్టింది. ఇక్కడ పస్తులు పడేకంటే 
ఇంట్లో వుంటే నయం. సూటు, బూటు ధరించి ఉపవాసం చేస్తే గొప్పవాడవుతాడా 
ఏమిటి?” అన్నాడు రాముడు. 

రామూ, నీకు తెలియదురా, మన మంతా పాతికేళ్లు ఆలస్యంగా పుట్టాము. వెనుకటి 
తరంలో ప్రతి మెట్రిక్‌ పాసుకూడ బొంబాయి చేరినారు. ఇప్పుడొక్కొక్కరు వెయ్యికి తక్కువ 
లేకుండ సంపాదిస్తున్నారు. వారల కథలే వేరు.” 

గంగాధరుడు “ఇప్పుడు సినిమా ధరలు తగ్గుముఖం పట్టేయి. దానిలోను బోల్నివిజమ్‌ 
వస్తుంది. నాల్లేళ్ళలో - ఈ డైరెక్టర్లు, తారలు బూడిదపాలవుతారు. శంకర్‌, నాకేమో 
జర్నలిజమ్‌ ప్రయత్నించాలని వుంది. ఒక సినిమా జర్నలు ప్రచురించి ఈ వున్న తారలను 
చితకకొట్టేట్లు దుయ్యబట్టాలిరా.” 

“అయితే అందుకు నువ్వెందుకురా పేపరు పెట్టాలి, సరిగా గమనించి మంచిశైలిలో 
విమర్శిస్తే ఎందుకు అచ్చు వెయ్యరురా చూద్దాం.” 

రామ, నువ్వింకా బేబీరా, నాకు ఎంత సర్వీసో, తెలుసా? ఇప్పటికి నేను కూడ 
ఎన్నో పేపర్లకు వ్రాసేశాను. అన్నీ చెత్తబుట్టదాఖలా అయ్యాయి. అంతే.” 

రామునికి ఆ నాగరిక ప్రపంచము యొక్క అనుభవం కావాల్సినంత అయింది. 
వాడు నవ్వుతున్నాడు. కానీ సోషలిజమ్‌ అనే స్వర్ణయుగం తాను కన్ను మూసేలోగా 
వస్తుందని నమ్మజాలడు. అతని సోషలిజమ్‌ ఆ హంగారకట్టె సభలకే అంతం చెందాయి. 
తరువాత ఆ (ఫ్రెండ్సు రూములో చూచాడు. కాని దాని చలువగాలి ఆ గది నాల్గు గోడలు 
దాటి వెడుతుందని మనస్సుకు రాలేదు. 

వానకాలంలో రామునికి నాగవేణి ఎన్నో జాబులు వ్రాసింది. వెంటవెంటనే 
వ్రాసింది. 'ఒరే బాబూ, రారా వూళ్ళోనే చుట్టుపట్ల పల్లెటూరి స్కూలు మేష్టారు ఉద్యోగమైనా 
దొరుకుతుందిలే. పదిహేను రూపాయలయిన చాలు. అక్కడ ఎందరో శ్రీమంతులున్నారని 


శివరామ్‌ కారంత్‌ 305 


వారి ప్రక్మన ఉపవాసం చేస్తే ఏమైనా బాధ తక్కు వవుతుందా? ఇక్కడ చాటుగా కష్టాలను 
అనుభవిస్తే తప్పా?” అనే ధోరణిలో వ్రాస్తూ వచ్చింది. 

రామున్ని ఒక ట్యూషనువారు మానేశారు. మరొక్కటి దొరికేది కష్టమయింది. 
శివానందరాయని బిడ్డకు కూడ పెళ్లి అయితే తరువాత గతి యేమి? క్రిస్‌మస్‌ 
సెలవులలోగా వీలైనంత చిత్రకళ వీలైనంత త్వరగా నేర్చుకొని ఊరు వెళ్ళడానికి ఖర్చులకైనా 
కాస్త డబ్బు నిలువ చేసుకొని వెళ్ళాలని నిశ్చయించుకున్నాడు. సాధ్యమైతే కొన్నాళ్లు 
ఖర్చులకు తగినంత తీసికెళ్ళాలని అనుకున్నాడు. రెండవది కలి గానే నిల్చింది. 

ఈ అతిగడ్డు రోజులలో తల్లి మరొక్క వుత్తరం వేసింది. కొంత ఆనందం కలిగింది. 
అది పెద్ద జాబు. వానకాలంలో జరిగిన దుర్హటనతో ప్రారంభం. వర్షాలవలన తమ 
దేవుని ఇంటి స్తంభాలభాగం కూలబడ్డదని, పెద్దలు ఆ దేవునింటికి, పసులకొట్టాని 
కెందుకో మంగుళూరు పెంకు కప్పలేదని చింతపడ్డది. తరువాత కొన్న పెంకులు విరిగి 
మిద్దె కారిన మూలాన గోడ కొంత నానినాని కూలపడింది అని వ్రాసింది. అది మాత్రం 
అంతా చింత, చీకాకుతో నిండిందే. 

దాని తరువాత రెండవదినం మరొకజాబు వచ్చింది. పదిహేనుదినాల కొకటి 
చొప్పున వ్రాసే మనిషి ఎందుకంత తొందరపడ్డదో అని ఆశ్చర్యపడ్డాడు. అది ఏడ్పుసంగతి 
కాదు. ఒక శుభవార్త అనవచ్చును. లెక్కకుమీరిన ఆశ్చర్యమే కలిగింది. పనివారికి చెప్పేకంటె 
తానే పనిచేస్తే నయమని పారతో నాగవేణి మట్టిని తీసి బయటికెత్తి పోసిందట. గోడలో 
ఒక కుండ దొరికిందట. బచ్చిమాటలు నిజమేనా? అని ఆశ్చర్యంతో తెరిచి చూస్తే 
ముప్ఫై చిన్నపిడతలు నిండా రాణీకాలం సవరన్లు నింపినవి దొరికిందట-ఇది అంతా 
తన మామచేష్టలు, దాపరికం కాకుంటే మరివ్వరి దుంటుంది? అని వ్రాసింది. చివరకు 
ఇంకెందుకు అక్కడ రాముడు మురిగిపోవాలి? కొంత భూమి మరొక్కరివద్ద కట్టుగుత్తకు 
తీసికొని శుభ్రంగా దున్ని, విత్తి, కోసి తరువాత తన ఆస్తిని కొనవచ్చులే అని ఆశ 
పుట్టించింది అమ్మ, 

రాముడు ఆ రాత్రి స్వప్పసుఖాలలో పొర్గాడినట్లు ఎన్నడైనా చిన్ననాడు కూడ 
పొర్గాడ లేదేమో. స్వప్నంలో తాను ఇంటికి వెళ్ళాడట: అక్కడ ఇంటినంతా కూలగొట్టాడట. 
ఎన్నో సవరన్ల కుండలు దొరికాయట. ఒకనాటిలోనే లక్షాధికారి అయ్యాడట. మళ్ళీ 
బొంబాయిలో ఒక మోటారుకారులో అమ్మవెంట వాహ్యాళికి వెడుతున్నాడట. మెరీనా 
బీచ్‌లో ఎవరో తన కారును ఆపారు. లేకుంటే ఎంతో దూరం వెళ్ళేవారు. అప్పుడే 
తెల్లవారి వెలుగు కళ్ళమీద పడ్డది. గంగాధరుడు 'మైక్యాజానూం జాదూహై - జాదూహై” 
అని పాడుతున్నాడు. తల్లి వ్రాసిన జాబుకూడ స్వప్పమేనేమో అని తలచి సిగ్గుపడ్డాడు. ఆ 
జాబును జేబునుండి తీసి మళ్ళీ చదివాడు. వాని మనస్సు సంతోషంతో వుప్పొంగింది. 
తన స్నేహితులకు తప్పక ఆదివారం పార్టీ నిస్తానన్నాడు. అప్పుచేసి అదే ఆదివారం 


306 మరల సేద్యానికి 


మిత్రబృందానికి తన ఇతర కమ్యూనిష్ట్‌ సోదరులకు మంచి వుపాహార విందు నిచ్చాడు, 
అందరూ సంతోషించారు. 

మరునాటినుండి ఒక కాలు కోడికి లాగుతున్నది, మరొక కాలు స్టూడియోవైపు. 
ఒక కంటితో తన తల్లిని, రెండవ కంటితో ఆ నోవా తల్లిని చూడాలని అభిలాష. 
ఒకనాడు ఎంతో కష్టంమీద నోవాతో 'నేనొక్క నెలమాత్రం వుంటాను. వచ్చేనెల తల్లివద్దకు 
వూరికి వెడతాను” అన్నాడు. అప్పుడామె “నీకు చిత్రకళపై దాహం వుంది. మంచి 
చిత్రకారుడౌతావు. దీనిలో డబ్బు సున్నే కాని కీర్తి తృప్తి వస్తాయి. మనశ్శాంతి తప్పక 
కల్గుతుంది” అన్నది. 

“అందుకే నేను కూడ మా వూరు వెళ్లుతున్నాను. నా తల్లి, నా సముద్రం రెండూ 
రెండు కళ్ళతో చూస్తూంటేనే నాకు తృప్తి. మీరు చెప్పి నేర్చిన కళ, విద్య వుందిగా, దాన్ని 
మరింత అభ్యసిస్తా.” 

క్రిస్‌మస్‌ లోపుగా వీలైనన్నిసార్లు నోవావద్దకు వెళ్ళాడు. గంటలకొద్దీ స్టూడియోలో 
కూర్చుని చిత్రాలు గీచాడు. తరువాత ఆమె పద్ధతి బ్రష్‌ పట్టే విధానాన్ని గమనిస్తాడు. 
ఊరికి వెళ్ళేదానికి ముందుగా ఆమెను మీకు సముద్రం అంటే మంచి పిచ్చి వుందే, 
మీరు దాన్ని గీసినట్లు లేదు అని అడిగాడు. 'మేము మధ్యదేశం వారము. మాదంతా 
కొండలు, కోనలు, డొంకలు, మైదానం. ఇప్పుడు మాత్రమే ఈ సముద్రం సమీపంగా 
వుంది. అక్కడ సముద్రం రమ్మంటే ఎల్లా వస్తుంది? అన్నది. 

“ఇది మా వూరిలాంటి సముద్రం కాదు. నాకేమో చిన్ననాడు సముద్రమే 
జోలపాటపాడేది. ఆ రాగం మా ఇంటి వెనుకకే వినబడుతుంది. ఇక్కడ ఏమీ లేని 
శూన్యంగా వుండే సముద్రం వలన నేనేమో పోగొట్టుకున్న వానిలా భావిస్తున్నాను. మా 
వూరి సముద్రానికి ఆత్మ వుంది. దీనికి ఆత్మ లేదు. జీవం లేదు.” 

“అయితే మీ వూరెళ్లాక నా జ్ఞాపకార్థం మీ సముద్రం దృశ్యం గీచి పంపండి” 
అన్నది. 

“అది కూడ నా అభిలాషల లోనిదే.” 

రామూ, నీ దేశం ఎల్లాంటిది? ఇక్కడ బీదతనం వల్ల ప్రాణులన్నీ నిరాశ తోనే 
జీవించాలా?” 

(ము వూళ్లో మాత్రం పేదరికం లేకున్నా వర్ణద్వేషం బాధ వుంది గదా! అది కూడ 
మీలాంటి వారి వెన్నంటిన పెనుభూతంగా” 

“జను, లేకుంటే మేము ఆ వూరు వదలి బొంబాయి కెందుకు పరుగెత్తుకొని వచ్చే 
వాళ్లం? నేను కూడ ఆ కొండలు గుట్టలను చూడాలని కలవరిస్తున్నాను. ఏదేశం వెళ్ళినా 
తన దేశంలాంటి సౌందర్యం చూడలేము గదా!” 


శివరామ్‌ కారంత్‌ 807 


“నాకూ అంతే.” 

క్రిస్‌మస్‌లో జనం క్రిక్కిరిసి ఆ 'నేత్రాపతి” అనే స్టీమరు పైన “ప్రిన్సెస్‌ డో లో 
నుంచున్నారు. (ఫెండ్స్‌ రూమువారంతా ఆ రామ ఐతాళను వీడ్మొనటానికి వెళ్ళారు. 
శంకరుడు, అతని చేతులు పట్టుకొని రామూ, మళ్ళీ మంచి ఛాన్సు దొరికితే తప్పక 
నీకు వ్రాస్తాను- అన్నాడు. 

గంగాధరుడు 'రామూ, నువ్వేమో సినిమా స్టూడియోకు వెళ్ళితే బాగుండేది. ఊరకే 
ఆ నోవా స్టుడియో లోనే కాలక్షేపం చేశావు. అది నీ తప్పే” అన్నాడు. 

రాముడు నవ్వి, కనుసైగ చేశాడు. నోవాకూడ ఆ గుంపులో వున్నది. ఒక చిన్న 
చిత్రాన్ని చుట్టచుట్టి ఆమె అతని చేతిలో పెట్టింది. “చూడండీ. ఇది మా ఇంటి వెనుక 
వున్న కొండి అన్నది. స్టీమరు కూతపెట్టింది. నోవా ముఖమే చూచుకుంటూ రాము” 
కన్నీళ్లు వదలాడు. నోవా తన వూరినుండి పరుగెత్తి వచ్చిందే ఆమె ప్రాణానికి ఎంత బాధ 
కల్గివుంటుందో - తన స్వగ్రామం చూడాలని ఎంత ఆశ పడుతున్నదో (గ్రహింపగలిగాడు. 

నీ మాటలు.......... నీ సముద్రం....... ” అని నోవా అన్నది. 

“సరే, అల్లాగే” అని అన్నాడు. 


29 


తెల్లవారి మంచువెలిసి ఆ సముద్రం తీరపు అంచుల దిన్నెలపై వెలసింది. మకర 
సంక్రాంతి సమయం. చల్లగాలి బాగా వీస్తున్నది. ఒక్కొక్కసారి పెదవులు వణికే గాలి. 
చంద్రుడు వెండి కంచంలాగా ఆకాశంలో వెలుగుతూనే వున్నాడు. ఐతాళుల ఇంటి 
కంచెలపైన చిన్న పిట్టలు గువ్వలు చిలిపి ధ్వనులు, కలరవాలు చేస్తున్నాయి. ఇంటి 
వసారాలో పలుచని దుప్పటి కప్పుకున్న నాగవేణికి నిద్ర మెలుకువయింది. “ఒరే, బాబూ, 
తెల్లవారుతున్నదిరా. త్వరగా ఆ పొగాకుకు నీళ్ళు చల్లాలిరా' అని హెచ్చరిక జేసింది. 
రాత్రి ఎంతో కాలం మాట్లాడుకున్నారు. తరువాత ఫిడేలు వాయించాడు. అంత వేగంగా 
మెలకువ ఎల్లాగవుతుంది? తల్లికేమో పాతకాలం అలవాటు. పిట్టల కూతలకే లేస్తుంది. 
“ఆం, ఊం.....ఏమయింది?” అని రాముడు నిద్ర లేచాడు. ఇద్దరూ ఆ పడమటి ఇసుక 
దిబ్బలకు వెళ్ళారు. ఎదుట హిమం పరచినట్లుంది. పూర్తి పడమటిదిక్కులో సముద్రం 
కూడ అదృశ్యం అయింది. సముద్రం హోరుమాత్రం వినబడింది. ఇద్దరూ ఇసుకగట్టు 
దిగి కొత్తగా చేసుకున్న నీరుకట్టు పొలానికే వచ్చారు. అది కంపలు నాటిన పొగాకు 
పొలం-దొడ్డి. ఒక బావి కూడ తోడుకున్నారు. రాముడు, నాగవేణి బావిలో దిగి వరుసగా 
పొగాకు మొక్కలకు నీరు పోశారు. పనిలో వేడెక్కి చలికూడ వదలింది. మంచి వేడే 
పుట్టింది శరీరాలకు. రాముడు తన తాతలాగే కట్టుకున్న పంచను విప్పి నెత్తికి 


308 మరల సేద్యానికి 


చుట్టుకున్నాడు. అంతా తాతగారిలాగే కష్టపడ్డాడు. నీళ్లు తోడాక చూస్తే నీరెండలు 
చుట్టూరూవున్న పొగమంచు పొరలను, మబ్బుల తెరలను కత్తిరించేశాయి. హిమబిందువులు 
కూడ పొగాకునుండి బిందువులుగా దిగుతున్నవి. “కొన్ని దంటుకూర (పెరుగుతోటకూర) 
మొక్కలను గిల్లనా?” అని అక్కడ మరొక మూలలో పనిచేసే నాగవేణి అడిగింది. 

“అయితే ఎందుకులేమ్మా రోజూ అదేనా?” అన్నాడు రాము. 

“మరింకేముంది? కావాలంటే లేత దోసకాయలు తురిమి ఆన చేర్చితే 
బాగుంటుంది.” 

'లేతవి ఎందుకు నష్టం చేయాలమ్మా?” 

అందుకే తల్లి మళ్ళీ దంటుకూరనే కోసింది: కొయ్యగూర కూడ. 'నేను 
వెడుతున్నారా? తరువాత వచ్చి స్నానంచేసి భోంచెయ్యాలి” అన్నది. 

“అమ్మా, ఈవేళ బడి లేదులే. ఆదివారమేగా, నేను సముద్రానికి వెడుతున్నాను. 
నా చిత్రం సగంలో వుంది. దాన్ని ఎల్లా ఎప్పుడు ముగించాలి చెప్పు? ఎప్పుడు పంపేది 
బొంబాయికి: ఊరికి వచ్చి మూదేళ్ళయ్యాయిగా.” 

ఇలా చెబుతూ రాముడు సముద్రానికి పారిపొయ్యాడు. ఇసుకలో కూడ గుర్రంలాగే 
పరుగెత్తాడు. దాని అంచులో ఠపీమని కూలబడ్డాడు. ఆ తుంపరలు, గాలి, పొగమంచుల్లో 
మరుగున దుముకులాడే కెరటాలను లెక్కపెట్టాడు. ఒక్కొక్కసారి నీరెండకు అవి బంగారు 
తరంగాల్లాగే కనబడ్డాయి. ఆ నురుగు నారింజరంగుల్లో కనబడుతుంది. ఆ సముద్రం 
తరంగాల నవ్వులు, వన్నెలు అతని హృదయానికి వింత వుత్సాహాన్ని కల్లించాయి. మనస్సు 
అనే చిత్రఫలకంపై ఆ వర్ణచిత్రం హత్తుకుపోయింది. వేళ్ళలోనికి ఒక పుల్లను తీసుకుని 
ఇసుకపైన ఏమో గీచేశాడు. 

ఎండ పడి ఆ నీటిని, కనీసం ఇసుకను వెదెక్కించినప్పుడు పారను పట్టుకొని 
బెస్తలచెన్నడు వచ్చాడు. “ఏమండీ, మేష్టారూ బడి లేదా?” అని అడిగాడు. రాముడు వారి 
వూళ్లోనే మేష్టారు. 

చెన్నా ఈవేళ బడికి సెలవులే.” 

'మేష్టారూ, పెద్ద వలలు గాలాలువేసి నెల అయింది. బెగు” చేపలు (సారచేపలు) 
దొరకకుండా సంవత్సరం అయింది. ఈ చేపలూ విచిత్రమే. ఒక్కొక్క సంవత్సరం 
ఒక్కొక్కలాగు పడతాయి.” 

ఒరే బైగలు దొరకకుంటే పందిచేపలు పట్టుకోరా?” 

'అవి తింటే చస్తారండీ. ఆ వెక్కిరింపులు మానండి. కాని మా మగపిల్లవాడు 
ఎల్లా చదువుకుంటున్నాడు? ఇంట్లో ఏమీ వ్రాసుకోడు, చదువుకోడు, కనీసం సంతకాలు 
పెడితే చాలు. నాకు చూడండీ వ్రాసేది రాకుంటే ఎంత బాధ కల్గుతున్నదో?” 


శివరామ్‌ కారంత్‌ 309 
“అది రాకుంటేనే నయంరా. మా నాన్నకు చదువువచ్చే ఆస్తి వుడుపి కోమట్ల 


వశం అయింది.” 

“అయితే మీరు దాన్ని స్వంతంగా దక్కించుకుంటున్నారని విన్నాను.’ 

వారు ఇస్తారో లేదో? మాకుకూడ డబ్బు కూడాలిగా.” 

“అంతా దేవుడే నడుపుతాడండీ-ఈసారి మీ పొగాకు మాత్రం మంచి పేరెన్నిక 
గాంచింది. మీ దొడ్డిని చూసి వచ్చాలేండి. నేను చేపల ఎరువు నిచ్చాగా? దాని తడాఖా 
తెలిసిందా.” 

ఒరే నీవు తెచ్చి పడేసిన ఎరువే అంత బంగారమైతే, నిన్ను లోనికేస్తే ఇంకెంత 
బంగారు పండుతుందోరా?” 

“అవునులెండి, మీరు చేసే తారీపుకు కొండ లెక్కిస్తారు? అయితే వుందనీ. నాకు 
మీ ఫిడేలు వాయిద్యం కాస్త నేర్పరూ?” 

'సీకైతే నేర్వకుండానే వస్తుందటరా-సరే ఇద్దరూ ముయ్యికిముయ్యి పెట్టుకుందాం. 
నీవు వలలు పన్నెది నేర్పాలి. నేనేమో సంగీతం నేర్పుతాను.” 

“అవును లేండి. ఈ మేష్టారు, పరాచికాలంటే చెవి కోసుకుంటారు.” 

అని ఏవేవో తమాషాలమధ్య కాళ్ళు కుంటుతూ బచ్చి వచ్చింది. “బచ్చీ ఏమే నీవు 
కూడ దయచేశావుగదతే నేను తెచ్చిన మందు రాశావా? లేదా?” 

“అయ్యా మా మగడంటాడు-లోపలినంజు (విషం) వెళ్తేగాని నయం కాదని. 
బయట మందెంత రాసినా ప్రయోజనం లేదట.” 

“బాగుంది, నేను పని ఇప్పిస్తా, నీవేమో ఫిడేలు వాయించాలి. వాడేమో దాక్టరు 
పని చెయ్యాలి తెలుసా” అని నవ్వు లాటలో ఆమెకు మందు త్రాగించే విధానం చేష్టలతో 
వెక్కిరించాడు. 

“అవునులే ఆమెందుకు తాగుతుంది - మా రాణి అని వెక్కిరించాడు. 

చెన్నా మా దొడ్లో తోటకూరకు పురుగుపట్టింది రా, బచ్చి చెప్పిన కారణమే 
వుండవచ్చురా?” 

చెన్నడు నవ్వాడు. బచ్చి తరువాత 'చిన్నదొరా, మీ అమ్మ రమ్మందండీ. మందర్తి 
నుండి అత్త వచ్చారటండీ. పిల్లలు వెంట వచ్చారట.” 

“ఎవ్వరు? సుబ్బత్తేనా?” 

'నేను నవ్వులాటకు చెప్పా ననుకోకండి....ముగ్గురు పిల్లల్ని నేను చూచాను. వారు 
అత్తపిల్లలో గాదో చూడండి. అత్తబిడ్డను పెళ్లాడరాదనే శాస్త్రం చదివారా? ఏమో, వారికీ 
పాతచుట్టాలే కావాలట. మీకు పెళ్ళిశాస్తం వద్దంటారా? ఆ చేతకాని అమ్మతోనే 
వండించాలని ఆశనా?” అని అన్నీ మాట్లాడేసింది. 


310 మరల సేద్యానికి 


“జానులేవే బచ్చీ, నేను కూడ అందుకేలేవే ఆమెను రమ్మన్నాను. నాకు కూడ 
వంట పిల్ల కావాలంటావా? వద్దంటావా? మూడే రూపాయలు నెలజీతం ఇస్తానని కూడ 
చెప్పి పంపాలే, తెలియదా?” 

“అరెరే నాకు తెలియదే! ఆ పిల్లలంతా వంటలక్కలేనటయ్యా, నెలకు మూదేసి 
రూపాయలు చాలంటారా? ఓ యబ్బో.” 

'కాదే-వూరకే జీతంకూలి మాత్రమే ఇస్తా-వండిపెట్టి ఉడుపికి ఎండలో నడిచి 
భోజనం మాత్రం మఠంలోనే తినాలి తెలుసా;” 

“అవునాను-బలే బాగుంది-మీకు ఈ కువాడం -పిల్లచేష్టలు పోవడానికి కూడ 
జీతం ఇస్తారటండీ. సంవత్సరాలు ఎక్కినా........... ఒకటే ధాటి.” 

రాముడు లేచి ఇంటికి దౌడు తీశాడు. 'బచ్చీ, నీ కారును మాత్రం మెల్లిగా 
తోలవే-నాకు ఢీకొనవద్దు-” అని కేకలతో వెళ్ళాడు. 

ఇంట్లో నిజంగా వానికి స్వాగతం చెప్పడానికి సుబ్బత్త ఎదురుచూస్తున్నది. “ఓ 
అత్తా అని రాముడు కేకపెట్టాడు. “ఏమిరా రామయ్యా: నీకేమో ఐశ్వర్యము! ఈ వూరు 
వచ్చి మూడేండ్లయ్యాయట-మా ఇంటికి ఒకసారైనా వచ్చావా! నేనే రావాలా? ఈ 
పిల్లలంతా బావను చూడాలని మెండిపట్టు పడితే నేనే వచ్చానురా, తరువాత ఎల్లాగూ 
సాలిగ్రామం జాత్ర వస్తుందిగా” అన్నది అత్త. 

సుబ్బీవెంట ముగ్గురుబిడ్డలు వచ్చారు. పెద్దవాళ్ళీద్దరు ఇంటి వద్దనే వున్నారు. పెండ్లి 
అయిన పార్వతి, పెండ్లికాని పదేళ్ళ జానకి, చిన్నవాడు రామకృష్ణ వచ్చారు. రాముడు 
జానకితో “అవునులే అప్పుడే బచ్చి చెప్పిందిలే, నాకు బడికెళ్లేటప్పుడు కోటుజేబులో 
వేసుకొని వెళ్ళడానికి బాగుంటావులే, పెళ్ళామా?” అని అన్నాడు పరిహాసంగా. 

సుబ్బత్త 'ఒరే రామా నీకు పిల్లతనం, చెరలాట పోదులేరా! మీ తల్లి ఏండ్లకొద్ది 
అట్లు కాల్చి చేతులు కాల్చ్బుకుంటే నీకు చాల సుఖ మనిపిస్తుందారా? త్వరలో పెళ్ళాడు, 
ఆమెకు భారం తగ్గించు. అంతే” అని బుద్ధి చెప్పి “నా బిడ్డ అయితే చిన్నపిల్ల....... ॥ 

“అత్తా చిన్నదయితే పరవాలేదు. వంటకు తప్పక పనికి వస్తుందిలేత్తా పరవాలేదు.” 

రామా, ఈ పనికి రానిమాట లెందుకురా, ఎప్పుడు వదుల్తావో ఏమో. అయితే 
నువ్వేమో బడిపిల్లలకు కూడ ఇవే నేర్చుతావో ఏమో అని భయమేస్తుంది.” 

“అను, మళ్ళీ అను-కోడి పిల్లలంతా రాముని గాలి తగిల్తే ప్రయోజనం లేకుండా 
తయారయ్యారు-అని చెప్పు.” 

ఇంతలో నాగవేణి వచ్చింది. “అమ్మ, సుబ్బత్తకు దాహానికి ఏమైనా ఇచ్చావా లేదా?” 

“పెసరపప్పు తయారుచేస్తున్నా వారికి, మందర్తివాళ్ళుగా, ఇష్టానుసారం 
వండుతాలే.” 

“జెనులే, అత్తవాళ్ళకు కాఫీ తాగితే చాల వేడి చేస్తుందటలే' 


శివరామ్‌ కారంత్‌ 311 


ఒరే పిచ్చి, కాఫీగింజలు నీవు మోసుకొచ్చి పడేసినట్లు.......... . 

“'వద్దులేమ్మా గాందీ కాఫీ (ఈతగింజలు వేయించి) చెయించవే” అన్నాడు. 

రామునికి బడి లేనందుకు కాలనిర్ణయం లేకుండా తెగమాట్లాడేశాడు. అమ్మ 
వంట ముగించి 'ఏమర్రా, భోజనాలు చేస్తారా? వద్దా?, అని అడిగింది. అయ్యగారు 
గాని, అత్తగారు కానీ అందాక స్నానం కూడ చెయ్యలేదు. అమ్మ అరిస్తేనే స్నానానికి 
వెళ్లారు. ప్రక్కన చెరువులో మునిగి వచ్చారు. అందరికి కొయ్యగూర, దంటుకూరలే 
గతి-కాని తిండికంటె మాటల సమారాధన సత్మారాలు ఎక్కువ చేశారు. 

మధ్యాహ్నం భోజనాలు చేశారు. సుబ్బి, నాగవేణి తీరికగా మాట్లాడుతున్నారు. 
రాముడు “అత్తా నాకు ఉడుపిలో పని ఉంది. రాత్రికిగాని, తెల్లవారి ననుగులోగాని తప్పక 
దొడ్డిలో మొక్కల అభిషేకాలు చేయిస్తా అన్నాడు. నాగవేణి “పడుమున్నూరు కరణం గారి 
వెంట పోరా మరచిపోకు.... షావుకారులేమో వారి మాట కాదనరట, జాగ్రత్త అని చెప్పింది. 
రాముడు అలాగే” అని చెబుతూ ఆ ఇసుకగట్టు వెంబడే వెళ్ళాడు. మొదట పడుమున్నూరు, 
తరువాత, ఉడుపి వెళ్లారు. 

వాడు వెళ్ళాక తన ఇంటి సుఖదుఃఖాలను వళ్లీ చెప్పుకొచ్చింది నాగవేణి. రాముడు 
వచ్చిన విషయం, తన ఇంటిగోడ కూలిపడటం, కొంత డబ్బు దొరికిన సంగతి, తరువాత 
వాడు కూడ భూములు సాగుకు తేవడం, తరువాత రాముడు ఆ ప్రయివేటు స్కూలులో 
పది రూపాయల వుద్యోగంతో తృప్తిపడటం అన్నీ వివరంగా చెప్పింది. “కానీ, ఆ పని 
శాశ్వతం కాదు. ట్రైనింగ్‌ కావాలట-అది అతనికి గిట్టదు. ఒకవేళ షావుకార్లు ఒప్పుకుంటే 
శాశ్వతకౌలు ఎత్తివేసి, భూమిని మనమే కొనే, ఏర్పాట్లు చెయ్యాలి. ఆ టీచరుపని 
వున్నన్నాళ్ళు ఉండనీ-తరువాత ఊడిపోనీ అంటాడు. సుబ్బి 'ఎన్ని రూపాయలట.” 

మన యమయాతనలు చూచి సానుభూతితో ఆ పడుమున్నూరి కరణంగారే 
మన ఇంటి చుట్టూరూ వున్న తోట, దొడ్డికి మాత్రం పదిహేను వందలకు వచ్చేలాగా 
చేస్తామని చెప్పారు. ఈ సంవత్సరం పొగాకు బాగా పండింది. ఏమో ఎల్లాగో తంటాలు 
పడితే మన మర్యాద దక్కుతుందేమో అని ఆశ, నేను పిచ్చిదాన్ని మామగారి మాటలను 
ఉల్లంఘించి నందుకు, తగినశాస్తి అయింది. మళ్ళీ కొంటే ఊళ్లో అందరికీ ప్రాయశ్చిత్తం 
అవుతుందిలే. అప్పుడయినా మనం ఎవరి హంగు లేకుండ దున్నుకొని బ్రతుకవచ్చు 
అన్నది. 

సుబ్బత్తకూడ తన తండ్రి ఆస్తి వాళ్ల కుటుంబానికే తిరిగి వస్తే చాలని భగవంతునికి 
మొక్కుబడి చేసుకుంది. ‘వీలైతే ఆ పూజారితోట కూడ కొనండి. డబ్బుంటేనే గాని-ఇంటి 
పొలాన్ని మనమే సాగుచేసుకుంటే నలభై తూముల (సుమారు 20 క్వింటాల్స్‌) బియ్యం 
వచ్చి పడుతుంది. ఆశ ఎక్కడ తీరుతుంది? అందుకే ఆ ఇసుకదిన్నె వెంట జీడిచెట్లు 
వేశాడులే. మూడు ఎకరాల గుట్టనిండా జీడిచెట్లేలే. అవి ఇప్పుడు మానైనాయి. మరి 


312 మరల సేద్యానికి 


రెండేండ్లకు పండ్లవుతాయి. మరొక రెండెకరాలకు కూడ ఇష్టానుసారం చల్లాము. కాని 
నీరు మోసేది చాల కష్టం. ఈ పొగాకు ఎంత నీళ్లు తాగేస్తుందో ఆశ్చర్య పడుతావు. కాని 
దానంత లాభం దేనిలో కూడ లేదులే.” 

“అయితే నీవు నీళ్ళు బాగా పోస్తావన్న మాట.” 

“ఆ పెద్దత్త (సరసోతి) లాగా కష్టపడటానికి మానవమాత్రునికే సాధ్యం కాదంటే 
నమ్ము ఇద్దరికే కదా వంట తరువాత వున్న విశ్రాంతి వూరకే పోతే ఎల్లాగ - పొట్ట 
గడువాలిగా? అని అన్నది. 

సుబ్బమ్మ మళ్ళీ తన తండ్రి కాలం పరిశ్రమనంతా పునర్విమర్శ చేసింది. ఐతాళులు 
వెళ్లాక తన తల్లి, సరసోతి పడిన కష్టాలు రక్తాన్ని చెమటగా చేసే దృశ్యాలను - అంతకు 
ముందు ఆ పారోతి కష్టము వర్ణనచేసింది. దానికి సుబ్బి “మావూరు మందర్తిలో కూడ 
కష్టమేలే అంత పగలూ రాత్రి కష్టపడితే అప్పులేని పప్పుకూడు తినగలము అంతే.” 

సుబ్బి మాటలు తప్పించి ఏవేవో మాటలలో రామునికి 24 సంవత్సరాలయినాయి. 
పెండ్లి వద్దంటావా చెప్పు? ఎవరైనా మంచి సంబంధంవాళ్లు వానికి పడుచు 
నియ్యరంటావా?” 

“వదినే, నేను వానికి ఈ మాటలు చెప్పజాలను - చెప్పినా వాడిచ్చే సమాధానం 
నాకు తెలియని కొత్తదేం కాదు. “అమ్మా, మన అన్నాన్ని కొత్త ప్రాణికి కూడ 
పంచుతామనుకో, పుట్టబోయే పిల్లలకేం పెట్టాలి?” అని ఏడుస్తాడు.” 

నువ్వూ మంచిదానివేలే, గాలికి సరిగా దాటుతావు. ఒంటరిగా ఎందుకుండాలి? 
వాడెందుకు తపస్సులో అఘోరించాలి? ఊళ్లో బీదవాళ్ళు లేరా? పెండ్లిండ్లు చేసికోరా 
ఏమిటి? సంసారాలు చెయ్యకుండా వున్నారా? పేదరికం, షావుకారితనం కొంతవరకూ 
మన చేతుల్లోనే వుంటుంది-మన భావనపై కూడ వుంటుందనుకో, ప్రాయానికి సరిగా 
కార్యాలు నెరవేరాలంటావా? లేదా?” 

మళ్లీ సుబ్బత్త “నేను వానికి ఎల్లాగూ బుద్ది చెప్పడానికే వచ్చాను. వాని 
కిష్టమయితేనే, మా కుటుంబం పిల్ల బ్రహ్మావరంలో వున్నది. ఇద్దరు ఆడపిల్లలున్నారు. 
తంటాలులేని కుటుంబం. ప్రశాంతంగా గడుపుతున్నారు. పెద్దదానికి పెళ్ళి అయింది. 
రెండు వందల తూముల పంట చేతికి వస్తుంది. రెండవపిల్లకు పదహారేళ్ళయినవి. పెళ్ళి 
ఈడు జోడు బాగుంటుంది. ఊళ్లోనే కొంత చదువుకున్నది. మా వారికీ వారికి చాల 
సఖ్యం-నువ్వు చెప్పమంటే నేను, వారు వెళ్లి చెప్పి వస్తాము.” 

“జాతకం కుదరాలి. వాడు ఒప్పాలి.” 

“నేను వాని జాతకం ఇచ్చానులే. వారప్పుడే చూశారటలే. బాగుంటుందన్నారు.” 

“నువ్వు చెప్పింది న్యాయమని తోస్తుంది. నాకు కూడ ఆశ పుట్టింది వదినా. కానీ, 
రాముని మనస్సు మార్చే శక్తి ఎవరికుంది చెప్పు? ఈ ఉద్యోగం అల్లాగే జరిగితే ఈ 


శివరామ్‌ కారంత్‌ 318 


మేష్టారుద్యోగం చాలు. పది రూపాయలు పై ఖర్చులకు హాయిగా జరుగుతుంది. కానీ 
ఆపని చాల రోజులుండదట-ఆ టైనింగ్‌ గొడవంటే విసుగట.....” అని నాగవేణి 
బాధపడింది. 

ఆ రాత్రి వాళ్లు ఎంతసేపు-ఏవేవి మాట్లాడారో ఎవరికీ సరిగా జ్ఞాపకాలు లేవు. 
వాళ్లు నిద్రపోతుంటే తెల్లవారి లేపినవాడు రాముడే. వాడు పడుమున్నూరినుండి ఏ రెండు 
గంటలప్పుడు బయలుదేరాలో తెల్లవారురూముకే ఇల్లు చేరినాడు. కొంతసేపటికి “అమ్మా 
అన్నాడు. ఎవరూ అక్కర్లేదని చెప్పినా నాగవేణి, సుబ్బమ్మ, పిల్లలూ అందరూ పొగాకుకు 
నీళ్లు తోడారు. పని తొందరగా ముగిస్తామంటే, ఒక కుండ మాత్రం పగిలింది. ముక్కలు 
ముక్కలైంది. రాముడు నీళ్లు మోస్తూనే కొద్ది కొద్దిగా ఆ పడుమున్నూరు తాత వలన 
ఎందాక సహాయం లభించిందనే విషయం వివరంగా చెప్పాడు. డబ్బు తగ్గించలేదు. 
కాని మరికొంచెం భూమి విస్తీర్ణం చేయించారులే. మూడున్నర తూముల మడి, ఇంటి 
స్థలం, బాడవభాగం దానితోబాటు సుబ్రాయర ఇంటికి అనుకున్న ఐదు ఎకరాల ఇసుకనేల 
కూడ ఇస్తానని వాగ్దానం చేశారు. 

“విస్తీర్ణం పెద్దదేగాని దానిలో నాల్గు ముండ్లకంపల చెట్లు గూడ లేవు గదరా?” 

“ఇప్పుడేం చూశావు? ఐదు ఎకరాలకు ముంతమామిడి చెట్లు వేస్తే, ఐదేళ్లు ఓపిక 
పడితే ఇరవై అయిదు బస్తాల గింజలు వస్తాయి. ఒక ముండ్లకంప మాత్రం కష్టం. 
పరవాలేదు. చూడు, ఆ జీళ్ళకున్న గిరాకీ వ్యవసాయానికి కూడ లేదమ్మా’ 

నీళ్ళు కట్టి, చల్లే పని తరువాత ఇద్దరూ ఆ తక్కువపడ్డ రెండు వందల రూపాయలు 
ఎల్లాగ అనే చింతలో పడ్డాడు. మంచి వెల వస్తే 150 రూపాయలు, ఎక్కువ లాభమే 
వస్తుంది. మిగత సొమ్ము ఎల్లాగు? కాని ఆ షావుకారు వాయిదా మాత్రం మళ్ళీ తాత్సారం 
చెయ్యరాదు. మాధవున్ని అప్పైనా అడిగి ఇల్లు, పొలం దక్కించు కోవాలని నిశ్చయించాడు. 

ఆసారి సుబ్బత్తతో రాముడే స్వయంగా ఉల్లాసంగా, వినోదంగా మాట్లాడినాడు. 
కాని పెండ్లి మాటలు మాట్లాడటానికి మాత్రం ఆమె సాహసించలేదు. తర్వాత వూరికి 
వెళ్ళింది. వెళ్లేరోజు “రామ, నేను వచ్చేనెలకు వస్తాను. ఈలోగా నువ్వుమాత్రం మీ ఆస్తి 
వ్యవహారాలు సర్దుకో. అప్పుడెన్నో మాట్లాడాలి” అన్నది. 

ఊళ్ళో మిగతవారు తమ పొగాకు తోటలకు కత్తిపెట్టారు. రాముడు ఇంటిముందు 
మంచి పందిరి వేశాడు. తాను కూడ అమ్మను వెంటబెట్టుకొని పొగాకు కోసి పందిరికి 
కట్టాడు. స్కూలు లేనప్పుడంతా ఇదే పని. మోపులు కట్టేది బ్రేలాడగట్టేది ఇద్దరే చేశారు. 
నిరుటికంటె ఈసారి పెద్దగా పొడుగ్గా ఆకులు ఎదిగాయి. రాముడు స్వయంగా ఎన్నికచేసి 
తెచ్చిన ఆ పొగాకు విత్తనాలు బాగా పండేయి-అని సంతోషించాడు. ఆ బెస్తల చెన్చడైతే 
తన చేపల ఎరువు మాహాత్యం అని వుబ్బిపొయ్యేవాడు. 


314 మరల సేద్యానికి 


ఊరి పొగాకు వ్యాపారివెంట అహమ్మదు అనే పెద్ద వ్యాపారికూడ వచ్చి 'మేష్టారూ, 
ఈ మొత్తం గుత్త ఇచ్చేమాట చెప్పండి? లేకుంటే తూకమేనా?” అని అడిగాడు. అప్పుడు 
ఆ బజారు ధర ఎక్కువైంది. రాముడు నవ్వాడు. 'బేహారుల్లారా, మొత్తంగా ఇస్తాను. అయితే 
లాట్‌ ధర చెప్పండి” అన్నాడు. 

వ్యాపార్లు 150 అన్నారు. ఆ పందిరిని చూచి పొగాకుతూకం వెల చెప్పగలవారు 
వారు. వారంత అడిగారంటే దానికి కొన్ని రెట్లెక్కువ విలువ వున్నదని అర్థం. రాముడు 
250 రూపాయలన్నాడు. వ్యాపార్లు వెళ్లిపొయ్యారు. రామునికేమో 150 కిచ్చినా నష్టం 
లేదు. వచ్చిన గిరాకీనీ ఎందుకో వదలాను అనుకున్నాడు. తరువాత వారే ఎవరిద్వారానో 
రెండు వందలకు అడిగారు. 

ధరలు నానాటికి పెరిగిపోతుందని, ఆ వేపార్లు రొక్కమే తెచ్చారు, ఇచ్చారు. 
వారం తరువాత ఒక చెట్టును తూకం చేశారు. వారికి నష్టమే లేదు. ధైర్యంగా వెళ్ళారు. 

నాగవేణికేమో 250 అడిగితే బాగుండేదిరా అన్నది. “అమ్మా, దానికి నిజంగా 
150 రూపాయలే ఇస్తారు. ధర ఎక్కువైందని 200 వచ్చింది. నిరుడు 120 మాత్రమే 
వచ్చింది” అని తల్లిని శాంతింప జేశాడు. 

డబ్బు అందిన ఒక వారంలోగా రామ ఐతాళుల ఆస్తిలో ఒక భాగం రామునికి 
దక్కింది. ఆస్తి మళ్ళీ తమ పేరుకు వచ్చాక నాగవేణి చాల సంతోషించింది. 20 ఏండ్ల 
క్రితం లచ్చడు ఉడుపిలో ఆస్తిని మార్చించుకున్నాడు. ఇప్పుడు కొడుకు మార్చించుకున్నాడు. 
నారాయణయ్య బలం లేకుంటే అది శాశ్వత కౌలుకుకూడ లభించేది కాదు. తాము ఆ 
చోట వుండే హక్కుకూడ లేనివారికి మళ్ళీ ఆ యింటిబుణం దక్కిందని చాల 
సంతోషించారు. 

రాముడు ఉత్సాహంగా వున్నప్పుడే వాని పెళ్ళిప్రస్తావన చెయ్యాలని తల్లి అభిలాష 
ఆ గడియకు ఎదురుచూస్తున్నది. అప్పు లేకుండ పని మాత్రం నెరవేరిందని తృప్తి కలిగింది. 

రామునికి తీరిక అనేదే లేదు. తెల్లవారురూమున పొగతోటకు నీళ్లు తోడుతాడు. 
ఇప్పుడా పనిలేదు. తరువాత పంట వేసేదేమీ లేదు. ఆ నాగవేణి మాత్రం ఆ నారుమడికి 
దగ్గరగా మంచి కూరగాయల తోట వేయాలనుకుంది. “అమ్మా, ఈసారి కూరగాయలు 
వద్దులే, నాల్లు కొయ్యగూరదంట్లు చాలు” అన్నాడు. 

“ఒరే, పచ్చని కూరలు లేకుండా ఊరకే చారు అన్నం తింటే ఏమీ రుచి లేదురా?” 

“అది పోనీ, కొత్త ఎనిమిదెకరాలలో వానకాలంలో చల్లినా పరవాలేదు. కొంత 
అచ్చుకట్టు చేసి రెండు తూముల విత్తనం తయారుచేస్తే?” 

“ఈ ఇసుక బూడిదకు ఏమి పంట వస్తుందిరా? అప్పుడు ఆ జీళ్లు వేస్తానన్నావే 
ఏమైంది ఆ యోచన?” 


శివరామ్‌ కారంత్‌ 315 


“అమ్మా ధాన్యం వున్న పొలంలో విత్తితే చాలు. నాకేమో ఒక కూలివాణ్ణి పెట్టి 
మరొక ఎకరా పొగాకే వేయాలని వుంది. ఈ ధాన్యంకంటె దానికి శ్రమపడితే చాల 
లాభం. మిగిలిన ఇసుకకు సరుగుడు చెట్లు వేసినా నష్టంలేదు.” 

రాముడు ఆ ఇసుకపైన మట్టి వేయడానికి తన మూడు మాసాల వేతనాన్ని 
ఖర్చు పెట్టాడు. ఇసుకను హెచ్చుతగ్గులు లేకుండా సమంగా చేశాడు. వీలైనంత తానే 
ఇసుక తీసి మోసి పారేశాడు. వానలు పడేలోగా రెండెకరాల ఇసుకను సమమట్టం చేసి 
కొంత పంటకు సిద్ధం చేయాలని హఠం-ఎందకు ఆ ఇసుకలో పని కుదరదు. తానుకూడ 
ఎండకు తిరిగి, కష్టించి నల్లగా అయ్యాడు. వానకు ఇసుక రెట్టింపు బరువవుతుంది. 
అందుకే చెన్ననితో “ఒరే, నీ కొడుకుకు బాగా ఇంగ్లీషు నేర్పుతా, నూరు బుట్టల చేపల 
ఎరువు మాత్రం పడవేయరా: ఇక్కడకూడ పొగాకే వేద్దాం అని ఊహరా అని అన్నాడు. 

“అవును లేండి, మీరు ఇంగ్లీషు నిపుణులై కూడ ఈ తడిఇసుక మోశారు. నా 
మగపిల్లానికి వద్దులేండి-మేము సాయంకాలం (తాగాక) అంతా ఇంగ్లీషు, సంస్కృతమే 
కాదుటండీ పలికేది?” 

ఒరే, ఎర్రసీసాలవల్లనే కదరా ఈ గొడవ? మీరు తాగుడు మానితే ఎప్పుడో 
బాగుపడేవారురా?” 

“అవునులేండి. మీరేమో ఆనాడు గాంధీ లెక్సరు దంచారు. మేమంతా మానేశాము 
కూడ.” 

జానురా సీసాలపై సీసాలు మానేసి తరువాత కుండలతోనే తాగారులే, అదే 
కాబోలు నా తత్వం వుపదేశించిన ఫలితం.” 

“నిజం వినవయ్యా కల్లు గొంతుకలో పడకుంటే మా ప్రాణాలే పోతాయి. దాని 
బలం గేదెపాలలోకూడ లేదు. ఈసారి వలలు ఖాలీ, వ్యాపారం ఎడమచెయ్యి మూలాన 
కల్లూ లేదు, సారాయీ లేదు లెండి. ఈసారి నుంచి చేపలుపడితే హనుమదేవునికి మంచి 
ఆటచేయిస్తామని మొక్కున్నామయ్యా చూద్దాం. అమావాస్యదాటాక, వలవేస్తాం. ఒకవలలో 
పదిబుట్టలైనా పడాలి. చూడండీ ఈ చేపలు ఒక సంవత్సరం వస్తాయి. మరొక సంవత్సరం 
పోతాయికదండీ ఎక్కడికి? 

మీ పొట్టల్లోకేరా?” 

“ఈ అయ్యకు ఎప్పుడూ తమాషాలే,” అంటూ చెన్నడు వెళ్లాడు. పొద్దు దిగింది. 
ఆకాశం ఎరుపెక్కింది. రాముడు సూర్యాస్తమయం తిలకించడానికి సముద్రతీరం వెళ్లాడు. 

అతడు తన విశ్రాంతివేళలో సముద్ర చిత్రాలను గీచి దాచాడు. వ్రాసేదాక 'దాన్ని 
తప్పక నోవాకు పంపాలని అనుకుంటాడు. గీచాక “అయ్యో గీచినట్లే. ఊరకే డంబాలు 
చెప్పాను అని ఆ చిత్రం బాగాలేదని పంపడు. వానికి నవ్వు వస్తుంది. ఆమె ఆ చిత్రాన్ని 


316 మరల సేద్యానికి 


చూచి నవ్వుతుందేమో అని భయం లేకపోలేదు. ఈ సముద్రాన్ని దింపడానికి బట్ట ఎంత 
పెద్దదైనా చిన్నదిగా మారుతుందే అని వాడు ఆ పనికే భయపడతాడు. 

ముందునెలలో వస్తానన్న సుబ్బత్త రానేలేదు. ఉగాది పాడ్యం రాత్రికి “హరీ హరీ” 
అని నడచి వచ్చింది. అప్పుడు రాముడు నాగవేణులు ఇంట్లో లేరు. ఆమె కూడ ఇసుకగట్టుకే 
వచ్చింది. పొన్న ఆకులను గింజలను గానుగకు సరిగా ఊడ్పుకున్న బచ్చివాళ్లు నారుమడిలో 
వుంటారేమో అన్నది. ఆమె అక్కడికే పరుగెత్తింది. పనివారు విడిచివెళ్లిన బుట్టలమధ్య 
తల్లి, కొడుకులు కూర్చున్నారు. రామునికి ఒంటికంతా బురద అంటింది. సుబ్బి 
ఆశ్చర్యంతో నవ్వింది. “అవును నాగవేణీ, మీ ఇద్దరి కిప్పుడు ఆ సరసోతి సంబంధమైన 
యక్షిణీభూతమే పట్టుకుందిలే. ఆమెకు కూడ అంతే వేసంగి, వర్షం, చలి, అంతా ఒకటే. 
ఎప్పుడూ పనే మీకు అంతే.” 

“అత్తా, నువ్వు వచ్చేనెల వచ్చివుంటే బాగుండేది. మీ వూళ్లో మగవాళ్లు మీసాలు 
దువ్వితే, బియ్యం ఇంట్లో పడుతుంది. ఇది దరిద్రం కోడిలే. చెమట ఓడ్చినా పంటలు 
కావు. ఎంతైనా కష్టమే” అన్నాడు. 

“జాను సుబ్బత్తగారు అన్నీ కౌలుకిచ్చి సుఖంగా భోంచేస్తారు. వాళ్ళకు పదిపుట్లయినా 
పండుతుంది. గురికారులంటే అన్నీ తక్కులు. మేం మాత్రం నిజంగా గొప్పవారం, లేరా” 
అన్నది అత్త. 

రాముడు లేచి నుంచున్నాడు. నాగవేణి ఆ బుట్టలు మోసుకుంది. రాముడు 
“సముద్రం వెడదామా?” అన్నాడు. 

“ఈ రామునికి సముద్రమంటే ఏమిపిచ్చో? రేపు చూడొచ్చులేరా, రాత్రి ఆ నీళ్ళేమీ 
ఎండిపోవులే ఈ వేషంతోనే వెళ్లాలా? స్నానం చేస్తే బాగవ్వదా?” 

కాను నిజమే, ఈ వేషం నీ వెన్నడు చూడలేదని, జ్ఞాపకం వుంచుకోవాలని-ఆ 
సముద్రం గంటలో ఎండితే అని. జెనులే అది ఖాళీ కాదుగా ఎన్నటికీ ఖాళీ కాదుగా” 
అని అన్నాడు. 

అత్త “రామునికి మాత్రం ఎప్పుడడిగినా కొంచెం వుప్పునీళ్ళే ఇవ్వాలి తెలుసా?” 
అన్నది. 

ముగ్గురూ నవ్వుతూ ఎర్రని ఆకాశానికి వెన్నిచ్చి ఇల్లు చేరారు. 

ఆ ఇంటి ఇసుకదిబ్బల చెట్లలోగుండా ఎండ కూడ కనుమరుగయింది. 

ఆ రాత్రి ఇంటికి వచ్చిన సుబ్బత్త పని ఏమంటావు? రాముడు ఏదో బాతాఖానీలో 
వూరి కథలు చెబుతాడు. సుబ్బత్త ఆ పల్లెటూరి మబ్బులాగే జవాబిస్తుంది. తరువాత 
మందర్తి ఆట సంగతి వచ్చింది. “అత్తా, మీ వూరి మేళంవారు (భాగోతులు) రెందవవేషం 
ఎవరి కిస్తారట? రంగు లెవరేస్తారు? మా వూళ్లో ఏ ఆట కాలేదు మా బెస్తలచెన్నడేమో 


శివరామ్‌ కారంత్‌ 8317 


మొక్కున్నాడట-హనుమంతునికి.” సుబ్బత్తకు ఆటల సంగతిలో ఎక్కువ రక్తి కడుతుంది. 
అంతలో బ్రహ్మావరం నాగప్పగారిపిల్ల సంగతి తప్పక నిశ్చయించాలి. రాముడు పాచికల 
వాళ్ళలాగే ఎత్తుకు పైఎత్తు వేసి ఆమె ప్రస్తావనను ఆలస్యం చేస్తున్నాడు. రాత్రి పన్నెండు 
గంటలైనా మాటలు ఆఖరు గాలేదు. కానీ పెళ్ళిమాటలే మొదలు గాలేదు. 

తెల్లవారురూమున వెంటనే ఆ పొగతోటలో వున్న కూరగాయల మొక్కలకు నీళ్లు 
తోడే సంబరం ఎక్కువైంది. తరువాత నారుమడికి వెళ్లాలి. “ఆ మన్ను తీసేస్తే మంచిది” 
అని ఆజ్ఞ నిచ్చాడు. స్నానం చేసి, ఆ కోడిలో బడికి చదువు చెప్పడానికి పరుగెత్తాడు. 
రాముడు వెళ్లాక సుబ్బి 'నాగవేణీ, నేను వాడి నోరు ఎదురుచూస్తే లాభం లేదు. నువ్వే 
చెప్పాలి. మావారేమో నన్ను తొందరపెడుతున్నారు. నూరుతూముల పిల్ల దొరికితే ఎవరైనా 
ఎగిరి గంతులేసి చేసుకుంటారు. వాడు వద్దంటే పొరుగూరిలో నూరు మంది (బ్రహ్మచారులు 
వున్నారు” అన్నది. 

నాగవేణికి ఎప్పుడైనా నూరు తూముల పంట అంటే తక్కువగా కనబడీనా? 
నాగప్పయ్య అనంతరమే గదా ఆ బిడ్డలకు సంక్రమిస్తుంది? తమవంటి పేదరికానికి 
అది తగిన సంబంధం అని మాత్రం నమ్మకం కుదిరింది. రాముడు అమ్మాయిని చూడాలి, 
ఒడంబడాలి. తన ఇంటి ఆస్తి చేజిక్కింది. కాబట్టి ఇప్పుడు ఒప్పుకుంటాడు కాబోలు. 
తనకు పెళ్ళే అక్కరలేదు అనే అభిప్రాయమే వుండివుంటే ఈలాగు ఊరికే ఆస్తికొరకు 
ప్రాకులాడేవాడా? మర్యాదకు పెనగులాడేవాడేనా? నాకు, నా మనశ్శాంతికి మాత్రమే 
అంతగా పోరాడుతుండెనా?.....అని నాగవేణి ఆలోచింపసాగింది. సుబ్బత్తకు మాత్రం 
ఇంకా సమాధానం చెప్పడయ్యె? ఏమైనా సరే ఒకసారి అడిగిచూస్తే సఫలమయ్యోనా? -అని 
రామునితో మాట్లాడటానికి మంచి అవకాశాన్ని వెదుకుతున్నది. 

సాయంకాలం అయింది. బడిపిల్లలు తమ బ్యాగ్‌లు ఎత్తుకొని వెళ్లితే, రాముడు 
ఆ నారుమడివైపే వెళ్ళాడు. మట్టి ఎంత సమకూరింది? చుట్టు కంప ఎంత ఎక్కువగా 
పడ్డది? వానకాలం వచ్చేలోగా అక్కడికి ఆ ఏటిఒండ్రు మట్టి తోలుదామా? వెంటనే ఆ 
చేపల ఎరువు వేద్దామా? -అని ఎన్నో వందలకొలది ప్రశ్నలకు వాడు సమాధానం 
చెప్పుకోవాలి. సుబ్బత్తేమో నాగవేణి ప్రాణం తినేస్తున్నది. “అవునులే వదినే వాడు ఎవరిని 
పెళ్ళాడుతాడో తెలుసా. ఆ పొగాకు - పందిరినే” అని వెక్కిరింపుతో నటనచేసి చెప్పింది. 

సాయంకాలం పనులన్నీ అయిపొయ్యాయి. మరొక వారం జాగ్రత్తగ పని సాగిస్తే 
రెండు ఎకరాల దిబ్బలు నేలమట్టం (అచ్చు కట్టయి) పదునుకెక్కుతుంది. అంత చాలు. 
కాని వరి నాటాల్సింటే మరింత ఎరువు తోలాలి. లేకుంటే ఇప్పుడుండే సత్తువ చాలు-అని 
ఆలోచిస్తూ ఇంటివైపే వెళ్ళాడు. అమ్మ చీపురు పట్టుకొని వచ్చింది. “ఎక్కడికమ్మా?” 
అంటే “ఆ గాలికి ఆకులు రాలాయి, వాటిని ఊడ్చి ప్రోగుచేస్తారా' అన్నది. 


318 మరల సేద్యానికి 


'సుబ్బత్త ఎక్కద?” 

“ఈవేళ రాత్రి ఆమె వంట చేస్తుందట 

“అయితే పదమ్మా ఆ సముద్రం వెడదాం. ఆ నారు పొలం అవీ ఇవీ హడావిడులలో 
ఏమాత్రం తీరికలేదు. సుఖంగా హాయిగా ఆ ఇసుకదిన్నెపైన కూర్చోలేకుండా అవుతున్నది. 
రామ్మా వెడదాము?” అన్నాడు. 

ఇద్దరూ ఆ సముద్రతీరంకేసే వెళ్ళారు. ప్రొద్దుగూకడానికి ఒక గడియకాలమే 
మిగిలింది. పిట్టలు ఎగురుతోంటే ఆకాశం పూర్తిగా నల్లబడింది. కాకుల కావుకావులు, 
సముద్రం పక్షుల అలజడి, మధ్యలో చెట్లలో కీచురాళ్ళు ఎక్కువైనవి. ఆ పిట్టలను చూచి 
రాముడు అయితే మనవూరి బెస్తలకు మంచి దశ కుదిరింది-పండుగేనన్నమాటి అన్నాడు. 

“ఎందుకటరా?” అన్నది నాయి. 

“అక్కడ చూడమ్మా-ఒక పెద్దవల లాగారు కాబోలు. లేకుంటే ఇన్ని కాకులు 
పిట్టలు బాధ పడుతూ తిరుగుతాయా? ఇవ్వాళ విదియేగా” 

తల్లి కొడుకులు తొందరగా నీటివద్దకు వెళ్ళారు. దూరంగా ఆ వలను లాగేవారంతా 
“హూం హూంల అని కోటేశ్వరం తిరునాళ్ళలో చేసినంత అల్లరి చేస్తున్నారు. ఆ నాటివలంటే 
వల ఎంత లాగినా పైకి రాదు. ఎన్ని చేపలు పడ్డాయో బరువు ఎక్కువైంది. “చూద్దాం” 
అని ఇద్దరూ నడచారు. నాగవేణి 'నే నెందుకురా ఆ చేపలను చూడటానికి-ఛీ ఛీ అని 
వెనుకకు వచ్చింది. రాముడు వాళ్లు పని చేసే చోటికి వెళ్ళాడు. కోడిలోని పాటకజనం 
అందరూ అక్కడే చేరుకున్నారు. ఎంత దోచారో ఏమో అన్నట్లు పెద్ద రాశిగా చేపలు 
పోసివుంది. ఆ హర్షంతోనే అందరూ నిలబడ్డారు. అంతోటి చేపలు ఐదారు వందలకైనా 
అమ్ముతుందని అందరూ నమ్ముకున్నారు. 

రాముడు ఆ వూరి బెస్తల వుత్సాహం గమనించాడు. మళ్ళీ తల్లివద్దకు వెళ్ళాడు. 
“అమ్మ మన ధాన్యం వ్యవసాయం వల్ల ఏమైనా ఇంత లాభం ఒకేసారి వుంటుందా 
చెప్పు? ఎంత చేసినా దానికి ఒక హద్దు - వుంటుంది. వలను ఒడ్డినట్లు వున్న ఇరవై ధర 
రెండు వందలకేమీ పెరుగజాలదు కదమ్మా?” అన్నాడు. 

రామా, ఆ సముద్రానికి పోటుపాట్ల లాగేరా, ఆ వల వ్యవహారం.” 

“అయితే ఈసారి మందర్తి ఆట తప్పక ఆడుతా రనుకున్నాను.” 

“ఆ కల్లు వాసనకు ముక్కు పట్టుకొని కూర్చోవాలా?” 

“అది సరేలే-చేతులో డబ్బుంటే కడవలు తాగుతారు-లేకుంటే ఉప్పునీళ్ళే తాగుతారు. 
అంతే గతి వారిది.” 

“ఒరే ఈ వల గొడవలు నీకేలరా? ఆ సుబ్బత్త వచ్చి కూర్చున్నదే, ఏమైనా, 
ఎందుకు, అని అడిగావా? 


శివరామ్‌ కారంత్‌ 319 


“ఆమె చెబితేగా?” 

“ఒరే, దొంగా, ఆమె నీ లగ్నం కథలు అడుగుదామని వున్నది. ఆ బ్రహ్మావరం 
నాగప్పగారి కూతురు పెళ్ళికి వుందట. ఎనిమిదవ తరగతి చదివింది. మంచి అనుకూలమైన 
సంబంధం అని చెబుతున్నది. ఆమె అప్పుడే జాతకాలు కూడ చూపించి పెట్టిందట.” 

రాముడు నవ్వుతూ “ఆమెకు పొగాకుతోటకు నీళ్ళు మోసేపని వస్తుందటనా 
అడుగు?” 

రామూ-నాకు మొదట్లో ఈ పనులేమైనా వచ్చాయా? మంగళూరులో నేను 
రాజభోగంలో పెరిగాను గదరా.” 

“అందుకే సుఖంలో మునిగినదాన్ని ఈ సముద్ర దిక్చక్రంపాలు ఎందుకు చెయ్యాలి? 
ఈ ఎండకు మాడ్చరాదు. వానకు తడువరాదు. మనం ఆ బాధలు పడితే చాలుగా” 
అన్నాడు. 

“అయితే, ఇల్లాగే వుంటానికి వీలవుతుందారా? మనుష్యునికి తన వాళ్లంటూ 
వుండాలి కదరా? లేకుంటే వాడు సరిగ్గా బదుక గలడా?” 

“హూం౯ ఉఫ్‌ - మనుష్యుడు బతుకుతాడు-తప్పక బదుకుతాడు. తనవారి వలనన్నా 
సరే-లేకున్నా సరే 

“అయితే నన్నేం చెప్పమంటావు?” 

“ఏమీ అనవద్దు-మళ్ళీ ప్రస్తావిస్తే మనమే వెళ్ళి మాట్లాడ దలచామని చెప్పవే” 
అన్నాడు. 

“అరే, ఇప్పుడు వచ్చివుంటేనే మాట్లాడనివాడు, నువ్వే వెళ్ళి ఏం మాట్లాడుతావురా?” 

ఇద్దరూ చంద్రుడు (శుద్ధ విదియ చంద్రుడు) మునిగే వేళకు ఇల్లు చేరారు. 
సుబ్బత్త వంటచేసి సిద్ధంగా పెట్టి ఆ ఇద్దరి కోసం ఎదురుచూస్తూ కాచుక్యూర్చుంది. 
నాగవేణి కొడుకు యొక్క అభిప్రాయాన్ని చెప్పింది. రాముడు భోంచేసేటప్పుడు, సుబ్బత్త 
“రామా, అయితే నువ్వేమో సత్యం చెప్పాలి-ఊరకే కాలక్షేపం చెయ్యవద్దు-ఎప్పుడు 
మందర్తికి వస్తావో కచ్చితంగా చెప్పాలి సుమా” అన్నది. 

“'వస్తాగా- వస్తే పోదా” అన్నాడు. 

'వస్తావు-కానీ, ఎప్పుడు, ఏమి అని వారి చెవిలో ఒక ముక్క వెయ్యాలిగా. ఇది 
ముహూర్తాలుండే బుతువు-వారికి ఎదిగినపిల్ల బెంగవుండదా? త్వరగా లగ్నం చెయ్యాలని 
ఆదుర్దా వుండదంటావా?....... ” అన్నది. 

“చూడత్తా నేను తప్పక వస్తానన్నాగా- అని మంచి తియ్యని మాటలతో సమాధాన 
పరచాడు. 

సుబ్బత్తకు ఇన్నాళ్లు వేచివుండి వాని మాటలు వింటే వేసరిక కల్గింది. “ఇల్లువాకిలి 
చక్కబరచుకోడానికి ఎంతో బాధపడుతున్నాడే-ఇంట్లో దీపం వెలిగించే ఇల్లాలు, పిల్లలు 


320 మరల సేద్యానికి 


వుండాలనే తెలివి కూడ అక్మర్లెదా?” అని కూడ ఆలోచించింది. అదే అనుకుంటూ తన 
వూరు వెళ్ళింది. అక్కడ నిరాశలేదు -ఇక్కడ ఆశలు లేవు. 

తరువాత పున్నమి వచ్చింది. బాడవ నేల పగలంతా ఎండ మండి నిప్పులు 
చెరుగుతున్నది. ఆ మండుటెండలకు బయళ్లన్నీ బీటలు వారినాయి. కొంత నారు 
పోసినవారు, నీటికిగాను నోరు తెరుచుకుని కూర్చున్నారు. రాముడు తన క్రొత్త చేలను, 
మళ్ళను తనిఖీ చేసి సముద్రతీరం వెళ్లాడు. వాని కండ్లకు ఆకాశం మేఘావృతంగానే 
కనబడింది. ఒక్క పెట్టున పగలే చీకటి కమ్ముకుంది. సుడిగాలి వీచింది. ఆ గాలిదెబ్బకు 
సముద్రతీరం పైకి రాకుండా నూరు గజాల ఎత్తుగా కెరటాలు లేచి తుంపురులు తూర్పు 
సముద్రానికి ఎగసి పొయ్యాయేమో అనిపించింది. పిడుగులసందడి వినబడ్డ రాముడు 
ఆ వాన కొడ్డుంటే తాటి చెట్లల్లోకి వురికినాడు. అక్కడి కొమ్మల ఆర్భాటం చూస్తే వూడి 
నెత్తిన పడే ప్రమాద మున్నట్లు తోచింది. అందుకే వాడు అప్పుడప్పుడు చెట్ల కొమ్మలను 
గమనించాడు. 

వాన ఎంత వేగిరంగా వచ్చిందో అంత వేగిరంగా ఆగింది. అరగంట వర్నానికే 

సముద్రం పొంగినంత పని అయింది. ఎక్కడ చూచినా నీళ్లే, ఎదురుగా వుండే ఆ ఇసుక 
దిబ్బల మధ్య ఒక చెరువు నిండినట్లయింది. ఆ నీళ్లల్లో జేవురు రంగు ఆకాశం, తాటిచెట్ల 
నీడలు తలక్రిందుగా ప్రతిబింబించాయి. ఆ ప్రశాంతవాతావరణం నేలపై వుంటే కడలేమో 
తన ఆవేశానికి తానే పరిహాసం చేస్తున్నట్లు తగ్గిపోయింది. రాముడు ఆ ప్రకృతి దృశ్యాలలో 
ఒకవైపు శాంతి, మరొకవైపు రౌద్రం, వంతులుగా వుండడం-గమనించాడు. ఆ రాత్రి 
వాడెవ్వరితో మాట్లాడలేదు. నిద్ర నిండా ఆ కలలే. నీరు, నింగి, కడలిదృశ్యాలే. తనకు 
రాత్రి వచ్చిన కలలను, వెనుకటిరోజు తాను చూచిన దృశ్యాన్ని ఒక కాగితంపై గీచాడు. 
పెద్ద దయ్యాల్లాంటి నాల్గు తాటిచెట్లు ఆకాశాన్ని చీల్చివేస్తున్నాయి. వాటి దిగువ ఆ 
నవ్వుతున్న మేఘాలను ప్రతిబించించే నీటి సరస్సు పరచుకొని వున్నది. దానికి ఆనుకున్న 
సముద్ర తీరం, మొదట్లో చాల రౌద్రావేశంతో తాండవమాడి తరువాత వెకిలిగా నవ్విన 
తరంగాలు, దానివెనుక ఆకాశంలో జేగురు రంగును తెచ్చే బంగారు సూర్యునిలీల, అన్నీ 
గీచాడు. తల్లి భోజనానికి లెమ్మని చెప్పేదాక వాడు కుంచెను దింపలేదు. నాగవేణి కూడ 
తన కుమారుని చేతిపనితనాన్ని చూచి ముగ్గురాలై వెనుక నిలిచి చూచింది. 

అప్పుడు పని అయ్యాక లేచి “అమ్మా అయితే వంటయిందంటావా? ఎంతమ్మా 
టయిమ్‌?” అన్నాడు. సూర్యుడు అపరాహ్హంలో వున్నాడు. కొడుకును స్నానంచేసి రమ్మని 
వడ్డెనకు సర్దింది. స్నానంచేసి వచ్చినవాడు ఎప్పుడు తిన్నాడో ఏమో కలలోని భోజనంలాగే 
ముగించాడు. “అమ్మా, ఇన్నాళ్ళకు ఆ తగినచిత్రం గీయగలిగానే - త్వరగా ఆమెకు 
పంపుతాను?’ అని తన చిత్రాన్ని చూపాడు. 


శివరామ్‌ కారంత్‌ 321 


తరువాత నడుముకు ధోవతి బిగించాడు. షర్టు వేసుకొన్నాడు. “అమ్మా, రెండు 
నాళ్ళు బయటవెళ్లి వస్తానే, ఇల్లు, తోట......... * అన్నాడు. 

“మందర్తికే గదా అన్నది. 

రేపటినుండి కాదమ్మా ఈవేళనుందే ఎండాకాలం సెలవు లిచ్చారు. వెళ్లి 
రమ్మంటావా? లేకుంటే వెనుకకు త్వరగా వచ్చేస్తాలే అన్నాడు. 

కుమారుని మంకుపట్టు ఆమెకు తెలియనిదికాదు 'సరే అవశ్యం - అల్లాగే” అన్నది 
నాగవేణి. 

రాముడు కోడి నదీముఖం పట్టాడు. అక్కడినుండి పడుమున్నూరు దారిని పట్టాడు. 
వాడు సెలవులకు వచ్చాడని ఆ కరణంగారు చాల ఆప్యాయతతో సత్మరించారు. 

“తాతయ్యా, ఈ సత్మారాలకు వాయిదా, నా వెంట (బ్రహ్మావరం వస్తారా?” అని 
ప్రశ్నించాడు. 

'ఏమిరో, మళ్లీ ఏమైనా ఆస్తులు కొంటున్నావా? రిజి(స్టేషనే కాబోలు:” అన్నారు. 

'రండీ-వెడుతూ మాట్లాడుకుందాము.” అని సమాధానం చెప్పాడు. 

కరణంగారు తయారయ్యారు. ఇద్దరూ మాట్లాడుతూ చక్కగా ఆ నాగప్పయ్య 
గారింటికి వెళ్లారు. వాళ్లు ఇంట్లోకి ప్రవేశించే సమయాన వారి రెండవ కూతురు సరస్వతి 
ఇంటి ముంగిట్లో కసువు చిమ్ముతున్నది. వాళ్లను చూచి ఆ పని మానేసి ఎవరో వచ్చారని 
ఇంట్లో చెప్పింది. వాళ్ల వద్దకువస్తే “అప్పు, నాన్న వున్నారా” అని అడిగిన వారితో ఆ 
వసారాలో కూర్చున్నారేమో చూడండి” అన్నది. ఇద్దరూ లోనికి వెళ్లారు. ఆ నాగప్పగారికి 
ఆ కరణంగారు చాల ఏళ్లుగా మిత్రుడే “ఓహో కరణంగారా! -తమ వూళ్ళో పనులుమానేసి 
మావద్దకు వస్తున్నారే! ఊరక రారు మహాత్ములు......... ” అని ఎన్నో మాట్లాడారు. ఇద్దరూ 
హాస్యధోరణిలో మాట్లాడారు. రాముడు ప్రక్కనే వున్నాడు. వాణ్ని చూచి “వారెవ్వరు? 
ఏదో పనిమీద వెడుతున్నట్లున్నారు? సరే దాహం పుచ్చుకుంటారా? అని రాముని విషయం 
తెలియకుండా, తెలుసుకోకుండా ఆ నాగప్పగారు మాట్లాడేశారు. 

ఆ కరణంగారు వూరకే వదుల్తారా? హాస్యంగానే 'నాగప్పయ్య ఒక సంఖ్య చెప్పండి 
చూదాం.” 

“ఐదు” అన్నారు నాగప్పయ్య. 

“ఐదంటే కార్యసాధన -పనికి పంచపాండవులు -అన్నట్లు 

“ఏమండీ-పని అంటారు-ఐదుమంది అని ఏమేమో అంటున్నారు?” 

“ఇంకేముంది? వరుడు, కన్నెను చూసేశాడు.” 

“ఏమండీ? మీ తమాషాలు - వెటకారం?” 


322 మరల సేద్యానికి 


“నాగప్పయ్యా, ఇతడు మా కోడి రామ ఐతాళుల మనుమడు. వరుసకు నాకు 
కూడ మనుమే లెండి.” 

“ఓహో, వారా? రండి కూర్చోండి.” అని త్వరగా చాప పరచారు. 

“సరే, ఐతే, ఇక్కదే జమాబందీ జరుపుకుందామా? రామా, వీరు నా పురాతన 
మిత్రులు. మీ సుబ్బత్త చెప్పిన ఇంటివారు వీరే. పిల్లనేమో చూశావుగా, లగ్నం ఎప్పుడు 
- ఏమి సంగతి? అని మాత్రం నిశ్చయం చేసుకుంటే చాలదా?” అన్నారు. 

నాగప్పయ్యగారికి ఆకాశమే వూడిపడ్డట్టయింది. ఇంట్లోకి వెళ్ళి ఆడవాళ్లకు అన్నీ 
చెప్పి వచ్చారు. వెంటనే వచ్చిన వారికి కాఫీ, అప్పడాలు, వడియాల సమారాధన జరిగింది. 
అతిథులు ఉపాహారం సేవించే సమయాన, నాగప్పయ్యగారేమో, 'కరణంగారూ, చూశారా? 
జాతకాలు మాత్రం బహు సొగసుగా కుదిరాయి, అన్నారు. తరువాత “'సరసోతీ, కొంచెం 
కాఫీ పట్టుకొస్తావా?” అని కోరారు. పాపం ఆమె అలవాటు ప్రకారం నాన్న 
ఆడుగుతున్నాడులే అని తెచ్చి పెట్టింది. అప్పుడు మాత్రం కొత్తవేషం. జరీ పట్టుచీర 
సర్దుకుంటూ, జడను కూడ సరిచేసుకొని కాఫీ తెచ్చి పెట్టింది. 

రాముడు నవ్వుతూ కరణంగారితో, “అప్పుడు చూచిన డ్రెస్స్‌ చాల బాగుండింది” 
అన్నాడు. 

“అప్పుడంటే, ఎప్పుడటండీ' అని చకితులై ప్రశ్నించారు నాగప్పయ్య. 

“అదా మేము వచ్చినప్పుడు, ఆ అమ్మాయి ఇంటిముంగిలి శుభపరుస్తూ 
కూర్చున్నది. మన రామునికి ఇల్లు, వాకిలి, సంసారం, వ్యవసాయం అంటే చాల 
వ్యామోహం లెండి అని కరణంగారు సమాధానం చెప్పారు. 

ఆ దినం అంతా అక్కడే విడిది - సత్కారాలు జరిగాయి. లగ్నం కూడ ఇంచుమించు 
నిశ్చయమైనట్లే. “బంగారం, శృంగారం” అంటే, రాముడు, “అవన్నీ నాకు బొత్తిగా తెలియవు. 
అమ్మకూడ అడిగే మనిషి కాదు. లగ్నం ఒకనాడే క్లుప్తంగా, భారీగా కాకుండా చెయ్యాలని 
మాత్రం చెబుతుంది” అని అన్నాడు. ఆ రాత్రి ఏమేమో మాట్లాడి కాలక్షేపం చేశారు. 

తెల్లవారి లేవగానే వచ్చినవారికి కాఫీ టిఫిన్‌ లేకుండా వూరకే పంపగలరా? అది 
ముగించాక రాముడు సుబ్బత్త ఇంటికి వెళ్లాడు. 

వాడు వెళ్ళి “అత్తగారూ, మా ఇంటి రాముడు అనే వానిని (బ్రహ్మావరం శీఢశీఢీ 
నాగప్పయ్య గారి కూతురికే ఇచ్చి లగ్నం చేయాలని పెద్దలు నిశ్చయించారు -వచ్చే 
సోమవారం మీరు తలంటబ్రాలు పోయించాలని, వెంటనే అప్పడాలు వడియాలు 
చెయ్యడానికి దయచేయాలని వినతి” అని చెప్పాడు హాస్యధోరణిలో. 

“ఓరీ దొంగా, నాకు చెప్పకుండానే బ్రహ్మావరం ఎందుకురా వెళ్లావు? అన్నీ నువ్వే 
కుదుర్చుకున్నావులే” అని ఆశ్చర్యపడింది. 


శివరామ్‌ కారంత్‌ 3283 


ఆ సాయంకాలమే సుబ్బత్తను వెంటబెట్టుకొని వాడు కోడీ చేరాడు. 

మరునాడే ముంగిలి వూడ్చేది, పందిరి లేపేది, ఇతర గడవిడలు సందడి 
సాగుతున్నది. రాముడు ఉల్లాసంగా హాయిగా చూస్తున్నాడు. పడుమున్నూరు కరణంగారే 
అన్నీ శ్రద్ధగా చేయిస్తున్నారు-'రామా, ఆ పిల్లపేరు పెద్దత్త పేరేరా' అని అమ్మ అంటే 
రాముడు నాపేరు తాతపేరున్నట్లుగా” అని నవ్వాడు. 


ఎ ఏ ఏ య 
9 ఖ్‌ ఖ్‌ 9 


324 మరల సేద్యానికి 


శివరామ కారంత్‌ (1902 - 1997) 
ఆధునిక భారతదేశపు అగ్రశ్రేణి రచయితల్లో ఒకరు. తన 
సుదీర్భ జీవిత కాలంలో ఆయన యక్షగాన కళ 
పునరుద్దరణకు, వితంతు పునర్వివాహాలకు కన్నడ 
నవలలో గొప్ప మార్పునకు, పర్యావరణ ఉద్యమానికి 
విశిష్ట సేవలందించారు. తుంగభద్రానది కాలుష్యానికి, 
కైగా అణుశక్తి కేంద్రానికి వ్యతిరేకంగా ముందుండి 
పోరాటాలు నిర్వహించారు. ఉత్తర కర్ణాటకలో బెడ్తి పవర్‌ 
ప్రాజెక్టుకు వ్యతిరేకంగా జరిగిన ప్రచారోద్యమాన్ని 
తీవ్రంగా ప్రభావితం చేశారు. 

కారంత్‌ మొత్తం నలభై నాలుగు నవలలు, పదహారు నాటికలు, ఏడు సంగీత 
రూపకాలు, 25 పిల్లల పుస్తకాలూ కథా సంపుటాలు, పన్నెండు విజ్ఞానశాస్త్ర పుస్తకాలు, 
కళపై తొమ్మిది పుస్తకాలు, ఐదు జీవిత చరిత్రలు, ఏడు స రకాల. ఆత్మకథ, విజ్ఞాన 
శాస్త్రంపై నాలుగు సంపుటాల విజ్ఞాన సర్వస్వం, పిల్లల కోసం మూడు సంపుటాల విజ్ఞాన 
సర్వస్వం, ఇంకా ఒక నిఘంటువు వెలువరించారు. వీటికి తోడు అసంఖ్యాకమైన వ్యాసాలు, 
సమీక్షలు, లేఖలు రాశారు. ఆయన అత్యంత వేగంగా రచనలు చేసేవారు. 'ది మువింగ్‌ 
చుమా దూది పుస్తకాన్ని కేవలం ఐదు రోజుల్లో రాసేశారు. తన విశిష్ట రచన 'మరాలి 
మన్నిగె” లోని ముపె ప్పె అధ్యాయాలను ముప్పై రోజుల్లో పూర్తి చేశారు. 

సామాన్య ప్రజానీకం, ప్రత్యేకించి ఆదివాసీలు, నిరుపేద రైతులు ఆయనను ఒక 
ఆత్మీయ మిత్రుడిగా పరిగణించేవారు, మార్గదర్శిగా గౌరవించేవారు. భారత దేశంలో 
రచయితలకు సంబంధించిన దాదాపు అన్ని రకాల పురస్కారాలను - సాహిత్య అకాడమీ, 
సంగీత నాటక అకాడమీ ఫెలోషిప్‌లు, జ్ఞానపీఠ్‌ అవార్డు, తులసి పురస్మారం, డజను 
విశ్వవిద్యాలయాల నుంచి గౌరవ డాక్టరేట్లు, రాష్ట్రపతి నుంచి పద్మభూషణ్‌ అవార్డు (ఆ 
తర్వాత అత్యవసర పరిస్థితికి నిరసనగా ఈ అవార్డును వెనక్కి ఇచ్చేశారు) అందుకున్నారు. 


ఈ నవల కాలానికి అతీతమైనది. అందుకే సుమారు అర్థ శతాబ్దం 
తర్వాత కూడా యిది సజీవంగా వుంది. గతించిపోతున్న భారతీయ సమాజ 
మూలాలను మన ముందుంచి, దేశ భవిష్యత్తుకొక గమ్యాన్ని నిర్దేశిస్తూ 
పర్యావరణ, ప్రకృతి పరిరక్షణ, ఆర్థిక స్వాలంబన సాధించడం అవసరమని 
చెప్తుంది. ప్రపంచీకరణ నేపథ్యంలో సహజ వనరులు ధ్వంసమై వ్యవసాయం 
“దండగనే అభిప్రాయాన్ని వ్యాపింప చేస్తున్న తరుణంలో “మళ్ళీ సేద్యానికి” 
తరలమని చెపోందీ నవల. అదే దీని ప్రాసంగికత. 

వకుళాభరణం రామకృష్ణ 


మన దేశపు పల్లె జీవనానికి ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక 
పరిస్థితులకు నిలువెత్తు నిదర్శనం ఈ కథ, ఇంత గొప్ప పుస్తకం తెలుగులోకి 

రావడం అద్భుతమైన విషయం. 
సి. రమాదేవి, రచయిత్రి 


మూల భాష నుంచి నేరుగా లక్ష్య భాషలోకి అనువదించిన రచనలకు 
విశ్వసనీయత ఎక్కువ. అసలు రచనలోని సొగసు, కథనంలోని 
ప్రత్యేకతలను పెద్దగా మార్పులేమీ లేకుండానే పాఠకులు [గ్రహించే అవకాశం 
ఉంటుంది. మరల సేద్యానికి” కూడా మూల భాష నుంచి నేరుగా 
అనువదించిన రచనే. సూక్ష్మ అంశాలను కూడా విస్మరించకుండా 
సవివరంగా రికార్డు చేసినట్టు రాసిన ఈ నవలలో ప్రకృతి వర్ణనలు కథలో 
లీనమయ్యేలా చేస్తాయి. సముద్ర హోరు నవల పొడవునా కథనానికి నేపథ్య 
సంగీతంలా వినిపిస్తుంది! తిరుమల రామచంద్ర అనువాద నైపుణ్యం, 
నిఘంటువుల్లో కూడా దొరకని కన్నడ మాండలిక పదాలను 
అనువదించేందుకు ఆయన తీసుకున్న శ్రద్ద, శ్రమ ఈ నవల ఉన్నతంగా 
రూపొందటానికి కారణం. 

సీహెచ్‌. వేణు, జర్నలిస్ట్‌, ఈనాడు 


వందేళ్ళ కాలంలో ఒక కుటుంబంలో జరిగిన మూడు తరాల జీవన 
యానాన్ని అద్భుతంగా చిత్రితమైన కథ ఇది. ఈ నవల అవసరం ఇప్పుడు 
చాలా ఉంది. కళ్లముందే కరిగిపోయిన సహజ జీవన శైలిని ఇప్పుడు తిరిగి 
జీవితాల్లోకి ఆహ్వానించలేకపోయినా, అది కరిగిపోయిన క్రమం ఎలాటిదో 
ఈ నవల్లో తెల్సుకోవచ్చు. ఒక ప్రశాంతమైన నవల. తప్పక చదవాల్సిన 
నవల. 


సుజాత, ఆస్టిన్‌ 


